





నంవాదకులు 


కే, బాలసుబ్రమణియన్‌ 
కాచినేని రామారావు 
బడా [నాలం 
ఎర. | రమణయ్య 


నవోయ నంవాదకులు 
డి. రఘురామ రాజు. 
క. రామాంజనేయులు 
వె రెడ శ్యామల 

యం (oe 

వి. రమాంజని కుమారి 





నిఘంటునణర్మాణ నస్రొష్ల 


5 
భాషాభివృద్ధి ఎఠం 
తెలుగు విశ్వవిద్యాలయం 


PATHIKA BHASHA NIGHANTUVU 

(DICTIGNARY OF TELUGU NEWSPAPER LANGUAGE) 
PREPARED BY . DEPARTMENT OF LEXICOGRAPHY 
SCHOOL OF LANGUAGE DEVELOPMENT 

TELUGU UNIVERSITY 

HYDERABAD 


లెలుగా. విశ్వవిద్యాలయం Un 
చు న్నే 
హెొదరాబాడు 
మా 


చో 
(బదురణ సంఖ్య “T5383 


బ్య అ పరబ జ తద (౧౧౫ 


మూల్యం క రూ. 75/- 
(పతులు 2000 
(పరులకు FOR COPIES CONTACT: 
జిన్లార్‌ The Registrar 
వెరు బశ్వవిద్యాలయం Telugu University 
జర గార్డెన్స్‌ Public Gardens 
హైదరాబాదు 500 004 Hyderabad 500 004 
ముద్రణ i 


మెస్సర్స్‌ పద్మశ్రీ గ్రా ఫిక్స్‌ 

1-1-7 70-1/, (పియాప్తాజా అపార్ట్‌ మెంట్స్‌ 
(శ) యి 

గాంధినగర్‌ 

హైదరాబాదు 500 380 


a న గౌ RE స్యక్యల్ళ క్ష 





ఇ 


చార్య 'పేర్యారం జగన్నాథీఠి తెలుగు వీశ్వవద్యాలయరల- 
సాధ్యక్షులు ప్రాదరాబాదు-4 


ఉముఖం 


నఘరటు నీళ్మ్ళొణంలో తం పండిన డా. జాన్సన్‌ తాను అనేక శమలకోర్చి నిర్మింఏన 
'ఘుంటువుకు ఆముఖం రోస్తూ" ప్రతి ఒక్క కవీ, రవయితా పొగడ్డను ఆశీంచవచ్చు. 
ాని నిఘంటుకారుడు కేవలం దూషణల్నుంచి తప్పిందుకోవడాన్ని కోరతాడు, అయితే 
లుశుతి కూడా కొద్దిమందికే లభ్యమౌతుంది. ఆయన నిఘంటుకారుని నిరపాయకరమైన 
ed (harmless drudge) అన్నాడు. 

ఆధునిక వార్తాపత్రికలు. తెలుగువారి నిత్యజీవితంలో విడదీయరాని భాగమైపోయి 
నాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌ మొదలైన ప్రసారసాధనాలెన్ని ఉన్నా అవి దినషశ్రకల 
నానాన్ని ఎన్నడూ ఆక్రమించలేవు. అయితే ఈ సాధనాలన్నీ కూడా వార్తలను ప్రజలకు 
చేరవేయడంలో ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మలచుకుని ఎన్నో కొత్తపదాలను 
వృుస్ట్రంచుకుని, అనూహ్యమైన రీతిలో అమితమైన వేగంతో జనం ముందుకు వచ్చి నిలబడు 
యున్నాయి. కొత్తపదాలకు అర్జాలను సమకూర్చడమేగాక ఆంగ్రపదాలకు సమానార్హకాలను 
సృష్టించడంలో నూతన పదకల్పనలు (౧౭౪ ౦01౧౭965) చోటు చేసుకుంటున్నాయి. ఇవి 
ఇన్నీ కాకపోయినా కొన్ని మాత్రం భాషలో స్థిరపడుతున్నాయి. పాతమాటల కెన్నిటికో 
మ. ఆరాలు కల్పిస్తున్నారు. తమ అవసరార్థం పదాలను సృష్టైంచుకుని అప్పటికప్పుడు 
వాడి కృతార్థులయ్యబడా షతికారచయితలు.. ఇలా వాడుకలోకి వచ్చినచే- ఇనుపతెర, 
_తీన విధానం, అణుయుద్ధం, వ్యొముగది. అంతరిక్షయానం, పక్షిఘాతం, ఫెరా, బంద్‌, 
ముందస్తు జెయిల్‌, కొఫీపొసా - ఇంకా ఇలాటివెన్నో. భాస ఒక మహాప్రవాహం. 
నత్యవైతన్యశీలమైనది. భొషవాడుతున్న కొద్దీ మారిపోయే, అరిగిపోయే స్వభావం కలది. 

ఈ మార్పుర్నీ కొత్తపదాలనూ అర్హం చేసుకుని సమన్వయ పరచుకోగలవారు కొందరే 
ఉంటారు. చాలామంది ఆంగ్లభాష సరిగారాని పారకులకు ఆంగ్ల సమానార్హకాలు ఎంత 
వెలుగు లిపిలో ఉన్నప్పటికీ బోధపడడం కష్టం. సామన్య పారకుని అవగాహనను సెంపొం 
దించేందుకు పత్రికాభాషా నిఘంటువు రూపొందించాల్సిన ఆవసరం ఏర్పడింది. ఈ 
ఆవశ్యకతను గుర్తించి తెలుగు నిశ్యవిద్యాలయం నిఘంటు నిర్మాణశాఖ శాస్త్రియ పద్దతిలో 
పతికాభాషా నిఘంటువును రూపొందించడానికి నమునా నిఘంటువు- (Fascicle)ను 
తయారుచేసింది. ఆ రంగంలోని పెద్దలకు సలహా సంప్రతింపులకై పంపింఏ వారి 
సూచనలను స్వీకరించింది. మామూలు దినపత్రికల నుండి పదసేకరణ ఈ నిఘంటు 
నిర్మాణంలో జరిగింది. ఇందులో ప్రతి ఆరోపమూ ఏడు అంశాలను కలిగి ఉండి. చి 
ఆరోపమూ, వ్యాకరణాంశమూ, లిప్యంతరీకరణమూ, అర్ధ విభాగమూ, సమానార్హకమూ, 
ఆంగ్లంలో ఆర్ధమూ- సందర్భమూ, సేకరణ వివరాలూ. 

ఆధునిక తెలుగు పత్రికాభాష తెలుగు భాషను ప్రమాణీకరించడానికి ఎంతవరకు 
తోడ్పడుతుందో విజ్ఞులైన పారకులు, కవులు, రచయితలు, పండితులు ఆలోచించి చెప్పాలి, 


few: 


పత్రికం భాషకు శైలీ, sis ఉండకూడదు. అయినా, రచనా ధోరణులనూ 
అనుకరిస్తూ ర్ల రచనలు చే స్తూ ఉన్నారు, షృతికల భాషలో సృజనాత్మక రచనలూ 
చేయవచ్చా ఆనేడి పై అంశం. 

'టెల్మిపింటరులో, ws Es: యన్‌.ఐ., తదితర (పపంచ వార్తా సంస్థల పంపించిన 
తాజా వార్తలను అప్పటికప్పుడు ఆంగ్లంలో నుంచి తెలుగు చేయవలసి రావటంవలన 
ఆంగ్రపదాలకు ఒదిగే అనువైన కొత్తరకం తెలుగు భాష పత్రికలవలన (ప్రచారంలోకి వచ్చిండొ - 
ఇది. సహజమైన వ్యావ ల కి వచ్చింది. ఇలాగాక, "బలి పింటరులో 
బదులుగా సహజమైన తెలుగులో వార్తలు వచ్చినట్లయితే అప్పుదు షృత్రక తకలలో వాడే భాషకీ, 
మన నిత్య అవసరాలకు వాడుకునే భాషకి వ్యత్యాసం ఉండదు." హిందీ, తమిళ భాషలలో 
టల్నిపింటరులో వార్తలు దార నారి మాతృభాషలలోనే పుట్టి పత్రికల్లోకి ఎక్కుతాయి- 
తెలుగులో అలాకాదు. ఇది నిజంగా మరో భాషా విప్టవానికి “ప్రాతిపదిక కావచ్చు. 

తెలుగు భాషను వారా Sa సొరానికి da దూరదర్శన్‌, మొదలైన సంస్త్రలవారూ 
వాడుతున్నారు. ఈ పదజా లాన్నంతా కూడా బకరించి, ప్రమాణీకరించి నఘంటుబద్దర 
చేయవలసి ఉంది. 

ఈ మా ప్రస్తుత ప్రయత్నాన్ని తెలుగు భాషాభిమానులు, షత్రికలవారు ఆదరిస్తారని 
నభ్బ్ముతూ- 


| న్‌ శ్‌. 
హైదరాబాదు EN UE. 


da: 16041995 RS (పేర్వారం జగనాాథంి 
వ్‌ జ యె 


Dean 


School of Language Development 
Telugu University 


Professor B. Ramakrishna Reddy 


FOREWORD 


The School of Language Develo 


pment, Telugu University is endowed 
with the responsibility of teachin 


9 linguistics and conducting research on 


The importance and Impact of print media over the reading public hardly 
needs to be reiterated. Within the print media the daily gets a place of pride 
as it serves the reader with current affairs all over the world. There has been 
a proliferation of dailies in the modern Indian languages and Telugu is no 
exception to it. Having realised the topical significance of the daily Telugu 
newspapers, the language used there has been taken as the material source 
for the preparation of the present dictionary. Unlike other such attempts, the 
present work concentrates on Telugu as itis actually used inthe newspapers 
rather than depending on the recall vocabulary of the dictionary makers. 


The Scholars who contributed their might deserve to be congratulated, 
both for evolving a methodology in lexicography and for its application in 
dictionary preparation of a major Indian language like Telugu. We hope that 
this work may stimulate the preparation of many such specialised dictionaries 
covering various fields in Telugu and other Indian languages. 


Hyderabad B. Ramakrishna Reddy 
18 April 1995 


i 


INTRODUCTION 


{. The present work in the context of Indian iexicographic 
tradition. 


The lexicographic tradition is quite ancient in India and goes back 10 
Yaaska's Nirukta and Amarasimha’s Amarkosh 1౧ Sansknt. The ancient 
indian tradition is memory based. The modern lexicographic tradition 
is based on the techniques of easy reference and retrievability through 
alphabetization. The credit of laying the foundation for modern lexicographic 
tradition in india goes to European missionaries and British officials like 
Monier Williams (Sanskrit}, Molesworth (Marathi), Winslow ( Tamil), C.P. 
Brown (Telugu), Kittel (Kannada), Gundert (Malayalam), Carey ( Bengali), 
Grierson (Kashmiri), Ferguson (Hindustani) and others. The dictionaries of 
these scholars were published in the 18th and 19th centuries. The follow 
up action by Indian scholars that iead to the publication of dictionaries 
like Telugu Suryarayandhra Nighantuvu, Tamil Lexicon of the Madras 
University, Manak Hindi Kosh of the Allahabad Hindi Sahitya Sammelan 
was not maintained as a live tradition, but for stray publications now and 
then. 


In the meanwhile the Indian languages developed very fast after the 
introduction of regional languages as medium of education, proliferation of 
mass media lke newspapers, magazines, radio and T.V. and the use of 
these languages as medium of administration and legislation. The result 
15 a vocabulary "boom" or "explos!on" in the form of manifold increase of 
the number of words. But, the lexicographic activity to record this "boom" 
or "explosion" in the form of dictionaries is negligible. Telugu too is no 
exception to this tuation. Though the publication of Mandalika Vrttipada 
Kosas by Andhra Pradesh Sahitya Akademy is an important milestone In the 
development of Telugu lexicographic tradition, thousands of newly coined 
terms in the areas of administrative, political, scientific, journalistic etc , are 
yet to be recorded in dictionaries. The glossaries published by the Telugu 
Akademi cover the vocabulary only partially Moreover, they are not records 
of current usage of the lving Telugu language, but only part of the language 
planning activity of coining technical terms to fill the gaps. A dictionary of 
modern Telugu, which is alive and vibrant to the demands of ever expanding 
activities of the modern man is a desideratum. Dictionaries which cater to 
the needs of students of different levels, non- native language learners, 
translators etc., are essential. Dictionaries of usages of words, phrases 
and idioms, collocations of words, dictionary of synonyms or Thesaurus are 
also necessary to heip the active user of the Telugu language. Taking into 
consideration this iexicographic position and needs of Telugu, the planners 
ofthe Telugu University with far sightedness included a separate Department 
of Lexicography as part of the School of Language Development. Apart from 


క్షే 
tha. Tamil University, Thanjavur which 
Telugu University is the only University in India to have a department 
exclusively for lexiigraphy, toa take care of all the lexicographic needs 
Gg ‘ma waguage, though there are University departments dealing with 
singie dictionary projects like Malayalam Lexicon Desgerxr-eni cf University 
of Kerala and Sanskrit dictionary project of Deccan qollege, Pune. 


has a Department of compilation, 


Though the word “గప? 1 ised for the preparat:cn of a dictionary, 


itis not gn సమయాలు of mere collection and arranging in order of similar or 
diverse objects, lt is & complex activity of collection of words with contexts, 
sglection of stabilized words, discarding the transient ant unstabilized ones 


abstraction of the different senses of a word fram the multiple contexts, 


construction of the entries or articles iadicating the grammar, meaning and 


usages of the rp: nif examples, taking care of the total uniformity of the 
stuciure, a:phahetitalry arranging the words and preparing the necessary 
appendles. Because of this complexity, dictionary making becomes a time 
consuming and very prolonged work. Having this aspect in mind the 
Department of Lexicography nf the Telugu University decided to compiie 
small dictionarigs sovering small segments of modern Telugu which will 
ceniribute in the long run to the compilation of a dictionary of modern 
Telugu whieh will be a comprehensive one covering all the segments of 
the language. The language of the Telugu newszerers is one segment 
of the Telugu language which 1306095 upon almost all the segments of 
language use !ikg 2911166, administration, judiciary, science, sports, games, 
gi¢. Taersiore, the department decided to take up the campilation of the 
qctionany of Telugu Newspaper language as its first project which, itthought, 
will be representative of the developmental and modernization aspect of the 
living Telugu language. 


2. Need for Newspaper Language Dictionary of Teiugu and its 
usgfuiness 


Mass media like newspapers, magazines, radio and T.V. have come to 
play an important part in the life of Indian people. Of the different media, 
"ev spapsi plays a very significant role giving detailed information about 
differen groblems and activities going around the people, both national 
and international. In this practical process of information dissemination 
a byproduct is the enrichment of our national languages. Considerable 
number of naw words and phrases are used in the news columns. New 
words are coined using existing words, or , by borrowing Sanskrit or English 
words, or existing words are used with new meanings. This ౧615 the 
modernization process of our languages. 


Telugu seems to have achieved a place of pride among the Indian 
languages both in the publication of a nymber of newspapers and in their 
wide circulation. The results of this proliferation is the development of 
Telugu vocabulary as pointed out above. 


శై 
Educated readers with considerable 6౧0130 background and 

appreciable knowledge in Telugu can understand the new coinages based 
on the context. But the readers of average or minimum educational 
background find it difficult to understand the new wards and the concepts 
denoted by them. Neither the average reader uses -felugu dictionaries 
nor these words find a place in the available dictionaries, which draw their 
material from classical sources. Therefore, compifation of a dictionary words 
specific to the Newspaper language is a necessity. Hence: the present 
dictionary. 


The present dictionary is not just a glossary of newspaper terminology: 
Glossary is of technical termihology give only English ar international terms 
and their Telugu equivalents. This is a dictionary which explains the different 
concepts denoted by the terms used in the newspapers with definitions in 
simple language. Because of this, the dictionary is usefut to the common 
man and non-specialist in the different fields to understand the concepts 
and involve himself or herself in the democratic and modernization process 
fully. క 


Further this dictionary will also be useful to the practising journalist to 
find in one place all the terms used in all the newspapers and make a choice 
of the most suitable term. lt also helps the process of standardization of 
Telugu as unformity can be achieved by all the newspapers. 


This dictionary will also be useful to the linguist who studies the trends 
of innovative word formation and for the language planner who is concerned 
with the modernization and standardization of Telugu. 


To the knowledge of editors this work seems to be the first of its kind in 
dictionary format in the indian languages, and will be a model for compilation 
of such dictionaries for other Indian languages. 


3. The type of the dictionary 


' The Newspaper language dictionary belongs to the category of special 
dictionaries or restricted dictionaries in the typology of dictionaries. This 
dictionary 15 special as itis concerned with a specific category of words viz., 
those words which are used in the newspapers and not commonly used 
in the general language of day to day communication. This is a restricted 
dictionary in the sense that collection of data and selection and inclusion 
of words is restricted on the basis of their occurrence in a particular area of 
language use. The vocabulary that is presented in the dictionary is a marked 
vocabulary in the sense that they are clearly identifiable as belonging to 
the newspaper language. In most of the cases the words themselves are 
neologisms or newly coined ones and their special or restricted nature 
clearly standsout. There are also a number of words which are not new 
coinages but existing words used in new meanings. In that meaning they 
standout as special words belonging to the newspaper language. 


1v 


4. The data for the dictionary 


The data for the dictionary was collected from the Telugu newspapers 
using the restrictive principles. For this work, the newspapers Andhra Prabha, 
Andhra Bhoomi, Andhra Jyothi, Andhra Patrika, Eenadu, Udayam, Praja 
Shakti and Visalandhra constituted the source. The words which are specially 
used in the newspaper language as explained above were collected. 
Words like ekagavaksha vidhanam ‘Single Window System’, shikharaagra 
samaaveesam ‘summit meeting' , dravyoolbaNam ‘inflation’, sveetapatram 
‘White paper’ which are coined words, and words like astamayam ‘demise 
(of a great person)’, daaDi ‘raid, sabhikulu ‘audience’, which are existing 
words which have acquired new senses in the context of newspaper usage, 
have been collected. 


The newspaper language uses not only newly coined words, existing 
words with new meanings but also words with their original meanings as part 
of the presentation of news items. Such common words like annam ‘rice’, 
pasuvulu ‘animals’, etc., are not included in the dictionary for the following 
reasons: one, they are not marked words, two, they belong to the common 
language and can be understand by the readers easily. 


5. Method of collection and selection of words 


Words were collected from ihe listed newspapers along with their 
contexts in cards. For this special dictionary the two phases of dictionary 
making process. collection of material and selection of words have to be 
done simultaneously, in most of the cases. This is because, as observed 
above, only words specific to the newspapers were identified. Politics, 
national and international along with sub-fields like legislative assembly, 
parliament, economics, commerce and business, judiciary including law, 
science and medicine, sports and games are the fields identified, though 
many words belonging to other fields were also collected when they were 
felt to belong to the newspaper language specifically. Ex: kaalgaral 'call 


girl’. 


While it was easy to collect and select words specifically coined for 
the newspaper usage, in the case of words adopted form the cammon 
language there were uncertainties as to whether the meanings are specific 
to the newspaper language are just a contextual extention of the original 
meaning. In such cases the editorial committee held discussions and 
decided on the inclusion or exclusion of the words. An element subjectivity 
could not be avoided in such cases. Anyhow, in the cases of lack of 
unanimity among the editors the decision was made in favour of inclusion 
of the word as it only adds to the informative power of the dictionary. Ex: 
kincaparacu, kalaharanam. | 


6. Structure of entries 


After collection and selection of words, the work of entry construction 


ళా 
was {akef up. 
Each entry will have the folowirg shucmie. The hesd word ‘wil he 


given :n hold type. Following the head word. the ఎ zmmatca!l category or 
part af speech of the word will be given in the form of abbreviation in Telugu 


. for బగా or verb 


rE 


వి. for viseshyam or noun 


After ine grammatical indication Roman transliteration of the head word 
is given. This is to help the non-Fglugu user cf ihe dictionary. This is given 
in the italic type. The transliteration gcheme is given as appendix, This 
is followed by the Telugu definition of the word. The definitions are given 
ising simple words only. Within the definition the explanatory notes needed 
to understand the meaning clearly are given within parantheses. 


Hf synonyms or words with similar meaning as the head word are available 
iney are given following the definition. 


7. The execution of the project 


The project for the compilation af a dictionary of Telugu Newspaper 
language was initiated by Prof. C. Rama Rao, the then Dean of School 
of Language Development in June 1987. Collection of material was done, 
hy the staff of the Department, of Lexicography Dr. Usha Devi, Dr. V. 
Subrahmanyam, Dr. క. Rama Rao, ౪ Ramanjanikumarn, Mr. M.V. Ramanaiah 
and Dr. K. Balasubramanian joined the School as Professor and the Head 
of the Department of Lexicography in March, 1988. He took up the work 
of theoretical planning of this dictionary along with other works like training 
tha staff in lexicographic theory and methods, survey and evaluation Telugu 
Dictionarles, identificatien of the gaps in the Telugu lexicographic situation, 
preparation of a list of short term and long term projects to be taken by the 
Department and fixing of priorities, with the cooperation of the staff. 


The detailed plan for the execution of the different phases of the 
dictionary was prepared by Dr గ. Balasubramanian. He also prepared 
a list of instruction for collection of material to be used by the Staff. Dr. 
Balasubramanian was also responsible for the preparation of the structure 
and format 01 the antries in the dictionary. 


Projects Assistants Dr, Raghuramaraju, Dr. K. Ramanjaneyulu and Ms. 
Reddy Syamala joined the department in April 1989. They also assisted 
in the collection of material which was completed by the end of 1989. 
Selection entries and writing of definitions followed. Meanwhile Dr. A. Usha 
Devi withdrew from the project as she took an individual project of her own. 


The definitions were written by the members of the editorial board other 
than Dr. K. Balasubramanian. But he sat with other members discussed 


v1 
thoroughly the definitions and structure of entries. Every member of the 
board contributed to the finalization of the definition. In 1990 a sample 
fascicle of 200 entries was printed and circulated among scholars, journalists 
and others for their valuable suggestions and comments which were taken 
note of in the further editorial work. 


Dr. గ. Balasubramanian who was on deputation from Annamalai 
University, Tamilnadu, left the Department in April 1991 after finalising certain 
number of entries. By then the format and pattern emerged clearly and not 
finalised. Mr. Ramanjanikumari also left in July 1990 after contribution of 
considerably to the editorial work. The work was continued by the other 
members of the editorial committee. Mr. Puranam Subrahmanyam Sharma, 
the veteran journalist worked for two terms of three months as a technical 
consultant. 


Revision and final editing of the work was done by Dr. K. Rama Rao and 
Mr. M. V. Ramanaiah. Apart from the editorial work Dr. V. Subrahmanyam 
was responsible for final proof reading, Dr. K Ramanjaneyulu for preparat:on 
of the press copy by the computer operator and Ms. Reddy Syamala for the 
alphabetization of the dictionary. 


Mr. G.S. Varadachari, Head, Dept. of Journalism who is aiso a veteran 
journalist was of immense help dunng the final phase of the dictionary work. 


8. Future plan 


The editors do not claim exhaustiveness in the coverage of the 
vocabulary of the Newspaper Telugu as the vocabulary of a language 15 
an open set with constant additions and deletions. Further, the newspaper 
vocabulary is expanding in a faster pace to cope with the demands of 
modern society 3ut, the editors plan to continue thea collection of material 
and revise the dictionary periodically. The editors also solicit the cooperation 
of the practising journalists, scholars, and general pubiic to contribute to the 
improvement of the work by their constructive criticisr.n and suggestions, 


The editors are always aware of inherent shortcomings in the work in the 
aspects of definitions, providing English equivalents and uniformity of the 
structure of entries inspite of their desire and effort to maintain a standard 
similar to that of Western dictionaries. This is the maiden work from the 
Department of Lexicography of the Telugu University. The future goal of the 
Department is to improve the quality of the work and set standards in tte 
future revisions of the dictionary. 


9. Acknowledgements 

The editors are extremely thankful! to thé successive: Vice-Chancellors 
of the Telugu University for their constant encouragement and unstinted 
help in the execution of the project. 


The founder Vice-Chancellor Prof. T. Donappa was ‘nstrunrenial in the 


yy i 


vil 
starting of the Department of Lexicography. As Vice Chancellor he got 


sanctioned a number of Project Assistants to the department and constantly 
encouraged our activities. 


Prof. C. Narayana Reddy was a source af inspiration for us. He was 
constantly in touch with the progress of the dictionary, and gave constructive 
suggestions for speedy execution of the work. 


Prof. ౧. dagannadham. the present Vice-Chancellor took keen interest 
and contributed to the successful completion of this work through his 
Bncouragement and material help. 


The successive Deans of the School of Language Development were 
also responsible for the successful execution of the project. Both Prof. C. 
Rama Rao, the first Dean and Prof. B. Ramakrishna Reddy the present Dean 
are reputed Linguists and their scholarship was a source of support. 


All the successive Registrars of the University, Mr. T. D. Prasad Rao, Dr. 
స. Sivarama Murthy, Dr. B. Ramakrishna Reddy, Dr. T. Venkat Reddy and 
Mr. ౫౮. Subba Rao have extended administrative support and we thank 
them profusely for their help. 


Mr. G. Srinivas, the computer operator needs special mention for the 
neat execution of the press copy. We thank the various scholars and 
journalists who went through the sampie fascicle and gave constructive 
criticism and suggestions. 


Finally we thank the department of pubiications of the Telugu University 
for the neat execution of the printing of the dictionary. 


= Editors 


భూబుక 


1" నిఘంటునిర్మాణ సంప్రదాయం జం పతన 


కోశ నిర్మాణ పరంపరలో ఈ నిఘంటువు 


.. భారతదేశంలో నిఘంటు నిర్మాణం (ప్రాచీనకాలం నుంచీ ఉన్నది. యాస్కుని నిరుక్తం 
నుంచీ అమరసింహుని అమరకోశంనాటి నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూవస్తున్నది. 
భారతీయ నిఘంటు నిర్మాణం కంరస్థ్రం చేసేందుకు అనుకూలంగా ఉండేది. ఆధునిక 
నిఘంటు నిర్మాణ పద్ధతి అక్షర క్రమంపై ఆధారపడి ఉన్నది. దీనివల్ల అవసరమైన 
పదాలను వెంటనే వెళుక్కోవటం సులభమైనది. మైషసర్‌ సంస్తలు, ద్రిటిష్‌ అధికారులు 
ఆధునిక్ష నిఘంటు నిర్మాణ పద్ధతులను రూపాందించటంలో భారతదేశంలో ముఖ్యపాత్ర 
వహించారు. సంస్కృ తంలో మోనియర్‌ విలియమ్స్‌, మరాఠీలో మోల్‌ వర్త్‌, తమిళంలో 
'విన్‌స్తో, తెలుగులో సి.పి. బ్రౌన్‌, కన్నడంలో కీికెల్‌, మళయాళంలో గుండర్త్‌, బెంగాలీలో 
క్యారి, కాన్నీరీలో గ్రియర్‌సన్‌, హిందూస్తానీలో ఫెర్గూసన్‌ తదితరులు ఈ రంగంలో 
ముఖ్యులు. ఈ విద్యా వేత్తలు కూర్చిన నిఘంటువులు 18, 19 శతాబ్దాలలో (ప్రమరించబడివై. 
ఈ నేపథ్యంలో భారతీయ విద్యా వేత్తల కృషి ఫరితంగా; తెలుగులో సూర్యరాయాంద్ర 
నిఘంటువు, మద్రాసు విశ్వ విద్యాలయం హరి తమిళ నిఘంటువు, అలహాబాద్‌ హిందీ 
సాహిత్య సమ్మేళన్‌ వారి మానక్‌ హిందీ కోశ్‌ తయారయ్యాయి. అయితే ల తర్వాత 
అడపాదడపా వచ్చిన నిఘంటువులున్నా, సజీవంగా నిఘంటు నిర్మాణం కొనసాగలేదనే 
భావించాలి. 

ప్రాంతీయ బాషలను విద్యామాధ్యమాలుగా ప్రవేశ పెట్టిన తర్వాత, భారతీయ భాషలు 
త్వరగా అభివృద్ధి చెందసాగాయి. ప్రసార సాధనాలైన వార్తా పత్రికలు, మాగజైన్లు, 
రేడియో, టివీలు ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి అయినవి. భారతీయ భాషలు పొలనా 
భాషలుగా _ చట్ట వ్యవహారాల భాషలుగా కొత్త రంగాలలో ముందుకు వచ్చాయి. ఈ 
మార్పుల వల్ల భాషలలో అనేకరంగాలలో “పదజాల విస్పోటన జరిగింది. ఈ పదజాల 
విస్పోటనను అందుకొని, తగిన నిఘంటువులను తయారు చేయడంలో జరిగిన “షి 
అంతంత మాత్రమే. తెలుగులో పరిస్టితి చూసినా ఇందుకు భిన్నంకాదు. అటి 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ (ప్రచురించిన వృత్తిపదకోశాలు మైలురాళ్ల వం, 
అయినా కొత్తగా రూపొందిన, పాలన, రాజకీయ, శాస్త్రియ, పత్రికా రచన-రంగాలలో 
విస్తృతంగా పెరిగిన వేలాది పదాలు నిఘంటువులకు ఎక్కవలసి ఉన్నవి. తెలుగు అకాడమీ 
గతంలో ప్రచురించిన పదపట్టకలు, పదజాలాన్ని పాక్షైకంగా మాత్రమే ఇవ్వగలిగాయి. పైగా 
' ఈ పదపట్రికలు సజీవ భాషాప్రయోగాల నుంచి, తయారైనవి కావు. భాషా ప్రణాళికా 
కార్యక్రమంగా పదశూన్యతను భర్తీ చేసేందుకు తయారు : చేసిన సాంకేతికపదజాలమది. 


' ఆధునిక అవసరాలకు సరిపడే సజీవ తెలుగు భాషా నిఘంటువు ఇంకా సుదూర 
, లక్ష క్ష్యంగానే ఉన్నది. భిన్న స్థాయిలలో విద్యార్జులకోసం, తెలుగు నేర్చుకొనేవారికోసం, 


[అనువాద కులకోసం - అవసరమైన నిఘంటువులు రావలసి ఉన్నవి. భిన్న అర్థఛాయలలో 
పదాల ప్రయోగాలను చూపే కోశాలు, సమాసాల, పలుకుబడుల నిఘంటువులు, పదాల 


జై mh 
LX 


సంయోజన, ఆకాంక్షలకు సంబంధించిన నిఘంటువులు, సమానార్థక నిఘంటువులు - 
ఇవన్నీ తెలుగు భాషా ప్రయోగం (క్రియాశీలంగా పెరిగేందుకు” దోహదం చేస్తాయి. 
నెలుగులో నిఘంటు నిర్మాణ పరిస్తితిని, తెలుగు భాషావసరాలను దృష్టిలో పట్టుకొని, 

గా కాన... పత్ర పరులు ూపాదివృద్ది పీఠంలో భాగంగా, నిఘంటు నిర్మా 


ఆటం గం కాసు : ము గాబా ంయంలో డిపార్టుమెంటు 
ణశాఖను ఏరా ర్సాటు. చెశారు, తంజావూరులోని తమిళ బజ్వా 


ఆస్‌ కంపైరేకన్‌ ఉక్షుకి. ఆయితే పాఆగు వి “విద్యాలయంలో మాత్రమే తెలుగు భాషకు 
సైఘంటిక అవవరా! ఎను చె నాంది స ప్రత్యేక గౌ త అహా గంశాఖ ఉన్నది. కేరళ 
విశ్వవిద్యాలయంలో "మళయాళం dpe వోర్టైమలయిి పూనే దక్కన్‌ కాలేజీలో 
సంస్క త నిఘంటువు అ నడుస్తు న్నవి. 

నిఘంటు నిర్మాణానికి “కం "ఫెలేషన్‌' అన్న సదం ఉపయోగిస్తుంటారు. ఆంత 

తం చేత నిఘంటు నిర్మాణం ww భిన్న విషయాలనో, సొద్భకనిషయాలనో ఒక 
పద్దతిలో పెట్టడమే ఆనుకోకూడడః: నిఘంటు నిర్మాణం * ఒక సంకీర్ణ ప్రక్రియ. ప్రయోగ 
సహేతంగా పదాల సేకరణ, స్టీరత్సం వారిడిన పదోలై ఎంపిక వివిధ ప్రయోగాల 
నుంచి అర్హవైవిధ్యాలను నిర్ణయించటం, ఆరోపాల నిర్మాణం, అందులో భాగంగా, వ్యాకరణ 
వివరాల సూచన, అర్హ వివరణ, సదప్రయోగ ఉదాహరణ ఇవ్వటం, మొత్తం ఎఫుంటువు 
అంతర్గత నిర్మాణంలో ఏకసూ తత పాటించటం, అక్షర క్రమంలో ఆరోపాలను కూర్చుటం, 
అవసరమైన అనుబంధాలను చేర్చటం త ఇవన్ని నిఘ ంటు స న క్రమంలో చేయాల్సిన 
సంక్షిష్ట కార్యక్రమాలు. ఇంత సంక్రిష్టతతో కూడిన పని కాబట్టే ఏ సేఘుణటు నిర్మాణం 
అయినా, ఎక్కువ కాలం సాగాల్సి ౩ వస్తుంది. అందువల్ల తెలుగు విశ్వవిద్యాలయంలో స, 
నిఘంటు నిర్మాణ EA: చిన్న నిఘంటువులను తయారు చేయాలని తల పెట్టింది, తెలు 
గులో వివిధ రంగాలకు సంబంధించి, చిన్న నిఘంటువులు తయారయితే, ముందుముందు 
“ఆధునిక తెలుగు నిఘంటువు” నిర్మాణానికి - ఇవి తోడ్పడతాయి. ఆధునిక తెలుగు 
నిఘంటువు వివిధ రంగాలను సమగ్రంగా చూపడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. 
తెలుగు వార్తా పత్రికలలో భాష తెలుగులో ఒక రంగానికి చెందినది. ఈ రంగంలో, 
రాజకీయ, పరిపాలన, న్యాయ, శాష్త్ర, క్రీడ లు మొదలైన విభాగాలు చేరి ఉంటాయి. 
అందువల్ల తెలుగు పత్రికాభాషా నిఘంటువును మొదటి కార్యక్రమంగా నిఘంటు నిర్మాణ 


శాఖ చేపట్టింది. నేటి తెలుగు భాష అభివృద్దినీ, నవీకరణనీ ఈ నిఘంటువు ప్రతి 
బింబిస్తుందీని భావించడ మైనది. 


2 పత్రికా భామా నిఫుంటువు 
ఆవశ్యకత, ఉపయోగం 


rs 
oN 
ఆ 
న్నా 
యాన్ని 
_ 
ఇ 


భారతదేశ జనజీవనంలో, ప్రజాప్రసార సాధనాలైన పత్రికలు, రేడియో, టీ.వి.లు, ఒక 
. (పముఖ స్తానాన్ని ఆక్రమించాయి. వీటిల్లో వార్హాపత్రికలది (ప్రత్యేక స్టానం అని చెప్పాలి 
దేశవిదేశాలలో జరిగే సంఘటనలను గురించిన విపుల సమాచారాన్ని పత్రికలు ఆంటిసాయి. 
ఇట్లా సమాచారాన్ని అందించే ప్రక్రియలో భాగంగా జాతీయ భాషలు సుసంపన్న 
అవుతాయి. వార్తా రచనలో అనేకమైన కొత్త పదాలు, పదబంధాలు ఉపయోగించబడతాయి... 
ఇప్పటికే ఉన్న పదజాలంతోనో లేదా ఆంగ్ల, సంస్క ఎలో పదాలతోనో - కొత్త పదాలను 


x 
లతో. ఉప కోవటమూ 
సృష్టించటం జరుగుతుంది. ఉన్నపదాలను కొత్త జన్తాలఆ ఉపయోగించు 


ఉంటుంది. ఈ ప్రక్రియలన్ని మన భాషల ఆధునీకరణకు దం 

వార్తా పత్రికల ప్రచురణలోనూ, పంపిణీకి సంబంధించిన విషయంలోనూ, భారతీయ 
భాషలలో తెలుగు గర్వించదగ్గ స్టీతలో ఉన్నది. ఈ సానుకూల స్టితివల్ల, తెలుగులో, 
పదజాలం ఉధృతంగా పెరగటం సహజమే. 

ఆంగ్లభాషానేపధ్యం ఉన్న పాఠకులు, తెలుగులో ఏర్పడిన కొత్త పదాలను గమనించ 
గలుగుతారు. సగటు విద్యాస్తాయితో ఉండే పారకుడు, కొత్తపదాలను, వాటి భావనలను 
అక్హంచేసుకోవటంలో ఇబ్బందిని ఎదుర్కొంటాడు. సగటు పొఠకుడు నిఘంటువులను ఉప 
యోగించటం కష్టనాధ్యం. ఒకవేళ ఏ నిఘంటువునైనా వెదకినా, అందులో కావ్యభాషా 
పదజాలమే గాని ఈ ఆధునిక పదజాలం దొరకదు. అందువల్ల ప్రత్యేకించి పత్రికాభాషా 
నిఘంటువును తయారుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అవసరం తీర్చేందుకే ఈ 
నిఘంటువు. 

ఈ సషుంటున్చు పత్రికా శెలికి సంబంధించిన సమానార్థకాల పదపట్టకకాదు. 
సొంకేతీక పదాల పదపట్టికలు, ఆంగ్ల పదాలను, వాటికి తెలుగు సమానార్థకాలను మ్మాత్రమే 
ఇస్తాయి. ఈ నిఘంటువులో, పదోటు సూచించే వివిధార్ణాలను, అర్థ వివరణలతో 
సరళమైన భాషలో ఇవ్వటం జరిగింది. సామాన్య పారకుడికి ఈ నిఘంటువు ఎంతో 
ఉపయోగపడుతుంది. అనేక రంగాలలో నిప్పుణత్వం లేకపోయినా, వివిధ భావనలను 
తెలుసుకోవటంలో ఈ నిఘంటువు సహాయపడుతుంది. అందువల్ల సామాన్యుడు కూడా 
ప్రజాస్వామ్య, ఆధునీకరణ క్రమంలో పాలుపంచు కొనే అవకాశం కలుగుతుంది. 

అంతేకాక ఈ నిఘంటువు పత్రికా రచయితలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. 
అన్ని పత్రికలలో ఉపయోగించే పదజాలం ఒకేచోట లభ్యం అవటంవల్ల తగిన పదాన్ని 
ఎంపికచేసుకొనే అవకాశం కలుగుతుంది. ఈ కోశంవల్ల తెలుగు పత్రికలలో పదజాలంలో 
ఏకరూపత ఏర్పడి తద్వారా తెలుగు భాషలో ప్రామాణీకరణ జరగటం సాధ్యమౌతుంది. 

నూతన పదప్రయోగ రీతులను అధ్యయనం చేయటానికి భాషా శాస్త్రజ్ఞుడు ఈ 
నిఘంటువును ఉపయోగించుకోవచ్చు. భాషా ప్రణాళికా రచయిత ఈ కోశం ద్వారో 
తెలుగు భాష ఆధునీకరణ, ప్రామాణీకరణ క్రమాలను అధ్యయనం చేయవచ్చు. 

ఇటువంటి కృష నిఘంటువు రూపంలో రావటం భారతీయ భాషలలో . ఇదే మొదటి 
దేమో. భారతీయ భాషలలో ఇటువంటి నిఘంటువుల కూర్పు జరగటానికి ఇది ఒక 
నమూనాగా ఉంటుంది. 


౩3. నిఘంటు స్వరూపం 


నిఘంటువుల్ని వర్గీకరణ దృష్టితో చూసినప్పుడు ఈ పత్రికాభాషా నిఘంటువు ఒక 
(ప్రత్యేక నిఘంటువు లేదా ఒక విషయానికి పరిమితమైన నిఘంటువు కోవకు చెందుతుంది. 


సాధారణపదజాలం ఆంతే రోజువారీ వాడుకలో ఉండే పదజాలం కాకుండా, వివిధ 
దినషత్రికల్లో చలామణీలో ఉంటూ ఒక నిరిష్ట రంగానికి చెందిన పదజాలం ఈ పతికా 


భాషా నిఘంటువులో లభ్యంకావడం దీని ప్రత్యేకత. ఒక విషయానికి పరీమితమై, దాని 


స Xl 
ఆధారంగా ఒక ప్రత్యేక రంగంలో వాడబడే సదజాలం సేకరణ, పదాల ఎంపిక, ఎంపీకైన 
పదాలను నిఘంటువు' కెక్కించడమూ జరిగింది. ఇది ఒక పత్యేక విషయానికి పరిమితమైన 
నిఘంటువు. 

ఈ నిఘంటువులో చేర్చిన పదజాలం ఒక ప్రత్యేక రంగానికి చెందింది. అది 
పత్రికారంగానికి .చెందిన పదజాల మని స్పష్టంగా గుర్తించవచ్చు. చాలాచోట్ల కొత్తకొత్త 
పదాలసృష్టి అంటే నూతన పదకల్పనలు కనిపిస్తాయి. వాటి ప్రత్యేకత లేదా వాటి 
విషయపరిమితి స్వభావం స్పష్టంగా గోచరిస్తుంది. నూతన పదకల్పనలే కాకుండా వాడుకలో 
ఉన్న పదాల్ని, పదబంధాల్ని కొత్త అర్థాలలో వాడడం జరుగుతుంటుంది. . అటువంటి 
సందర్భాలలో ఆ ప్రత్యేక పదాలుగానీ, పదబంధాలు కానీ షత్రికాభాషా పదజాలంగా 
రూపుదిద్దుకుంటాయి. 

4. నిఘంటు రచనా నొమగ్లి 


కొన్ని నియమిత సూత్రాల్ని దృష్టిలో ఉంచుకుని నిఘంటు రచనకు ఆవలి సన 
నామ్మొగిని అంతా తెలుగువార్హా పత్రికల నుంచి సేకరించడం రిగింది. ఆంధ్రజ్యోతి, 
ఆంధధ్రపతిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు, ఉదయం, (పేజా | విశాలాంధ్ర దినషత్రి 
కలు మన సామీ సంకలనానికి ఆధారభూమికలు. ప్యతికాభాషకు ంబంధించిన ' పదార్నీ 
పదబంధాల్నీ సేకరించాం. “ఏకగవాక్ష విధానం) “శిఖరాగ్ర సమావేశం”, “ద్రవ్యోల్బణం, 
“శ్వేతపత్రం' వంటి నూతన పదకల్పనలనూ, వాడుక వ్యవహారంలో ఉంటూ పత్రికల్లో వాడే 
సందర్భంలో కొత్త అర్జార్ని సంతరించుకున్న “అస్తమయం, “డాడి, “సభికులు వంటి 
పదాలను ేకరించాం. | 

పత్రికాభాషలో నూతన పదకల్పనలే కాకుండా, ఉన్న పదాలు "కొత్త అర్జాలలో వాడటం, 
మరికొన్నిచోట్ల అసలు అర్థంలో న వాడటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. “అన్నం, 
“పశువులు వంటి సాధారణ పదాలనూ, సులభంగా అర్హమయ్యే పదాలనూ ఇందులో 
చేర్చలేదు. 


5. పదేకరణ పద్దతి, పదాల ఎం పిక 


పైన పేర్కొన్న వార్తా పత్రికల నుంచి సందర్భంతో సహా పదాలను సేకరించి కార్డుల 
మీడి కక్కంచాం. (పత్యేక తరహాకు చెందిన ఈ నిఘంటువు నిర్మాణంలో పదేకరణ, 
నిఘంటువు కెక్కవలసిన పదాల ఎంపిక ఏకకాలంలో జరుగుతూ వచ్చింది. మీద 


సూచించిన మాదిరిగా వార్హా పత్రికలకు పరిమితమైన పదాలను ఎంపిక చేసుకోవడం 
జరిగింది. 


జాతీయ, అంతర్జాతీయ, రాజకీయరంగం, దానికి అనుతరంగాలైన పార్లమెంటు, 
చట్టసభలు, రాజ్యాంగం, ఆర్ధిక రంగం, వర్తకవాణోజ్యం, చట్టం న్యాయం, వైద్యం, విజ్ఞాన 
శాస్త్రం, క్రీడారంగం మొదలైన రంగాలను గుర్తించి, ఆయా రంగాలకు చెందిన పదాలనేకాక, 
తక్కీన రంగాలకు సంబంధించిన పక్కుపదాలను కూడా ేకరించాం. ఉదా. “కాల్‌ గరల్‌”. 

ప్రత్యేకంగా పత్రికల్లో వాడకానికై సృష్టించుకున్న కొత్త పదాల సేకరణ, ఆ 
పదాల ఎంపిక కొంత సులభంగా ఉన్నా సాధారణ భాషా పదజాల నుంచి తీసు 
కున్న కొన్ని మాటలూ, వాటి అర్జాలూ అవి పత్రికాభాషకు పరిమితమైనవా? లేక సందర్భానికి 


xn 


తగినట్టుగా అసలు అర్థానికి పొడిగింపా? అనే విచికిత్స కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో 
ఆ పదాలను నిఘంటువు కెక్కించడమా? నివారించడమా అనే విషయం తలెత్తినప్పుడు 
సంపాదకవర్గం చర్చించి నిర్ణయం తీసుకున్నది. అటు వంటప్పుడు కొంత ఆ(త్రాశయత్వం 
చోటుచేసుకుంది. ఏమైతేనేం - ఏకాభిప్రాయం సాధ్యంకాని సందర్భాల్లో ఆ పదాలను 
నిఘంటువు కెక్కించడమే (శ్రేయస్కర మనీ, అలా చేర్చడంవల్ల నిఘంటువు సమాచార 
సామర్థ్యం పెరుగుతుందని భావించడమైనది. 


6. ఆరోప నిర్మాణం 


పదేకరణ, పదాల ఎంపిక అయిన వెంటనే ఆరోప నిర్మాణం చేపట్టాం. ప్రతి 
ఆరోపం ఈ విధంగా నిర్మితమైంది. 
ప్రధాన ఆరోపం పెద్దసైజు అక్షరాలలో ఇవ్వబడింది. తదుపరి వ్యాకరణాంశం 
సంక్రిప్రరూపంలో తెలుగులో సూచించబడింది. (క్రి. క్రియనీ, వి. విశేష్యాన్నీ సూచిస్తాయి. 
తర్వాత ప్రధాన ఆరోపం రోమన్‌ లిపిలో లిప్యంతరీకణంలో చూపబడింది. తెలు గేతరులైన 
వారికిది ఉపయోగకారి కాగలదని భావించాం. ఇది ఇటాలిక్‌ టైపులో ఇవ్వబడింది. 
లిప్యంతరీకరణ పద్దతి మొదటనే చేర్చబడింది. తదుపరి తేలికైన తెలుగుమాటల్లో అర్థాన్ని 
నిర్వచనరూపంలో ఇచ్చాం. అటు పై ఆంగ్ల సమానార్ధకాలను ఇచ్చాం. అటు తర్వాత 
ప్రయోగ సందర్భాన్ని చేర్చాం. చివరగా అది ఏ పత్రికా ప్రయోగమో తేదీతోసహా గుర్తించాం. 
స్పష్టమైన అవగాహనకోసం నిర్వచనంలో భాగంగానే అవసరమైనచోట్ల వివరణ భాగాన్ని 
బ్రాకెట్టలో ఇచ్చాం. ప్రధాన ఆరోపానికి తెలుగులో పర్యాయ పదాలున్నట్లయితే వాటిని 
నిర్వచనం తర్వాత చేరాం. మాదిరికి ఒక ఉదాహరణ 
తాత్కాలిక ఉత్త ( వి. taatkaalika uttarvu అంతిమ తీర్పుకు వరకు వేచి 
ఉండకుండా న్యాయ నం మధ్యలో ఇచ్చే నిర్భయం; మధ్యంతర  తీర్పు- interim 
ordersరామమందిరిం లాన్వాసానికీ (శంకుస్థాపన) ఉద్దేశించిన స్తలం, అలహాబాద్‌ హైకోర్టు 
తాత్కాలిక ఉత్తర్వులో పేర్కొన్న వివాదాస్పద భూమిలో కాకుండా వెలుపలే ఉన్నదని ... వివరణ 
వచారు. (ఆంభూ 91189) 


7. నిర్మాణ కార్యక్రమ దశలు 


పదత్రికాభాషా నిఘంటువు నిర్మాణం 1987 జూన్‌లో ప్రారంభమయింది. భాషాభి 
వృద్ధి పీరం తొలి అధ్యక్షు లయిన ఆచార్య ఢీ చేకూరి రామారావు గారి మస్తిష్కంలో 
మెదిలిన ఆలోచనకి సాకారం ఈ నిఘంటువు. తొలి దశలో ఆయన పర్యవేక్షణలో 
డా. ఎ. ఉషాదేవి, డా. వి. సుబ్రహ్మణ్యం, డా. కె. రామారావు, శ్రీమతి 
వి. రమాంజనీకుమౌరి, శ్రీ ఎం.వి. రమణయ్యలు విషయ సేకరణ చేశారు. 
1988 మార్చిలో ఆచార్య కె. బాలసుబమణియన్‌ గారు తమిళనాడులోని అన్నామలై 
విశ్వవిద్యాలయం నుంచి డిప్యుకేషన్‌ మీద వచ్చి నిఘంటు నిర్మాణశాఖ అధిపతిగా 
పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1989 ఏపిల్‌లో డా. డి. రఘురామరాజ, డా. 
క రామాంజనేయులు, శ్రీమతి వే. రెడ్డ శ్యామల శాఖలో కొత్తగా చేరారు. అప్పటి నుంచి 


Xl 

వాళ్ళు కూడా విషయ సేకరణలో పాలుపంచుకున్నారు. ఈ విషయ సేకరణ 1989 
చివర్శో ముగిసింది. అప్పటి నుంచి పదాల ఎంపిక, నిర్వచన రచన ప్రారంభమయినై. ఈ | 
దశలో డా. ఎ. ఉషాదేవిగారు మరో ప్రాజెక్టుని చేపట్టి ఈ నిఘంటువు నుంచి వైదొలగారు. 

తెలుగు మాతృభాష కానందువలన బాలసుబమణియన్‌ గారికి పదెేుకరణు, నిర్వచన 
రచనాది కార్యకలాపాలలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. నిఘంటువు రూపురేఖలు, 
పని విధానం నిర్ణయించడం, సిబ్బంది రాసన నిర్వచనాలలో కొన్నింటిని కికణాత్మ కంగా 
దర్శించడం వంటివి ఆయన చేశారు. 1990 లో ఆయన పర్యవేక్షణలో డా. కాచినేని 
రామారావు, వి. రమాంజనీ కుమారి, ఎంవి. రమణయ్య దాదాపు రెండు వండల 
లరోపాలతో ఒక నమూనా నిఘంటువును తయారుచేసి ప్రముఖ పాత్రికేయులు, 
భాషావేత్తలకు వారి సలహాల నిమిత్తం పంపడం జరిగింది. వారిచ్చిన సలహాలను తదుపరి 
దశలలో అవసరమైన మేరకు స్వీకరించడం జరిగింది. నిఘంటు నిర్మాణం ఒక నిర్ణాయక 
దశను చేరుకున్న తరువాత 1990 జూలైలో శ్రీమతి రమాంజనీ కుమారిగారు, 1991 
ఏప్రిల్‌లో శ్రీ బాలసుబమణియన్‌. గారు విశ్వవిద్యాలయం వదలి వెళ్ళగా మిగిలినవారు 
ఆ పనిని కొనసాగించారు. ప్రాథమిక అర్హర చన దశలో సంపాదక మండలి సభ్యులందరూ 
పాల్గొన్నారు. 

నిఘంటువు తుదిదశలో సంపా ఏకత్వ బాధ్యతలు ప్రధానంగా _ నిర్వర్తించి ఆరోప 
నిర్మాణం, నిర్వచన రచనాది విషయాలలో తుగొ మెరుగులు దిద్దినవారు శ్రీయుతులు 
కాచినేని రామారావు, ఎం. వి. రమణయ్య. ప్రూపులు దిద్దేపని శ్రీ వి. సుబ్రహ్మణ్యం చేశారు. 
లిప్యంతరీకరణ సరి మాడడంతోపాటు చివరిదశలో చేసిన మార్పులు చేర్పులు సక్రమంగా 
అమలయ్యేట్లు చూసి ప్రచురణ ప్రతి తయారు చెయ్యడంలో శ్రీ కె. రామాంజనేయులు 
సహకరించారు. (శ్రీమతి వై. రెడ్డి శ్యామల అకారాది క్రమం సరిచూశారు. 

ప్రముఖ పాత్రికేయులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు రెండు దఫాలుగా 
మొత్తం ఆరు నెలలు సాంకేతిక సలహాదారుగా పని చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం 
జర్నలిజం శాఖాధిపతి (శ్రీ జి. యస్‌. _వరదాచారిగారు సందర్భానుసారంగా ఎంతో 
విలువైన సమాచారం అందించి నిర్వచనాలకు మెరుగులు దిద్దేందుకు సహాయపడ్డారు. 
నిఫఘుంటు నిర్మాణశాఖలో అధ్యాపకులు డీ ఐఎం. శాంతయ్య సమాచారాన్ని కార్డులకి 
ఎక్కించడంలోను శుద్దప్రతి తయారు చెయ్యడంలోను పాలుపంచుకున్నారు. 1994 ఏపిల్‌ 
నెలాఖరులో నిఘంటువు పూర్తి అయింది. 


8, భవిష్యత్సణాలిక 


ఇందులో పొందుపరిచిన పదజాలం సమ్మగం, సంపూర్ణం కాదని ప్రత్యేకించి చెప్ప 
నవసరంలేదు. ఏభాషలోనైనా పదజాలం నిరంతరం మార్పులు, చేర్పులకు లోనవుతూ 
ఉంటుంది. ముఖ్యంగా మారుతున్న సమాజావసరాలను ప్రతిబింబించే పత్రికాభాషా 
పదజాలం మరింత వేగంగా విస్తృతి చెందుతున్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 
ఎప్పటికప్పుడు కొత్తగా షత్రికాభాషలోకి ప్రవేశిస్తున్న పదాలను సేకరించి ఈ నిఘం 
టువు మలి ముద్రణల్లో పొందుపరుస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి 


xiv 
భాషావేత్తలు, పాత్రికేయులు, తెలుగుభాష పట్ల మక్కువ ఉన్న ఇతర ప్రజానీకం నుంచి 
నిర్మాణాత్మకమైన విమర్శలు, సలహాలను కోరుతున్నాం. 


నిఘంటు నిర్మాణశాఖ నుంచి వెలువడిన తొలి నిఘంటువిది. అంతర్జాతీయంగా 
ur { “2 
నిఘంటు నిర్మాణంలో ఏర్పడిన ఉన్నత (పమాణాలకనుగుణంగా దీన్ని తీర్చిదిద్దాలని 
ప్రయత్నించాం. అయినప్పటికీ కొన్ని పొరపొట్లు దొర్లి ఉండొచ్చు. మలిముద్రణలో ఆ 
పారపాట్లను సరిదిద్దుకుని మరింత ఉన్నతంగా ఈ నిఘంటువును తీర్చిదిద్రగలమని మనవి 


చేస్తు న్నాం. 


9, కృతజ్ఞతలు 


ఈ నిఘంటువు తయారీలో మాకెంతో సహాకారం, ప్రోత్సాహం అందించిన తెలుగు 
విశ్వవిద్యాలయం పూర్వ, ప్రస్తుత ఉపాధ్యక్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 


వ్యవస్థాపక ఉపాధ్యక్షులు ఆచార్య తూమాటి దొణప్ప గారు నిఘంటు నిర్మాణ విభాగం 
రూప శిల్పులలో ఒకరు. నిఘంటు నిర్మాణం లోతుపొతులు, అందులోని-సాధకబాధకాలు 
తెలిసిన వ్యక్తిగా ఈ విభాగం మీద ఉన్న గురుతర బాధ్యతను గుర్తెరిగి ఆర్థిక, మానవ 
వనరుల్ని ఇతోధికంగా సమకూర్చి సహకరించారు. 


ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు తమ సహజమైన భాషానురాగంతో ఈ 
నిఘంటువుపట్ల అమితమైన ఆసక్తి కనబరిచారు. అవసరానికనుగుణంగా విధాన నిర్ణయాలు 
తీసుకుని నిఘంటు రచనా ప్రక్రియ వేగిరం కావటానికి దోహదపడ్డారు. 


ప్రస్తుత ఉపాధ్యక్షులు ఆచార్య పేర్వారం జగన్నాధంగారు మా కందించిన ప్రోత్సాహం 
ఎన్నదగినది. కీలక దశలో నిఘంటువు పురోగతిని సమీక్షిస్తూ, అవసరమైన సహాయం 
అందిస్తూ దీనిని వెలువరించేందుకు తోడ్పడ్డారు. 


భాషాభివృద్ధి పీఠం తొలి అధ్యక్షులు ఆచార్య చేకూరి రామారావుగారు, (ప్రస్తుత 


అధ్యక్షులు ఆచార్య బి. రామకృష్ణారెడ్డిగారు మాకందించిన తోడ్పాటు స్మరణీయం. పొరికి 
మా కృతజ్ఞతలు. 


తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ, ప్రస్తుత రిజిస్టార్లు - శ్రీయుతులు - టిడి. 
ప్రసాదరావు, ఎన్‌. శివరామమూర్తి, బి. రామకృష్ణారెడ్డి, టి. వెంకటరెడ్డి, డి.వి. 
సుబ్బారావు - పాలనాపరంగా మాకెంతో సహకారం అందించారు. వారికి మా కృతజ్ఞతలు 
తెలియజేసుకుంటున్నాం. 


మా నమూనా నిఘంటువుని శ్రద్దతో పరిశీలించి నిర్మాణాత్మకమైవ సలహాలనందించిన 
పాత్రికేయులు, భాషావేత్తలందరికీ మౌ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 


xv 

నిఘంటు (పమాణార్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ముద్రణకిచ్చేంతవరకు అందులో 
మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయన్నది నిఘంటుకారులందరికీ తెలిసిన 
విషయం. సహనంతో ఇలాంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ప్రచురణ ప్రతిని 
సమరవంతంగా రూపొందించిన మా కంప్యూటర్‌ ఆపరేటర్‌ శీ జి, శ్రీనివాస్‌కు మా 
ప్రత్యేక కృతజ్ఞతలు, ్ట ~- - 

చివరగా ఈ నిఘంటువు ప్రచురణ బాధ్యతని నిర్వర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణల విభాగానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 


= సంపాదకులు 


శె, బాలసుబ్రమణియన్‌ 
కాచినేని రామారాను 
వడా సుబ్రహ్మణ్యం 


ఎం.వి, రమణయ్య 
డి, రఘురావురౌజు 
కె, రామాంజనేయులు 
వై. రెడ్డ శ్యామల 


వి. రమాంజనీ కునూరి 


సంపాదకమండలి సభ్యులు 
నిఘంటునిర్మాణంలో పనిచేసిన కాలం 


1988 
1987 
1987 
1993 
1987 
1989 
1989 
1989 
1987 


మార్చి * 1991 ఏపిల్‌ 
"ససైంబర్‌ = 1994 ఏపిల్‌ | 
జూన్‌ = ఆగస్టు 199] 
నవంబర్‌ - 1994 ఏపిల్‌ 
సెప్టెంబర్‌ - 1994 ఏప్రిల్‌ 
ఏ, ల్‌ - 1992 అక్టోబర్‌ 
ఏ, ల్‌ = 1994 ఏప్రిల్‌ 

ఏ ల్‌ - 1092 మే 

జూన్‌ = 1990 జూలై 


| చా చి శి. చ 
ర ty కాలాక (| రః ¢G (5 


bow et we hg 


0౦ 


au 


Xvi 
లిప్యంతరీకరణ ప్రణాళిక 


(Transliteration Scheme) 


య (సవర్గ్‌ న్పుర్చాలకు ముందు) 


an 
ah 
k 
kh 
క్‌ 
gh 
Cc 


ch 


2. 
: jh 


(తక్కిన హల్టులకు ముందు) 


లల ఉ ౬ ౭ 4 ౦ ర్ట సై ఈ 8 ఈ ఈ ల ఈ లమ ఈ ఆ ౩ ల లి 6 ౬ 


సంకేత పదవివరణ పట్టిక 
(List of abbreviations) 


అను 


ఆం.ప. 


ఆం.(స. 


' అనుబంధం 


ఆం. జ్యో. క 


శ ఆంధప్యతిక 


ఆంధజ్యోతి 


ల్‌ ఆం(ధ(సభ్‌ 
ఆంభూ. ౪ 
2 ఈనాడు 
ఏ ఉదయం 
ఆ (కీయ 


ఆంధ్రభూమి 


3 (క్రియా విశేషణం 
* చూడండి 

: (పజాశక్తీ 

* బహువచనం 

: పోల్చిచూడండి 
ఏ మొద్యలైన 

1] విశాలాంధ 

3 విశేష్యం 


: విశేషణం 


ఆఅ 


అంకితభావం వి. ankitabhaavam ఒక 
సిద్దాంతం లేదా లక్ష్యంకోసం దీక్షతో 
పనిచేయటం sense of dedication 
గతకీర్తినీ, బైభవాన్సీ, పునరుద్దరించవల సీన 
అననరం ఎంతేనా ఉందనీ, ఇందుకు అందరూ 
అంకితభావంతో క్ర షిచేయాలనీ, వంచాయి 
తీరాజ్‌ మంతి ఉద్భోధించారు. (ఆం.ప 
9.6.87) 

అంకితసేవ వి. aAnkItaseeva దీక్షతో 
సాగించే కృషి dedicated service 
గతకీర్తిని మళ్ళీ సంపాదించేందుకు చిత్తశు 
ద్రితో, అంకిత సేవతో పొటువడాలని న్యాయ 
వాదులకు విజ్ఞప్తీ చేశారు. (ఆంభూ. 3789) 

అంకురార్పణ వి. ankuraar- 
paNa నూతనంగా ఒక కార్య 
క్రమం ప్రారంభించటం; బీజావా 
పనచేయటం 
beginning or starting (of 


commencement, 


a programme), launching a 
programme కల్లినాయిస్‌లో డొనాల్డ్‌ 
లారీ అనే ఆసామి తన * సూర్యామణేతో కలిసీ 
ఓ అద్భుత పథకానికి అంకురార్పుణచేశాడు. 

(ఈ. 1.188) 
అంకెల గారడీ వి. 
raDii ఫలితాలు నిజానికి లేకున్నా 
ఉన్నట్లు లెక్కలలో చూపటం Jugglery 
or manipulation of numbers 


ankela gaa- 


(ప్రణాళికా నంఘం అంకిల గారడీ చేస్తూ 
కాకి లెక్కలు చూపుతూ (పణాళికా లక్ర్రాలను 
సాధించినట్లు (వకటిన్తూ (పజలను మభ్య సె 
డుతూ ఉంటుంది. (4 141087) 

అంకెల భాష వి. ankela bhaaSa పదా 
లకు బదులుగా వివిధ సంఖ్యలకు అర్జాలను 
జోడించి వాటిద్వారా వేసే భావప్రక 


టన digital language ఒకటి నుండీ 
తొమ్మిది వరకు గల అంకెలతో ఒక నూతన 
అంకెల భావ (న్యూడిజిటల్‌ లాంగ్వేజ్‌ ను 
ఇక్కడగల అంతర్జాతీయ సంఖ్యా వ్యావహారిక 
పరిశోధనా సంస్త (యూనివర్సల్‌ డిజిటల్‌ 
కమ్యూనికేషన్‌ రీసెల్ట్‌ ఇన్‌స్టీట్యూట్‌, 
తయారు చేసింది. (ఉ. 281087) 

అంగబలం వి. angabalam కార్యనిర్వహ 
ణకు అవసరమైన సిబ్బంది; మద్దతుదార్లు 
personnel వ్యవసాయరంగంలో పరిశో 
ధన శరవేగంతో అభివృద్ధి చెందటంతో ఈ 
రంగంలో అంగబలాన్చి నమీకరించి వారిని 
నమనయపరచటం ద్యారా ... (ఆం. ప్ర 
1787) 

అంగడిబొమ్మ వ. angaDibomma శరీ 
రాన్ని అమ్ముకొని జీవించే స్త్రీ వేశ్య 
prostitute అద్బశ్చమైన అమ్మాయిలు 
అంగడి బొమ్మ లవుతున్నారు. (ఆంప్ర 1787) 

అంగలార్సు క్రి. angalaarcu స్వలాభం 
కోసం తహతహలాడు t0 ౮౫౬76 for 
రాజకీయ వేత్త క్షణేకోదేకాలకు లోనై 
తక్షణ స్వార్థంకోనం అంగలారున్తాడు. (ఆం భూ 
25 789) 

అంచనా వి. 22627642 ఒక విషయం 
(ఆర్థిక మొ.) స్టితిగతులను పరిశీలించి 
నిర్ణయించటం estimate జిల్లాలో పార్ట్‌ 
పరిస్థితిని అంచనా వేసేందుకు పర్ఫటనలు 
జరుపుతున్టు నొయరులు ... (అంప్ర 20789) 

అంచనావ్యయం ఏ. ancanaavyayam 
కార్యక్రమాల అమలుకు ఖర్చుకాబోయే 
ధనాన్నిలెక్కి స్తే తేలేమొత్తం estimate 
of expenditure మొత్తం 4775 కోట్ల 
రూపాయల అంచనావ్యయంతో నిర్మిస్తున్న 
ఈ పథకాలు పూర్తి అయిన తర్వాత ఫస 


(ఆం ప్ర. 297 89) 


అంచెలంచెలుగా (క్రివిణ. ancelancelugaa 
దశల వారీగా 5tEp by step (వభుత్వవై 
ఖరికి నిరననగా అంచెలంచెలుగా ఆందోళన 
కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 
(ఈ.అను 30.5.89) 

అంటగట్టు (కీ. anTagaTTu వ్యక్తు 
లకు దురుద్దేశాలు ఆపొదించు శం 
attribute (motives) న్పీకల్‌ 
హోదాలో తాను ఎవరి నైనా కలుసుకో 
వచ్చని అంతమాత్రాన తనకు రాజకీయాలు 
అంటగట్టడం భావ్యం కొదన్నారు. (ఈ. 
27 4.89) 

అండదండలు వి. (బ.వ.) an- 
DadanDalu కార్య సాధనా (పయత్నా 
నికి మద్దతుగా అందించే సహాయసహకా 
రాలు support రాజుల రాచరికం (క్రింద 
మగ్గుతూ (ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పెక్కు 
ఉద్యమాలు నడువుకొన్న నేపాలీలకు అండ 
దండలు అందించిన భారత జాతీయకాం గెస్‌ 
+ (ఆం భూ, 20489) 

అంతంచేయు (క్రీ. antamceeyu సరైనవి 
కావని భావించిన పనులను నిరోధించు; 
రూపుమోపు; 10 put an end to 
లిబరేషన్‌ టైగర్స్‌ కార్యకలాపాలను అంతంచే 
యగలమని భారత (ప్రభుత్యం హామీ ఇచ్చేవ 
రకూ రాస్తారోకో ఉద్యమాన్భి నిరవధికంగా 
నిర్దాహించగలమని లిబరేషన్‌ (ఫ్రంట్‌ హెచ్చ 
రించింది, (ఆం ప్ర 229.87) 

అంతరాత్మ ప్రబోధం వి. antaraatma 
praboodham ఆదేశాలను ధిక్కరించి 
అంతన్వాక్షి చెప్పినట్టు ప్రవర్తించటం 
conscience 1969లో (శ్రీమతి ఇంది 
రాగాంటీ “అంతరాత్మ (పబోధం” అనే 
నినాదాన్సి ఇచ్చారో కాని ... (అం. జ్యో. 


107.87) 


అంతరాయం వి. aAantaraayam కార్య 


(కమం మధ్యలో ఏర్పడే అడ్డంకి; అవరోధం 
interruption ఈ మ్యాచ్‌కు వర్షంవూ 
2౧౦౧. 2రనిమిషాలపాటు అంతరాయం కలి 


గింది. (ఆం. ప్ర 16.687) 


అంతరిక కక్ష వి. antarikSa kakSya 
Fe వు 


ఉషగహం సంబంధితగహం చుట్టూ తిర 
గడానికి నిర్దేశించిన మార్గం ‘orbit 
(space) సోవియట్‌ యూనియన్‌ నేటి 
ఉదయం “సోయజ్‌ టీఎం. ౨త అనే 
అంతరిక నౌకను అంతరిక కక భలోని అలుల” 
త యి లి 
కేంద్రంతో అనునంధానించడంలో విజయం 
సాధించింది. (అం ప్ర 25.787) 


అంతరిక్ష కేంద్రం వి. antarikSa keen- 


dram రోదసిలో నిర్మించిన ప్రయోగ 
శాల space station సోయజ్‌ అంతరిక్ష 
కేందంతో అనునంధానంఅయ్యేంత నరకూ 
నృక్రమంగా (వయాణేంచినట్టు టాస్‌ వార్తా 


wie 
నంస్ట పర్కొంది. (ఆం (ప్ర 25.7.87) 


అంతరిక్ష నౌక వి. 2722720054 nauka 


పరిశోధనలకై రోదసిలోకి పంపే వాహనం 
space craft సోవియట్‌ యూనియన్‌ 
నేటి ఉదయం “సోయజ్‌ టీ ఎం. 34” 
అనే అంతరిక నౌకను అంతరిక కక భ్‌లోని 
Cl Cl ఈయ, 
“మిర్‌” కేందంతో అనుసంధానించడం లో 
విజయం నాధించింది. (ఆం ప్ర 25787) 


అంతరిక యుదం వి. 22727056 yud- 
య థి 


dham ఆకాశంలో నిర్మించిన కేంద్రాల 
నుంచి ఉపగ్రహాల నియంత్రణ ద్వారా 
మారణాస్రాలతో జరిపే పోరాటం, నక్షత 
6A 
యుద్దం star wars ఈ (ప్రాంతం పొడు 
గునా విభిన్హు (సదేశాల్లో అంతరిక్ష యుద్ద 
పథకంలోని వివిధ దశలను మోవారిన్తూపో 
లోంది పెంటగాన్‌. (ఉ 2.3.88) 


అంతర్జాతీయ ఒప్పందం వి. antarjaati- వీలయినంత త్తురలో అంతర్జాతీయ నదన్సు 


iya oppandam భిన్న దేశాల మధ్య నిర్షావాంచాలని కూడా వీలుపు నిచ్చాయి. 
కుదిరే అంగీకారం international (ఈ 19.5 89) 

accord పారుగుదేశమైన ఇండియాతో ఈ అంతర్జాతీయ సఫ వి antarjaatiya 
ఒప్పుందం కుదుర్జుకుస్తారని, ఆ అంతర్జా 


sabha చూ.అంతర్జాతీయ సదస్సు; కంపూ 
తీయ ఒప్పుందాన్లి తాను కూడ గౌరవించాలని 


చియా నమన్వ పై సాధ్యమైనంత తక్కువ 
నమయంలో ఒక అంతర్జాతీయ నభను 
ఏర్పాటుచేయాలని ... (ఆం.భూ 195.89) 


+... (అంప297.89) 

అంతర్జాతీయ చట్టం వి. antarjaatuya 
caTTam అన్ని దేశాలు పాటించవల 
సిన నియమ నిబంధన (nternational 
law భూతలం మీద జంతు వ్నక్షరాసుల 
పరిరక్షణకు ఒక అంతర్జాతీయ చట్టాన్లి 
త్యరలో చేయబోతున్నారు. (ఈ 14689) 

అంతర్జాతీయ జలాలు వి. (బ.వ.) antar- 
jaatiiya jalaalu ఏ దేశానికీ ప్రత్యేకాధి 
కారం లేకుండా అన్నిదేశాలకూ ఉపయోగ 
పడే సముద్ర ప్రాంతం International 
waters అంతర్జాతీయ జలాల్లో మందు 
సాతరలు ఉంచడం, నౌకల పై దాడులు జరు 
పుతున్హు ఇరాన్‌ బాధ్యతా రపొత (పవర్రనకు 


అంతర్జాతీయ సమస్య వి. antarjaatuya 
samasya ఏదో ఒక దేశానికో, ప్రాంతా 
నికో పరనుఠం కాకుండా! (ప్రపంచాని 
కంతటికీ ఆందోళన కలిగించే విషయం 
international issue గల్ఫ్‌ యుద్దం, 
దక్తిణానీయా ప్రాంతం టోని పరిస్తితి, నిరా 
యుధీకరణ, దక్తిణ్యాఫికా వంటి ముఖ్యమైన 
అంతర్జాతీయ సమస్యల గురించి తను సోని 
యట్‌ నాయకులతో చర్చించగలనని ఆయన 
చెప్ఫొరు,(విశా 3787) 


అంతర్జానం వి antardhaanam హరా 
త్తుగా కనబడకుండా పోవటం; అదృ 
శ్యమవటం dlsappearance డ్వాక్టర్‌ 
గుప్తాను ఎత్తుకుపోయి పద్మనాభం అతి 
థిగ్గు హంలో ఉంచి గాయత్రి అంతర్జానం 
గుదించి (సల్టించడం యుదలు పెటారు, 
(=A) 

(ఆం.జ్యో 18.6 87) 


=. (ఆంభూ20488) 

అంతర్జాతీయ ప్రవర్తనానియమావళి వి. 
antarjaatuya  pravartanaaniya- 
maavalz ప్రపంచదేశాలు తమ మధ్య 
నున్న సత్సంబంధాలను కాపాడుకోవటం 
కోసం ఏర్పాటు చేసుకొన్న కట్టు 
బాట్లు international code of అంతర్యుద్దం వి. antaryuddham ఒకే 


conduct అంతర్జాతీయ (్రవర్తనాని దేశపౌరులలో భిన్న వర్గాలమధ్య తీ వస్థా 


యమావలళికి భిన్హుంగొ ఉన్న ఏకపక్ష చర్చలను 
మేం ఖండించినపుడల్లా మూనోరు మూయ 
డానికి ... (42787) 

అంతర్జాతీయ సదస్సు వి. antarjaatiiya 
8242884 (భిన్న సమస్యలపై ఒక అవగా 
హనకు వచ్చేందుకు) వివిధ దేశాల ప్రతిని 
ధులు పాల్గొనే సభ international 
conference కంవూచియా సమన్య పై 


యిలో జరిగే సాయుధఘర్షణ civil 
war రాష్ట్రంలో శాంతిభదతలను పరిర్షక్తిం 
చడంలో పోలీనులు, (ప్రభుత్యం విఫలమైతే 
తెలుగు దేశం దాడి నుండి రక్షణకు (వజలే 
చర్చలు తీనుకుంటారని అపుడు రాష్ట్రంలో 
'అంతర్జుద్దం ” వచే రోజు ఎంతో దూరంలో 
లేదని డాక్టర్‌ చెన్నా రెడ్డి హెచ్చరించారు. 


(ఆం.భూ 171189) 


అంతర్రాష్ట్రమండలి వి 2222774425 
Tra manDali రాస్ట్రాల మధ్య సమ 
నయం సాధించేందుకు ఏర్పడే సంఘం 
inter-state council రాజ్యాంగంలోని 
263వ అధికరణంలో పేర్కొన్లు విధంగా 
అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే విష 
యాని (వభుత్స్యం పరిశీలిన్తుందని 
తెలిపారు. (ఆం.ప్ర. 112.88) 

అంతిమయాత్ర వి. antimayaatra 
అంత్యక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని 
తీసుకుపోయే ఊరేగింపు; శవయాత్ర 
funeral procession యుక్తవయస్సు 
నుంచి ఎం. జి ఆర్‌తో నన్ఫి హితంగా మెలిగిన 
జయలలిత, అంతిమయాత్ర రోజున జరిగిన 
అవమానానికి తీవంగా న్పుందించింది. (ఉ 


29 1287) 


అంతిమ సందేశం వి. antima 
౨4726668 am (ప్రముఖ వ్యక్తులు మరణానికి 
ముందు సమాజ (శేయస్సు కోరి (పజ 
లకు చేసే ఉద్పోధన 125 Message 
మానవాళిని అంతమొందించే మారణాయు 
ధాలను నిషేధించమని సరిహద్దు గాంధీ 
ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తన అంతిమ 
నందేశంలో పేర్కొన్నారు. (s. 21188) 

అంత్యక్రియలు వి. (బ.వ.) antyakriyalu 
మృతదేహానికి జరిపే (మతానుగుణమైన) 
సంస్కారాలు fUneral rites నుమారు 
కొని గంటల పాటు సాగిన శవయా(త 
తర్యాత మృతదేహానికి భెల్‌ ఆవరణ లోని 
శృ శాన వాటీకలో అంత్యక్రియలు జరిపారు. 
(4ఉ. 16.6.87) 

అందజేయు §. andajeeyu (ఆధికారి 
కంగా) ఇచ్చు t0 deliver formally, 
.g1Ve కీస్తులను సరిగా చెల్లిన్తున్ల ఖాతా 
'దారులు కొందరికి బ్యాంకు ఈ నందర్భంగా 


(పోత్సా హక బహుమతులు అందిజేనీంది, 


(ఆం ప్ర 1910 87) 


అందించు క్రి. 27602764 సరఫరా 


చేయు; ఇచ్చు t0 provide, make 
available మంచినీటి కొరకు (వజులు 
సడుతున్న ఇబ్బందులు గుర్తించి బిల్లా 
యంత్రాంగం యుద్ద ప్రాతిపదిక పై సహాయక 
చర్యలు అందించాలని శ్రీ జోగారావు 
కోరారు. (ఆం.భూ. 41287) 


అందుబాటు వి. andubaaTu లభ్య 


మవటం AVailability అగష్టు నెలా 
ఖరు లోగా ఒకటి నుంచి 10న తరగతి 
వరకు పార్యవుస్త కాలనీ విద్యార్దులకు అందు 
బాటులో ఉంటాయి. (ఆంప్ర19 789) 


అం పైర్‌ వ. 272027 (క్రికెట్‌ "టెన్నిస్‌ 


లాంటి ఆటలలో) ఆటగాళ్ళు నియ 
మాలను సరిగా పాటించేలా చూస్తూ 
9 ఆ న 
ఆటను నిర్వహించే తటస్థవ్యక్తి mpire 
మూడవ ట్‌ప్ట్‌లో భారతజట్టు ఓడిపోవడా 
నికి అం పెరింగ్‌ కూడా ఒక కొరణమని ... 


(ఆం.ప్ర 22.4 89) 


అంశం వి. mam 1. ఒక చర్చనీయ 


విషయం 15516 రాష్ట్రాలలో (ప్రజలచే ఎన్ను 
కోబడిన రాష్ట్రాధినేతలపై కేంద్రం సిబిఐ. 
ఎంక్ష్యయిరీని జరినీంచడం రాష్ట్రాధికారా 
లను హరించడమేనని, పజాస్యామ్యు చరిత్రలో 
అలాంటి నంఘటనలు ఎక్కడా జరగలేదని 
ఈ అంశాలు కూడా పార్దమెంటులో చర్చొకు 
తీనుకురాదలిచామని ఆయన అన్నారు. 
(ఆం.ప్ర.28 887) 2. కార్యక్రమాలలో ఒకటి 
106200 వంజూబ్‌లో నవంబర్‌ 26 నుంచి 
డిసెంబర్‌ తి వరకు అయిదు నగరాలలో 
జరిగే జాతీయ (కీడోత్సవాలలో ఏడువేల 
మంది అథిట్టు 28 అంశాలలో వాల్గొంటారు, 


(ఆం.ప్ర.28 887) 


అక్రమ విణ. akTama చట్ట బద్ధంకాని; 
నిబంధనలకు వ్యతిరేకమైన 1116821 స్వీస్‌ 
బ్యాంకుల్లోని భారతీయుల అక్రమ నిధులను 
గురించి (పస్తావిన్తూ ... (ఆం.ప్ర27 87). 
అక్రమం వి. 6౧72724277 నిబంధనలు అతి[క 
మించి చేసేపని IrTregularity (ప్రమా 
నివారించలేకపోతున్నాం, 
కనీనం బాధితులకు నహాయం అందించడం 


దాలను ఎటూ 


లోనైనా అక్రమాలు జరక్కుండా చూడాలి, 
(ఆం ప్ర20 7.89) 

అక్రమ సంబంధం వి. 20727242 sam- 
bandham స్త్రీ పురుషుల మధ్య సామాజిక 
నియమాలకి విరుద్దంగా సాగే సంపర్కం 
illicit relation అక్రమ నంబంధం 
పెట్టుకొని ఈ హత్యకు పొలుపడ్డట్టు తెలి 
నీంది. (ఆంప్ర 7789) 

అక్షరాస్యత వి. akSaraasyata రాయటం, 
చదవటం తెలిసి ఉండటం literacy 
పొష్టీకాహారం, అక్షరాన్యత, జనాభా పెరు 
గుదల వంటి అంశాలకు నంబంధించి ... 
(ఉ. 16.4 88) 

అక్షింతలు వి. (బవ) akSintalu చేసిన 
పొరపాట్లను ఎత్తిచూపుతూ పైనున్న వ్యక్తి 
లేదా సంస్థలు చేసే వ్యాఖ్యలు Censure, 
chiding ఏడు కేసుల్లో ... అవినీతికి 
పాల్పడినట్టు “హైకోర్టు అక్షింతలు ఏవీసో 
నంఘటనను ఆయన మర్చిపోయారా! అని 
శ్రీ భగత్‌ వ్యంగ్యంగా అన్హారు. (ఆం.ప్ర 
257 89) 

అఖండ విజయం వి. 6khanDa wjayam 
(ఎన్నికలలో లేదా ఇతరత్రా పోటీలలో 
సాధించే) స్పష్టమైన, తిరుగులేని గెలుపు 
sweeping victory రాబోయే సార 
(తిక ఎన్ఫికలలో కొం్యగెస్‌ అఖండ విజయం 
సాధిస్తుందని ఆయన ఆశాభావాన్ది వ్యక్తం 


చేశారు. (ఆం.ప్ర. 21.889) 


అఖిలపక్ష వణ. akhilapakSa అధికార 

పార్తీతో సహా అన్ని రాజకీయపార్షీలతో 
అలు లు 

కూడి ఉన్న Aall-party కరువు సహాయక 
నిధుల కోనం ఈ నెల 23వ తేదీన ఒక అభి 
లపక్ర బృందం ఢిల్లీ వెళ్ళి (పథాన మంతి శీ 
రాజీవ్‌ గాంధీకి సవివరమైన మెమొరాండం 
సమర్హించాలని == (ప్రశ 14887) 


అగత్యం వి. ఎgatyam తప్పనిసరిగా చేయా 
ల్సిన పరిస్థితి; ఆవసరం necessity, 
inevitability రాయలనీమ (ప్రాంతంలో 
స “nan 
వెనుకబడినతనాన్ఫి అతయ్య బ్రాంతాల పరిస్తీ 
తిని రాష్ట్ర (ప్రభుత్వం పరిశీలించి ఈ 
విషయాలలో తగిన నిర్ణయం తీసుకోవాల్సిన 
అగత్యం ఎంతైనా ఉన్హుదని డాక్టర్‌ ఈశ్వర్‌ 
రెడ్డ నూచించారు. (ఆంభూ. 26687) 


అగ్నిమాపక కేంద్రం వి. agnimaapaka- 
keendram అగ్ని ప్రమాదాలు సంభవిం 
చినప్పుడు మంటలను ఆర్పిపేుందుకు 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిబ్బంది, 
వాహనాలు మొ.వి ఉండేచోటు fre 
50206101 (ప్రమాదవార్త తెలియగానే టంగు 
టూరు అగ్గి మాపక కేందం వారు, ఒంగోలు 
అగ్జిమూపక కేంద్రం వారు, మంటలను అదు 
పులోకి తెచ్చారు. (ఈ. 22787) 


అగ్నిమాపకదళం వి. 
dalam అగ్నీపమాదాలు సంభవించిన 
"పుడు మంటలను ఆర్పివేయటంలో శిక్ష 
అపొందిన (పభుత్వ 
fire brigade ఆరు గంటల పాటు 
పోరాడిన అనంతరం అగ్జిమావకదళంవారు 


agnimaapaka- 


సిబ్బంది బృందం 


వ్యాగన్ల నుంచి పైకి లేస్తున్న మంటలను 
నేటీ రాతి అదుపులో. కి తేగలిగినారు. (ఆం.ప్ర. 


30589) 


అఘాయితం౦ల వి 


అగ్రకులస్తులు వి, (బ.వ.) agrakulastulu 
హిందూ వర్థవ్యవస్థలోని క్రమంలో "పైకు 
లాలకు చెందినవారు, ఉన్నతకులంనారు 
caste rindus తముకొదుకును అగ్ర 
కులస్తులు చంవటంవల్డ తనకున వృీకైక 
ఆధారం కలు తల్లిదం[డులు 
విలవీన్తూ తెలు. (ఆంభూ. 412.87) 
అగ్రనాయకులు ఏ. (బవ). 4agra- 
naayakuly పార్టీ లేదా (పభుత్వ 
యంత్రాంగంలో ఉన్నతస్థాయిలో ఉన్న 
నేతలు top-ranking leaders 
బోఫోర్స్‌ వివాదంలో గద్దె దిగడానికి (ప్రధాని 
నిరాకరించినందుకు నిరననగా (పతివక్షాల 
ఇగనాయకులు ఈ నమిష్టీ నియం తీను 
క్‌ "స్తారు. (ఈ 24789) 

అగ్రనేతల: వి. agraneetalu చూ, అగ 
నాయకులు; చైనా అ్యగనేతలు గోర్పుచేవ్‌ 
దంఎతులకు సోవియట్‌, బృందం లోని ఇతర 
(ప్రతినెధూలకు వీడ్కోలు చెప్పారు. (ఈ 19.5 89) 
అగ్రరాజ్యం వి agraraqyam ఆర్థిక, 
సైనిక ఇత్యాది రంగాలలో అపారమైన 
శక్తిని కలిగి ఉండి ప్రపంచ వ్యవహారాలను 


(ప్రభావితం చేయగలిగిన దేశం (ఉదా. 


రష్యా, ఆమెరికా) super power అగ్ర 
రాజ్యాల రాయబారులతో నహా నలుదేశాల 
రాయబారులను నట్వుర్‌ సింగ్‌ కలుసుకుని వరి 
సతిని గూర్చి. భారత్‌ నిర్ణయం గూర్చి 
వివరించారు. (ఆంజ్యో 6.5 87) 

అగ్రికోస్‌ వి. 48774003 వ్యవసాయ శాస్త్రం 
చదివే విద్యార్థులు (మెడికోస్‌ లాగా) 
221605 రాజేంద్రనగల్‌ లోని రాష్ట్ర వ్యన 
సాయ విశ్శవిద్వాలయానికి చెందిన 200 
నుంది విద్యార్థినీ విద్యార్థులను పోలీసులు 
అరెస్టు చేశారని అగికోస్‌ ఫోరం కార్యకర్తలు 
తెలిపొరు. (అంప 281087) 


aqhaavityam |. 


మానభంగ ప్రయత్నం; దౌర్హన్యం sexual 
assualt, outrage 15సంవత్త 
రొల బాలుడు సినిమాలో చూనీన విధంగా 
ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడగా 
పోరీనులు పట్టుకున్నారు. (అంజ్యో 1.687) 
2. ఆత్మహత్యా ప్రయత్నం attempt 
to commit suicide వేధింపు పడలేక 
అఘాయిత్యం (ఈ 11287) 3, అకార 
ణంగా కొట్టటం; దౌర్జన్యం physical 
assualt పోలీసు అఘాయిత్యం: 
హరిజనులను పోలీను ఎస్‌.ఐ. ఆగష్టు 28న 
పోలీను స్టేషన్‌కు లాక్కు వెళ్ళి విచక్షణారనా 
తంగా కొట్టారు. (విశా. 9.987) 

అచ్చు వేయు (క్రి accuveeyu యంత సహా 
యంతో కాగితంపై ముద్రించు t0 print 
... వదవ తరగతి పొర్వపున్తకం, ఉపవాచకం 
మూడున్హుర లక్షల వంతున అచ్చు వేయాలని 
న్నిర్థయించి ఇంతవరకు 2లక్షల పుస్తకాలు 
అచ్చు నేనీ పంవీ౯కీ చేసింది. (ఆం. ప్ర 19.789) 


అజమాయిషీ వి. 6046722227/2521 వ్యక్తి 
లేదా సంస్థ పనితీరు మీద ఉన్న అదుపు 
control ... జొళిమిల్లులు [ప్రెవేటు రంగా 
నికి చెందినవని, మిగతావి నహకార నంఘాల 
ఆధ్యర్వంలోను (పభుత్త అజమాయి వీలోను 
నడుస్తున్నాయని తేలింది. (ఆం భూ 26489) 

అజమాయిు షీచేయు §. aqjamaayiSu 
666౪౪ పనులు సరిగా జరుగుతున్నదీ లేనిదీ 
దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిశీలించు; పర్య 
వేక్షించు t0 supervise అజమాయిషీ 
చేసే అధికారం యావత్తు కేంద్రవభుత్యా 
నిదే. (ఆం. ప్ర 25789) 

అజ్ఞాతం వి. 47462272 తన తని 
కిని బయట పడనివ్వకుండా (ముఖ్యంగా 
ప్రభుత్వానిక్రి జీవితం గడపటం 
underground, incognitoపూబారి 


రాజయ్య ఉరఫ్‌ ధర్మ న వెంకటాపురం నివాసి 
బీడి ఆకుల కళ్ళాల్లో వాచ్‌ మెన్‌గా పనిచేసే 
రోజుల్లో చండ పుల్లారెడ్డి వర్గానికి చెందిన 
రాము దళంతో నంబంధాలు పెరిగి పార్టీలో 
చేరి అజ్ఞాతానికి వెళ్ళిపోయాడు. (ఆం ప్ర. 
24.8.89) 

అజ్ఞాత కార్యకర్త వి. ajnaata kaarya- 
karta తన ఉనికిని బయట పడనివ్వకుండా 
ఒక సంస్థ లేదా పార్టీ కోసం పనిచేసే 
వ్యక్తి underground worker హత్య 
జరిగిన చోట అజ్ఞాత కార్యకర్త రాసీన ఓ 
ఉత్తరం పోలీనులకు దొరికింది. (ఆం. ప్ర 
310 87) 

అజ్ఞాత జీవితం వి. 
tam చూ.అఆజ్ఞాతం; underground 
life నిర్భంధం కారణంగా 1984లో ఎన్చి 
వైన నాయకత్తం కూడా అజ్ఞాత బీనితానే 


anaata jiivi- 


ఆ(శయించాట్సి వచ్తీంది. (ఆం (ప్ర 8.589) 
అజ్ఞాత వాసం వి. 424472 vaasam చూ. 
అజ్ఞాతం; ఈ పరి న్లీతుల్లో నరంగల్‌ జిల్లాలో 
ర్గక్షణ లేని ద్ధుప్తా గ్ర ఎం.నసీపిఐ కార్యకర్త 
లందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళి తమృపాణా 
లను రక్తించుకోవల నీనదిగా ఆయన విజ్ఞప్తి 
చేశారు. (ఆం జ్యో 65.87) 

అటకాయించు (కీ. alakaayincu దారి 
మధ్యలో దౌర్హన్యంగా ఆపివేయు to 
intercept ఒక ఖాళీలారీని అటకాయించి 
కత్తులతో బెదిరించి ... అందులో (ప్రయాణం 
చేస్తున వ్యాపారిస్తుని నుండ అయిదు వేల 
రూపాయలు నగదు దోచుకున్నారు (ఆం 
భూ 16589) 

అటకెక్కించు క్రి aTakekkincu (ప్రాజె 
క్టులు, సిఫార్సులు మొ.) అమలు చేయ 
కుండా మూలన పడవేయు to shelve 
(a plan or a proposal etc.) 
ఈ కమిటీ సిఫారసులను తొమ్మి దేళ్ళు పాటు 


అటడుగు సాయి వి. 
ల ణా 


అట కెక్కించిన కొంగెస్‌(ఐ) (ప్రభుత్వం తీరు 
ఇప్పుడు ఎన్టికల నంవత్తోరంలో ఇందుకోనం 
కంకణం కట్టుకున ట్లు చెప్పుకుంటున్హ్ర దని 
ఆయన విమర్శించారు. (ఈ. 15.5.89) 


అటవీ ఉత్పత్తులు వి. (బవ) 22272 


utpattulu అడవులలో సహజంగా లభించే 
వస్తువులు (తేనె మొ) forest 
products అడవి తల్లిని నమ్ముకొని 
అటవీ ఉత్పత్తుల సేకరణ (ప్రధాన వృత్తిగా 
చేపట్టి అర్జాకలితో పేదరికాన్ని అనుభవిన్తున్హు 
గిరిజనులను ఆదుకునేందుకు ,.. (ఆంప. 


24.9.87) 


అట్టడుగు ప్రజలు వి. (బ.వ.) aTTaDugu 


prajalu ఆర్థికంగా, సామాజికంగా క్రింది 
స్థాయిలో ఉన్న జనం; బడుగుజనం 
downtrodden people స్థానిక బర్బ 
ద్‌ 
త్‌పురాలోని మూడవ నెంబర్‌ సర్కిల్‌లో సమ్‌ 
నరిఫికెటు పొందడానికి అటడుగు (పజులు 
ce) ౧ e 
ఎనో బాధలు పడుతున్నారు. (ఆంప 3.5 89) 
aTTaDugu 
sthaayz సంస్థాగత యంత్రాంగంలో 
కింది సాయి grass-root level అట్ల 
ఠా పూ 
డుగున్దాయిలో పంచాయితీలకు నముచిత 
స్థానం కల్పించడం ద్యారా (గౌమీణులందరికీ 
సంపూర్ణ (పజాస్యామ్యాన్ని అందించి వారి 
సత్వర పురోగతికి మేం చేయాల్సినదంతా 
చేస్తాం. (ఈ 11589) 


అటుడికించు (క్రీ. aTTuDikincyu తీవ 
లు 


మైన అలజడి సృష్టించు; కుది పివేయు 
to shake ఆరేడేళ్ల కిందట పోలెండ్‌ లో 
కార్మి కుల నాయకత్వాన నడిచిన సాలిడారిటీ 
ఉద్యమం లోగడ హంగేరీ చెకొన్తవేకియా 
లను అట్టుడికించిన నామూవొక తిరుగుబా 
ట్రతో పోల్చదగిన (వజూ చైతన్య కెరటమిది. 


(ఈ 31589) 


అట్టుడికిసోవు క్రి aTTuDikipoovy తీవ 
మైన సంచలనానికి లోనగు; కుతకుతలాడి 
పోవు t0 510061 వన్ఫులు నిర్బంధాలు 
కంవుకొ ట్రే రకరకాల కుంభకోణాలతో దేశం 
అట్టుడికి పోతున్న యథార్థ దృశ్యం ఈనాడు 
నున ముందున్సది. (విశా. 20.86.87) 
అడపొదడవొ క్రి.వి. aDapuadaDapaa 
అప్పుడప్పుడు occasionally ఆయా 
ఉత్పత్తి (పొంతాల నుంచి వన్తువుల నర 
ఫరాలు తగ్గడంతో అడపాదడపా నమన్వ 
మరింత జటిలమవుతూ ఉంటుంది. (ఈ. 
25.4.89) 

అడవి క వి (బవ). aDavi an- 
nalu గిరిజ న ప్రాంతాలలో ఉంటూ వాళ్ళ 
(శ్రేయస్సు కోసం పనిచేసే విప్లవకారులు; 
నక్సలైట్లు naxalites, group of 
ultra leftist revolutionaries 
working in forest regions 
among the tribals ఈ సమయంలో 
(ప్రభుత్వాన్ని ఎంత అభినందిస్తున్నా మో “అడ 
విఅన్లల” నిజాయితీని అంతే అభినందించాలి. 
(ఉ. 1.1.88) 

అడహాక్‌ కమిటీ వి. ౬0౭82624 kamiTit 
ఒక (పత్యేక విషయాన్ని మాత్రమే పరిశీ 
లించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక 
సంఘం ad hoc committee కమీ 
షనర్‌ తదితర అధికారులతో ఏర్పాటు చేసిన 
నబ్‌ కమిటీ సహకొరంతో అడవోక్‌ కమిటీ 
వాస్తవంగా ఎం.ని.హెబ్‌ స్లలాలు వాటీలో 
ఆక్రమిత స్థలాల వివరాల్లి సేకరించింది. 
(ఈ. 30.5.88) 

అడహాక్‌ గ్రాంటు వి. aDahaak graanTu 
ఆంచనాలు, ఆమోదాలు లేకుండా తక్ష 
ణావసరాల కోసం (ప్రభుత్వం (పకటించే 
సొమ్ము; తాత్కాలిక (గ్రాంటు ad hoc 


ee. కాత 


అడ్డదారి క్‌ 


grant ఏ రాష్ట్రానికి వెళ్ళినా అడహాక్‌ 
(గొంట్లు (ప్రకటిన్తున్లు (ప్రధాన మంతి మన 
రాష్ట్రానికి వచ్చినప్పుడు 21కోట్ల రూపాయలు 
వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్యాన్స్‌ మాత్రమే ప్రకటిం 
చడం ఎంతవరకు నమంజనమని (పశ్చించారు. 


(ఆం.ప్ర. 218.89) 


అడహాక్‌ బాడీ వ. 2048664 baaDii 


సంస్థాగత ఎన్నికలు జరిగేవరకు. కార్య 
నిర్వహణకోసం నియమించిన తాత్కాలిక 
కార్యవర్గం Ad hoc body ఎన్లికలు 
జరిగి రైతు (ప్రతినిధులు బాధ్యతలు. స్వీక 
రించేవరకు కర్షక పరిషత్‌  ఆలనాొపొలనొ 
చూడటానికి రాష్ట్ర స్థాయిలో ఒక అడహోక్‌ 


బాడీని సృష్టించారు. (ఈ. 26.5.89) 


అడ్డంకి వి. aDDanki రోడ్డు మీద వాహ 


pn రాకపోకలను నిరోధిస్తూ పెట్టిన 
రాళ్ళు మొ, barricade బంద్‌ సంద 
ర్భంగా (ప్రైవేట్‌ వాహనాల రాకపోకలను 
కూడా నిషేధించే ఉద్దేశంతో తెలుగు దేశం, 
దాని మిత్రపక్షాల కార్యకర్తలు నేడు నగరంలో 
పలుచోట్ల రోడ్డ మీద్‌ అడ్డంకులు ఏర్పాటు 
చేశారు. (ఆం.ప్ర. 318.89) 

aDDadaarn నిబంధన 
IO నైతిక విలువలకు వ్యతిరేకమైన 
మార్గం backdoor method బాధ్యత 
లను విన్మరించి తమ విధులు నెరవేరుకుండా 
డబ్బులు నంపాదించేందుకోనం అడ్డదారులు 
తొక్కడమే కాకుండా సివిల్‌ కేసుల్లో అధి 
కంగా బాల చేసుకుంటున్నారు. (ఆం.ప్ర. 


11.56.89) 


అడ్డగించు §. aDDagincu ముందుకు 


'చెళ్ళనివ్వకుండా ఆపివేయు to 
obstruct విధులను పునఃపొరంభించ 
డానికే ఈ భవనంలోకి వెళ్ళే ఇండియన్‌ 
ఎన పైని జననత్తా ఫైనాన్షియల్‌ ఎక్స్‌ పెస్‌ 


ఉద్యోగుల రాకపోకలను శ్రీ నాగరాజన్‌ 
ఏజెంట్లు కాని మద్దతుదార్దు కొని అడ్హగించ 
రాదని ఢిల్త హైకోర్లు ఆదేశించింది. (ఆం.ప్ర. 
28.11.87) 

అడ్డుకొ ను (క్రి aDDukonu ఏదయినా 
కార్యక్రమాన్ని కొనసాగకుండా చేయు; 
ఆపు, నివారించు t0 prevent తమిళ 
రాజ్ఞ న్తాపనకు అడ్డుకోవడానికి (ప్రపంచంలో 
పీ శక్తిని తమిళులు అనుమతించబోరని 
ఆయన అన్నారు, (ఆం.భూ 1.5.89) 

అడ్డుతగులు (క్రి aDDutagulu (కార్యక 
మాన్ని) కొనసాగకుండా చేయు; ఆటంకం 
కల్పించు t0 Interrupt ముఖ్యమంతి 
& జ్యోతిబ్లను సమాధానమిస్తు న్స వుడు 
కొంగను (ఐబ) నభ్యుడు శ్రీ నాథన్‌ 
పాండే వదేవదే అడ్డుతగలడం (ప్రారంభిం 
చాదు. (ఆం.ప్ర. 12.4.88) 

అద్దుపడు (క్రి. aDDupaDu చూ. అడ్డు 
కొను; చ్మితంలో తనను నటీంచకుండా 
అడ్డుపడడం దేవునితరం కూడా కాదని 
ముఖ్యమంతి, నేషనల్‌ (ఫంట్‌ ఛైర్మన్‌ శ్రీ 
బెన్‌ రామారావు అన్నారు. (ఈ, 7689) 

అడ్డుపుల్ల వేయు (క్రి aDDupullaveeyu 
ఒకపని సాగకుండా చేయటం కోసం, 
అనవసరమైన అభ్యంతరాలు లేవనెత్తు 10 
raise an objection (with the 
ulterior motive of hindering 
some body’s work), obstruct 
on a plea తమ (ప్రభుత్యం గతంలో నీ 
(పభుత్వం చేవట్లని భారీ (పాజెక్టుల నిర్మా 
౯కాన్ఫ్ర చేవట్లుడానికి కషి చేస్తుండగా కేందం 
అడ్డుపుల్ల వేస్తూ పథకాలకు అనుమతి ఇవ్వడం 
లేదని ... కేంద్రాన్ని విమర్శించారు. (ఆం.జ్యో. 
18.4.88) 

అడ్మి నిస్టటివ్‌ ట్రిబ్యునల్‌ వి. ౬07%7- 
isTree Tiv Tribyunal ప్రభుత్వ ఉద్యో 
గుల సర్వీసు వ్యవహారాలలో వచ్చే వివా 


దాలపై విచారణ జరిపే న్యాయస్థానం 
administrative tribunal జూన్‌ 
ఆరో తేదీ వరకు ఆంధ (నదేళ్‌ అడ్మ 
ని స్ట్రేటేవ్‌ (టేబ్యునల్‌కు వేని సెలవులు 
(వకటించినట్టు వ్‌ (టీబ్వునల్‌ రిజిస్టార్‌ 
తెలియబేశారు. 

అణగదొక్కు §. aNagadokku (వ్యక్తీ, 
సంస్థ, భావాలు మొ.) అభివృద్ధిలోకి 
రాకుండా తొక్కి ఉంచు 10 suppress 
పోలీసు బిల్లు, (పెస్‌ బిల్లులు తెచ్చేందుకు 
తెలుగు దేశం చేనీన (పయత్తాలు విఫలం 
కావటంతో సరికొత్త మార్గంలో మేధస్సును 
అణగ దొక్కేందుకు ఇటీనలే ఒక నర్కుల 
ఠ్‌ను జూరీచేనీంది. (ఉ 231147) 


అణచివేత వి. aNaciveeta తనకు వ్యతి 
రేకమైన వ్యక్తులను, వారి అభిప్రాయ 
లను నిరంకుశంగా కాలరాయటం; నొక్కి 
పట్టటం repression బూటకపు ఎదురు 
కాల్పుల్లో సిక్కులను హతమారునస్తు నం 
దుకు నీక్కులపై సాగుతున్న అణచివేత 
విధానాలకు నిరననగా ఆయన ఆ పతకాన్ని 
తిరన్క రించారు. (ఆం.ప. 26.4.89) 


అణచివేయు §. aNaciveeyu (ఉద్య 
మాలు, తిరుగుబాట్లు మొ. వాటిని) బలప్ర 
యోగం ద్యారా తొక్కివేయు 10 crush, 
quell (a movement, rebellion 
etc.) విద్యార్థి ఉద్దమాన్లి అణచివేసే 
(సయత్తుంలో భాగంగా చైనా (ప్రధానమంత్రి 
సైనిక పాలన ఏధిస్తున్హట్లు (ప్రకటిం 

చారు. (ఈ. 20.5.89) 
అణు కేంద్రం వి. aNukeendram అణుశక్తి 
విజ్ఞానం పై ప్రయోగాలు జరిపే పరిశోధనా 
స్టలం atomic centre భారత అణు కేం 
(దాన్చి పాకిన్తాన్‌ కూడా అదే విధంగా తనిఖీ 
చేయడానికి ఒప్పుకోవల సీ ఉంటుందని ... 


(ఈ 9787) 


10 


అణుధార్మికత వి. aNudhaarmikata (ప్రమాదం, విపత్తు. (ఆంభూ 21489) 
అణు విచ్చేదన వల్ల వెలువడే వినాశకర 
కిరణాలు nuclear radiation అణు 
ధార్జీ కతన్వూ మనుమభ (పొణాలకు ముప్పు 
వాటిల్లుతుందనడం కేవలం అపోహ మాత్ర 
మేనని ... (ఆంజ్యో 24687) 

అణుధూళి వి. AaNudhuuli అణువిస్తో 
టనం లేదా అణు ప్రమాదాల సమయంలో 
వాతావరణంలో వ్యాపించే శక్తి కలి 
గిన పదార్ధం radioactive fallout 
చెర్‌స్తేబిల్‌ అణుధూళితో కలుషితమైన పాల అ ల 
ఉత్పత్తులను యూరప్‌ ఉమ్మడి మార్కెట్‌ అరత్కర వాత ప్రపంచం వి. aNvas- 
ET తట ఈ trarahita prapancam ఆణ్య స్రాల బారి 
శ్రమాభివృద్ది సంస్ల దిగుమతి చేసుకోవటం నుండి నిముక్తమైన (ప్రపంచం nuclear 


స ల్ల ఆందోళన వ క్త మవు తున్ల ది. eu free world అణ స్త్రల్‌ బాత (పపంచం 
దిశగా తొఠి చర్చ, (విశా. 18.10.87) 


అణ్వస్త్ర, పరీక్ష వి. 2గ/048276 partikSa 
చూ. అణుపరీక్ష; అమెరికా మంగళవారం 
ఉదయం నెపాడా ఎడారిలో భూగర్భ అణ్వస్త్ర, 
పర్లీక్షను నిర్వహించింది. (ఆం.ప్ర 29689) 


అణ్వస్త్ర యుద్దం వి. aNvastra yud- 
dham అణ్వాయుధాలతో చేసే సమరం 
nuclear war భారతదేశానికి చైనా 
అణ్వస్త్ర, యుద్దం జరుపుతుందనే భయం 
(పస్తుతానికీ లేదని ... (ఆం.ప్ర 9.1088) 


27.10.87) 

అణుపరీక్ష ఏ. aNuparuikSa అణు అణ్వస్త్ర, వ్యాప్తి వి aNvastra 7264241 
శక్తి సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు జరదిసే వివిధ దేశాలు నూతనంగా అణ్యాయు 
విస్ఫోటన ప్రయోగం; అణుపాటవ పరీక్ష ధాలను సమీకరించుకోవటం nuclear 
nuclear test సోవియట్‌ యూనియన్‌ proliferation (ఫొన్స్‌ దేశం ఇటీవల 
సెబీరియాలోని యాకుటేయ అణు పరీక్ష అణువొటవ వర్గీక్షలు జరపడం పై ఆయన 
కేంద్రంలో భూగర్భ అణుపరక్ష నిర్వహించి అనంత్భిస్త వ్యక్తం చేశాడు. అణ్వస్త్ర, వ్యాప్తిని 
నట్లు ట్రాక్ట్‌” (ప్రకటిం చింది. (ఈ. 257.87) నిరోధించాలం కే ముందుగా అణుపాటన 

అణువిద్యుత్‌ కేంద్రం వి. aNuvidyut పరిక్షలు నిలిపివేయాలని (సధాని అన్నారు. 
keendram అణు విచ్చేదన ప్రక్రియ (ఉ 2787) 
ద్వారా కరెంటును ఉత్పత్తి Sg ప్రదేశం అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం 
atomic power plant రాష్ట్రంలో వి. aNvastravyaapti niroo- 
తొలి అణువిద్యుత్‌ కేంద్రాన్ని నాగార్జున dhaka oppandam ఇతర దేశాలు 
సాగర్‌ లోనే నేలక్‌"ల్సాలని కేంద్ర (పభుత్వం ఆణ్యాయుధ నామర్జ్యాన్ని పొంద 
నిర్ణయించినట్టు ఆంధ (పదేళ్‌ విద్యుత్‌ బోడ్డు కుండా నివారించడానికి అణ్వాయుధ 
నభ్యుడు ... తెలియజేశారు. (ఈ. 28.6.89) రాజ్యాల మధ్య కుదిరిన అంగీ 

ఆణువిన్ఫోటనం నః aNuvispho- కారం nuclear non-prolifera 
oTanam పరమాణువును విచ్చేదన tion treaty 1977 లో అణా స్త్ర, 
చేయటం nuclear explosion అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం రూపకల్పనలో 


విన్మోటనం ప్రన్తుతం ఎదుర్కొంటున్లు ఆయన కూడా తోద్పుడ్డారు. (ఈ 25489) 


అతివాద 


అతలౌకుతలంచేయు క్రి. atalaakuta- 
తట్టు కోలేనంత అధిక 
స్థాయిలో నష్టం లేదా విధ్వంసం కలి 
గించు to create havoc వర రుతు 
వకు ముందు మే నెలలోనో లేదా నవం 
బల్‌ నెలలోనో బంగాళా ఖాతంలో నొయు 
గుండాలు ఏర్పడి ర్యాష్ట్రాన్లి అతలాకుతలంచే 
యడం గతంలో అనుభవమే. (ఈ. 267.89) 

అతిక్రమించు §. atikramincy నియ 
మాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవ 
ర్తించు to violate ఒక దేశం 
రంగిక వ్యవహారాలలో మరోదేశం అనుచిత 
జోక్యం చేనుకోరాదన్ల్న వైదేశికనీతిని అత్మిక్ర 
మించి న్యూఢిల్లీ తీనుకొన్స ఏకపక్ష నిర్ణయం 
++ (ఈ. 5687) 

అతిరథ మహారథులు వి. (బవ) 442- 
ratha mahaarathulu రాజకీయ పోరా 
టాల్లో రాటుదేలి పేరెన్నిక గన్న నాయ 
కులు $talwarts అతిరథ మహారథులైన 
రాష్ట్ర (పస్తుత ముఖ్యమంత్రి బన్ఫిలాల్‌, 
లోక్‌దల్‌(బి) నాయకుడు దేవిలాల్‌ రాష్ట్ర 
బిజౌవీ. అధ్యక్షుడు మంగల్‌ సేన, మాజీ 
ముఖ్యమంతి బి.డిగుప్తా తదితర మాజీ 
మంతుల భవితను నిర్ణయించే ఎన్చికలు ఇవి. 


lamceeyy 


అంత 


(ఈ 18.6.87) 

అతిరహస్య పత్రం వి. 4076266026 
patram దేశ భద్రత, రక్షణలకు సంబంధిం 
చిన గోప్యమైన సమాచారం ఉన్న "ఫైలు; 
ముఖ్యమైన డాక్యుమెంట్లు Classified 
documents దేశ భ్యదతకు సంబంధిం 
చిన “అతిరహన్య ” పత్రాలను జనరల్‌ 
నుందర్హ వెల్రడిన్తున్నారని రక్షణ శాఖ ఆరో 

డా గ యె 

పించింది. (ఆం ప్ర 79.89) 
ప్రజాతంత్రశక్తులు వి. 
(బ.వ.) ativaada prajaatantras ak- 


౪44 అభ్యుదయ కర పరిణామాలకె కషి 


11 


అతివాది వి. 


అతినారవ్యాధి ట్రై, 


చేసే అతి వాద రాజకీయపక్షాలు; వామ 
పక్ష, (ప్రజాస్వామ్య శక్తులు left and 
democratic forces అతివాద (పజూ 
తంతశక్తుల ఐక్యతకు నీ.వీ.ని. కృష (ప్రజా 
వ్యతిరేక విధానాలను అనునరిన్తున్హు ఇందిరా 


కొం్యగేస్‌ == (విశ, 247.87) 


ativaadi 1. తీవమైన 
సాంఘిక, ఆర్థిక మార్పులను కోరే రాజ 
కీయవాది radial అందరి కంటే నేను 
నురింత ఎక్కువ అతివాదిని కొనట్టయితే లాభ 
సాటి యైన వృత్తిని విడనాడి పేద్యసజల 
సేవకు ఎందుకు వస్తాను అని (వళ్టించారు. 
(విశా 25687) 2. ఏదైనా విషయంపై కొన్ని 
ఖచ్చితమైన, తీవమైన అభిప్రాయాలు కలిగి 
ఉండి, వాటి విషయాలలో రాజీపడని 
వ్యక్తి hardliner న్యుపీం సోవియట్‌కు 
జరిగిన ఎన్చికలలో ఓడిపోయిన డిప్ఫూ 
టీలు తీవ స్థాయిలో పార్టీలో అతివాదులను 


విమర్శించారు. (అం.భూ. 31.5 89) 


atsaaravyaadhi 
విపరీతమైన _ విరేచనాలతో శరీరంలో 
నీరు తగ్గిపోవటం వల్ల ప్రాణాపాయం 
కల్షించే వ్యాధి, నీళ్ళ విరేచనాల వ్యాధి 
diarrhoea రాష్ట్రంలోని అనేక జల్లా 
కేందాల్లో (పబలిపోయిన అతిసారవ్యాధి 
(ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. 


(ఆంప. 28587) 


అతింద్రియశక్తి వి. atrindrnyasakti భాతి 


కంగా పరిశీలించడానికి వీలులేని అసాధా 
రణ సామర్థ్యం; కంటికి కనిపించని శక్తీ 
supernatural power ఓగులాపూర్‌ 
(గౌమంలో పదవొండు సంవత్సరాల వయ 
నుగల విక్పుత బాలమణీ అనే బాలికను 
అతీందియశక్తులు కలిగిన దేవత పూనింది. 


(ఆం.ప 610.87) 


అతీతం వి 24427 ఒక విషయం 
యొక్క ప్రభావం తన మీద పడకుండా 
లేదా పట్టించుకోకుండా ఉండటం free 
from, above కులనుతొలకు అతీతంగా 
సామరస్ఫాన్చి "పెంపొందించేందుకు పోరీను 


సీబ్బంది కృషి చేస్తారని ... చెప్పారు. 
(ఈ.అను. 1.5.89) 
అతుకులబొంత వి. atUkUlabonta ఏ 


మాత్రం పొంతన లేని భిన్న వ్యక్తుల లేదో 
సంస్థల కలయికతో ఏర్పడిన కూటమి 
conglomeration of different 
political parties (ఫ్రంట్‌ అన్ఫృది 
ఐదు భాగస్వామ్య వక్తాలతో ... అతుకు 
లబొంతగా కాంగెస్‌(ఐ) చేసే (వచారాన్ని 
ఎదుర్కోడానికి 4 (ఈ. 5.689) 
అత్యవసర అధికారాలు వి. 


atyavasara adhikaaraalu 


(బ.వ.) 
దేశంలో 
క్రిష్ణ పరిస్థితు లేర్చడినప్పుడు వ్యక్తులు, 
సంస్థలకున్న హక్కులను కుదిస్తూ తీవ 
మైన చర్యలు తీసుకోడానికి వీలుగా ప్రభు 
త్వానికి సంక్రమించే అసాధారణ అధికా 
రాలు emergency powers దేశభద 
తకు భంగకరమైన విషయాల (సచురణను 
నిషేధించినట్టు నమాచార శాఖ పేర్కొంది. 
ఆఅత్యవనర అధికొరాలు ఉపయోగించి ఈ 
సెన్సార్‌, షీప్‌ విధించారు. (ఆం. ప్ర. 6.7.89) 
అత్యవసర చర్చ వి. atyavasara 62704 
(విషయ తీవ్రత దృష్ట్యా) వెంటనే కలిసి 
చేయవలసిన విషయపరిశీలన 1॥ూgent 
discussion, urgent talks ఈ 
అంశం పై అత్త్వవనర చర్చ జరపడంకోనం 
శాసననభ నభ్యులందరికీ వెంటనే టెల్యిగా 


ములు నంపి రాజధానికి వీలివీంచాలని 
కోరారు. (ఆం ప్ర 5.589) 
అత్యవసర పరి ఫ్టతి వి. a౮tyavasara 


paristhiti దేశం వెలుపలి నుంచి గాని, 


12 


అత్యవసర సంప్రదింపులు వి, 


లోపలి నుంచి గాని తీవ్రమైన (ప్రమాదం 
ఎదురైనప్పుడు లేదా సంక్షోభం తలెత్తిన 
ప్పుడు పౌరహక్కులను కుదించి అసాధా 
సాగించే 

ఆ TY న్‌ 
పాలనా వ్యవస్థ €mMergency ఫిలిఫ్టిన్సు 
(పభుత్వాన్ది కూలదోయడానికి గత ఆరు 
రోజులుగా వ్మిదోహ సైనిక శక్తుల నంకుల 
పోరాటం జరుపుతున్హ ద్భృష్ణ్యా అత్వవనసర 
పరిస్థితి విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. (ఆం. 


ప్ర 7.1289) 


రణ అధికారాలతో ప్రభుత్వం 


అత్యవసర లేఖ వి. aiyavasara leekha 


తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రాసే 
ఉత్తరం urgent letter ... డొడి. 
ఎల్‌.పీ, (ప్రధాన కార్యదర్శి శ్రీమతి లీలా 
దేవీపసాద్‌ నభ్యులకు ఒక అత్యవసర లేఖ 
పంపారు. (ఈ 21.489) 


(బవ) 


atyavasara sampradimpulu ( తీవ 
మైన పరిస్థితి ఏర్పడినప్పుడు) సంబం 
ధిత ప్రముఖ వ్యక్తులు లేదా సంస్థల 
సలహా, అంగీకారాల కోసం వెంటనే 
వారితో కలిసి మాట్లాడటం 180021 
consultations సోమశిల (పాజెక్టులో 

జరిగిన అక్రమాల మీద మాజీ బీఫ్‌ 
ఇంజనీర్‌ సమర్పించిన సాంకేతిక నివేది 
కపై అత్వవనర సంప్రదింపులు జరిపేందుకు 
తెలుగు గంగ చీఫ్‌ ఇంజనీర్‌ హైదరాబాద్‌ 
వెళ్ళారు. (ఆం.ప్ర. 26.4.89) 


అత్యవసర సమావేశం వి. atyavasara 


samaaveeSam తక్షణ సమస్యలను 
చర్చించేందుకు కొద్ది గడువులో ఏర్పాటు 
చేసే మీటింగు gent meeting 
రాష్ట్ర శాసన నభ అత్యవసర నమావేశం 
ఎప్పుడు జరి గేదీ ఇంకా న్నిరయించలేదని సె 


(ఈ. 45.89) 


అత్యాచారం వి. atyaacaaram 1. దౌర్జన్య 
పూరితమైన (ప్రవర్తన atrocity కరర 
నుల అత్యాచారాలతో పాటు సెరిగిపోతున్లు 
పోలీనుల అమానుషచర్యలను అదుపు చేస్తా 
మని రాజీవ్‌ “హామీ” ఇచ్చారు. (ఆం భూ, 
25589) 2. ఒక వ్యక్తిని బలవంతంగా 
అనుభవించడం rape ఒక గిరిజన 
యువతి ఎంత వేడుకున్నా కాదని భీమూ 
అత్యాచారం జరపడం చూనిన చం([దమౌళి 
అతనితో తగువు పడ్డాడని తెలిసింది. (ఆం 
భూ 4789) 

అత్యున్నత నాయి వి. atyunnata 
sthaayr అధికార యంత్రాంగపు అంచె 
లలో (ప్రముఖ స్థానం top ranking, 
high level భద్రతా ఏర్పాట్ల విషయం పై 
అత్యున్హుత స్థాయి అధికారులతో సమీక్ష చేసీ 
కొన్ని న్గిర్ధయాలు  తీనుకున్నారు. (ఆం.ప్ర 
26 4 89) 

అభ్దిట్‌ వి. athleT పోటీలలో పాల్గొనే 
క్రీడాకారుడు athlete అథ్లెట్లు అనన 
సరమైనవాటికి (పాధాన్యమిచ్చేకం కే శిక్షణ 
పూర్తి చేసుకోవడం మంచిదని కోచ్‌లు నలహో 
ఇచ్చారు. (ఆంష 15.7.89) 

అదనపు బలగం వి. adanapu 
balagam అప్పటికి ఉన్న భద్రతా 
దళాలకు తోడుగా పంపే మరికొంత 
భదతా సిబ్బంది additional force 
(టింకోమలీలో ఘర్షణల ద్ధుష్హ్యా అక్క 
డక అదనపు బలగాలను వంవీ భార 
తదళాన్ది మరింత పటిష్ట వంతం చేయ 
నున్హుట్టు ... తెలియజేశారు. (ఆం.ప్ర 
61087) 

అదనపు బాధ్యత వి. adanapyu 
baadhyata అప్పటకే నిర్వర్తిస్తున్న విధు 
లకు తోడుగా వచ్చి చేరే కొత్త విధి 
additional charge ఆయన బోర్‌ 


13 


కే న్కూల్‌ నూపరిండెంటుగా అదనపు 
బాధ్యతలు కూడా నిర్షాపొన్తారు. (ఉ 144.88) 

అదనపు భూమి వి. 44222224 bhuumi 
భూపరిమితి చట్టానికి మించి భూస్వా 
ముల దగ్గర ఉన్న నేల; మిగులు భూమి 
surplus land అదనపు భూములను 
స్వాధీనం చేనుకొనడానికి జిల్లాల వారీగా ఏ 
విధమైన చర్చలు తీసుకోవాలో (వభుత్వానికి 
నూచనలు ఇచ్చే అధికారాలు ఈ కమిటిీకి 
అప్పగించినట్లు ముఖ్యమంత్రి చెప్ఫారు. 
(ఆం (ప్ర 29 6 89) 

అదనపు వనరులు వి. (బ.వ.) adanapu 
vanarulu ఉన్న నిల్వలను మరింత 
“పెంపొందించేందుకు ఏర్పాటు చేసుకొనే 
మరికొన్ని సదుపాయాలు additional 
resources అదనపు వనరులను నమీక 
రించి రాజ లిక పరిస్తితిని మెరుగుపర్వా) 
లని ... కోరారు. (ఆంభూ 19488) 

అదుపు వి. 42474274 1. చేయిదాటి పోని 
స్థితి Control శ్రీ ఢ్రీపతిరెడ్డి హత్వతో 
ఉద్రిక్తత నెలకొన్స షాబాద్‌ దాని చుట్టు 
(పక్కల (పాంతాలలో సరిస్టీతి అదుపులో 
ఉంది. (అం. ప్ర 1590) 2. పోలీసుల 
నిర్భంధం 6౧1510ర6్వే” రాష్ట్ర, వ్యాప్తంగా 
నక్షలెట్టను ... అదుపులోకి తీనుకొనే 
(పయత్తాలు (పారంభించారు. (ఉ 29.12.87) 

అదుపు తప్పు §. adupu tappu 1, 
నియంత్రణకు లోబడకుండా పోవు t0 
go out of control కారు బర్‌ రాడ్‌ 
విరిగి పోవడంతో అదువు తప్పి ... తల్ల 
(క్రీందులుగా పడిపోయింది. (ఈ, 226. 89) 2. 
క్రమ శిక్షణను తీవ్రంగా ఉల్లఘించి ప్రవ 
ర్రించు to become unruly అదుపు 
తప్పిన మూకల పై పోలీనులు కాల్చులు జరి 
వీనప్పుడు ఒక్‌ వ్వక్తి మృతిచెందినట్టు ... 
తెలుస్తోంది. (ఆం.జ్యో. 2.787) 


అదృశ్యం వి. 4642868467 ఆచూకీ తెలి 
యకుండా పోవటం disappearance 
ఐలయ్య, రాజుమల్లుల అద్బుశ్వం పై యర 
వంటి వత్తిడులకు లొంగని స్వతంత్ర వ్యక్తీ 
చేత విచారణ జరిదీంచాలని ... (ఆం (ప 
18789) 
అదంపటు (క్రీ. addampa 22 ఉన్న పరిస్తి 
యలు ఠం (అ) 
తిని ప్రతిఫలింపజేయు; (పతిబింబించు 0 
reflect, mirror ఒక వ్యవస్థలో దానీల 
దయనీయ నితిగతులకు అదం పటిన చిత్రం. 
డా యా అ 


స్టేతి ఈ విధంగా ఉన్నా ప్రధాన రాజకీయ 
పకొలు మ్యాతం అధికొర దాహాోన్ది వదులు 
తథ. 

తోవడంటేదు. (ఈ ౩.5 87) 


అధికార దుర్వినియోగం వి. adhikaara 


durvintyoogam అధికారాన్ని స్వలాభా 
నికి ఉపయోగించుకోవటం abuse of 
power అధికార పార్టీ అధికార దుర్షినియో 
గౌనికి పాల్పడినందున తాము ఈ నమిష్షీ 
న్నిరయం తీసుకోక తప్పులేదని ... అన్నాడు. 


(ఈ 24.7 89) 


(ఆం.ప్ర 21489) 

అధికారం వి. dhkaaram 1. పరిపాలించే 
హక్కు rule ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి 
రావాలనీ, కాంగెస్‌(ఐ) నాయకులు ఆరాట 
పడుతున్నారనీ ... విజ్ఞప్తి చేశారు. (ఆం. ప్ర 
4388) 2. పదవివల్ల గానీ, ఉన్నత స్థానం 
లోని వారి నిర్ణయానుసారం కానీ లభించే 
పాలనాపరమైన శక్తి power అధిష్టా నవ 
గ్గంతో నంప్రదించి తక్కిన వారిని నియమించే 
అధికారం కొత్త అధ్యక్షు నికి ఇవ్వనున్ర ట్లు 
బెప్తు న్నారు. (ఆం. ప్ర. 26.489) 

అధికార తీర్మానం వి. _adhikaara 
tirmaanam చట్ట సభలలో పాలక 
పార్టీ ప్రవేశ పెట్టే ప్రతిపాదన ంffiCal 
resolution దేశంలో మతతత్య వైరస్‌ 
వ్వావీన్తోందని, ఇది (ప్రజాస్వామ్యానికి పెద్ద 
(పమాదమన్న సభ్యుల అభిప్రాయాన్ని అంగీ 
కరిస్తూ . . . ఒక అధికార తీర్మానాన్చి 
(ప్రవేశ పెడతామని తెలిపారు. (ఆం. భూ 


అధికార నరమేధం ఏ. adhikaara 
narameedham (పభుత్వం స్వయంగా 
తన పోలీసు యంత్రాంగం ద్వారా జరి 
పించే ఊచకోత ంffICIa] Massacre 
అటు నక్ష్యలెట్టు తమ అనధికొర వొంననూ, 
ఇటు (పభుత్వం తన అదికార నరమేధాన్ది 
తక్షణం నిలివీవేసీ ముఖాముఖి చర్చలకు 
దిగకపోతే ... (ప్రమాదం ఉంది. (అంభూ. 


12.6 89) 


అధికార నివాసం వి. adhikaara 
nivaasam (ముఖ్యమంత్రి, మంత్రులు 
మొ పదవిలోఉన్న ప్రజాప్రతి నిధులు 
నివసించడానికి (ప్రభుత్వ పరంగా కేటా 
యించిన భవనం ంfficial residence 
అఖిలపక్ష కమిటీ నభ్యుల (పథమ నమావేశం 
ముఖ్బుమంతి అధికార నివానంలో జరుగు 


తుంది. (ఆం.ప్ర. 287 89) 


అధికార పక్షం వి. adhikaara pakSam 
9.5.89) పరిపాలన చేస్తు న్న రాజకీయ పార్టీ; పాలక 

అధికార దాహం వి. adhikaara daaham పార్టీ ruling party అటు (పీతిషక్తం, 
పాలనాపరమైన హక్కు చేజిక్కించుకొనేం ఇటు అధికొర వృక్షం అతృంత (ప్రతిష్టాత్మ 
దుకు పడే తీవ్రమైన తపన pOwer కంగా భావిస్తున ఈ నియోజకవర్గం ఉస 
hunger, power thirst ... వరి ఎన్టికల కోసం ... (ఆంజ్యో 20488) 


అధికార పత్రం వి. adhikaara patram 
(పభుత్వ పరంగా తయారు చేసే నివేదిక 
official document అవసరమైన న్లిద్ద 
యాలు తీనుకోని వక్షంలో అభివృద్ది ఒక 
దశాబ్రంపాటు వెనుకంజ వేసే (ప్రమాదం 
ఉందని అధికార వ్యతంలో హెచ్చరిక చేశారు. 
(ఆం.ప్ర. 29 689) 

అధికార పర్యటన వి. adhikaara parya 
Tana (పభుత్వ పదవీ, హోదా తది 


తర లాంఛనాలతో పాలనా వ్యవహారం పై 


జరిపే ప్రయాణం Official tour అధి 
కొర వర్పటన కాలంలో జయవర్తనే (పధాని 
రాబీవ్‌ను అనేకమార్లు కలునుకున్హుపుటికీ ... 
(ఆంజ్యో 261.88) 

అధికార పీఠం వి 2427006274 777 
Tham పాలనాపరమైన ఉన్నత స్థానం; 
పదవి 562 of power ఒకసారి అధికార 
వీరం అధిష్షి స్తే ఎం.పీ.ల నుండి అదనపు 
మద్దతు తెచ్చుకొని (శ్రీ రాబీన్‌ గాంధీ తన 
స్టానాన్లి నిలుపుకొంటారని తేలిగ్గా ఊవపాం 
చవచ్చన్నారు, (ఆంప్ర 20789) 

అధికార భాష వి. 4622204676 bhaaSa 
(ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యు 
త్రరాలకు గుర్తించిన భాష ౦0యజ! 
language రాష్ట్రంలో తెలుగుకు అధికార 
భాషా పట్టం కొట్లే కార్యక్రమం మరుగున 
పడిపోయింది. (ఈ 141087) 

అధికొర వర్గాలు వి. (బ.వ.) adhikaara 
vargaalu (పభుత్వ శాఖలలో ఉన్నత 
పదవులలో ఉన్న వ్యక్తులు ficial 
sources అధికార వర్షాల (ప్రకారం ఆరవ 
ప్రణాళికలో ఆ పథకానికి రూ 6.50కోట్లు 
కేటాయించాడు, (ఆంప్ర. 19.87) 

అధికార వాణీ వి. 4242706676 vaaNi 
పాలక పార్టీ ప్రయోజనాలకు అనుగు 
ణంగా వార్తలను, విశేషాలను అందించే 


15 


అధికార వార్త వి. 


అధికార వికేంద్రీకరణ వి. 


అధికార సమావేశం వి. 


ప్రసార వ్యవస్థ mouth piece of the 
ruling party అధికార వాణిగా మారిన 
టీని, రేడియో గత కొద్ది రోజుల నుంచి 
దూరదర్శన్‌, ఆకాశవాణీ (ప్రభుత సమాచార 
వ్యవస్థ తను పాత్రను చాల నమ్మర్థనంతంగా 
నిర్హ పొస్తున్నాయి. (ఆం.ప్ర. 22.7 87) 
adhikaara vaa- 
712. (ప్రభుత్వం ప్రకటించే సమాచారం 
official news ... నీంహళ పౌరులను 
చంనీ వేసీనట్టు నేడిక్కడకు అందిన అభికార 
వార్తలు తలుపుతునాయి. (విశా 81087) 
adhi- 
kaara vikeendriikaraNa పాలనా 
యంత్రాంగంలో కింది స్థాయి సంస్థ 
లకు ఎక్కువ 
పరచటం decentralisation of 
power ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం 
కోనం, అట్టడుగున్తాయిలో అధికార వికేందీక 
రణ కోనం పంచాయితీ వ్యవస్థకు అధికారాలు 


హక్కులను దఖలు 


కటబటొలని ... అన్నారు. (ఆంభూ. 19.5.89) 
ద) =) 


adhikaara 
samaavees am (పభుత్వం తరపున 
ఏదైనా విషయం పైన విపుల సమీక్ష కోసం 
ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు 
చేసిన సమావేశం ficial meeting 
ఆదివారం ఉదయం కేంద హోంమంతి 
శ్రీ బూటా నింగ్‌ అత్వున్లుతన్హాయి అధికార 
నమావేశాన్ని వీర్పాటు చేసీ శాంతి భదతల 
పరిస్థితిని సమీక్షించారు. (ఉ. 15.6.87) 


అధికార హోదా వి. 6442046672 hoodaa 


పాలనా యంత్రాంగంలో (ప్రభుత్వం ఇచ్చిన 

స్థాయీ పరమైన గుర్తింపు 01[యజ 

status ఇప్పుడు (వభుత్త్య ఉత్తర్వులు జారీ 

చేయడం ద్యారా అలాంటి రక్షక దళాలకు అధి 
యె 

కొర హోదా ఇచ్చిన ట్రైందని హోంమంతి, 


అంటూ ... (ఆం(ప 254.89) 


అధినాయకుడు వి. 


అధి స్లేపణ పత్రం వి. adhikSeepaNa 
patram నిరసనను లేదా అభ్యంతరాన్ని 
తెలియజేసే ఆధికారిక లేఖ letter of 
protest దౌత్స కార్యాలయాలు, (పతి 
నిధులకు నంబంధించి వియన్నా ఓఒప్పుందం 
ఖచ్చితంగా పొటించితీరాలని డిమాండ్‌ చేసూ 
ఫీబీ విదేశాంగ శాఖ శాశ్యత కార్యదర్శికి ఒక 
అధిక్షేపణ పతాన్దు అందజేయాలని వారు 
నిర్ణయించారు. (ఆంప్ర 66.87) 
అధిగమించు §. adhigamncu 1 
(ఆటల పోటీలలో) ఇంతకు మునుపు 
నెలక్‌ెర్ఫ్సి ఉన్న రికార్డుకు మించిన ఫలితం 
సాధించు tO break (a record in 
sport events) 50 మీట్లర్హ మహిళల 
(ఫీ ప్రయిల్‌్లలో కర్పాటక (క్రీడాకారిణి లొలెన్‌ 
నీస్‌ ... పల్ధవి షెట్టి ఇదివరకు నెలకొల్పిన 
రికార్డు (0. 29. 59)ను ఈసారి 
అధిగమించింది. (ఆం.ప్ర. 6.687) 2. (లక్ష ్ట 
సాధనలో) మరింత ముందుకుపోవు *3 
exceed పళ్గిమ (ప్రాంతంలో టడో (ణా 
ళికా లక్ష్యాలను అధిగమించగలమని కమీషన్‌ 
గట్టి విశ్వాసంతో ఉందని (ప్రతినిధి చెప్పారు. 
(ఆం.ప్ర 16687) 

అధినాయక సభ్య ఏ. aAdhinaayaka 
sabha దేశాధి నేతలు పాల్గొనే సమా 
వేశం summit నొర్మ్‌ అధినాయక 
సభకు బయో, జయవర్హనే గైరుహాజరు, 
(ఆం ప.15 10 87) 

అధినాయక సమావేశం వ. 44h 
naayaka samaaveesam చూ. అధి 
నాయక సభ; ఈ అధినాయక సమావేశం 
ఫలితాల కోనం యావత్‌ (పీవంచం ఎంతో 
ఆత తతో ఎదురు చూస్తూంది. (ఈ.15.5.89) 
adhinaayakuDu 
ఒక వ్యవస్థలో అందరికన్నా ఉన్నత 


16 


అధిష్టాన వర్గం వి. 


మైన స్థానంలో ఉన్న వ్యక్తి 5070006 
leader, supremo జనాకర్షణ పథకాల 
ద్యారా అధినాయకుడే (సజలకు ఆరాధ్య దెవ 
మంటూ వివిధ స్థాయిల్లో పనిచేసే నాయ 
కులీ నివృ)యోజకులుగా ... (ఆం.ప్ర 214.89) 


అధినివేశ ప్రతిపత్తి వ. aAadhinwee$a 


pratipatti పరిమిత స్వాతంత్ర్యంలో 
కూడిన రాజకీయ పాలనా స్థితి 
dominion status ఆయన భారత 
మందిగా పనిచేస్తున్న రోజుల్లో భారతదేశా 
నికి అధినివేశ (ప్రతిపత్తి ఇవ్వాలని వాదించి 
అందుకు తొలి చర్చగా దేశంలో ద్యూంద్దూ 
(పభుత్త విధానం (స్‌ వేళ పెట్టాడు. (ఆం.ప్ర. 


అను 9.887) 


అధినేత వి. adhineeta దేశాన్ని పాలించే 


నాయకుడు head of a state సోని 
యట్‌ అధినేత మివోయిల్‌ గోర్చుచేవ్‌ 
నాలుగు రోజుల చైనా వర్పటన నేటితో 
ముగినీంది. (ఆం.ప్ర 19.5.89) 


అధిరో హించు (కీ. adhiroohincu ఉన్నత 


శిఖరాల పైకి ఎక్కు to climb (as a 

mountain peak) సరిహద్దు భదతా 
(oe) 

దోళంకు చెందిన ఐదుగురు సభ్యుల నావాన 

బృందం నామాలయంలో కేమెట్‌ సర్వత 

శిఖరొన్లి నిన అధిరోహించారని తెలినీంది. 


(ఆం.ప్ర 56.87) 


౧౮౫౧25 Thaana 
vargam (రాజకీయ పార్టీలలో) ఉన్నత 
స్థాయి నాయకత్వం high command 
మత రాజకీయాలను ఎలాగయినా నర్హుబాటు 
చేసుకొని ఎన్ఫికలలో విజయం సాధించడం 
కోసం కొం(గస్‌(ఐ) అధిష్టాన వర్గం సామ 
దాన భేదదండోపాయాలను (వయోగించను 


నట్లు తెలుస్తూంది. (ఆం.భూ. 17 889) 


అధిష్టించు క్రి. 262252226౪ ఉన్నత పద 
విని చేపట్టు t0 255006 (a high 


position) ఒకసారి అధికార పీఠం అధి 
9 జ్‌ 


ఇ 9 
తెచ్చుకొని “=. (ఆం(ప 207.89) 


ఎం.వీల నుండి అదనపు మద్దతు 


అధీనం వి. 4dhIiinam అధికార పూర్వకమైన 
నియంత్రణ లేదా ఏలుబడి 601010] 
గ్లేషియర్‌ (వొంతాలు ఎక్కువగా భారత్‌ 
అధీనంలో ఉండటంవ భారత్‌ కు కొన్చి 
లాభాలున్నాయని ఆయన బెప్ఫారు. 
(ఆంప్ర 10587) 

అధోగతి వి. adhoogati పతనావస్థ 
debacle పార్టీని అధోగతినుంచి ర్వక్షీం 
చగల నాయకుడిని ఎన్నుకొని ... (ఆం ప్ర 

25.4.89) 


అధ్యక్షత వి. 
బృందాల 


adhyakSata సభల, 
కార్యకమాలను నిర్వహించే 
బాధ్యత the position and role 
of a chairman of meeting, 
heading (a committee etc.) 
(ప్రధాన న్యాయమూర్తి శ్రీ క భాన్మ 
రన్‌ అధ్యక్షతన ఏర్పడిన (పత్వేక ధర్మాననం 
ముందు డిశంబర్‌ 31 వరకు వాదోపవాదాలు 
కొనసాగాయి. (ఆం ప్ర 4188) 
అధ్యక్ష్షోపన్యాసం వి, 
nyaasam సభను నిర్వహించే ముఖ్య 


adhyakSoopa- 


మైన వ్యక్తి ప్రసంగం presidential 

address “పర్మిశనుల ఎగుమతుల అభి 

వృద్రి ” అన అంశంపై సోమవారం నాడిక్కడ 

(ప్రారంభమైన ఇండో-గల్ఫ్‌” సదన్సులో 

ఆయన అధ్యక్షోపన్యానం ఇచ్చారు. (ఈ 
11.7 89) 

అధ్యయన బృందం వ. adhyayana 
bRndam నిజానిజాలను, స్టితిగతులను 


నిశితంగా పరిశీలించే సంఘం study 


17 


committee జిల్లాలో కరువు త్మీవతతో 
పోలిస్తే ప్రభుత్య సహాయ కార్యక్రమాలు 
నామ మాత్రంగా ఉనాయంని అధ్యయన 
బృందం విమర్శించింది. (ఆంప్ర 136 89) 
అధ్యాన్నం వి. adhvaannam బాగా దెబ్బ 
తిని పనికిరాని స్థితి bad condition 
శత నారికోత్స వాలు జరుపుకుంటున్న నిజాం 
కళాశాలకు అనుబంధంగా డన ఒకే ఒక 
హాస్టల్‌ అధ్యాన్హుంగా ఉంది. (ఈ 15.987) 
అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థ వి. an 6+0- 
eD vidyaasamstha (పభుత్వం నుంచి 
ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా 
(పైవేట్‌ యాజమాన్యం నడిపే విద్యా 
సంస్థ un-aided educational 
institution రాష్ట్రంలో (ప్రభుత్తు నహో 
యంలేని పాఠశాలలు, కాలేజీలకు (పభుత్త 
సహాయాన్ని అందజేయాలని కోరుతూ 
ఆందోళన జరపొలని రాష్ట్ర అన్‌ ఎయిడెడ్‌ 
విద్యా సంస్థల పోరాట కమిటీ న్లిరయించింది. 
(ఆంభూ 10.10 89) 
అనధికార తీర్మానం వి. 
tirmaanam మంత్రి వర్గం ప్రమేయం 
లేకుండా సభలో చర్చకు పెట్టిన తీర్మానం 
unofficial resolution పార్రమెంట్‌ 
ఉభయనభలకు నభ్యుల అనధికార తీర్మానాల 


anadhikaara 


చర్చ సందర్భంలో అధిక నంఖ్యాక (ప్రతివక్ష 
నభ్యులు హాజరు కాలేదు. (ఆంభూ 22789) 
అనధికార పోటీ వి, 6౧7 66౧1666764 
౧౦౦౧? సీరీస్‌లో భాగంగా పరిగణించని 
పోటీ Unofficial match ఇప్పడు 
(కికెటర్దు డబ్బు మీద ఆశతో ఈ ఎగ్జిబి 
వన్‌ మ్యాబ్‌లు ఆడారంటున్లు (కీ 3ట్‌ బోర్డు 
గతంలో వెస్టిండీస్‌, భారత్‌ల మధ్య జరిగిన ఓ 
అనధికార పోటీని వన్‌ డే ఇంటర్జేషనల్‌గా 


'పచారం చేనీంది. (ఈ 18889) 


అనధికారికం వి. anAdhikaarzkam ఆధి 
కారికంగా నిర్ణయించనిది unofficial 
బోర్డు అనుమతి తీసుకోకుండా అమెరికా, 
కెనడాల్లో అనధికారికంగా మ్యూబ్‌లు ఆడా 
రన గదా ఆటగాళ్లకు శిక్ష విధించారు, (ఈ. 
18 8.89) 

అనధికారిక మ్యాచ్‌ వి. anadhikaarika 

చూ. అనధికార పోటీ ఏం 

చేశాడని అంత మొత్తం ముట్టింది, షార్దాలో" 

అనధికారిక మ్యాచ్‌ ఏర్పాటు చేనినందుకా 

అనే (సిళ్లులు ఇంకొ అంతు బట్రకుండా 


myaac 


ఉనాయి. (ఈ 18889) 
అనియత విద్య వి. 
పారశాల వెలుపల పిల్లలకు విద్యాబోధన 
చేసే పథకం (ఏడు నుంచి పధ్నాలుగు 
మధ్య) non-formal 
education అనియత నిద్వా కేంద్రాలు 


aniyata wdya 


సంవత్సరాల 


స్తావించి రెండు సంవత్సరాలు కావస్తున్నా 
ఐద్వా బోధకులకు బీతాలు మాతం పెంచ 


లేదని ... ఆవేదన వ్యక్తం చేశారు. (ఆం.భూ 
28 7.87) 
అనివార్యం వి, anivaaryam తప్ప 


నిసరిగా చేయవలసినది binding, 
inevitable నభా నిబంధనలకు అను 
గుణంగానే తామంతా రాజీనామా చేశామని, 
తమ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిం 
చడం అనివార్వమని దండావతే వివరించారు. 
(ఆం.ప్ర 25.789) 

అనివార్య కారణాలు వి. 


anivaarya kaaraNaalu 


(బ.వ.) 
ఒక పని 
చెయ్యడానికి ఊహించని విధంగా అడ్డు 
పడిన పరిస్థితులు unavoidable 


circumstances డొ. నీ. 


నారాయ 


18 


ణరెడ్డిని జానపద శైలిలో కొని గేయాలను 
రాయవల్సిందిగా కోరారని, అయితే అనివార్య 
కొరణాలవల్ల ఆయన రాయలేక పోయారని 
తెలిసింది. (ఆంప్ర 16687) 

అనిశ్చిత పరి స్థితి వ. 42బ 6/14 pari 
8thiti ఎటూతేలకుండా ఉన్న స్థితి 
uncertainty కేంద పరిశ్రమల శాఖ 
మంత్రి ... వీ. నీ, నీ.(ఐ) అధ్యక్ష పదవికి 
రాజీనామా చేయడంతో రాష్ట్ర పార్టీలో నెల 
కొన అనిళ్భ్సిత పరిస్టితి తొలగి పోయిందనే 
భావం ఏర్పడిందని ఆయన ... అభ్మిప్రాయ 


పడ్డారు. (ఆంప 6.10.88) 


అనుచితం వి. anuatam చేయతగ 
నిది unwarranted రాష్ట్ర జూబితాలోని 
అంశం పై కేంద్రం తన అనుచిత జోక్యానికి 
ఆగించిం 
దని పలు రాష్ట్ర (ప్రభుత్వాలు భొవించడం 


వీలుగా రాజ్యాంగ నవరణకు 


నహేతుకం. (ఈ. ౩5.89) 


అనుబంధం వి. a4nubandham స్నేహ 
పూర్వకమైన దగ్గరితనం 
intimacy, closeness భౌగోళికంగా, 
చార్మితకంగా శ్రీలంకతో భారత దేశానికి 
వున్న అనుబంధాన్లి ఎవరూ కాదనరు. (ఈ 


5.687) 


అనుబంధ పద్దు వి, anubandha 
paddy బడ్జెట్‌ కేటాయింపుకు మించి 
జరిగిన వ్యయానికి సంబంధించిన పద్దు 
supplementary demand 1780 
కోట్ల 49 లక్షల రూపాయల ఖర్చుతో 
కూడిన అనుబంధ పద్దులను కేంద (ప్రభుత్వం 
సోమవారంనాడు లోక్‌సభలో (వవేశ పెట్టింది. 
(అం.జ్యో. 11287) 


సంబంధం; 


అనుబంధ | శ్చ 5 anubandha 
prasna చ సభల్లో ప్రశ్నోత్తరాల సమ 
యంలో | ధానప్రశ్నకు వచ్చిన జవా 
బుకు వి రణ కోరుతూ అడిగే 
ప్రశ్న supplementary question 
వొయుదూత్‌ విమానాల కొనుగోలుకు 
సంబంధించి సురేష్‌ కల్మాడి అడిగిన (పళ్ల 
తర్వాత సభ్యులు అనుబంధ (పళ్ళ అడిగారు. 
(ఆం.ప్ర 20 7 89) 

అనుబంధితం వి. anUbandhitam ఏదో 
ఒక సంస్థకుగాని, పార్టీకిగాని సంబంధించి 
ఉండటం afhliated కర్షకుల పేరిట 
నోలక్‌ "ల్సిన సంస్తలు దేశంలో “అనేకం ఉన్నా 
వాటిలో అత్తధిక భాగం ఏదో ఒక రాజకీయ 
పార్టీకి అనుబంధితమైనవే. (ఈ 18789) 


అనుమౌనం వి. 2247422472 ఏదైనా 
విషయానికి సంబంధించిన సందేహం 
apprehension, doubt జతి భదత 
దృష్ట్యా, తనకున్న అనుమానాల పై న్నష్ష 
మైన వివరణ ఇవ్వాలని ముఖ్యనుం తొ (పథాన 
మం(తొని కోరాడు. (ఆంప్ర 20 7.89) 
అనుమానపడు (క్రి. anumaanapaDy 
ఏదైనా విషయానికి సంబంధించిన నిజాని 
జాల పై సందేహాలు కలుగు; సందేహపడు 
to suspect, have doubt ఈ విచా 
రణ సంఘంలోని నభ్యులు ముగ్గురూ ఈ 
రాష్ట్రానికీ చెందినవారు కానందున అను 
మానవడవలనీన అవనరం లేదని ఆయన 
అన్నారు. (ఆం.ప 281187) 


అనుమానాస్పద పరిస్థితి వి _anU- 
maanaaspada pestis సందేహాన్ని 
కలిగించే పరిస్టితి లేదా స 
suspicious condition ఒక శీ 
అనుమానాన్దుద పరి న్లీతులలో చనిపోయిం 
దని తెలియగానే ఆ న్రలానికీ ఫోల్ఫెనిక్‌ నివు 


అనుసూచిత జొతి వి, 


ణుల బ్రందాన్భి రప్పించాలని లం... (ఆం.ప్ర. 
236 87) 


అనుయాయుడు వి. AnuyaayuDu ఒక 


వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని అనుసరించే 
వాడు follower వారికేష్‌ బవాదూర్‌ 
చంద శేఖర్‌ అనుయాయుడనే నంగతి పార 
కులకు తేలును. (ఈ 25589) 


అనుసంధాన భాష వి. anusandhaana 


bhaaSa (ఒక దేశంలో) భి “భాషలు 
మాట్లడే ప్రజలు తమ మధ్య వహారం 
కోసం ఉపయోగించే ఉమ్మ భాష 
link language రాష్ట్రాలు స్వచ్చందంగా 
పొందీని అనుసంధాన భాషగా, రాజ భాషగా 
అంగీకరించేలా (వయత్సిస్తాముని, బలవంతం 
చేయబోమని ఆయన అన్నారు. (ఉ 87.87) 


అనుసంధించు (కి. anusandhincyu పెద్ద 


యంత్రాంగంలో భాగంగా చేర్చు to 
attach, embed (వభుత్తం గతంలో 
మాదిరిగా ఉన్నత విద్భనంతటినీ విశవిద్యా 
లయాలకు అనునంధి స్తే మంచిది. (ఈ 
21087) 


అనుసరించు కి. anusarincu 1. ఒక పద 


తిని పాటించు tO 26031 (a policy) 
సర్హార్‌ సేల్‌ ఢిల్లీలో అనునరించిన వైఖరినే 
జ్‌ రాజేంద్ర ప్రసాద్‌ బీహార్‌లో అనుస 
రించారని ... (ఆంజ్యో 71188) 2. ఒకరి 
వెనుక వెళ్ళు 0 follow రెండు లారీలలో 
పోలీనుబలగం కూడా వారిని అనుసరించింది. 
(ఈ 301287) 

anusuucita 
౮24% వెనుకబడిన వర్గంగా భారత రాజ్యాం 
గంలో గుర్తింపు పొందిన ఆటవిక తెగ 
scheduled tribe అభిల భారత అను 
నూచిత జాతి పరిషత్‌ తరపున అనేక కార్డు 
[క్రమాలు చేపడుతున్సట్లు ... తెలిపారు. 
(ఈ 7689) 


అనుసూచిత (ప్రాంతం వి. anusu- 
ucita praantam (పభుత్వం గిరి 
జన ప్రాంతంగా గుర్తించి, గిరిజన 
చటాలను అమలు చేసూ ఉండే 


ప్రదేశం. habitat of the tribal 
people as recognized by the 
government, scheduled area, 
agency area అనునూచిత (ప్రాంత 
(గౌమాలలోకి కొత్తగా గిరిజనేతరులు (వే 
కించి భూములు కొనకుండా చూడటంతో 
పొటు ... (ఆం.భూ. 7.1087) 

అనూచౌనం వి. Aanuucaanam పరం 
పరగా కొనసాగుతున్నది continued 
by tradition పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ 
ఖైర్మన్‌ పదవి అనూచానంగా వస్తున్ల పార్హ 
మెంటరీ సం(పదాయాల (పకారం తమవం 
తుకు రావాలని జనతా దల్‌ పట్టుబడుతు 
న్లది. (ఆం.భూ. 125 89) 

అనూహ్యరీతి వి. anuuhyarit ఊహిం 
చని విధం unexpected way మత 
తత్త పరిస్టితి పై సోమవారంనాడు ఏర్పాట 
యిన వివిధ రాజకీయ పక్షాల నాయకుల 
నమావేశంలో అనూహ్యూరీతిలో వాగ్యుద్దం చెల 
రేగింది. (ఈ. 16589) 

అన్నలు వి. (బవ 
చూ అడవి అన్నలు; నర్పంచ్‌ల పై 
వత్తిడి తెచ్చి ఈ రోజ్‌గార్‌ నిధులు తాము 
చెప్పిన విధంగా ఖర్చు) పెట్టించి సర్పంచ్‌ 
కన్నా 'అన్లు” 


annalu 


లదే వై చేయి అన 


భావనను గిరిజనుల్లో కలిగించి ... (ఆంధప 
5789) 
అన్యాపదేశం వి, anyaapadees am 


ఒకరి పేరును నేరుగా ప్రస్తావించకుండా 
పరోక్షంగా సూచించటం Indirect 
reference పాకిస్తాన్‌ పేరును (పస్తా 
వంచకుండా అన్యాపదేశంగా ఈ హెచ్చరిక 


20 


చేసూ ఆస్టన్‌ పోరాటానికి సంబందించిన. 
వారు అందరూ (ప్రాంతీయ అస్హారత కలిగించే 
పనులకు న్వస్తీ చెప్పాలని కోరింది. (ఆం.భూ. 
22.4 89) 

అన్యాక్రాంతం వి. anyaakraantam చట్టు 
సమ్మతి లేకుండా, ఇతరులు ఆక్రనముంచు 
కున్నది; కబ్బా 1116821 occupation 
ఎండోమెంట్‌)కు ఆదాయం రాకుండా అన్యా 
(కొంతంగా ఉన భూములను అవసరమైతే 
అమ్ముతామని, లేకుం టే కౌలుకు ఇస్తామని 
ఆయన తెలిపారు. (ఈ 20.989) 


అన్వేషించు (కీ. anveeSincu పరిశీలించు * 
వెదకు t0 search, contemplate 
ఈ పరిస్టీతి పట్ల (ప్రభుత్వం ఆందోళన చెందు 
తోంది. దీని నుండి బయట వడేందుకు 
మార్గాలను అన్సేషిస్తోంది. (విశా 12.10.87) 


అప్‌ గీడ్‌చేయు (కీ. apgreeDceeyu ఉన్నత 
స్థాయిని కల్పించు t0 1pgrade ధర్ణు 
నరంలోని పట్టు మార్తిడ కేందాన్చి అప్‌ గేడ్‌ 
చేయడం జరుగుతుందని మంత్రి వెల్హడిం 
చారు. (విశా 206.87) 


అపప్రథ వి. apapratha ఆక్రమం చేశా 
రన్న చెడ్డ పేరు; అపనింద bad name, 
allegation అధికార దుర్వినియోగం చేశా 


రన అవ(వథకు i గురయ్యారు. (ఈ 
28.12 89) 
అపరాధ రుసుం వి. aparaadha 


748477 ఫీజులను సకాలంలో చెల్లించ 
కపోతే, ఆ తర్వాత రోజులలో చెల్లించేం 
దుకు అధికంగా కట్టవలసిన సొమ్ము 
fine (along with the fees in 
educational institutions) పెన్స్‌ 
పర్లీక్ష ఫీజుకు ఒకటి వరకు గడువు ... అయితే 
ఈ ధీబాలతో మూడు రూపొయల అవరాధ 
రునుమును కూడా బెల్లిం చాలి. (ఈ ౩0188) 


అపరాధ వడ్డీ వ. aparaadha 760.౫ 
అప్పుగా తీసుకొన్న మొత్తాలను సకా 
లంలో చెల్లించనందుకు గాను దానిపై 
అధికంగా వసూలుచేసే డబ్బు penal 
interest వర్తమాన సంవత్సరంలో రైతులు 
తిరిగి చెల్తించ వలనీన మొత్తాల పై అపరాధ 
వీ వసూలు చేయవద్దని రిజర్వు బ్యాంకు 
అన్ది బ్యాంకులను ఆదేశించింది. (ఆం.ష. 
209.87) 

అపరిష్క తం వి, aparrSkRtam 
(కేసులు, సమస్యలు మొ.) పరిష్కారం 
కానిది Unsolved, pending దర 
కాలంగా అపరివ్మ తంగా ఉన తమ నమన 
లను పరిష్కరించాలని కోరుతూ ... టీచర్లు 
ధరా జరిపారు. (ఈ 151088) 

అపసవ్య పాలన వి. apasavya 
paalana అవకతవకలతో కూడిన పరి 
పాలన 152116 జనతా పార్టీ ఆ తర్వాత 
జనతాదళ్‌ పేరుతో కర్పాటకలో సాగిన 
అపసవ్య పాలన తీరును కాం(గెస్‌(ఐ) 
26 4 89) 
అపస్మారక సతి ఏ. apasmaaraka 
sthitr స్స హలేకుండా పడి ఉండటం 
unconscious state దాదాపు 75 
మందిని అపస్మారక స్టీతిలో స్త్రొచ్చ్ణు మీద 
ఆనస్సతులకు తరలించారు. (ఆంభూ 30.687) 
అపహరించుకు పోవు §. apaharin- 
cukupoovyu (వ్యక్తుల్ని) దౌర్జన్యంగా ఎత్తు 
కొనిపోవు; కిడ్నాప్‌ చేయు 10 kidnap 
ఈ లోగా అమ్మాయి తండి ... తన కూతు 
రును యాదవ్‌ అవహరించుకుపోయాడని 
ఫిర్యాదు చేశాడు. (ఆం (ప్ర 17.1287) 
అపాయింట్‌ మెంట్‌ వి. apaaynT- 
menT (ప్రముఖులను కలుసుకోవటానికి 
ముందుగా సమయాన్ని నిర్ధారణ చేసుకో 
వటం appointment (to meet 
higher official) రాజీవ్‌ గాంధీని 


విమర్శించారు, (ఆం ప్ర. 


కలును కోవాలంటే నేను ముందుగా అపా 
యింట్‌మెంట్‌ తీసుకోవాలి . అని 
ఆయన అన్నారు (పశ. 17.87) 


అపోహ వి. apooha వాస్తవాలతో 


నిమిత్తంలేని భయం లేదా అనుమానం 
misgiving వొద్దమెంటు సభ్యులలోని 
అనంత్స ప్రే వాదుల అపోహలను తొలగించేం 
దుకు ఏమి చేయాలనే విషయాన్లి కూడా 
పార్ట యోచిన్తోంది. (ఆం.భూ 26 5.89) 


అప్పుగించు §. appagincu తమ స్వాధి 


నంలో ఉన్న వస్తువులను లేదా వ్యక్తు 
లను ఇతరులకు స్వాధీనం చేయు to 
hand over, surrender sth to 
sb (ప్రజలకే కళాశాలలను నెలకొల్పే అవ 
కొశాన్ది కల్పించి, నిర్వహణ బాధ్యతలను 
అప్పగించడం జరుగుతుందని ముఖ్యమంత్‌ 
తెల్పారు. (ఆం.ప్ర. 21187) 


అప్పజెప్పు (క్రి appajeppu ఒక కార్యక 


మాన్ని నిర్వ హించే బాధ్యత, అధికారం 
ఇచ్చి వేయు to hand over నీతి 
నిజాయితీ లేని వారికి రాష్ట్రంలో అధికొరం 
అవృజెప్పవద్దని ... కోరారు. (ఆంభూ 28889) 


అప్పీలు వి. appulu ఒక కోర్టు తీర్పును 


సవాలు చేస్తూ పెట్టుకొనే లిఖితపూర్వక 
అభ్యర్థన appeal ఒక వేళ వీరి అప్పీలు 
కొట్టి వేసీన సక్తంలో, కార్యకర్తలు శిక్ష పూర్తి 
కావడానికి ఇంకా మిగిలి పోయిన రోజులు 


==. (ఆం.ప్ర 26489) 


అప్పులపాలగు (క్రి. appulapaalagu తాహ 


తుకు మించి అప్పులు చేసి తిరిగి చెల్లిం 
చలేక పోవు t0 nd up in debts 
ఒలం పీక్స్‌ వల్ల మాంటటీయల్‌ అప్పులపాలైతే 
ఇదే ఒలం వీక్స్‌ వ్ర లాస్‌ ఏంజిల్సొకి దాదావు 
రెండు కోట్ల డాలర్ల ఆదాయం లభించింది. 


(ఆం.భూ 301187) 


అప్రకటిత యుద్దం వి. aprakaTita 


yuddham ఆధికారికంగా (పకటించన 
ప్పటికీ జరిగే సాయుధ సంఘర్షణ 


undeclared war నక్సలైట్లకు వ్రభుత్వా 
నికి మధ్య జరుగుతున్న అప్రకటిత యుద్దంలో 
. 12 నిండు పాణాలు బలెనొయి. (ఆరంష 
2989) 
అ(పచురితం వి. aprccuritam (రాత ప్రతి 
రూపంలోనే ఉండి) ఇంకా అచ్చుకొనిది 
unpublished గత 30 సంవత్సరాలుగా 
ఆపచురితంగా ఉన్ల ఈ 30 పేజీలతో నవో 
వ్ర (గంధథౌి) దిరియంట్‌ లాంగ్‌మున్‌ 
సోమవారం నాడు అన్ది ప్రధాన నగరాలలో 
విదుదల చేస్తున్నారు. (అంజ్యో 71188) 
అప్రజాన్యామికం వి. aprajaasvaa- 
makam ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిర 
కమైనది undemocratic ... కేంద 
(సభుత్తుం నియమించిన గవర్దుర్‌కు పంచా 
యితీ రాజ్‌ వ్యవస అధికారాలు అప్పగించడం 
అవజాస్యామికమే కొకుండా ఫెడరల్‌ సీద్దాం 
తానికి భిన్నంగా డన్హదోని అన్నారు. (ఆంప్ర. 
11.5 89) 
అప్రదిష్టపాలగు (క్రీ apradiSTapaalagu 
ఉన్న మంచిపేరు, పరపతి కోల్ఫోవు 
to be discredited, become 
unpopular రాజీవ్‌ గాంధీ (ప్రభుత్యం 
అవదిష్ట వొలెందని అ 


(2 8.687) 


వదా అన్నారు. 


ఆప్రమత్తంచేయు (క్ర. apramattamceeyu 
(రక్షక దళ యం(తాంగాలను) విపత్కర 
పరి స్థితుల నెదుర్కొ నేందుకు సం సిద్ధంగా 
ఉంచు tO alert 50 పోరీనులు ఈ సారి 
కూడా నగర పోలీను శాఖను, రంగా లెడ్డి 
జిల్లా పోలీను యం,తొంగాన్చి అ(వమత్తం 
చేశారు. (ఆంప్ర 412.87) 


అ(పమత్తత చి. apramattata జాగ 


22 


త్తగా ఉండటం 10 be alert వక్రజళాంలో 
దోవీడీ దొంగలు విడిది చేసీ =శౌడైలిలి! 
(ప్రజలు అవమత్తతతో మెలగాలని దోజొనోలు 
చేస్తున్న హెచ్చరికల వట్ల (ప్రజలు జోల 
దోళనలు వ్యక్తం చేస్తున్నాతు. శశకామూ 
16.5.89) 


అప్రోపియేషన్‌ బిల్లు వి. approoPpTW- 


66522 801/6 వివిధ శాఖల పదులు రౌ 
డా 

రైన తర్వాత డబ్బును వినియోగించేందుకు 
ప్రభుత్వానికి అనుమతి కోసం చట్ట 
సభలలో (ప్రవేశపక్ట్రే బిల్లు ద్రవ్య నిని 
యోగ విల్లు appropriation bill 
నభ మూబానాణీ ఓటుతో ఇప్ర్కోమయేషన్‌ 
బిల్లును ఆమోదించింది. (ఈ 274.89) 


అప్టయ్‌చేయు §. aplayceeyu (జద్యో 


గాలకు, విద్యా సంస్థలకు క చాజ 
కీయ పార్టీలకు) దరఖాస్తు మెట్టు 


కొను to apply (for jpbs, as 
in educational institutions, 
political parties) 1983 ఎ్హ్రకల్లో 
అటు తెలుగు దేశం ఇటు కొం(గస్‌ వపౌార్హీల 
టికట్‌కు అప్రయ్‌చేనీ భంగవడినూ 


(ఆం.భూ. 2111.87) 


అఫిడవిట్‌ వి. 240477 దాఖలు చేసిన 


కేసుకు సంబంధించి రాత పూడ్వ్యకంగా 
న్యాయస్థానానికి సమర్పించే మివతాల 
పత్రం afhdavit ౩2 మంది యువజన 
కొంగెస్‌(ఐ) కార్యకర్తలను. తిరిగి 
చేయాల్సిందిగా స్పీకరు శ్రీ జి నారాయణ 
రావు ఇచ్చిన ఉత్తర్వులను, దానికి సోరాబుం 
ధించిన పరిణామాలను శ్రీ నుధాకద దెడ్రి 
తమ అవీడవిట్లో వివరించాడు. 


28.989) 


యి లోను 
(=) 


Ce అప. 


అఖాండం వి. 


అభయ హస్తం వ. abhaya has- 
tam భదతకు సంబంధించి ఇచ్చే హామీ 
assurance గవాస్కర్‌ లాంటివాడు 
అభయ హస్తం ఇచ్చాక ఇక తాము వెను 
కొడవలనీన పనిలేదని అనుకున్సృట్టు కపిల్‌, 
వెంగ్‌ సర్కార్‌ వాదన, (ఆంభూ. 198.89) 
అభయారణ్యం వి. abhayaaraNyam 
కొన్ని రకాల పక్షులు, జంతువులు నశించి 
పోకుండా కాపాడి వాటి సంతతిని అభి 
ద్ధి చేయడానికి ఎంపిక చేసిన అటవీ 
| తం sanctuary (forest) ఏది 
“మైనా అభయారణ్యం అభివృద్దికి కేంద 
(పభుత్యం అన్ఫి విధాల నహాయం అందించ 


గలమని ... (ఆంభూ. 148.87) 


abhaanDam ఉన్నవీ 
లేనివీ కల్పించి చేసే నేరారోపణ 12156 
allegation, canard రాష్ట ప్రయో 
జనాలే ముఖ్యమని, ఎలాంటి అభాండాన్లి 
నెత్తిన వేసీనా ముఖ్యమంత తొణక కూడ 
దని ఆయన తరచూ అనేవారు. (ఆంభూ 
3589) 

అభాసుపొలగు (కీ. abhaasupaalagu అప 
తిప్ప పాలగు t0 be discredited, 
to become a fiasco అంతులే 
అభాను పాలైనా శరత్‌ పవార్‌ను మహారాష్ట్ర 
ముఖ్యమంత్రిగా వదవీచ్యుతుల్ణో చేయడానికి 


కేందం అనుమతిన్తూ నే ఉంది. (ఆం.భూ. 
23 489) 
అభాసుపాలుచేయు క్రి. abhaa- 


supaaluceeyu పరువు (ప్రతిష్టలను దిగ 
హేళనకు గురి చేయు t0 
discredit or humiliate వుట 
మంతి పై ఎన్ఫో అవినీతి ఆరోపణలు ఉన 


జారు J 


23 


అభిజ వరాలు వి. 
లా 40 


అభిని వేశం వి, 


పుటేకీ ఎలాంటి ఆరోపణలు లేని (ప్రధానిపై 
(పతిషకొలు అబద్దపు ఆరోపణలు చేస్తూ అభా 
నుపాలుచేయడానికి (పయత్హిన్తున్హారని ... 


(ఆం.భూ 21889) 


(బవ) 
vargaalu ఇచ్చిన సమాచారం సరయి 
నదేనని అనుకోదగ్గ విశ్వసనీయ వర్గాలు 
reliable sources ... 


abhijna 


ముఖంగా 
కొంగ సేతర పార్టీలు అధికొరంలో ఉన్ల 
రాష్ట్రాల్లోని గూఢచారి శాఖకు చెందిన ఉన్ల 
తాధికారులను కేంద్రం సంవిందని అభిజ్ఞ 
వర్గాల ద్వారా తెలిసీంది. (ఆం.ప్ర 26 4.89) 


అభినయించు (క్రి. abhinayincu లేని 


దాన్ని ఉన్నట్లుగా నటించు tO 201%, 
pretend వివరిణామాలన్లిటికి కొలంబోదే 
బాధ్యత అయినట్టు జయవర్త నే బారి నుంచి 
(శ్రీలంక తమిళులను రక్షించేది తామే అయి 
నట్టు న్యూఢిల్లీ అభినయించటం లో ఓొచిత్సం 
లేదు. (ఈ 5687) 

abhiniveesam గౌర 
వభావంతో కూడిన ఆసక్తి nteTrest, 
మెజారిటీ శానన 
సభ్యుల బలం ఉన్ల నాయకుల్లి కాదని తనకు 
నచ్చిన వాళ్ళనే ముఖ్యమంత్రులుగా కుర్చీల్లో 
ఉంచే (పధానికి (ప్రజాస్వామ్య మంటి ఏ 
మాతం అభినివేశం పాంగిపార్దుతుందో మేం 
చెప్పునక్క ర్రేదు. (ఈ 3589) 


commitment ... 


అభిపాయపడు క్రి abhapraayapaDyu 


నిజమని నమ్ము లేదా భావించు tం 
believe, opine ముఖ్యమంత్రి పై ఏడు 
సందర్భాల్లో అవినీతికి పాల్పడినట్లు (పాథమిక 
సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు అభ్మిపాయ 
పడ్డదని భగత్‌ గుర్తు చేశారు. (ఈ 29.789) 


అభిప్రాయ సేకరణ వి. abhipraaya 
మనోభావాలను 
లేదా ఉద్దేశాలను తెలుసుకునేందుకు ఒక 
పద్దతి ప్రకారం జరిపే సర్వే pinion 
Survey దేశమంతటా శ్రీ (వజాయ్‌రాయ్‌ 
అనే సొంఘిక శాస్త్రవేత్త నవంబరు 12,16 
తేదీల మధ్య ఎంవీకచేనీన ౩7 నియోజక 
వర్గాలలో ఈ అభ్మివాయ సేకరణ జరిపారు. 


seekaraNa ఇతరుల 


(ఆం.ప్ర 20 1189) 

అభిమతం వి. abhimatam ఒక విషయం 
పట్ల ఉండే ఇష్టం; ఉద్దేశం Interest, 
wih సాధారణంగా అధికారంలో ఉన్ల 
పార్టీ అభిమతానికి లోబడే జిల్లా అధికారులు 
నడుచుకుంటూ ఉంటాడు. (ఆంభూ. 6.687) 
అభియోగం వి. 40%2200247 నేరం చేశా 
రన్న ఆరోపణ hae మరింత కట్టుం 
తేలేదని ఒక గృపొణిని వేధించి ఆమె ఆత్మ 
హత్య చేసుకోడానికి వురికొల్పారన్హు అభియో 
గంపై ఆమె భర్తతో నహా నలుగురిని అరెస్టు 
చేసీ జ్యుడిషియల్‌ రిమాండుకు పంపారు. 
(ఆం.భూ. 9889) 

అభియోగ పత్రం వి. abhiyooga patram 
నిందితులపై ఉన్న ఆరోపణలను వివరిస్తూ 
కోర్టులో దాఖలు చేసే పత్రం; నేరారోపణ 
షశ్రం charge sheet అరెస్టు చేయక 
పోయినా తన పై అభియోగ పవ్యతాన్ది దాఖలు 
చేయనున్నారని తెలియడంతో ఆయన ఈ 
నిర్ణయానికి వచ్చారు. (ఆం.ప్ర, 18.5 89) 
అభిలషణీయం d.abhilaSaNiuyam కోరు 
కోతగినది desirable విద్యార్దులు సాంత 
కాళ్ళ పై నిలబడేందుకు ఉపకరించే చదువులు 
అభిలవణీయ మైనవని రామారావు అన్నారు, 
(ఈ. 6.9.89) 

అభిల షించు (కీ. abhilaSincy ఒక పని 
తాము కోరుకున్న రీతిలో జరగాలని అను 


24 


అభివృద్ది వి. 


కొను; కోరుకొను t0 describe స్వదేశీ 
పరిజ్ఞానంతో రూపొందించుకుని “అత్తి” కీస్‌ 
ణీని సొంతంగా వ్రయోగించినందుకు ఇండి 
యాను (వవంచదేశాలన్లీ కొనియాడుతుం కే 
(ఫ్రంట్‌ నాయకులు కొందరు క్రేవణులను 
ఇండియా. తయారుచేయకూడదని అభిల 
షస్తు న్నారని (వధాని అన్నారు. (ఆం భూ 


22.6 89) 


అభివర్ణించు (క్రీ. abhwarNincu ఏదైనా 


విషయం పై తమ అభిపాయాన్ని రూపుకట్ట 
నట్టుగా చెప్పు; వివరించు t0 describe 
(పవంచమానవాళిలో ఏడో వంతు విశాల (వజూ 
నీకం చరిత్రను నిర్మించే వ్యవస్థగా భారత 
పార్థమెంట్‌ను ఒకప్పుడు శ్రీ జవహల్‌ లాల్‌ 


నేహా అభివర్ధించాదు. (ఈ. 255.89) 


abhwRddhi వసతులు 
మెరుగు పరచటం development 
తన లేఖలో ఎక్కడా అభివుద్ది వను 
లను నిలుపు చేయాలని కోర లేదని 


వివరించారు. (ఈ అను 28789) 


అభిశంసన వి. ౭20%జీ 27౮424 తీవమైన 


విమర్శ Censure అదే మోతాదులో ఈ 
తీర్చు ప్వార్టీ నేతగా, (వభుత్తు నాయకునిగా 
రెండేండ్ల పె కాలంలో శీ రాబీవ్‌ గాందీ 
వ్యవహారనరళిపట్ల నిర్గ కంద మైన అభుశంన 
నగా కూడా వరిగణీంచనవలనీ ఉంటుంది. 


(విశా 20.687) 


అభిశంసన తీర్మానం వి. abhiSamsana 


hirmaanam చట్ట సభలలో తీవమైన 
విమర్శను, నిరసనను వ్యక్తం కం 
దుకు ప్రవేశపెట్ట (ప్రతిపాదన 061566 
motion లోక్‌ నభలో తెలుగు దేశం పార 
హోంమం;తి బూటా నీంగ్‌పై అభిశంనన 
తీర్మానం (వవేశ పెటింది. (ఉ 4.12.87) 


అభిశం సించు క్రీ. abhiSamsincu వ్యతి 
రేకతను, అనిష్టతను తీవ్రంగా వ్యక్తం 
చేయు; నిరసించు t0 Censure (పధాన 
మంతి అవినీతికి, ఆశ్రిత సక్షపాతానికి పాలు 
పడినట్టు దేశంలోని ఏ కోర్డు అభిశం సీం 
చలేదని అలాంటప్పుడు (ప్రధాని రాబీనామా 
కోరేహక్కు తెలుగు దేశం పార్టీ వారికి లేదని 
ఆయన అన్నారు. (ఆం భూ. 1310.89) 

అభీష్టం వి. abhuSsTam బలమైన కోరిక; 
ఇష్టం wish, desire ఎంత ఖర్చు 
అయినా నరే తన అభీష్టం మేరకు చిత్ర 
నిర్మాణం జరగాలనే అభ్మిపాయంతోనే (శ్రీ 
రామారావు ఉన్నారు. (ఆం.భూ 25.89) 

అభ్యంతరం వి. bhyantaram (చట్ట సభ 
లలో) సభ్యులు లేవనెత్తే భిన్నాభిప్రాయం 
objection తివారి కర్ణాటక ముఖ్య 
మంతి చేన్‌ నీఫార్సును (పన్తావించినప్పుడు 
జైపాల్‌ రెడ్డి, అమల్‌ దత్తా, నురేశ్‌ కురూప్‌ 
(పభ్బ్బతులు అభ్యంతరం చెప్పారు. 


19.7 89) 


(ఆం.ప్ర 


అభ్యంతరం చేప్పు §. abhyantaram- 
cepp వ్యతిరేకతను వ్యక్తం చేయు, అడ్డు 
చెప్పు to register the protest 
భారత వైమానికదళ విమానాలు జూఫ్తాలో 
నికి వవేశించి ఆహార నరఫరాలను జారవిడు 
వటం పట్ల (శ్రీలంక విదేశాంగమంతి హమీద్‌ 
అభ్యంతరం చెబుతూ ఐకృరాబ్యనమిత్‌ (ప్రధాన 
కార్యదర్శికి నిరనన తెలియజేశారు... (ఈ. 


6687) 
అభ్యంతరకర మైన విణ. abhyan- 
tarakaramaina రక్షణ శ భద్రతలకు 


సంబంధించిన; రహస్యంగా వర్గీకరించి 
ఉంచాల్సిన 0125511166 కొందరు విదేశీ 
పండితుల గదిలో అభ్యంతరకరమైన నమా 
చారాన్భి పోలీనులు కనుగొన్నారు. (ఆంభూ 


66.87) 


25 


అభ్యర్థన ఏ. abhyarthana విన్నవించు 
కోవటం; విజ్ఞప్తి request, appeal 
తనకు తెలిసీన వాస్తవాలన్సీ సభ్యుల ముందు 
పెడతానని (పళ్ళ లన్టిటేకీ జవాబిస్తానని స్పీకర్‌ 
అన్నారు. వొత సంపదాయాలను అనుస 
రించి తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని 
ఆయన అన్నారు. (ఆం.భూ 9.589) 

అభ్యర్థి వి. abhyarthi (అధికారం, పదవి 
మొ. వాటి కోసం) పోటీపడే వ్యక్తి 
candidate హిస్సార్‌ నియోజక వర్గంలో 
అత్యధిక సంఖ్యలో చరి మంది అభ్యర్దులు 
పోటో చేస్తున్నారు. (ఆం.ప్ర 166.87) 

అభ్యర్థించు క్రి. abhyarthincu తన అభి 
(ప్రాయాలు వినమని విజ్ఞప్తి చేయు, కోరు 
to request, make an appeal 
పాకిస్తాన్‌ నంటి దేశంలో (ప్రజాస్వామ్యం 
బతక దన్న విశ్తానాన్లి విడనాడనల సీందిగా 
ముస్తిం దేశాలను ఆమె అభ్యర్థించారు. (ఆం. 
భూ. 11689) 

అభ్యర్థిత్వం వీ, 
పదవికి పోటీపడే అభ్యర్థిగా ఉండటం 
candidature శ్రీ వెంక్షటామన్‌ అభ్య 
టే. ఇక్కడ జరిగిన 
కొం గెస్‌(ఐ్బ) పార్ధమెంటరీ బోర్డు సమావేశం 


ఖరారు చేనీంది. (ఉ 156.87) 


abhyarthitvam ఒక 
ఆదివారం 


అభ్య సించు క్రి abhyasincy తెలియని _ 
విషయాన్ని నేర్చుకొను; తెలుసుకొను t0 
learn (కెమ్లిన్‌ బీజింగ్‌కు సైద్దాంతిక మార 
దర్భినిగా ఉన్న రోజుల్లో షాంగ్‌ కున్‌ యుక్తవ 
యన్సులో రవ్యన్‌ భాష అభ్బసీంచారు. (ఈ 

_ 16589) 

అభ్యున్నతి ఏ. abhyunnati అభివృద్ధి 
development, progress ... అట్ట 
డుగు వర్గాల అభ్యున్నతికి తోడ్పుడి వారిని 
చెతన్యవంతులుగా తీరి దిద్దడమే ముఖ్య 
మం/త /(వథమ కర్గవ్లామని ... (ఉ 21.488) 


అమర్యాదకరం వి. amaryaadakaram 
అగౌరవ పరిచే పద్ధతి Indecent, 
disrespectful ఏవో రహన్య నంభా 
వషణలు జరివీ నట్టు రంగులు పులిమి రాష్ట్ర 
(ప్రభుత్వాల వట్ల అమర్భాదోకరంగా (పవర్తిం 
చడం ఎందుకో ఆర్ధం కావడం లేదు. (ఆం (ప్ర 
15 89) 

అమలు వి. 2౧014 ఆచరణలోకి లేదా కార్య 
రూపంలోకి తేవటం bringing sth 
into force పంజాబ్‌ నమన్వకు వంజాబ్‌ 
ఒవ్పుందమే ఉత్తమ పరివ్కారమని అయితే 
దీని అనులుకు అన్లి పార్టీలు, ఇరుగు పొరుగు 
రాష్ట్ర (ప్రభుత్వాల నహకారం అవసరమని శ్రీ 
బూటా నీంగ్‌ సేర్కొన్నారు. (ఆం.ప్ర 4.789) 
అమలుచేయు (కీ. amaluceeyu వర్తింప 
జేయు, ఆచరణలో పెట్టు to put into 
practice, implement రంగాలెడ్డి 
జిల్లాపరిషత్‌, మండల (వజావరిషల్‌లకు వచ్చే 
డిశంబరులో జరిగే ఎన్ఫికలలో ఈ నంన్క 
రణలను (పయోగాత్త్ము కంగా అమలుచేయాలని 
నిర్ణయించినట్టు వ చెవొరు. (ప్రశ 271087) 
అమలుపరచు (క్రై. amaluparacy చూ. 
అమలు చేయు; (గామీణ (పాంతాల్లో 
ఆధి కార వి కేందీకరణ జరగాలని, అప్పుడే 
గౌంధీబీ సిద్దాంతాన్ని అమలుపరచినట్లవు 
తుందని అన్నారు. (ఈ 22.589) 
అమలులోకి వచ్చు క్రీ. amalulookzr vaccu 
(నిర్గీత సమయం తర్వాత) కార్యరూపం 
లోకి వచ్చు t0 006 inte 10166 
జూన్‌ ఒకటో తేదీ నుండి కొత్త వన్సులు 
అమలులోకి వచ్చినట్టు పరిగణేస్తాతు. (ఈ 
5687) 

అమాంబాపతు విణ. amMaamMbaapatu 
గౌరవ (పదం కాని(నానారకాలు) కింది 
స్ధానాలలో ఉన్న (people of) low 
Tank ఈ విదంగా వాక్‌, నభా నొాతం,తా? 


లను దుర్షినియోగం చేస్తు నవారు అల్లాటప్పా 
అనూంబావతు నాయకులు కారు. (4. 


4 12 87) 


అమానుషం వి. 4726674527 నిర్ణయతో 


కూడిన రాక్షసత్వం inhuman శీలం 
(FN 

కలో సాగుతున అమానుష జన నంహారాన్సి 

ఎవరూ నమ్మద్ధించరు. (ఈ 5687) 


అమానుష చర్య వి. amaanuSa carya 


క్యూరత్వంతో కూడిన పని, రాక్షసత్వం 
inhuman act సంఘటనలో సంబంధం 
లేకుండా పలుగమాల్లో బీభత్సం న్ఫష్ణన్తూ 
(వజల్లో భయానక వాతావరణం నెలకొల్వా 
రని, దోషులను నిర్భంధించడం అమానుష 
చర అని ... తెలిపారు. (ఆం భూ. 3౩589) 


అమిత్రభావం వి, amit- 


rabhaavam మైతీభావం లేకపో 
వడం, unfriendly attitude, 
antagonism, hostility (పపంచ 
కమ్యూనిస్టు ఉద్యమంలో రష్యా ఆధివత్యాన్చి 
1950న దశకంలో చెనొ సవాలు చేయ 
డంతో (వొరంభమైన అమ్మతభావం ఆ 
తర్వాతి కాలంలో త్మవమైన శావంగా వరిణ 
ఎంంచింది (ఈ. 155 89) 


అమిత వైఖరి వి. amitravarkhari స్నేహం 


లేని ధోరణి hostile attitude, 
unfriendly attitude ద్వైపాక్షిక 
నంబంధాల నుద్దీర్థ చరిత్రలో భారత్‌ ఇలా 
అమె త్ర వైఖరిని అనుసరించడం ఎన్హుడూ లేద 
స్వాదు. (ఈ 4589) 


అమ్మకం పన్ను వి. ammakam pannu 


వస్తువుల ధరతో పాటు వాడకందారు 
నుంచి ప్రభుత్వం వసూలు చేసే నిర్ణీత 
శాతం సొమ్ము sale tax వీరు సానలు 
బే వ(జొల అమ్మ కొల మీద అమ్ము కం పను 
మినహాయింపు నొకర్వం ఉంది. (ఆం.ప్ర. 


26.4 89) 


అమ్ముడుపోవు (క్రి. _ammuDupoovu 
డబ్బుకు లొంగి పోవు 10 be sold 
away (of persons) “అయితే ధనా 
నికి అమ్ము ఢుపోనందుకు భారత (పజలను 
అభినందించి తీరాలి” అని ఆయన అన్నారు. 
(ఆంప 1510.87) 

అరకొర వి. arIkora అసంపూర్ణం, కాస్త 
కాస్త incomplete, inadequate 
1949 నాటి హైదరాబాద్‌ గిరిజన (పాంతాల 
(కమబద్దీకరణ( రెగ్యులేషన్‌) ఉత్తర్వు తరు 
వాత వచ్చిన రెగ్యులేషన్స్‌ అన్నీ అరకొర 
గానే అమలు జరుపుతూ వచ్చారు. (ఆం.భూ. 
117.89) 

అరదండాలు వి. (బ.వ.) aradanDaalu 
చేతులకు పోలీసులు వేసే సంకెళ్ళు; 
బేడీలు handcuffs షతికా నిర్వావాకు 


నికీ అరదండాలు. (ఈ 18188) 


అరమరికలు వి. (బవ). aramarikalu 


అవగాహన లేక పోవడం; సందేహాలు, ' 


భేదాభి పాయాలు differences సోని 
యట్‌: -బేనా సంబంధాలలో ఎలాంటి అరమ 
రికలు ఉండకూడదనే తమదేశం కోరుతున 
దని ఆయన చెవొరు. (ఈ 18.5 89) 


అరాచకం వి. 267682062%627 ఆందోళన 


పూరిత సంఘటనలతో, శాంతి భద 
తలు, నశించిన పరిస్థితి lawlessness, 
unruliness భారత్‌ బంద్‌ రోజు అరా 
చకాలు జరిగే నూచనలు కని వీన్తున్నాయి. 
కొవున (పజలు తను (పయాతణాలు రద్దు 
చేసుకొని బంద్‌కు నహకరించాలని ఆయన 
కోరారు. (ఆం.భూ 28889) 

అరాచక చర్య వి. araacaka carya శాంతి 
భద్రతలకు కట్టుబడకుండా చేసే దౌర్జన్య 


అరాచక పరిస్థితి వి, 


పూరితమైన పని unruly action పట్ట 

లాల్లోని కొర్వకర్తలు కొందరు వ్యక్తిగత అరా 
(ac) 

చక్‌ చర్చలకు వాల్పడినప్త్పూడల్లా క (ఆం.ప్ర 

257 89) 

araacaka 

paristhit, శాంతి భద్రతలు లోపించిన 

వొతావరణం, కల్లోలిత వాతావరణ సతి; 

అస్తవ్యస్త పరిస్థితి Chaotic situation 

లంక దక్షీణ (పాంతంలో దాదాపుగా “అరా 

చక సరిస్లీతి” ఏర్పడడానికి కారణం శ్రీలంక 

య 
(వభుత్తుమేనని భారత్‌ వ్యాఖ్యానించింది, 


(ఈ 27.7.89) 


అరికట్టు క్రి. 2706226 (చెడు విధానా 


లను) కొన సాగకుండా ఆపు చేయు 
to curb, restrict, contain ... 
కార్వకర్త లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ 
దౌర్హన్వాలను అరికట్టడంలో (వభుత్తం ఏ 
మ్యాతం పెనుదీయదన్నారు. (ఈ 146.89) 


అర్హి వి. 674 ఒక విషయం గురించి విన్నవిం 


చుకుంటూ న్యాయం చేకూర్చమని పెట్టు 
కొనే దరఖాస్తు; మహజరు petition, 
claim, memorandum భూమి 
హక్కు రికార్డు తయారీకై నంబంధించిన 
వివరాలను రైతులు అర్హీలు పెట్టుకోవడాన్నికె 
రామన్హు పేట మండలంలోని (గామాల్లో తిరిగి 
(గామనభలు ఏర్పాటుచేసి (ప్రజలకు తెలియ 
జేశాముని ... తెలిపారు. (ఆం.ప్ర. 3.7 89) 


అర్దాంతరంగా (క్రివిణ. ardhaantarangaa 


పూర్తి కాకుండా; చెప్పా పెట్టకుండా 
abrupt, unexpected రలు పట్టా 
లపై వ మృత దేహానికి నంబంధించిన 
పరిశోధన అర్జాంతరంగా ముగి సీనట్టుగానోే 
భాఎస్తు సారు. (ఆంప 9687) 


అలజడి వి. 


అర్పించు క్రీ. ౧7౯6౪౬ గౌరవసూచకంగా 
సమర్పించు t0 offer ఈమె మృతివల్ల 
ఒక్క గుంటూరు జిల్లా కే కాదు, రాష్ట్రా 
నికే తీరనిలోటు అని రెవిన్యూ మంతి .. 
జోహారులర్పించారు. (ఆం.ప 18.9.87) 
అర్బన్‌ ఎగ్గోమరెషన్‌ వి. 

egloomareeSan పెద్ద పట్టణాలలో, నగ 
రాలలో, నగర శివార్ల (క్రమాభివృద్ధిని 
దృ ష్రిలో ఉంచుకొని పట్టణాభివృద్ది సంస్థలు 
నిర్దేశించిన నగర శివార్త పరిమితులలోని 
ప్రాంతం Urban agglomeration 
చటం (ప్రకారం అర్బన్‌ ఎగ్జోమ లేషన్‌ వరి 
ధిలో గల వ్యవసాయ భూములను నివేశన 
న్రలాలుగా మార్పు చేసే అవకాశం లేక 
వోవడంవ్వూ 


arban 


ఎం. (ఈ. 157.89) 

అర్బన్‌ సీలింగ్‌ చట్టం వి. arban 82727 
caTTam పట్టణాలలో ఒక వ్యక్తి, ఆస్తిగా 
కలిగివుండే భూమిపై పరిమితి విధించే 
శాసనం Urban ceiling act అరన్‌ 
సీలింగ్‌ చట్టం అమలులోకి వచ్చేనాటికి నార 
య్యుకు మైనారిటి తీరిన కుమారుడున్నాడు. 
(ఆంజ్యో. 1012.87) 

అర్రులుచాచు (కీ. arrulucaacu ఆశగా 
(పదవికోసం) పాకులాడు tO Crave 
for కాంగెస్‌(ఐ)లో చేరినప్పటేకీ పదవు 
లకోనం అరులుచాచడం లేదు. (ఆం.భూ, 
24.589) 


అలగా శక్తులు వి. ala- 


(బ.వు 
gaa Saktuly విలువలు, (కమక్షణ లేని 
వ్యక్తులు lumpen elements పార్ట్‌ 

CA) 
(ప్రతిష్టను దెబ్బుతీ సే అవాంఛనీయ మైన వుక్తు 
లను అలగా శక్తులను పక్కకు తొలగించు 


కుంటూ ... (అం.భూ. 45.89) 


ఆందో 


ళనా పూరిత వాతావరణం 1nrest, 


24260? 


28 


disturbance రాష్ట్రంలో శాంతి భద 
తలకు భంగంవాటిల్లేటట్లుగా అలజడులు 
నృష్టించి తద్వారా అస్థిరత సెలకొనేట్టు 
చేసేందుకు కొంగస్‌ కుట పన్లిందని ... 
(ఆం ప్ర 288.89) 

అలరించు (కీ. alarincu 
రచు; ఆకట్టుకొను t0 entertain, 
captivate ఐదేళ్ళ పొలనలో దేశం సాధిం 
చిన అభివృద్ది గురించి చెబుతూ, (పేక్షకు 
లను ఉత్సాహవరున్తూ కాంగెస్‌ విధానాలను 
దుయ్యవడుతూ నభికులను ఆయన అలరిం 
చోరు. (ఈ 17.1189) 


సంతోషప 


అలసత్వం వి. alasatvam ఉత్సాహం లేక 
పోవటం, నిర్లక్ష్యం lethargy ప్రభుత్వ 
అధికారుల అలనత్తుంవ్వూ భూన్యాముల దౌర్ధ 
న్యాలకు తట్టుకోలేని ... (ఆం.భూ, 28889) 
అలీనదేశం వి. 2207266665 am ఏ రాజ్యకూ 
టాల్లో సంబంధం లేనిదేశం; తటస్థ దేశం 
సోని 
యట్‌ దళాలను త్వరలో అక్కడనుంచి ఉవ 
సంహరించుకుంటారని, జస్టనిస్తాన్‌ దీనిలో 
అలీనదేశమవుతుందిని .. 


non-aligned country ... 


పేర్కొన్నారు. 
(ఆం.ప్ర. 4.2.89) 

అలుముకొను (క్రి. alumukony ఎక్కువ 
ప్రాంతాలకు చేరు 10 5pread ఉత్తాద 
కత అడుగంటడంతోపాటు వులిమీద ప్యుటలా 
జాతుల నమన్య భగ్గుమని దొవానలంలొ అలు 
ముక్‌"ంటున్టుది. (ఈ 27589) 

అల్షిమేటం వి. alTimee Tam ఏదైనా ఒక 
పనిని కార్యరూపంలో పెట్టడానికి లేదా 
పరిష్కరించడానికి తుదిగడువు లేదా చివరి 
అవకాశం ultimatum ఇరవై నాలుగు 
గంటలలో (ప్రత్వుత్తరం ఇవ్యని పక్ష ౧లో, మళ్ళీ 
(ప్రదర్శనలు జరుపుతామని వారు 'అర్హి 
మేటంి ఇచ్చారు. (ఆంభూ. 3.5.89) 


అల్ప పీడనం వి. alpaprDanam సము 
ద్రంపై ఏదో ఒక చోట గాలి ఒత్తిడి 
తగ్గి, నీటిలో పెద్ద సుడి ఏర్పడటం, 
తుఫొన్‌గా మారేందుకు ముందుదశ 
depression(atmosphere) vom 
భాఖాతంలో ఏర్పడిన అల్ప వీడనం తుఫానుగా 
మారినట్టు ఇక్కడి వాతావరణ కేంద (పతి 
నిధి తెలిపారు. (ప్రశ 161087) 

అల్పసంఖ్యాక వరాలు వి. (బవ) alpa- 
సమాజంలో 
సంఖ్యలో తక్కువగా ఉండి ప్రత్యేక రక్ష 
ణలు కోరే చిన్న వర్గాలు Minorities 
తమ పార్టీ అధికారంలోకి నచ్చినట్లయితే 
అలృసంఖ్యోక వర్గాల( మైనారిటీ కమీషన్‌ కు 
శాననీయ పతివత్తి కల్పించగలదని శ్రీ సింగ్‌ 


sankhyaaka vargaalu 


హామీ ఇచ్చారు.(ఈ 52287) 

అల్ఫాహారం వ. _alpaahaaram కొద్ది 
పాటి తిండి snacks and tea ... 
వెళ్ళిన తరువాత మద్దతుదార్ధ అభ్యర్థనపై 
వివీనీంగ్‌ ... అల్లాహారం తీసుకున్నారు. 
(ఆంప్ర 166 87) 

అల్ఫాహార విందు వి. alpaahaara స 
చిరు తిండితో తేనీటి విందు tea party, 
light refreshments సుమారు ౩౦ 
నిమిషాల సేపు చర్చలు జరిగిన అనంతరం 
(శీ రామారావు నాగానాయకులకు అల్ఫాహార 
విందు చేశారు. (ఈ 18.687) 


అల్లకల్లోలం వి. allakalloolam శాంతి 
భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిన స్టితి 
disturbance విధ్రంనక కార్యకలాపాల్లో 
పాకిస్తాన్‌ శిక్షణ పొందిన విదోహుల 
బృందాలే కొర్గీ దు లోయలో అర్ధిక 
ల్లోలం నృష్టీన్తున్నాయనెది రుజావులతో రూఢి 
అయింది. (ఈ. 28789) 


అలరిమూక వి. 
ళా 


alarnrmuuka సం 


29 


అవగాహన వి 


ఘు విదోహ చర్యలకు పాల్పడేవారు 
miscreants సొయుధులైన అల్హరిమూక 
పోలీనుల పై జరివీన దాడిలో ... గాయన 


డారు, ప 23989 
రు. (ఆం ఫ్ర ) 


అవకతవక వి. avakatavaka చట్టాన్ని విస్మ 
౬ 


రించి క్రమం తప్పి జరిగిన పొరపాటు 
irregularity ఫిబ్రవరి 2న తేదీ జరిగిన 
ఇంటర్యూలో అనేక అవకతవకలు జరిగా 
యని, అభ్యర్థికి కేవలం రెండు నిమిషాల 
కంకే ఎక్కువ కాలం కేటాయించకుండా 


ఊరు, పేరు అడిగి పంపారని ... (4. 
6.4 88) 
అవకతవక విధానం వి. avakatavaka 


vidhaanam లోపభూయిష్ట మైన పద్దతి 
inept policy కేంద (పభుత్త్య అనకతనక 
విధానాలను విమర్శించేందుకు భయపడవల 
నీన అవనరం లేదని ఆయన అన్నారు. (ఈ 


275 89) 

అవకాశవాదం వి. 272%228 27౮2246247 
సిద్దాంత నిబద్దత లేకుండా, అన 
సరాలను బట్టి అనుసరించే పద్దతి 


opportunism వర్కింగ్‌ కమిటీ సీని 

యర్‌ సభ్యుడు ... మాట్లాడుతూ (పతి 
sr) 

పక్షాల ఐక్యతకు జరుగుతున్దు (పయత్తాలు 

కేవలం అవకొశవాదం తప్ప మరేమికాద 

సారు. (ఆం.జ్యో. 25.4 88) 


అవగతమగు క్రి. 474862672684 (ఆస్ప 


ష్రంగా ఉన్న విషయం) తెలియ వచ్చు 10 
become comprehensible వారికి 
ఎలాంటి నంస్కృతి ఉందో అవగతమవు 
తూంది అని వ్వాఖ్వానించారు. 


(ఆం ప. 


43.88) 


avagaahana 
l. ఇరు పకాలు ఒక ఒప్పందానికి 
A 


రావటం, ఒడంబడిక Agreement, 


understanding లిబరేషన్‌ పైగర్స్‌తో 
తమకు ఒక అవగాహన కుదిరినందున వారికి 
వ్యతిరేకంగా శాంతిసేన ఎలాంటి. చర్యలు 
తీనుకో రాదని కోరుతూ శ్రీలంక అధ్య 
క్షుడు శ్రీ (పేమదాన రానీన లేఖకు నమా 
ధానంగా (ప్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ రానీన 


- ఊన్న ఆల్ల g 
లేఖలో పైవిధంగా న్నష్షంచేసీనట్టు తెలి 
సీంది. (అంప. 1789) 2. విషయం పై 


గ్రహింపు ॥॥nderstanding వన్తుతం 
తన (బిడ్డ భాగం ఎంతవరకు పటిష్టంగా 
ఉందన అంశం మీద కూడా అధికారులకు 
పూర్తి అవగాహనలేదు. (ఈ. 67.89) 


అవతరించు క్రి. 2౮22477264 (కార్యార్థం, 
జన్మించు, సంభవించు 10 incarnate 
(పన్తుతం దేశం అత్యంత క్లిష్ట ప్రమాద పరిస్థి 
తుల్తి ఎదుర్కొంటోందని, దేశాన్చి ర్క్షించ 
డానికి మరో మహాత్మా గాంధీ అవతరించా 
ల్ఫిందేనని ఆయన అనారు. (ఈ 207.89) 


అవతల పెట్టు (క్రి avatalapeTTu 
(చర్చకు) దూరంగా ఉంచు t0 56% 
sth aside ... ధాన్యాల సరఫరా వివా 
దాన్ది అవతల సెల్లో ఇండియా శ్రీలంకలు ai 
(ఆం.ప్ర. 66.87) 

అవనతంచేయు క్రి 
(జాతీయ పతాకాన్ని) సంతాప సూచ 
కంగా కొద్దిపాటి ఎత్తులో ఎగరకుండా 
ఉంచు 10 keep (the national 
flag) half-mast ఇరాన్‌ ఆధ్యాత్మిక 
గురువు ఆయతుల్లా ఖొమేని మృతికి దేశవ్వా 
పంగా మూడు రోజులు నంతాపం పొటిం 
చాలని కేంద (పభుత్వం నిర్ణయించింది. 
మంగళ వారం వరకు (పభుత్త కార్యాలయా 
లపై జాతీయ పతాకాన్ని అవనతంచేస్తారు. 


avanatamceeyu 


(ఆం.భూ. 56.89) 


అవరోధం వి. 2727004%67 కార్య నిర్వ 


30 


హణలో కలిగే అడ్డంకి obstruction, 
impediment, hurdle తీర్జా నాన్నిక్రై 
పధ్యాలుగు రోజుల ముందుగా నోటీసు యివ్వు 
వలని వుంటుందన్హ నిబంధన వారికి అన 
రోధం కొదిని ఈ నిబంధనలో సంబంధిత 
భాగాన్ని తాత్కాలికంగా నిలుపు చేయడానికి 
తనకేమీ అభ్యంతరం లేదని సభకు హామీ 
ఇస్తున్నానని జక్కర్‌ (ప్రకటించారు... (ఈ. 


9.589) 


అవలంబించు కీ. avalamhincu ఒక 
విధానాన్ని పాటించు t0 dopt(a 
policy) జరరిస్టుల విషయంలో దృఢ 
వైఖరిని అవలంబిన్తున్హు బి.జె. విని (సధాని 
(పశంసంచారు. (ఈ. 20789) 

అవలీలగా క్రీ.విణ. avaliilagaa ఎటువంటి 
కష్టం లేకుండా; సునాయసంగా 625113 
నర్షీసెస్‌ జట్టు తి-తో బెంగాల్‌ జట్టును 
అవలీలగా ఓడించింది. (ఈ 277 89) 

అవశేషాలు వి. (బ.వ.) 4౮68 6656614 
అనంతర కాలంలో దొరికే (ప్రాచీన కాలం 
నాటి వస్తువులు antiques ఈ (తన్హు 
కాలలో సుమాలు 2నేల సంవత్తరాల నాటే 
అవశేషాలు బయల్పడ్డాయి. (ఆంప్ర 104.88) 

అవశ్యం అవ్య. 2౪680472 తప్పక must 

జ్యోతిబను పలికిన పొతవు అవళ్వం 

పొటింవదగింది. (ఈ. 3.5 89) 

అవహేళనచేయు క్రి. avaheeLlanaceeyu 
హేళనకు గురిచేయు; అవమానపరచు 
to deride, ridicule ఆ వ్వానం 
ఉదయంలో వచ్చిన వార్తను, ఆ వార్తను 
ముందుగా వెలికితీసీన ఉదయం విలేఖ 
రిని అవ హేళనచేయడానికి అధిక పాధాన్యం 
ఇచ్చింది. (ఉ 61287) 

అవాంఛనీయ చర్య వి. 67022206%6277- 


ya crrya ఎవరూ కోరుకోని పని 


unwarranted act ఎస్‌.ఎఫ్‌.ఐ, విద్యా 
రులు నిన నచివాలయం ముందు (ప్రధాని 
రాజీవ్‌ గాంధీ దిష్టి బొమ్మను తగులబెట్టిన 
విషయమై కేరళ (పభుత్యం విచారణకు ఆదే 
శాలను జూరీ చేస్తుందని ముఖ్యమంత్రి ఇ. కె. 
నయనార్‌ నేడు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. 
ఈ సంఘటన అవాంఛనీయ చర్య అని 
ముఖ్యమం తి నయనార్‌ కొం గెస్‌ నభ్యూడు 
ఊమెన్‌ చాంధితో అన్నారు. (ఆంప్ర 28.27.89) 
అవాంఛనీయ శక్తి వి. avaanchaniiya 
$akti నీతి నియమాలకు హాని కలిగించే 
వ్యక్తి unwanted element కాంగెస్‌ 
పార్టీకి ఎన్నో ఒడిదుడుకులను సవాళ్ళను ఎదు 
రను చరిత ఉన్ఫుదని ఆయన అన్నారు. 
క్రొన్ఫి “అవాంఛనీయ శక్తులు” అడపొ దడపా 
పార్టీలో (ప్రవేశించి దేశాన్ది బలహీన పరచ 
చూన్తున్హాయనీ ... శ్రీ రాజీవ్‌ చెప్పారు. 
(ఆంభూ 23787) 

అవాంఛనీయ సంఘటన వి. 
chanuiya sanghaTana శాంతి భదత 
లకు భంగం వాటిల్లే విధంగా జరిగిన సంఘ 
టన Mntoward incident ముఖ 
మైన (ప్రదేశాల్లో ఎటువంటీ అవాంఛనీయ 


6౮6672 = 


నంఘటనలు జరగకుండా కరిన చర్వలు 


తీసుకున్నట్లు “టాస్‌” తెలిపింది. (ఆంధ్ర 
14689) 
అవాంతరం వి. avaantaram అను 


కోని కష్టం; అడ్డంకి difficulty, snag 
1981-82 వరకు సంస 70కోట్ల రూపాయల 
నష్టాల్లో ఉందని, ఆ నష్టాన్ఫి పూడ్డుకొనే 
లోపునే అవాంతరం వచ్చి పడిందని అన్నారు. 


(ఈ, 23 4.89) 
అవాక్స్‌ వి, 4౧72208 ఆధునిక 
మైన సాంకేతిక చరివాం, శక్తీ 


మంతమైన రాడార్‌ అమర్చిన నిఘా 
విమానం ౫rborne warning and 


31 


అవాకులు చవాకులు వి. 


అవినీతి నిరోధక శాఖ వి. 


controlling system( AWACS) 
అవాక్స్‌లను ఎదుర్కొనే సాధన సంపత్తి, 
సాంకేతిక పరిణతలు భారత దేశానికి ఉన్నా 
యని ... చెప్పారు. (ఆం.భూ 6.6.87) 

(బ.వ.) 
avaakulu cavaakulu ఎటువంటి ఆధా 
రాలులేని చౌకబారు నిందలు ౨2561655 
allegations గాంధీ భవన్‌లో పత్రికా 
విలేఖరుల నమావేశంలో (శ్రీ రోశయ్య మాట్లా 
డుతూ (వతి సక్షాలు బోఫోర్స్‌ వ్యవహారం పై 
ఇచ్చిన నీ.ఎ.జి నివేదికపై అవాకులు చనా 
కులు వినరడం తప్పు వాస్తవాలను చెప్పడంలో 
(పజలను మభ్య పెడుతున్నారని ఆయన విమ 


రి శంచారు. (అం.భూ 15.889) 


అవాక్కగు క్రి. avaakkagu ఆశ్చర్యంతో 


మాట్లాడలేకపోవు to be stunned * 
... మీ నమాజ ధోరణితో ఆంధ (ప్రదేశ్‌ లోని 
తెలుగు దేశం” (పభుత్వం పై చేసిన ఆరోప 
ణలు, వేసీన అభాండాలు చదివి “నేషనల్‌ 
(ఫ్రంట్‌ *“ నాయకులు దిగ్భా?ంతి చెందారు. 
అవాక్కయ్యారు. ” (ఆం.ప్ర. 67.89) 


అవారు వి. 46౮0402782 ప్రత్యేక రంగంలో 
= 


సాధించిన స్లానానికీ గుర్తింపుగా ఇచ్చే 
బహుమతి ard (స్రముఖ కని నవలా 
రచయిత (శ్రీ శినకుమార్‌కు ఈ నంవత్సరపు 
సాహిత్య అకొడమీ అవార్డు లభించింది. 


(ఆం.ప్ర 5.6 87) 


అవిచ్చిన్నంగా §.dణ. avicchinnangaa 


ఆగిపోవటం లేకుండా 1616111655 గత 
ఆరు వారాలుగా అనిచ్చిన్లంగా నొగుతున్లు 
విద్యార్ది ఉద్ధమాన్ని కరినంగా అణచి వేయడాొ 
నికీ ... (ఈ ౩0.589) 

౧౮77272241 
niroodhaka $aakha (పభుత్వాధికారు 
లలో లంచగొండితనాన్ని అరికట్టే విభాగం 
anticorruption bureau 


మటన్‌ అవినీతి కార్వుకలాసాలను విళ్షననీయ 
వర్గాల ద్యారా తెలునుకున్హు అవినీతి నిరోధక 
శాఖాధికారులు హోన్టల్‌ "పై ఆకన్మీక తనిఖీ 
జరిపొరు. (ఆం.భూ 19 488) 

అవివేక చర్య ని, aviveeka 
6276 తెలివి తక్కువతనంతో చేసేపని 
meaningless action తాను గతంలో 
ఎప్పుడో 5 నెలలక్రితం (ప్రజలను చెత్తా చెదా 
రంగా తిట్ల్టాననది వాస్తవం కాదని ఆ 
కారణంతో రాష్ట్ర బంద్‌కు వీలుపునివ్షాడం 
అనేది అవివేక చర్య అని ఆయన పేర్కొ 
స్టారు. (ఆం.ప్ర 5789) 


అవిశ్వాస తీర్మానం వి. aviSvaasa trir- 
maanam చట్టసభలో (పభుత్వం మెజా 
రిటీ కోలోయిందన్న అంశాన్ని గురించి, 
సభలో చర్చకు, ఓటింగ్‌కు పెట్టే ప్రతిపా 
దన 10 confidence motion స్పీకర్‌ 
మాట్లాడుతూ ఈ అంశం పై 193వ నిబం 
ధన (క్రంద చర్చకు అనుమతించానని, (పతి 
ప్త నభ్యులు ఇంకా తృప్తీ పడకపోతే (వభు 
త్యానికి వ్యతిరేకంగా అవిశ్యాన తీర్మా నానికి 
అనుమతిస్తానని, అప్పుడు చర్చించవచ్చునని 
అన్నారు, (ఆం(ప్ర 20789) 
అవ్యవస్థీకృత రంగం వి. 
thrkRta rangam కూలీలను, పనివా 
శృను ఐక్యం చేసి, సంఘాలను నిర్మిం 
చటానికి వీలుకానిది Unorganized 
sector అన్యవస్టీక్ష త రంగంలో వనిచే 
స్తున్ణ ఉద్యోగులస్ఫీతి గతుల పై భారతీయ 
మజూర్‌ సంఘ్‌(బి.ఎం.ఎస్‌) నర్వే జరివీనట్లు 
నగర బి.ఎం.ఎస్‌ విభాగం తెలివింటి. (ఆం.భూ 
22.4.88) 


avyavas- 


అశక్తత వి. 26241212 కార్య నిర్వహణలో 
తగిన సామర్థ్యం లేకపోవటం; బల హీనత 
inability అతిన్వల్ర వ్యవధిలో ఇంత పెద్ద 


చలానాల 


32 


అసంతృప్త్పై 5: 


అసమ్మతి a 


మొత్తంలో విరాళాలను సేకరించడం కుదర 
దని అక్కడే కాం(గెస్‌ నాయకుడు, మాజీ 
మంత్రి టెన్‌: ఆళ్యార్‌ దొన్‌ తన అశక్తతను 
వ్యక్తం చేశారు. (ఆం.ప్ర 26 489) 


అసంతుష్ట వర్గం వి. asantuSTa . ‘rgam 


ఒకే పారీలో నాయకత్వం పట్ల వ్యతిరేకత 
లు రొ 

చూపే బృందం dissident group 

ఈ గందరగోళం ఫలితంగా సేవాదళ్‌ అధ్య 

క్షుడు శ్రీ మౌలిన్‌ వైష్టబ్‌, ముగ్గురు అనం 

తష వర్గం శౌసన నభ్యుల బట్టలు చిటెగి 

పోయాయి. అనంత్కుష్త నర్ధంవాడు నినాదాలు 


చేశారు. (ఆంఫ్ర. 177.89) 


asantRpti రాజకీయ 
సంసలలో నాయకత్వం పట్ల అనిష్టత 
లా రా రం 
dissatisfaction (వదేశ్‌ కొంగెస్‌-ఐ 
అధ్యక్షుడు డ్మాక్టల్‌ మరి చెన్నా రెడ్డి సనితీరు 
వట్ట పార్టీలో రేగిన అసంత్తప్తీ గురువారం 
ఇక్కడ జరిగిన పార్టీ (ప్రచార కమిటీ నమా 
వేశంలో (పన్ఫుట మైంది. (ఆం (ప. 30.689) 


అసంతృ ప్తిసరచు (క్రి. asantRptiparacu 


(ఏదైనా ఒక పనిలో లేదా పోటీలో) 
నిరుత్సాహపరచు 10 disappoint ఆ 
తర్వాత షార్జాలో జరిగిన (క్రికెట్‌ బెని ఫీట్‌ 
ఫండ్‌ సీరీస్‌ పోటీల్లో ఒక పోటీకి వెంగన 
ర్కార్‌ను తీసుకోకుండా అతని అనంత 


ప్రిపరిచారు. (అంప్ర 291.87) 


అసభ్య పదజాలం వి. 4062052282 pada- 


jaalam సభ్య సమాజంలో ఉపయోగిం 
చని మాటలు; బూతు మాటలు fol 
language ... ఎస్‌.ఐ, వెంకటరత్త్రం 
కల్పించుకొని తిరిగి విలేఖరులను అనభ్వ 


పదజాలంలో దూషించారు. (ఉ 71087) 

asammati కమిటీ నివే 
దికలలో మెజారిటీ అభిప్రాయంతో విభే 
దించే సభ దు విడిగా ఇచ్చే భిన్నాభి 


పాయం యే55లు! బోఫొర్స్‌ తుపాకుల 
కొనుగోలు వ్యవహారం పై విచారణకు నియ 
మించిన నంయుక్త పార్ధమెంటరి కమిటీ 
లోని ఇద్దరు నభ్యులు కమిటీ నివేదికలో 
తను అసమ్మతిని చేర్చడానికి వీలుకల్పించి 
నట్టు లోక్‌నభ స్పీకర్‌ శ్రీ బలరాం జక్కర్‌ 
(ప్రకటించారు. (ఉ 26488) 

అసమ్మతి పత్రం వి. asammatr patram 
కమిటీ నివేదికలలో భిన్నాభిప్రాయాన్ని కలి 
గిన సభ్యుడు ఇచ్చే వివరణ dissent 
note (సభుత్త్య ఫర్దిచర్‌ను మాజీ నుంత్రులు 
వాపస్‌ చేయక పోవడంపై శానన నభా 
సంఘం నమర్పించిన నివేదికలో తన అన 
మ్ముతి స్మతంలేదని కౌం[గెస్‌(ఐ) ఎం.ఎల్‌.ఎ. 
డాక్టర్‌ వైయస్‌. రాజశేఖర రెడ్డి ఫీర్యాదు 
చేశారు. (ఉ 114.88) 

అసమ్మతి వర్గం వి. asammati vargam 
ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు కలిగిన 
అధికార పార్టీ సభ్యులు dissident 
group పోచూ. అనంతుష్ట వర్గం; సోమ 
వారం జరగనున్హు శానన నభా పక్షం నమూ 
వేశంలో తాము అనునరించదోగు వ్యూహాన్ఫి 
గురించి చర్చించడం కోనం ఆదివారంనాడు 
అనమ్మ తి వర్గం శానన  నభ్యులు నమాలో 
చనలు జరుపుతున్నారు. (ఆంప్ర. 6289) 
అసమ్మతి వాది వి 2682727264 vaadz 
ఒశే పార్టీలో నాయకత్వం పై నిరసన తెలిసే 
వ్యక్తి dissident ... పాపం అనవసరంగా 
వారిని అనమ్మ తి వొదులు అంటారెందుకు? 
వారికి తోచిన నలవో వారిచ్చారు. దయచేసి 
దాన్దు అనమ్ము తి అనకండి అని చెన్నా రెడ్డి 
వివరించారు. (ఈ 16789) 


అసాధారణ సమావేశం వి, asaa- 
dhaaraNa 627224౮668 27 తక్షణ 


(పాముఖ్యంగల విషయాలను చర్చిం 


చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక 
సభ eXtra ordinary meeting, 
special session పదేళ్ళ విరామం 
తర్వాత ఈజిప్టు తిరిగి అరబ్‌ లీగ్‌లో చేదు 
తుంది. మొరాకోలో ఈ నెల 23న జరిగే 
అరబ్‌లీగ్‌ అసాధారణ నమావేశంలో ఈ 
విషయం (ప్రకటించనున్నారు. (ఆం.ప్ర. 18 5.89) 


అసెంబ్లీ వి. 28615421 శాసన సభ్యులతో 


కూడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చట్ట 
సభ; విధాన సభ 2556901 (తివుర 
అ సెంబ్లీలో తీవ్ర గలభొ సృష్టించిన 18 
మంది (పతి స్త శాసన సభ్యులను గురు 
నారంనాడు ఒక్కలోజు పాటు నభ నుండి 


బి వొవ్కరించారు. (ఆంభూ 1989) 


అస్తమయం వి. 2812726227 (ప్రముఖ 


వ్యక్తి చనిపోవటం demise, death 
ఆండీ (గోమికో అస్తమయం, (ఆంభూ) 


అస్తవ్యస్తం వి. astavyastam అన్ని రంగా 


లలో నిలకడలేకపోవటం ౯ha0s దేశం 
అభివృద్ది పధంలో పయనిస్తున్న వాస్తవిక 
చరిత్ర తెలియని రాష్ట్ర ముబ్బమంతి శ్రీ 
రామారావు దేశం (బిటిష్‌ వాలన కంటు 
అస్తవ్యస్తంగా వుందని వ్యాఖ్యానించడం. శోచ 
నీయమన్ఫారు. (ఆంభూ 17889) 


ద్ర అగ్ని “iQue 
అస్థిరత వి. asthirata (పభుత్వ పటిష్టత 


తగ్గి, ఆన్ని రంగాలలో నిలకడ లేకపోవటం 
instability దేశంలో (పన్తుత అస్టీరతని 
అంతమొందించాలం టే కార్యగెస్‌-ఐ పార్షని 
వెంటనే అధికారం నుంచి తొలగించాలని 
జనతొదల్‌ అధ్యక్షుడు వి.పీ. నీంగ్‌ వీలుపు 
నచ్చారు. (ఆంజ్యో 151088) 


రి a కల 
అ బరపరచు (క్రీ. asthiraparacu ప్రభుత్వా 


లను ప్రయత్న పూర్వకంగా బల హీన పరచు 
to destabilize దేశంలోని నాన్‌- 
కొం[గస్‌ (పభుత్యొలన్ఫి టీని అస్టీరపరచాలనే 
నమ్యగ వ్యూహంలో భాగంగానే కాంగెస్‌(ఐ ) 


కర్వాటకలోని జనతాదళ్‌ (వభుత్యాల్ని కూల 
దోనీిందని ... సింగ్‌ ఆరోనించారు. (ఈ. 
26.4 89) 


అస్వస్థత వి asvasthata అనారోగ్యం, 
జబ్బుతో బాధ పడటం 1961500566, 
sick (తిపారీకి అస్వస్థత, (4 8.4.88) 


ఆ 


ఆంక్షలు వి. (బ.వ.) aankSalu 
1. వ్యక్తి లేదా సంస్థ కార్యాకలాపాలకు 
విధించే అదుపు TEstriction 1857 లో 
నీపొయి తిరుగు బాటు వలన పత్రికల ప్రై 
ఆంక్షలు ఎక్కువయ్యాయి. (ఉద. 23988) 
2. ఒక దేశం (జాతి విచక్షణ దురాక్ర 
మణ వంటి) అక్రమాలకు పాల్పడినప్పుడు, 
ఇతర (ప్రపంచ దేశాలు క్షా పూర్వకంగా 
వ, ఆర్థిక, నాంస్క తిక పరమైన 
సషేధం వ జాతి దురవాంకొర 
as (ప్రభుత్వం 2 పై ఆర్థిక ఆంక్షలను కరి 
నతరం చేయటానికి కామన్వైల్త్‌ వర్కింగ్‌ 
(గ్రూప్‌ నేడు అనుకూలత వ్యక్తం చేనీంది. 
(ఆంప 16.10.87) 3. కార్యక్రమాల అమలును 
య ఆపివేస్తూ (పభుత్వం జారీ 
తు షేధాజ్ఞ ban ఆరు సెలలకు మించి 
వ ఉన్ల “పభుత్వ ఉద్యోగాలను తిరిగి 
భర్తీ చేయరాదని గతంలో విధించిన ఆంక్ష 
లను ప్రభుత్యం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ 
చేసింది. (ఆపై. యం) శ. ఒక పని 
చేయటానికి "పెట్ట షరతు 60ndition 
= ఈ సహాయం ఇచ్చే ముందు పథక 
వ్యయంలో నగ భాగం ఆయా పురపాలక 
నంభఘాలు భరించాలని ఆంక్ష విధించినట్టు 
తేలిసీంది. (& 1710.87) 
ఆంతరంగిక అత్యవసర పరి స్ధితి వి. 667- 
tarangika anata paristhitz 
దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం 
ఏర్పడినప్పుడు పౌరహక్కులను కత్తి 
రిస్తూ ప్రభుత్వం ప్రకటించే 


34 


ప్రత్యేక పాలనా వ్యవస్థ internal 
emergency దేశంలో ఆంతరంగిక అత్య 
నసర పరిస్టీతులు విధించే అవకాశం ఉందన 
టాన్ఫి కొం గెస్‌(బ్బ) (ప్రధాన కార్యదర్శి ... 
లోనీ పుచ్చారు. (ఉ 22.12.87) 

ఆంతరంగిక వ్యవహారం వి, aan- 
tarangika vyavahaaram బయటి వారి 
జోక్యం అనుమతించని, తమకు మాత్రమే 
సంబంధించిన విషయం Internal 
affair or matter ... చైనా ఆంత 
రంగిక వ్యవహారాల్లో బోక్టం చేసుకోవద్దని 
విదేశీయులను హెచ్చరించారు. (ఉ. 7.10.87) 

ఆంతరంగిక సమస్య వి. aantarangika 
samasya బయటి వారి జోక్యం లేకుండా 
తమలో తామే పరిష్కరించు కోవాల్సిన 
సమస్య internal problem నింవాళ, 
తమిళ జాతుల మధ్వ శతుత్యం (శ్రీలంక 
ఆంతరంగిక నమే స కావచ్చు). (ఆం.ప్ర. 
29.7.89) 

ఆంతర్యం వి, aantaryam 
ఒక పని చేయటంలో దాగి ఉన్న 
అసలు ఉద్దేశ్యం (reAal)intention, 
purpose, motive శ్రీ మహంత 
రొకలో ఆంతర్యం ఏమిటని (పళ్ళించగా “ఏమీ 
లేదు వస్తామని కబురు చేశారు అంతే!” 
అని శ్రీ రామారావు బదులిచ్చాడు. (ఆంజ్యో. 
5687) 

ఆందోళన వి aandooLlana 1. 
ఒక నిర్ణయానికి నిరసనగా సానుకూల 
నిర్ణయం సాధించటానికి జరిపే పోరాటం 
agitation దాదాపు నాలుగు నెలల 
నుంచి జరువుతున్హు నిబంధనల మేరకు పని 
ఆందోళనను విరమించాలని (పభుత్వ డ్హాక్రర్లు 
న్నిరయించారు. (ఈ 10888) 2. అవాంఛ 
సీయమైన పరిస్థితులు, సంఘటనల పట్ల 
కలిగే ఆదుర్దా COn౯eErn, worry . 
జాతీయ ఐక్యత పట్ట దేశం ఎదుర్కొం 
టున్న పలునమన్యుల పట్ల తీవ ఆందోళనను 


శ్రీ జైల్‌ సింగ్‌ వ్యక్తం చేశారని శ్రీ నూర్తిత్‌ 
పేర్కొన్నారు. (విశా 266.87) 
ఆందోళనకరం వి. And0Lanakaram 
(ప్రాణాపాయ స్థితిలో ఉండటం anxious 
condition critical (పజలతో జరిగిన 
ఘర్షణలో ఇద్దరు నర్కిల్‌ ఇన్‌ స్మైకర్లు గాయ 
సడగా, పోలీనులు లాఠీ చార్జిలో పాతిక 
మంది పైగా గాయపడ్డాడు. వారిలో నలుగురి 
పరిస్టితి ఆందోళన కరంగా ఉంది. (అంప 
710.88) 
ఆందోళనకారుడు వి. 
ఆందోళన జరిపే వ్యక్తీ 
agitator ఆందోళనకారులతో నడ్జుబాటు 
ధోరణే లేనే లేదు. తాడోపేడో తేల్చుకుం 
టామని, రాష్ట్ర (పభుత్తుంకూడా దృఢమైన 
న్నిరయానికీ వచ్చింది. (ఆంభూ. 19.488) 
ఆంధ్రోద్యమం వి. aandhroodyamam 
ఆంధ్ర ప్రదేశ్‌ ను విభజించి ఆంధ్ర ప్రాంత 
జిల్లాలను వేరే రాష్ట్రంగా చేయాలని సాగిన 
ఆందోళన | (పత్యేక ఆంధ్రా ఉద్యమం 
Andhra agitation ... 1972లో 
అందులో నివాసం ఉన శ్రీ వీ. వి నరసిం 
హోరావు ఆం(ధోద్యమాన్ని ఎదురి న్నారు. 
(ఆం.జ్యో 1188) 

ఆకట్టుక్‌ ను §. aakaTTukonw ఇతరు 
లను తమకు అనుకూలంగా తిప్పుకొను 
to attract, win over ... ఇది 
రాజకీయ (పచారానిక్కి బినీ,.లను ఆకట్టుకు 
నేందుకు దోహదపడగలదనే అంచనా ఉంది. 
(ఆం భూ. 265 89) 

ఆకర్షణ శక్తి వి. aakarSaNa Sakti 
వ్యక్తిగత (ప్రత్యేకతలలో ఎదుటి వారిని 
ఆకట్టు కొని, (ప్రభావితం చేసే సామర్థ్యం 
charisma శ్రీమతి గాంధీకి ఉన్ల ఆకర్షణ 
శక్తి కారణంగానే అస్సాంలో కాంగెస్‌(ఐ) 
గతంలో గెలుపాందిందని, రాబీవు గాందీ 
నమయంలో ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యా 
నించారు. (ఆం (ప స్రష్ట, 


aandooLana 


kaaruDyu 


తర్‌ 


~ 


ఆకస్మిక తనిఖీ ని. 


ఆకలి చావు వి. 62స68 66472 పదరికం, 


కరువు కాటకాల కారణంగా తిండి లేక మర 
ణీంచటం 52721109 death భారత 
దేశంలో కరువు కారణంగా ఆకలి చావులు 
సంభవించాయన్దు వార్తను భారత (ప్రధాని 
రాజీవ్‌ గాందీ ఖండించారని ... పేర్కొంది. 


(ఈ. 5.10.87) 


ఆకళించుకొను (కీ. aakaLincukony విష 


యాన్ని పూర్తిగా అవగాహన చేసుకొను; 
(గ్రహించు 10 gః2a5p నియమావళిని నవ 
రించకపోతే (ప్రాప్తించే అన్హర్థత గురించి శ్రీ 
బూటానీంగ్‌ హెచ్చరిస్తే. ఆకళించుకోలేని 
దుస్తితిలో అకొలీలు లేరు. (ఈ. 5.7.89) 
aakasmika 
tantkhii ముందుగా తెలియజేయకుండా 
వెళ్ళి -కింది ఉద్యోగుల పనితీరుని పరి 
శీలించటం surprise inspection 
or check అనేక మారు మూల మండల 
కేందాల్లో అధికారులు ఉండటం లేదన ఆటో 
పణలు పురన్మరించుకొని తాను ఆయా 
కేంద్రాల్లో ఆకన్ని క తనిఖీ జరిపానని- మంతి 
చెసారు. (ఆం.ప్ర. 2.9.89) 


ఆకస్మిక దొడీ ఏ. 4606072204 ఉ26.01 


శత్రు లక్యాల పైన హరాత్తుగా దెబ్బ 
అ యా ( 

తీసే ప్రయత్నం surprise attack, 

raid(on enemy’s target) భారత 

శాంతి దళం బేళ్తున్ల వాహనాల పై బైగర్లు 

ఆకస్ము క దాడులు జరిపి మోర్డార్డు రాకెట్టు 

(వపయోగించటంతో ఎం. (అం.భూ 17.1189) 


ఆకాంక్రించు §. aakaankSincu మంచి 


జరగాలని కోరుకొను tO hope, 
desire, wish for sth good 
ఇండో, గల్ఫ్‌ దేశాల మధ్య పారిశ్రామిక 
సంబంధాలు మరింత పెరగాలని, తద్వారా 
బీదరికం, నిరుద్యోగ నమన్యలు నిర్మూలన 


కొవాలని ఆకాయక్షించారు. (ఈ 117.89) 


ఆకాశ రక్షణ వి aakaasa rakSaNa 


శతువుల దాడి నుంచి దేశపు ఆకాశ సరిహ 


ద్దులను కాపాడుకోవటం జు defence, 
defence of air limits ఆకాళ రక్షణ: 
పాకిస్తాన్‌తో శ్రీలంక చర్చలు (ఆం.ప్ర. 9687) 


ఆకాశ హర్మ్యం వి. 2656628 4 harmyam 
అనేక అంతస్టులతో కూడిన ఎత్తైన భవనం 
sky-scrapers ఆకొళ హర్మా గాల్లో సంభ 
వించే అగ్గి (ప్రమాదాలు అగి మాపక దళాలు 
ఎక్కడా ఎదుర్కోని (పత్వేక 
కల్పిన్తాయి. (ఉ 2787) 


నమన్వులు 


ఆక్ష్రాయ్‌ పన్ను వి. aakTraay 2224 
దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రా 
నికి తీసు కెళ్ళే సరుకుల పై విధించే సుంకం 
౦౦౮౦1 tax అక్ర్రాయ్‌ వన్దు పై చర్చిం 
చడానికి అన్ది రా ప్ర(పభుత్యొలకు కేంద్రం 
క్‌"న్ది మార్గ దర్భక సన్యూతాలను = (ఆంభూ. 


30.6.87) 


ఆక్రమణ వి. 66kramaNa 1. (తమది కాని 
భూమిని) అక్రమంగా సాంతం చేసుకో 
వటం occupied country, illegal 
occupation, encrochment of 
land కంపూచియా ఆ(క్రమణను ఖండించని 
ఇండియా (అంజ్యో 161087) 2. (పోలింగ్‌ 
కేంద్రాన్ని) దౌర్జన్యంగా తమ స్వాధీనంలోకి 
తెచ్చుకోవటం Capturing(as of a 
polling booth) పోలింగ్‌ కేంద్రాల 
ఆక్రమణకు తాను వ్యతిరేకమని న్నష్షం 
చేశారు. (ఈ. 241189) 


ఆక్రమించు §. aakramincuy క 
(పోటీలలో) నిర్గీత స్థానాన్ని పొందు 
to occupy(a position in a 
contest or competition) వీడు 
మత పార్టీల కూటమి ఇస్తామిక్‌ డెమొక్రాటిక్‌ 
అలయన్స్‌ రండవ స్తానం ఆక్రమించింది. 
(ఆంజ్యో 11288) 2 (నిర్ణిత పరిమాణం 
గల (ప్రదేశంలో) వ్యాపించి ఉండు శం 


36 


occupy, fill up, spread over 
an area సైన్స్‌ ఎ్టిబివన్‌ సదహారువేల 
చదరపుటడుగుల (ప దేశాన్చి ఆక్రమించిందనీ 
ముఖ్యాంశాలలో సైన్స్‌ _ఎ్లిబిషన్‌ పరిధిని 


కుదించి ... (& 15.687) 


ఆక్రమిత ప్రాంతం వి. 4660272124 
praantam అక్రమంగా సొంతం 
చేసుకున్న భూభాగం occupied 


territory, enchroached area 
ఆక్రమిత (పొంతాలలో ఇ(జూయిల్‌ జరుపు 
తున్ఫ ఆగడాలను వికరాజ్యు సమితి ఖండిం 


బంది. (ఆం.ప్ర 22 489) 


ఆక్షేపణ వి. atkSeepaNa ఇతరుల పని 
a క్‌ క 
పట్ట వ్యక్తం చేసే అసమ్మతి; అభ్యంతరం 
objection ఎం.ని. హెచ్‌ను సం(పదించ 
కుండా (ప్రభుత్వం కారో రేషన్‌ అధికారాలను 
దత్తం చేసుకోవడం వట్ట ఆక్షేపణ తెలిపారు. 


(ఆం.ప్ర. 16687) 


ఆగడం వి. 42720472 హింస, దౌర్హన్యంతో 
కూడిన చర్య Aatroaty పోలీను శాఖ 
ఎంత (సయత్సించినా టరరిస్టుల ఆగడాలు 
ఆగటం లేదు. (ఉ. 21.4.88) 


ఆచరణ వి. 44౯araNa (ఆచరణలు, 
సిద్దాంతాలు మొ. వాటిని) నిజ జీవి 
తంలో అమలు చేయటం practice (of 
a theory) కమ్యూనిస్టు నీద్దాంతమూ, 
ఆచరణా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి 
పరికిద్దాం. (ఆం.ప్ర 218 89) 

ఆచి తూచి క్రీవిణ. 46261 14464 పొరపా 
ట్లకు అలం అవకాశం ఇవ్వని విధంగా 
cautiously మా (పతినిధి అడిగిన (పళ్ళ 
లకు ఆయన ఆచి తూచి మరీ మాట్తడారు. 
(ఆం (ప 236 87) 

ఆచూకీ వ. 4204444 వ్యక్తుల ఉని 
కీకి సంబంధించిన సమాచారం; జాడ 


where-abouts ... రాములును గత 
ఫబవరి నెలలో పోలీసులు ల్లర్హరా|తి నిర్భం 
ధించి ఇంతవరకు అతని ఆచూకీ తెలియ 
జేయక పోవటం పట్టు ... (ఆం.భూ. 21.489) 
ఆజ్యంపోయు (కీ. aajyampooyu ఉన్న 
సంక్షోభాన్ని ఆ(గహావేశాలను మరింతగా 
సెంచు 10 add fuel to the fire 
ఈ (పాంతాల్లో ఇప్పటికీ చెల రేగుతును అగ్గు 
లకు ఇది ఆజ్బంపోన్తున్సుది. (ఈ. 6.3 88) 
ఆటకట్టించు (క్రి 662246 TTincu ఎదుటి 
ఆధిపత్యాన్ని, కార్యకలాపాలను 
పూర్తిగా దెబ్బతీసి నిర్వీర్యం చేయు 10 
check, curb తమిళుల (పయోజనాలను 


వారి 


దెబ్బతీసే శక్తుల ఆటకట్టించటాని కే శాంతి 
సైన్యం కృషి చేస్తోంది. (ఆం.ప్ర. 2812 87) 
ఆటపట్టు వి. aaTapaTTu ఘర్షణలు 
లేదా రాజకీయాది కార్యకలాపాలకు అను 
వెన (ప్రదేశం; నిలయం, నెలవు arena 
ఉప ఖండం అగ రాజ్యాల ఆటపట్టు కొవా 


టానికి తానే కారణమవుతున్సుది. (ఈ 
56.87) 
ఆటవిడుపు వి. aaTauDupu పని 


మధ్యలో దొరికే విరామం; విశ్రాంతి 
respite వారం రోజుల పాటు ఎడతె 
రివీ లేకుండా ప్తాక్టీను చేనీన భారత్‌ (క్రికెట్‌ 
బృందానికి ఆదివారం “ఆటవిడుపు” లభిం 


చింది. (ఆం.జ్యో 14.9.87) 

ఆటుపోట్టు వి. (బవ). aaTupooTlu 
జీవితంలో ఎదురయ్యే కష్టాలు; ఒత్తి 
డులు 15 and downs (in life) 
జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తృణ 
(పొయంగా స్వీకరిన్తూ, దేశ సేవకు అంకితం 
కావాలని ఆయన కాడెట్లకు వీలుపునిచ్చారు. 


(ఈ. 15.6 89) 


ఆడిపోసుకొను §. aaDzpoosukonu 


37 


ఆదే పనిగా ప్రత్యర్ధులను నిందించు tO 
criticise with bias తెలుగు దేశం 
నాయకులు కేంద (పభుత్వాన్ది, కాంగెస్‌ 
పార్థ కొర్ఫ కలాపాలను ఆడిసోను కోవడం 
== (అంభూ 21489) 

ఆత్మ న్యూనత వి 22042 nyuunata 
తనను తాను తక్కువగా భావించుకో 
వటం feeling of inferiority అత్మ 
విమర్భ అనేది ఆత్మ న్యూనతగా మారరాదని 
ఆయన (వతిషక్షాలకు వొతవు చెప్పారు. (ఈ. 
3.5.89) 

ఆత్మ పరిశీలన వి. 2417242 pari$iilana 
తాము చేస్తున్న పనుల మంచి చెడ్డ 
లను తామే పరిశీలించి తెలుసుకోవటం 
introspection ... ఇటువంటిీ పరిస్లీ 
తులు ఏర్పడటానికి తామెంత బాధ్యులమ నే 
విషయాన్ని పార్ట్‌ కార్యకర్తలు ఆత్మ పరిశీలన 
చేనుకోవాలని ఆయన కోరారు. 


12.10.87) 


(ఆం.ప్ర 


ఆత్మ ప్రబోధం వి. aatma praboodham 
చూ. అంతరాత్మ ప్రబోధం, రక్షణ శాఖ 
అవినీతి కుంభకోణాల కారణంగా దేశ (ప్రతిష్ట, 
గౌరవం దేశ విదేశీ స్థాయిలో మంట కలి 
నీన కారణంగా రానున్ల రాష్ట్రపతి ఎన్ఫికలో 
కొంగను వారు అత్మ (పబోధాన్ని పాటి 
స్తారన్ష విశ్వాసాన్ని ... వ్యక్తం చేశారు. (ఈ 
9787) 

ఆత్మ విశ్వాసం వి. aatma visvaasam 
తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం 
self confidence ఇటీవల విఫలమవ్ర 
తున్హు రవిశ్నాస్త్రే పాక్‌తో తొలి పెను, తొలి 
ఇన్టింగ్స్‌లో 45 పరుగులు చేయడం వ్వ 
ఆత్మ విశ్వాసం చేకూరినట్లు కనిపించింది. 


(ఈ 2111.89) 


ఆత్మ స్థర్యం వి. aaima stharryam 


ఎదురయ్యే సమస్యలను తట్టుకొని లక్ష్యం 
సాధించగలమనే ధీమా 1207216 జిల్లాలో 
తమ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల్లో 
ఆళ్ళ Fre పెంచే యత్చ్రృంలో నక్షలెట్లు 
ఈ దాడులు తీవం చేశారని తెలుస్తోంది. 
(అంప. 17889) 
ఆత్మహత్యా సదృశం వి, 
hatyaa 664.88 am (తన చర్యల ద్వారా) 
తన వినాశనాన్ని కొని తెచ్చుకోవటం 
suicidal (action) ప్రభాకరన్‌ పట్టు 
వదోలకుండా భారత సైన్యాలతో పోరాటానికి 
దిగారనీ, ఇది ఆత్మ హత్యా నద్ధుశమని 


(ఈ. 24.10.87) 
ఆత్మా వలోకనం వి. acimavalookanam 
చూ. ఆత్మపరిశీలన, ఇందులో తమ 


వంతు బాధ్యత ఎంతన్హది కూడా న్యూఢిల్లీ 
ఆత్మా వలోకనం చేసుకోవాలి, (ఈ 56.8) 


aatma- 


ఆత్మాహుతి వి. 46746౧44 తనకు 
తాను నిప్పంటించుకొని (ప్రాణ త్యాగం 
చేయటం self-immolation మద్యా 
నికి బానిసైన వ్యక్తి తుదకు ఆత్మాహుతి 
చేసుకొన్నాడు. (ఆం.భూ. 20.6.87) 
ఆత్యయిక పరిసితి వి. 
డా 
paristhiti చూ, 


aatyayika 
అత్యవసర పరిసితి; 
ర 
దవా అ అ అర, అర్య 
ఇండియన్‌ ఎక్స్‌ పెస్‌ (గూవు పత్రికా నంస్ల 
లపై జరిపిన దాడులను దేశంలో 'ఆత్యయిక 
పరిస్తితి! (ఎమర్జెన్సీ) విధించడానికి ముందు 
నూచనగా అథి వర్ణించడం తప్ప అని అన్నారు. 


(ఆం.భూ. 4.9 87) 


ఆదరా బాదరా (క్రివిణ. aadaraa 
baadaraa తగినంత ఆలోచన, వ్యవధి 
లేకుండా; హడావుడిగా hurry burry 
కద్ధక పరిషత్తు ఎన్టి కలు ఇంత ఆదరా బాదరా 
ఉజదిపించాలన్లు పట్టుదల ముఖ్యమంతిదే. (ఈ. 


226.89) 


ఆదర్శ గ్రామం వి, 266278 4 graamam 


ఏదైనా పథకం కింద ప్రయోగాత్మకంగా 
సంక్షేమ కార్యకలాపాలను అమలు చేయ 
టానికి ఎంపికైన ఊరు 100416] 
village వయోజన విద్యా శాఖ ఆధ్యర్యంలో 
పైలట్‌ ప్రాజెక్టు కింద (ప్రతి మండలంలోను 
ఆదర్భ (గౌమం పథకాన్ని ఈ నెల 15 నుంచి 
(పారంభించ నున్సట్టు వయోజన విద్యా శాఖ 


=. (ఆం.ప్ర, 45.89) 


ఆదర్శ జిల్లా వి 666278 4 jillaa 
అన్ని రంగాలలో అభివృద్ధి చేయటానికి 
(పభుత్వం మచ్చుకి ఎంపీక చేసిన వెనుకబ 
డిన జిల్లా Model district రాష్ట్రంలో 
చిత్తూరు జిల్లాను ఆదర్భ జిల్లాగా చేయటానికి 
తోడ్డుడొలని +... విజ్ఞన్తీ చేశారు. (ఆంభూ. 
27.10.87) 

ఆదాయపు పన్ను వి aadaayapu 
pannu ఆదాయం ఒక పరిమితి దాటిన 
తర్వాత ఒక నిష్పత్తి ప్రకారం ప్రభుత్వా 
నికి చెల్లించవలసిన సుంకం Income 
tax... ఇందిరా గాందీ తిరిగి 1980లో 
అధికారంలోకి వచ్చాక మరోసారి వ్యతిక 
ఆదొయపు పన్ను అంచనాలను అధికారులు 
తిరగతోడారు. (ఆం.ప్ర. 17.8.89) 


ఆదుర్దా వి. 4444444 పని తొందరగా 
చేయాలనే తపన anxiety (to do 
5th) తెలుగు భాషను ఏదో విధంగా పరి 
పొలనా భాషగా అమలు పరచాలన్హ్ర ఆదుర్హొ 
అర్థం చేసుకోవచ్చు. (ఆం.భూ, 1589) 

ఆదేశించు (క్రి. aadee$incu 1. ఒక పని 
చేయవలసిందిగా ఉత్తర్వు లేదా ఆజ్ఞ జారీ 
చేయు to direct, order ఈ రిట్‌ 
వీటీషన్లను వచ్చే జూలై రెండో వారంలో ఒక 
దీవిజన్‌ బెంచ్‌ ముందుంచాలని ఆయన ఆదే 
శించారు. (ఈ. 5.687) 2. (న్యాయ విచార 


ణకు) ఏర్పాటు చేయు 10 order(an 


enquiry) ... రాష్ట్రవతి పాలన విధించ 

టంతో పొటు సువీంకోర్టు (ప్రస్తుత న్యాయ 
ee 

మూర్తి చేత విచారణకు ఆదేశించాలని వారు 

కోరారు. (ఆం.జ్యో 8488) 


ఆదేశిక సూత్రాలు వి. 6260663704 
suutraalu రాజ్యాంగం ప్రకారం ప్రజా 
(శేయస్సు కోసం (పభుత్వం, పాటించ 
వల సిన విధులు(చట్టాలను రూపొం 
దించేటప్పుడు (పభుత్వం వీటిని దృష్టిలో 
పెట్టుకోవలసి ఉంటుంది. కానీ మౌలిక 
హక్కుల విషయంలో లాగా వీటి అతిక 
మణపై న్యాయస్థానాన్ని ఆశయించటా 
నికి అవకాశం ఉండదు.) య7601176 
principles రాజ్యాంగాన్లి నవరించవచ్చు). 
అయితే అది ఆదేశిక న్మూతాలకు, (పాథమిక 
హక్కులకు భంగకరంగా ఉండరాదు అంటూ 
ఆయన ఇందుకు ను పీంకోడ్డు తీర్చును ఉదా 
హారించారు, (ఆంప్ర 16589) 

ఆధారం వి. a4aAdhaaram విషయాన్ని 
ధ్రువీకరించటానికి ఉపయోగ పడే వ్యక్తి 
లేదా పత్రం 5066 దేశాయ్‌ అమెరికాకు 
భారత (ప్రభుత్య రహస్యాలను చేర వేశారన 
టానికి తన వద్ద రెండు ఆధారాలున్హ్రట్లు 
హెర్ష్‌ తన (గ్రంథంలో తెలియ జేయటం 


జరిగింది. (ఆం.ప్ర 239.89) 


ఆధారపదు (క్రి. aadhaarapaDu ఒక 
విషయం మరొక విషయం చేత నిర్ణయం 
అగు to depend on sth (పజలను 
మత ప్రాతిపదికపై విభజించ చూచే జాతి 
వ్యతిరేక శక్తుల పట్ల జమ్ము కాశ్మీర్‌లోని 
కొంగెస్‌ అసమ్మతి వాదులు అనునరించే 
వైఖరిని బట్లు మూ నిర్ణయం ఆధారాపడి 


39 


ఉంటుంది. (ప్రజా. 27.10.87) 


ఆధికౌరికం వి, aadhikaarikam 
ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ పూర్తి 
బాధ్యత వహిస్తూ చేసేపని యణ! ఇండి 
యాలో పాకిస్తాన్‌ హైకమీషనర్‌గా బవీరల్‌ 
ఖాన్‌ బబ్బుర్‌ను నియమించినట్టు నేడిక్కడ 
ఆధికొరికంగా (పకటేంచారు. (ఆం.ప్ర. 


18 10 89) 


ఆధిక్యం వ. 22641200/47% (పోటీలలో) 
ఎదుటి వారికన్నా ఎక్కువ పాయింట్లు, 
ఓట్లు మొ. సంపాదించటం 1626(12 
sports elections etc.) ... ఆ 
జట్టుకు ఇప్పటికే 270 పరుగుల ఆధిక్యం 
అభించింది. (ఈ. 298 89) 

ఆధిక్యత వి. aadhikyata చూ. ఆధిక్యం; 
(పథమార్థం ముగిసే నరికి రాజన్లాన్‌ 4-0 
ఆధిక్యత నంపొదించింది. (అంప 297.89) 

ఆధిపత్యం వి. aadhipatyam (పభుత్వం 
అధికారంలో ఉండటానికి అర్హత కలి 
గించే కనీస మెజారిటీ majority ... 
బొమ్మయ్‌ ప్రభుత్వం సభలో అధిపత్యం 
కోల్పోయినట్లు గవర్దుర్‌ అభిప్రాయ వడ్డార 
స్టారు. (ఈ 22489) 

ఆధునీకరణ వి. 22482421206276.0/4 ఉన్న 
వాటి రూపురేఖలు, సామర్థ్యాన్ని సమకా 
లీన సాంకేతిక జ్ఞానంతో మెరుగు పర 
చటం , నవీకరణ [mMOdernization 
కొత్తగూడెం విద్యుత్‌ కేజ్ళాదం అభునీకరణ 
పని పూర్తికాగానే వార్జిక విద్యుదుత్చాదన 
1125 ౫M యూనిట్లకు సెరగగలదని తలి 


నొరు. (ఆం.భూ 20.4 88) 


ఆధ్యర్యం ఏ. aadhvaryam కార్య -నిర్వ 
హణ బాధ్యత వహించటం auspices, 


26815 గతంలో కమ్యూనిస్టు పార్టీకి మంచి 
వలుకుబడి ఉన్న (గ్రామంలో దాదాపు ఏడు 
కమ్యూనిస్టు ప్పార్టీ 
ఆధ్యర్యంలో బహిరంగ నభో జరిగింది. (విశా. 
10 6.87) 

ఆనవాయితీ వి. aanavaayitii ఎంతో 
కాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నది; సంప 
దాయం, 


సంవత్సరాల తర్వాత 


అలవాటు Convention, 
practice సఏ.జీ. నివేదికలకు అత్యంత 
గౌరవం ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్హుది. 
(ఆం.భూ. 25.7.89) 
ఆపద్దర్మ ప్రభుత్యం వి. aapaddharma 
prabhutvam చట్ల సభలు రద్దయినప్పుడు 
తిరిగి ఎన్నికలు నిర్వహించి కొత్త (పభుత్వం 
ఏర్పాటయ్యే వరకు  రాజ్యాంగాధినేత 
అనుమతి మేరకు కొనసాగే ప్రభుత్వం 
caretaker government లోక్‌ నఖ 
రద్దయితే ఆవద్దర్శ (ప్రభుత్తుంగా తన మంతి 
వర్గమే కొనసాగి ఉండేది. (ఆం.ప్ర 287.89) 
ఆపద్దర్మ ముఖ్యమంత్రి వి. 
paddharma mukhyamantra మంతి 
వర్గం రాజీనామా చేసినపుడు కొత్త 
(పభుత్వం ఏర్పాటయ్యే. వరకు రాజ్యాం 
గాధినేత - కోరికపై కొనసాగే ముఖ్య 
మంత్రి caretaker chief minister 
అయితే ఆపద్దర్మ ముఖ్యమంతిగా పద 
నిలో కొనసాగాల్సిందిగా బన్సీ లాలు గవర్దుల్‌ 
కోరారు. (ఆంజ్యో 20.687) 
ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు వి, aapa- 
reeSan blaakboorDu అన్ని పారశాల 
లకు మౌలిక సదుపాయాలు కల్పించే కార్య 
క్షం Operation Black 
Board(programme meant 
for strengthening school edu 
cation by providing basic 


aa- 


40 


facilities to all the Schools) 
ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు కింద (గౌమాల్లో పాఠ 
శాల భవనాలను గత నంవత్సరం చేషట్లి 
పూర్తికాకుండా ఉన్ల వాటిని రోజ్‌గార్‌ నిధు 
లతో పూర్తి చేయాలని ఆయన కోరారు. 
(అం ప్ర. 3.7.89) 

ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వి. aapareeSan 
bluusTaar పంజాబ్‌ స్వర్ణ దేవాల 
యంలో తిష్ట వేసిన టెర్రరిస్టులను బైటకు 
వెళ్ళగొట్టటం కోసం తీసుకున్న సైనిక 
చర్య Operation blue star(a 
military operation meant 
for flushing out terrorists 
from the Golden Temple in 
Punjab) పంజాబ్‌ స్వర్ధ దేవాలయంలో 
ఆపరేషన్‌ బ్లూస్టార్‌ తరువాత తొను రాసీన 
లేఖ పై (పభుత్తం ఆగగ్రహొంచిందని 
చెప్పారు. (ఆం.భూ 46.89) 

ఆపాదించు క్రి. 2274262204 లేనివి ఉన్న 
ట్టుగా అంటగట్టి చెప్పు 10 attribute 
స్పీకర్‌కు ఉద్దేశాలు ఆపాదించటం మంచిది 
కొదని ఆయన చెప్పారు, (ఈ. 30.787) 

ఆమరణ నిరాహార దీక్ష వి. 
maraNa niraahaara 4222054 కోర్కెల 
సాధనకు అన్నపానీయాలు ముట్టకుండా 
మరణ పర్యంతం ఆందోళన చేయటం 
fast unto death డిమాండ్ల సాధన 
కోసం ఈనెల అయిదో తేదీ నుండి ఆమరణ 
నిరాహారదీక్షలో ఉన్హ్ర ... (ఆం.ప్ర. 11.589) 

ఆమోదల వి. 4272004472 ఒక పనికి 
తెలిపే అంగీకారం, సమ్మతి, అనుమతి 
approval, consent ఈ ఒడంబడికకు 
ఇండియా లాంఛన (పాయంగా ఆమోదం తెల 


పటం జయన్య్రనేకు విజయంవంటోది. (ఈ 
281 88) 


aa- 


ఆమోద ముద్ర వి. 4627200442 724474 
ఒక విషయానికి ఆధికారికంగా తెలిపే 
అంగీకారం (official) consent or 
approval అనేక మంతిత్య శాఖల పద్దు 
లను స్పీకర్‌ జక్కర్‌ చర్చ జరక్కుండానే నభ 
ఆమోదానికి పెట్టిన అనంతరం బడ్జెట్‌ పై 
ఆమోద ముద పడింది. (ఈ 27.489) 


ఆమోదించు క్రి. 2272004264 1. ఒక 
పనికి తన సమ్మతిని వ్యక్తం చేయు 
to approve(sb’s action) sof 
వభ్యుల (వర్త నను (ప్రధాని బొహాటంగొ ఆమో 
దించటాన్లి ఆ రోజు రాజ్యసభలో ఉన్ల 
వారందరూ చూశారని బి.జౌవీ. నాయ 
కుడు ... చెప్పాడు. (ఈ 26.288) 2, ఏదైనా 
తీర్మానాన్ని అంగీకరించు t0 255 (2 
resolution) తమ శానన నభ్యత్యొ 
నికి రాబీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ 
తెలుగు దేశం లెజి స్టేచర్‌ ప్వార్హీ గురువారం 
నొడక్కడ ఒక తీర్మా నాన్చి ఆమోదించింది. 


(ఆం (ప 11.12.87) 


ఆమ్లవర్షం, వి. AaAamlavarSam (వాతా 
వరణంలోని అతికాలుష్యం వల్ల) వృక్ష 
జాలానికి (పమాదకరమయిన రసాయనిక 
పదార్థాలతో కూడుకొని పడే వాన 
acid rain నైరుతి చైనాలోని నీచువాన్‌ 
(ప్రాంతంలో ఆమ్ల వర్గాలు ఆరు వేల హెక్టార్ల 
దేవదారు వనాని 90 శాతం వరకు ధ్యంసం 
చేశాయని అధికార పత్రిక ... తెలివీంది. 


(ఆం(ప్ర 211087) 


ఆయకట్టు వి. 46౪4422224 చెరువులు( 
ప్రాజెక్టు) కాలువలు వంటి నీటి వనరుల 
(3 థి 

కింద సాగయ్యే భూమి విసిర్ణం ఎyicut 
థీ రాంసాగల్‌ |సాజెకు ఆయకటు కింద గత 
జా ( లు ౨ 

సంవత్సరం 52 శతకోటి ఘనవుటడుగుల 
నీటిని 3.82 లక్షల ఎకరాల వంట భూమికి 


అందించారు. (ఆం (ప. 22.4 88) 


ఆయత్తమగు క్రి. A1yattamagu (కార్య 


సాధన కోసం తగిన) సన్నాహాలు 
పూర్తి చేసుకొను; సిద్దమగు 10 be 
prepared, poised ... దేశం 21న 
శతాబ్దంలోకి (ప్రవేశించేందుకు ఆయత్రమ 
వుతుండగా న్యాయ పరిపాలనా విభాగం 
మాతం 19వ శతాబ్దంలోనే తచ్చాడుతోందని 
ఎమర్శించారు. (ఈ. 47.89) 


ఆయారాం గయారాం వి. a1yaaraam 


gayaaraam స్వార్ధమే పరమార్థంగా ఎప్ప 
టికప్పుడు పారీలు మార్చే నాయకులు 
(An) 

defectors కాంగెస్‌(ఐ) 3రస్తానాలు 

సంపాదించి మైనారిటీలో పడింది. అయినా 
భజన్‌ లాల్‌ ఎత్తులు జిత్తులు ఫలించి 

ఆయారాం గయారాొంల సాయంతో అధికా 

రంలోకి రాగలిగింది. (ఆంభూ 206,87) 


ఆయుధ పటిమ వి. aayudha paTima 


అధునాతన యుద్ధ సామ్మగి ద్వారా ఒక 
దేశం సంపాదించుకున్నబలం military 
might, armed strength ఏ దేశా 
నికి కూడా తన ఆయుధ వటీమతో మానవా 
లిని వణంగా పెట్టే అధికారంలేదని అన్నారు 


(అం.భూ 2489) 


ఆయుధ పోటీ వి. aayudha ౦౦ 22 


దేశాలు ఒక దానిని మించి మరొకటి 
ఆయుధాలు సమకూర్చుకోవడానికి ప్రయ 
త్నించటం arms race భారత దేశానికి 
ఎదురౌతున్న నమన్వలను పన్తావిన్తూ 

ఆయుధ పోటీని గొంతెత్తి ఖండించినందుకు 
తమ పై ఒత్తిడి తీనుకువస్తున్నారని (ప్రధాని 


ఆరోపించారు. (ఉ 27.87) 


ఆయుధ సంపత్తి వి. aayudha 8277204011 


ఒక దేశం దగ్గర ఉన్న యుద్ద సామి 
armed strength ... శతు దేశాలు 


విభిన్హు పద్దతుల ద్యారా సెంచుకొంటున్ఫా 
ఆయుధ నంపత్తికి దీటుగా మనదేశం కూడా 
ఆయుధ నంవత్తిని పెంచుకోవల సీన అవసరం 
“=. (ఆం.జ్యో 20.687) 
ఆయుదీకరణ వి. aayudhikaraNa 
ఆయుధాలను సమకూర్చటం armng 
నున రాష్ట్రంలో మనం “ఆయు 
దీకరణ ”కు పూనుకోనటం నిన్సందేహంగా 
తిరోగమన చర్చ. (ఆం.ప్ర. 21.489) 


ఆరగాణీ వి. 24728640 చెరువులకు, 
నదులకు వర్షపు నీరు అందించే పరిసర 
ప్రాంతం Catchment area ఇటీవల 
కృష్ణా ఆరగాణో (పొంతంలో పడిన భారీ 
నరాలకు శ్రీశెలం నాగార్లున సాగర్‌ రిజ 
ల ద ద్‌ 
ర్యాయర్‌లలో నీటి మట్టం పెరగటంతో ... 
(ఈ, 13.10.87) 
ఆరాతీయు (కీ. aaraatiiyu ఏదైనా గోష్య 
మైన విషయానికి సంబంధించిన వివరాలు 
సేకరించు 10 probe, enquire 
మంతుల గైరు హాజరుకు కారణ మేమిటో 
ఆరాతీస్తున్నానని, అది తెలిసాక రాజీనామా 
లపై న్నిరయం తీసుకుంటానని శ్రీ దేవిలాల్‌ 
కు (రె 
తెలిపొరు. (ఈ. 29.7.89) 


ఆరుతడి వి. 24474%4.00? మెట్ల పంటలకు 
మాత్రమే నరిపోయేటట్టుగా అప్పుడప్పుడు 
"సేద్యపు నీరు అందించటం periodical 
supply of water for dry crops 

న (శురాంనాగల్‌ (వొజెక్టు కింద రేదడంక్తల 

76 వేల ఎకరాలకు, రబీ సీజనులో ఆరు 
తడి కింద మెట్లు పంటలకు నీటి నరఫరా 
చేయాలని నిర్ధయించింది. (ఆం.జ్యో 


16.10 87) 

aarubailu jailu 
ఖైదీలు ఎల్లపుడూ గదులకే పరిమితం 
కాకుండా, పరిమిత స్వేచ్చతో తిరుగాడే 


ఆరుబైలు జైలు బి 


42 


ఆర్జిత ఎలవు వి. 


అవకాశం ఉన్న జైలు ౦0౧౦ల air Jail 

వారిని నిర్దంధంలో ఉంచాలన్హ కక్ష 
సాధింపు ఆలోచన (ప్రభుత్వానికి లేదని “ఆరు 
బైలు జైళ్ళు” కూడా ఏర్పాటు ... (ఆంజ్యో. 


510.88) 


ఆరోపణ వి. 2670024046 1. తప్పుడు 


పని లేదా నేరానికి పాల్పడినట్టు చేసే 
నిందాత్మకమైన ప్రకటన Allegation, 
accusation శ్ర రెడ్డి విలేఖరుల నమా 
వేశంలో తెలుగు దేశం పార్టీ ఎన్నికల కమిటీ 
కన్ఫీనరు పై తాజాగా మరొక ఆరోపణ 
చేశారు. (ఆం.జ్యో18.11.87) 2. న్యాయస్థా 
నంలో ఒక వ్యక్తీ పై మోషే నేరం Charge 
ముఖ్యమంతి (శ్రీ ఎన్‌. టీ రామారావు 
పై కోర్టులో నిరాధారమైన 193 ఆరోపణలు 
చేసీన శ్రీ (దోణంరాజు నత్సనారాయణకు 


పల (ఆం.ప్ర, 13 4.88) 


ఆరో పించు క్రీ. 6670072264 ఇతరులు 


తప్పుడు పనికి లేదా నేరానికి పాల్పడి 

నట్టు ప్రకటించు t0 allege, accuse 
కర్ణాటకలో శానన నభ్యులను కొనటానికి 
a 

బేరాలు జరిగాయని దేశ వ్యవహారాల మంతి 
బూటానీంగ్‌ ఆరోవీంచారు. (ఈ 265.89) 


ఆనించు క్రి. 667264 ధనం, ఆస్తులు, 


పేరు మొ. సంపాదించు tO earn 
1953-83 సంవత్సరాల మధ్య నీనీ నటు 
డుగా తాను 108 కోట్లు రూపాయలు 


ఆర్థించానని చెప్పటం నత్యదూరమని గ్‌, 
(ప్రముఖ నీనీ నటుడుగా తాను కొన్నాళ్ళ 


పొటు బాగా ఆర్థించిన విషయం నిజమే 


నన్నారు. (ఆం.ప్ర 10.1287) 


267222 selavu 
పర్మనెంటు ఉద్యోగుల ఖాతాలో సంవత్స 
రాంతంలో చేరే కాలదోషం పట్టని సెలవు 
దినాలు earned leave (ప్రస్తుతం పాఠ 


శాలల్లో పనిచేసే సిబ్బంది ఆర్హిత 
సెలవు తీసుకోవాలన్హు డి.ఇ.ఓ. కార్యాలయం 
చుట్టూ తిరగాల్టి ఉంటుంది. (ఈ 8.987) 
ఆర్ట్‌ సినిమా వి. 46472 82272464 వ్యాపార 
దృష్టి లేకుండా కళాత్మక విలువలతో తీసిన 
సినిమా art movie ... తెలుగు నాట 
ఆర్ట్‌ సీనిమా అనే ఆలోచనను నజీనంగా 
ఉంచటానికి కృషి చేన్తున్హారు. (అంప. 
23.2.89) 

ఆర్షర్లీ వధౌనం వి. 46270827/4 Vad- 
haanam పోలీసు కాని"స్టేబుళ్ళు తమ 
సై అధికారుల ఇళ్ళల్లో చాకిరీ చేసే 
సంప్రదాయం 0౦౫6ల)” system ... 
బిటి ష్‌ పోలీస్‌ వ్యవస్థలోని బానిన విధా 
నాని గుర్తుకు తెచ్చె ఆరర్ధీ విధానాని రద్దు 
చేయాలని ... కోరారు, (ఆంప్ర. 238.89) 
ఆర్హినెన్స్‌ నీ వి. 4667072678 చట్ట సభ, సమా 
వేశాల్లో లేనప్పుడు తక్షణ అవసరాల కోసం 
గవర్నర్‌ లేదొ రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వం 
జారీ చేసే ఉత్తర్వు ౦0212266 మండ 
లానికో “న్యాయ పంచాయతీని ఏర్పాటు 
చేసేందుకు త్తురలో ఆర్డినెన్స్‌ ద్వారా చట్టం 
అమలులోకి తేనున్హుట్లు ప వెల్రడించాదు, 


(ఈ. 197.89) 


ఆర్థిక క్షామం వి. aarthika kSaamam 
దేశంలో తీవమైన నిధుల కొరత వలన 
ఏర్పడిన దుర్భర పరిస్థితి financial 
drought కరువు కాటకాలకు దొదావు 
నిలయంగా మారిపోయిన ఆ(ఫికొ ఖండం 
ఇపుడు కొత్త రకమైన కరువు నొకదాన్సి 
ఎదుర్కొంటోంది. 
దానికి “ఆ్టిక క్షామం” అని పేరు పెట్టాడు. 


టి పుర ఈ 
ఆర్‌ క శాస్త్రనివుణులు 


(ఈ. 6.787) 


ఆర్థిక దిగ్బంధం వి. aarthika dag- 
bandham ఒక (పొంతాన్ని చుటు ముటి 
వ్‌ లు 


43 


ఆరిక నేరం వి. 
యి 


ఆర్థిక పరివర్తన వి. 


ఆర్థిక ప్రతిష్టంభన వి, 


బయటి ప్రపంచంతో ఆరిక, వాణిజ్య 
(4౫) 
కార్యకలాపాలు జరగనీయకుండా నిరోధిం 
చటం economic blockade తమి 
గుల ఊచకోత జూప్తా పై ఆక దిగ్బంధం 
నల పరిస్తితి మరింత విషమించిందని శ్రీ 
గా దా 
తివారి చెప్పారు. (ఆం.ప్ర. 9.687) 
aarthika neeram 
పన్నుల చెల్లింపు వంటి ఆర్థిక విషయాల్లో 
ప్రభుత్వాన్ని మోసగించటం economic 
offence రాబడి పను నంవద వను 
చట్టాల ఉల్థంఘన నేరం ఆరోపిన్తూ తనపై, 
తన కుటుంబ నభ్యుల పై దాఖలయిన కేసుల 
సందర్భంగా ముఖ్యమం తి జిక 
నేరాలకు నంబంధించిన (పత్యేక కోర్టుకు 
హాజరవుతారు. (అం.భూ. 19.4.88) 


ఆర్థిక నేరస్తుడు వి. aarthika neeras- 


tuDu ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తి 
economic offender అరక నేరస్తు 
లకు రాజీవ్‌ రక్షణ- శ్రీ రామ కష్ణ హౌగ్గే 
ఆరోపణ. 

aarthika parz- 
vartana ఒక దేశం ఆర్థిక స్వరూపాన్ని 
సమూలంగా మార్చటం; ఆర్థిక పునర్‌ వ్యవ 
స్టకరణ financial restructuring 
మాల్రీవుల్లో (పన్తుతం జరుగుతున్న చారి 
(తౌత్మకమైన ఆర్థిక పరివర్తనలో పాల్గొనే 
అవకాశం లభించినందుకు భారత దేశం గర్వి 
స్తున్హుదని ఆయన అన్నారు. (ఆం.ప్ర. 26.7.89) 


aarthika 
pratiSs Tambhana (పభుత్వ ఆదాయ 
వ్యయాలకు పొత్తు కుదరక ఏ పని జర 
గక నిలిచిపోయే పరిస్థితి financial 
stalemate రాష్ట్రాల ఆదాయవు వనరు 
లకూ రాష్ట్ర (ప్రభుత్వాలు నిర్షహించవలసీన 
నంక్షేమ కార్యక్రమాల వ్యయానికి పొత్తు 


కుదరనందునల ఆరిక (పత్తిష్టంభన ఏర్పడ బై 
ణా థా ఠం 
(& 228 87) 
ఆరిక బిలు వి. 4244702204 01/4 చట 
నే రా లు 
సభల్లో నిధుల మంజూరుకు ఉద్దేశించిన 
శాసనం చిత్తుప్రతి money bill అనేక 
కొత్త పొదుపు వథకాలతో కూడిన ఆర్థిక 
బిల్లును నేడు లోక్‌ నభ ఆమోదించింది. 


(ఆం.ప్ర. 3589) 


ఆర్థిక వనరులు వి. (బ.వృ 
aarthika vanarulu ప్రభుత్వానికి ఆదా 
యాన్ని సమకూర్చే మార్గాలు financial 
resources తగిన ఆర్డిక వనరులతో (పాతి 
వదిక వ్యవస్తతో అంతర్గత జలమార్గాలను అభి 
థా ౧ fa 
వృద్రి పరచడానికి నమన్లాయ వూర్వుక జాతీయ 
(ప్రణాళికను ఇవుటి వరకు రూపొందించలేదు 


(ఈ. 5.789) 


ఆర్థిక సంక్షోభం వి. aarthika sankSoo0b- 
ham ఉత్పత్తులు పడిపోయి, వనరులు 
తగిపోవటంవల ఏర్పడే ఆరిక దుసితి 
నీ oe ళు డా 
financial crisis దేశం ఆ్టిక నంక్షో 
భంలో కొట్టు మిట్టాడు తున్హువుడు (పతి 
పక్షాలు తల పెట్టున బంట్‌ దేశ (వయోజనా 
లకు పూర్తిగా హాని కలిగించేదని ... అన్నారు 


(ఆం.ప్ర 29 8 89) 


ఆర్థిక సంవత్సరం వి. aarthika samvat- 
saram (ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆదాయ 
వ్యయాల లెక్కల ముగింపుకై ఏర్పాట 
యిన 12 నెలల కాలం (ఏపిల్‌ మొదటి 
నుంచి మార్చి చివరి వరకు) financial 
year, fiscal year; ఈ జ్ఞరిక సంవ 
త్సరం ఎంపిక చేసీన 10 మండలాల్లో 35 
మంది మపొళలకు ఇర్హిక నహాయం అందజే 
యాలని కల్తెక్టర్‌, జిల్లా స్త్రీ నంక్షేమాధికారిని 
కోరారు. (ఆంప్ర 3789) 


ఆర్థిక సహాయం వి. 44702204 sa- 


44 


haayam డబ్బు రల ఇచ్చే మద్దతు 
financial assistance అఖిల భారత 
కాం[గెస్‌(ఐ) కమిటి నుండి 15 లక్షల ఆర్దిక 
నహాయాన్శి కూడొ (వధాని (వకటించారు, 


(ఉ. 1510 88) 


ఆర్థిక స్వాతంత్రం వి. aarthika 


svaatantryam ఇతరులపై ఆధారప 
డకుండా ద్రవ్య విధానాలు స్వేచ్చగా 
రూపొందించ గలిగే స్టితి economic 
freedom మాట్లాడ్డానికి అయితే 
స్వాతంత్రం వచ్చింది. కాని 40 ఏళ్ళ 
యినా దేశంలో ఆర్థిక న్యాతం త్రం రాలేదని 
ఆయన ఆరోపించారు (ఉ 8.488) 


ఆలనా పొలనా వి. 41lInaa paalanaa 


(ఆరంభ దశలో) ఒక సంస్థ నిర్వహణను 
జాగత్తగా పర్యవేక్షించటం 6౫6 ఎన్టికలు 
జరిగి రైతు (ప్రతినిధులు బాధ్యతలు న్వీక 
రించే వరకు కరక పరిషత్‌ ఆలనా పాలనా 
చూడటానికి రాష్ట్ర స్థాయిలో ఒక అడ్‌హాక్‌ 


అ: క 
బాడీని స్పృ్షంచారు. (ఈ 26589) 


ఆలయ లొంఛనాలు వి. (బ.వ.) aalaya 


laanchanaalu (ప్రముఖులు సందర్శించి 
నపుడు దేవాలయం తరపున చేసే సంప్ర 
దాయ సిద్దమైన మర్యాదలు temple 
rituals స్వామిజీ తిరుపతి సిటీలోకి ప్రవే 
శించినప్పుడు గోవిందరాజు సామి ఆలయం 
వద్ద టీటిడి అధికారులు నకల ఆలయ 
లాంఛనాలతో స్వాగతం చెప్పారు. (ఆం భూ 


37.87) 


ఆలవాలం వి. aalavaalam అవాం 


ఛనీయ విషయాలకు లేదా అసా 
మాన్య సంఘటనలకు మూలం; నెలవు 
fountain-head, centre అవినీతికి 
ఆలవాలమై భూస్వామ్య విధానాలకు (ప్రతి 
రూపమైన ప్రభుత్యం నురెంతో కాలం మను 


ఆవహించు 


గడ సాగించలేదని, దీనికి త్యరలోనే నూకలు 
చెల్లుతాయని ఆయన జోన్యం చెప్పారు. 
(ఆంభూ. 2.5.89) 

ఆలోచనచేయు (క్ర. aaloocanaceeyu 
ఒక పనికి సంబంధించిన సాధ్యాసాధ్యా 
లను గురించి నిశితంగా పరిశీలించు 
to contemplate ఇంకా కొంచెం 
ముందుకు వెళ్ళి కాంగెస్‌(ఐ) తో కలిసీ 
మిశ్రమ (ప్రభుత్యం ఏర్పాటు చేయవచ్చని 
గూడా , ఆలోచన చేసినట్లు వార్తలు 


ఉన్నా యి. (ఉ. 4.11.88) 


ఆలౌట్‌ వి. 267647 క్రికెట్‌ ఆటలో టీము 
లోని బ్యాట్‌ మెన్‌ అందరూ(పది మంది) 
తమ వికెట్లను కోల్పోవటం 211041 
ఇండియా 83 పరుగులకే “ఆలౌట్‌” కావ 
టంతో ఇండియా వని అయిపోయిందని 
(కికెట్‌ పండితులు జోస్యం చెప్పారు. 


(ఆంప్ర. 81087) 


(కీ. aavahincu కోపం, 
నిరాశ వంటి భావాలు మన 
సుని ఆక్రమించుకొను t0 seze(the 
mind as a negative passion 
like despair, depression etc.) 
(వధాన మంతి రాబీబ్‌ గాందీ నానాటికీ 
పట్టు కోల్పోతున్నారు. దాంతో ఆయన్ని 
నిరాశ ఆవహిస్తోంది ... (ఈ. 26889) 
ఆవిర్భవించు (క్రీ. aavirbhawncy వెలు 
గులోనికి వచ్చు t0 Emerge రాష్ట్ర 
కాం[గెస్‌లో శీ కోట్ల విజయ భాన్కర రెడ్డి 
అనమ్మా తి వర్గ నాయకుడుగా ఆవిర్భవించిన 
తర్వాత శ్రీ జనార్హన రెడ్డి కొంతకాలం వెంగళ 
రావుకు సన్ఫి హితం అయ్యోరు. (ఆంజ్యో. 
13.11 88) 


ఆవిర్భావ సదస్సు వి. aavirbhaava 


sadassu ఏదెనా ఒక కొత్త సంస 
అ థి 


45 


ఆశాజనకం వి 


ఆశాభావం వి. 


రూపు రేఖలు రచించటానికి ఏరా 
బైన తొలి సమావేశం preparatory 
convention లోక్‌ దళ్‌ అధ్యక్షుడు 
హౌెచ్‌.ఎస్‌, బహుగుణ, జనమోరా) కన్సీనల్‌ 
రామ్‌ధన్‌ కూడా “జనతా దళ్‌ అవిద్దావ 
సదస్సుకు హాజరుకాలేదు. (అంజ్యో. 12.10.88) 


ఆవిష్కరించు క్రి. aamSkarincu 1. 


ఏదైనా ఒక కొత్త పుస్తకం, విగ్రహం 
మొ. వాటిని లాంఛనంగా (పజల 
సమక్షంలో వాటి మీద కట్టిన రిబ్బన్‌ 
ఉన్న కాగితం లేదా తెరను తొలగించి 
ప్రదర్శించు 10 launch, unveil (a 
book, statue etc.) 
ఆవిష్కరించి మొదట్‌ ప్రతిని డాక్టర్‌ నలో 
త్తమ్‌ వూరికి బహూకరించారు. (అం.జ్యో. 
56.87) అంజయ్య తైల వ్తర్ధ్‌ బత పటాన్భి 1] 
ర్పుల్‌ ఆవిష్కరించారు. (ఆంజ్యో 191087) 2. 
(జెండాను) ఎగుర వేయు to hoist(a 
flag) ఈ నదన్సులో పార్టీ సతాకాన్చి 
పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వసంత నాగే 


... పున్తకాన్లు 


శర రావు ఆవిష్కరించి, పతాకొన్ది గురించ 
వివరించారు, (ఈ 8.589) 


aad aajanakam 
భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంటుందనే 
నమ్మకం 
encouraging, hopeful మార్కెట్‌ 
పరిస్టితి బురుగు వడటంవల్ల డ.ఎం.టీ. ధరలు 
తగ్గుముఖం పక్టుటంవ్వూ జరుగుతున్హ్ర సంవ 


కలిగించేది promising, 


తరానికీ పని తీరు మరింత ఆశాజనకంగా 
ఉంటుందని ... తెలివీంది. (ఈ 25.8.89) 


aasaabhaavam మంచి 
జరుగుతుందనే తలంపు hope న్యాతం (త 
ననుర యోధుల నాయకత్త్యంలో (గామాలలో 
శాంతి కమిటీలు ఏర్పరిస్తే మంచి ఫతి 


తాలు ఉంటాయని ఆయన ఆశాఖావం 


46 


వ్యక్తం చేశారు. (ఆం.భూ 28.889) 

ఆశ్రమ పాఠశాల వి. 2687274 paa- 
Thas 62/4 విద్యార్దులకు వసతి సౌకర్యాలు 
కలిగించి (శ్రద్దగా చదువు చెప్పే ప్రభుత్వం 
నడిపే బడి residential school ... 
ఎనుక బడిన వరాల వారి వీలలకోసం 
రాష్త్రంలో మరి మూడు ఆశ్రమ పారశాలలు 
ఏర్పాటు చేస్తునారు. (ఆం.భూ. 28.7 87) 

ఆశ్రయ కల్పనా సంవత్సరం వి. aasra- . 
ya kalpanaa samvatsaram ప్రజలకు పోవడంవ ఏర్పడే తీవ కొరత లెదా 
గృహ వసతి కల్పించటం ఒక ఉద్యమంగా గడ్డు పరి తి food crisis ఆనీయాను 
(ప్రభుత్వాలు చేపట్టిన సంవత్సరం year ఆహార “- నుండి వచ్చ పైరుల విప్పవం 
of house building అంతర్జాతీయ 
ఆకయ కల్పనా నంవత్సరాన్లి పురన్కరించు 
కొని తపాల శాఖ నిన్ను రంగుల న్హాంవును 
విడుదల చేసింది. (ఆంప్ర. 7.1087) వసర వస్తువులు food stuff ముట్ల 

ఆశ్రయించు (కీ. aasrayincu తప్పని సరి డికి గురైన జాఫ్లా తమిళులు అత్యవసర 
పరిస్థితుల్లో ఒక పద్ధతిని అనుసరించు; మందులు, ఆహార నరుకులను విమానాల 
ఆధార పడు శం ₹650౫1 to sth, 
recourse to sth ... దీని వర్ణ (దవ్యో 
లుం వత్తిడి ఎక్కువ అవుతుందని కొందరు 
నిపుణులు వాొచ్చరికలు చేస్తూనే ఉన్నా, 
గత్యంతరం కనిపించక కేంద (ప్రభుత్వం 
ఏటా ఈ విధానాన్లి ఆ్యశయిన్తూనే వుంది. 
(ఆంపై. 20.9.87) 


ఆశ్రిత పకపాతం వి. 4286712 pak- 
అ, 


ఆస్కారం వి. 413kaaram అనుమానం, 
అ ( aT ఇ 
వైషమ్యం మొ. ఎర్పడట నికీ ఉన్న అవ 
కాశం; చోటు, తావు 56096, 7?0m 
రాతయుంచు కుంటే 
భొరజ్‌ (శ్రీలంక నిద్ధయించు ba 
అనవసరపు వెషమ్యాలకు అస్కారం €కుండా 
చేనుకోవచ్చని ఫిజీ (ఆం (ప 6.6 87) 
ఆహార సంక్షోభం బ్ర aahacra 
sankSoobham (దేశంలో) తిండి గింజల 
ఉత్పత్తి అవసరాలకు ఏ మాతం చాజక 


కోపొడింది. (ఆం.ప్ర. 14.16 87) 
ఆహార సరుకులు వి. (బ.వ.) aahaara 
sarukulu బియ్యం పప్పులు మొ. నిత్యా 


నుండీ ... (ప్రజా 5687) 

ఆహుతిలగు క్రి. 2624402224 అగ్ని ప్రమా 
దాలు లేదా హింనాత్మక సంఘటనల్లో 
ప్రాణాలు కోల్ఫోవు 10 get killed 
షెరరిస్టులు సృష్టించిన మరో బీభత్సుకొం 
డలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది 
మంది ఆహుతి అయ్యారు, (ఉ. 15 687) 

ఆహూతులు వి, (బవ) 4624474411 సభ 


5౨౭7261272 తమ సన్నిహితులైన వ్యక్తు 
లకు అర్హతలు లేకున్నా పదవులు, ఇతర 
సౌకర్యాలు కట్లబెట్టడం favouritism 
లు లు 

విచ్చల విడి లంచగొండి తనం, ఆశ్రిత 
సృక్షపాతం ఈ నంస్తల్లో ఉన్సది. (అంప 
(A డి రా 

26 4.89) 

ఆషామాషీ వి. aaShaamaaShan 
చాల తేలికైన విషయం light, easy, 
simple, unimportant బోఫోర్స్‌ 
వ్యవహారంపై నీ.ఎ.జి నమర్థించిన నివేది 
కను ఆషామాషీగా తీసుకోవటానికి వీల్లేదని 
8 అన్నారు. (ఈ. 21.8.89) 


లకు, సమావేశాలకు పిలవగా వచ్చినవారు 
invitees అంతకు ముందు ఎన్‌ వి. 
స. ఎల్‌. చైర్మన్‌ శ్రీ వి ఎన్‌. నాదక్తర్థి 
ఆహూతులకు స్వాగతం చెప్పారు. (ఆం.భూ 


1.5 89) 


ఇ 


ఇంగితజ్ఞానం వి. zngitajnaanam చుట్టూ 


ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం ద్యారా 
వచ్చే మామూలు తెలివి తేటలు; సాధారణ 
జ్ఞానం Common sense ఇంగిత జ్ఞానం 
ఉన్ల వారెవరైనా ఇలాంటి అభ్మినాయానికి 
ఎలా వస్తారో నాకు అర్హంకాదు. (ఈ 8.989) 


47 


ఇంజక్షన్‌ వి. njakSan ఒక వ్యక్తి లేదా ... పరుగులు చేసీంది. (ఈ 56.87) 
సంస్థ కా కలాపాలను నిరోధిస్తూ న్యాయ ఇంటరాగేట్‌ చేయు §. inTaraageeT- 
స్థానం ఇ 1 లిఖత పూర్వకమైన ఆదేశం 666౪2 (పోలీసు అధికారులు) సమాచారం 
injunct on ముఖ్యనుంతి ఇక అధికా రాబట్టేందుకు నిందితులను తీవ్రంగా 
రంలో కొనసాగకుండా తక్షణం ఇంజక్షన్‌ ప్రశ్నించు t0 interrogate వది రోజుల 
జారీ చేయాలని ఆయన వాదించారు. పాటు నలుగురు విదేశీయురల్సి వివిధ ఇంట 
(ఆం.భూ. 6.6 89) లిజెన్స్‌ సంస్థలు క్లుణ్ణంగా ఇంటరా గేట్‌ 

ఇంటర్‌పోల్‌ వి. inTarpool నేర చేశాయి. (ఈ 28.689) 
కార్యకలాపాల నిరోధంకోసం ఏర్పా ఇంటరాగేషన్‌ వి. in TaraageeSan 
పైన అంతర్జాతీయ నేర పరిశోధనా పోలీసులు నేర పరిశోధనలో భాగంగా 
సమాఖ్య Interpol(International . వ్యక్తుల్ని ఒత్తిడి చేస్తూ (ప్రశ్నించటం 
Police Commission) ... 9వ interrogation ఇంటరాగేషన్‌ నంద 
ఇంటర్‌ పోల్‌ ఆనీయా (ప్రాంతీయ నమావే ర్భంగా పోలీనులు పెట్టిన చిత్రహింసలకు 
శానికీ ౩9 ఇంటర్‌పోల్‌ దేశాల నుండి 80 తట్టుకోలేక డాక్టర్‌ రామమోహన్‌ గుప్తా 
మంది భదతాధికారులు హాజరయ్యారు. మరణీంచారు, (ఆంజ్యో 18.6 87) 


జపాన్‌ జాతీయ పోలీస్‌ ఏజెన్సీ ఏర్పాటు ఇంటలిజెన్స్‌ బ్యూరో వి nTalyjens 


చేసీన ఈ నమావేశంలో (వధానంగా ఆసి byuuroo శాంతి భద్రతలకు సంబంధిం 


యాలో నేరస్తుల నమస్త, మత్తు పదార్థాల చిన రహస్య సమాచార సేకరణ, విశ్లేషణ 
దొంగ రవాణా నమన్వుల ప్రై చర్చలు కేందీక జరిపే కేంద్ర ప్రభుత్వ గూఢచారి 
రించబడుతాయని ... (వళ ౩787) సంస్థ intelligence bureau ఇటీవల 
ఇంటర్‌ వెన్షన్‌ వి. 1222772562 సమస్య ఇంటలిజెన్స్‌ బ్యూరో ఉన్హుతాధికాధి ఒకరు 
ఉత్సన్నమయినప్పుడు పరిష్కరించడానికి అమృతనర్‌ జిల్లా జైలులో నిర్బంధంలో ఉన 
బాధ్యతాయుతమైన వ్యక్తి లేదా సంస్థ కలు శ్రీ తోదోను కలునుకున్లవుడు ఆయన 
గబేసుకోవటం; జోక్యం intervention తమ వైఖరిని న్నష్షం చేశారు. (ఆంజ్యో 
ఈ వీటిషన్‌ వర్ల చెలరేగిన నమస్యల వలయం 27489) 
నుంచి బోడ్డును రక్షించడానికి ఐదు రాష్ట్రాల ఇం కొన్సిన్‌ కేర్‌ యూనిట్‌ వి. ౫- 
(క్రికెట్‌ నంఘాలు నేడు ను పీంకోర్టులో Tensivkeer yuumT ఆరోగ్య పరిస్టితి 
ఇంటర్‌ వెన్షన్‌ (జోక్యం) వీటేషన్లు దాఖలు బాగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు, ఆప 
చేశాయి. (ఆం.ప్ర 9989) రేషన్‌ తర్వాత రోగుల చికిత్స కోసం 
ఇంటర్‌సర్వి సెస్‌ వ. inTarsarviises ఆస్పత్రిలో ప్రత్యేకంగా లన సక్‌ 
వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య జరిగేవి విభాగం intensive care unit అపరే 
(ఆటల పోటీలు) nterservices ఇండి షన్‌ తర్వాత అతని ఇం టెన్ఫిబ్‌ కేర్‌ యూని 
యన్‌ నేవీ - ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సు జట్ల ట్‌లో పెట్టి వైద్యులు గమనిస్తున్నారు. (ఉ. 
మధ్య జరుగుతున్న ఇంటర్‌ నర్పీ సెస్‌ క్రికెట్‌ 15687) 


ఛాంవీయన్‌షిప్‌ పోటీల సెమీ ఫైనల్ళ్‌లో ఇంటరిమ్‌ విణ. 277౭74౧ తుది నిర్ణయం 


కోసం ఆగకుండా మధ్యలోనే అప్పటి పరి 
స్థితిని బట్టి నిర్ణయించేది, తాత్కాలిక, 
మధ్యంతర 19162100 ఒక ఇం టెరిమ్‌ 
ఆర్థరు ద్యారా సభా సంఘం ఏర్పాటును 
నిలివీవేసీన హైకోర్టు రేవు శానన నభ 
కొర్ఫకలాపాలను ఒక్క అంగుళం మేరకూడా 
కదలనివ్యకపోవచ్చు నన్ఫ ఆందోళనను సభ్యు 
లంతా వ్యక్తం చేశారు. (ఉ. 148.87) 
ఇండియన్‌ మార్కెట్‌ రిసెర్స్‌ బ్యూరో 
వి. inDiyan maarkeT riserc byu 
౪700 విపణి వీధిలో వస్తువుల క్రయ విక్ర 
యాల ధోరణులను పరిశీలించే పరిశోధనా 
సంస్థ Indian Market Research 
Bureau ‘సండే వార వతిక ఆధ 
రంలో ఇండియన్‌ మార్కెట్‌ రీసెర్ట్‌ 
బ్యూరో(ఐ.ఎం.ఆర్‌.బి) ఈ నెల 2న తేదీ 
నుంచి 5 రోజుల పొటు ఈ నర్హే నిర్హపొం 


చింది. (ఆంప. 24,9.87) 
ఇంధన నిధి వి, 
అపారమైన విద్యుత్‌ నిల్వలు energy 


treasure భౌతిక శాస్త్ర రంగంలో అనూ 
హ్యమైన విజయాలు సాధించిన అమెరికా 


mdhana 226% 


శాస్త్ర, వేత్తలే తరగని విద్యుత్‌ సంపద సృష్టించ 
బోతున్నారు శాస్త్రవేత్త జరిపీన 
(ప్రయోగం వ్యా ఇప్పుడు యావత్‌ మాన 
వాళికి “ఇంధన నిధి” లభించబోతుంది. 


(ఆం.జ్యో 189.87) 
ఇతోధికంగా క్రీవిణ, 
౪62 ఆవసరాలకు సరిపడినంతగా; చాలి 
నంతగా, తగినంతగా $UffI౮ently, 
adequately 1. పంచాయితీలకు ఇతో 
ధికంగా నిధులు దోక్కాలన్ల నదాలోచన 
హర్షణీయమే.. (ఈ 8589) 2. ఉభయ 


itoodhikan- 


నభల్లోనూ వివేచన, ఓర్చు, సహనం ఇతోధి 
కంగా ఉండాలి అని సోవియట్‌ నాయకుడు 
అన్హుట్టు టాస్‌” తెలివీంది. (ఈ 165 89) 

ఇతోధికమగు క్రి. :2004420272494 ఉన్న 
దాని కన్నా ఎక్కువగు; పెరుగు to 
increase ఏజెన్సీ (పజలకు ఉపాధీ అవకొ 
శాలు ఇతోధికమవుతాయి. (ఈ 83.88) 

ఇదమిత్ణంగా కీవిణ. _2damitthangaa 
అనుమానాలకు తావులేకుండా; ఖచ్చి 
తంగా, స్పష్టంగా $1rely, definitely 
సెల రోజులు గడిచినప్పటేకీ శీ సపెండేకంటి 
వెంకట నుబ్ద్బయ్యగారు అవ్హుడు రాజీనామా 
చేసీందీ లేనిదీ ఎవడూ ఇదమిళ్తంగా చెప్పు ల్రేక్ర 
పోతున్నారు. (ఆం.ప్ర 26 4.89) 

ఇనుపతెర వి. 1247647672 వ్యక్తులు, సంస్తలు 
లేదా దేశాల మధ్య స్వేచ్చా సంబంధా 
లను నిరోధించే వ్యవస్థా పరమైన అడ్డంకి 
iron-curtain రాష్ట్ర పతికీ, (వధానికీ 
మధ్య ఇనుపతెర గానీ, రహన్వంగానీ లేదని 
(శ్రీ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. _ (అంప 
266.87) 

ఇనుముడింపజేయు (క్రి. numMaDimpa- 
Jeeyu ఉన్నదాని కన్నా ఎక్కువజేయు; 
పంచు to strengthen, boost 
౪p దీనితో పాటు పార్టీ ప్రతిష్టను ఇను 
మడింపజేయడమే ఈ నభల ఆశయంగా 
కనివిస్తు నది. (ఆంధ్ర. 224.88) 

ఇన్నింగ్స్‌ ఏ. innings క్రికెట్‌ ఆటలో 
ఒక్కసారి బ్యాట్‌ చేయడానికి ఒక టీముకు 
లభించే సమయం Innings వెస్టీండీస్‌ 
మొదటి ఇన్ఫింగ్భ్‌లో 530 పరుగులు (6వికె 
ట్లక్సు చేసిన నంగతి తెలినీందే. (ఆం.ప్ర. 


1.1.88) 


49 


ఇబ్బడి ముబ్బడి వి. :bbaDi mubbaDi 
లెక్కకు మిక్కిలిగా ఉండటం; అధికం 


చిన వివాదం Iran-gate(a scandal 
involving the American gover 


abundance, plenty ... రాజకీయ 
రంగంలోకి ఇబ్బడి ముబ్బడిగా (పవేశిన్తున్లా 
సంఘు వ్యతిరేక శక్తుల అరికట్టాలని ఆయన 
నొక్కీ చెప్పారు. (ఆం.జ్యో. 512.88) 
ఇమిగ్రేషన్‌ వ. imigreeSan 1. ఒక 
దేశ పౌరులు మరో దేశానికి జీవనోపాధి 
కోసం వెళ్ళటం; వలస 2. అన్య దేశీ 
యుల రాకపోకలను పరిశీలించి అనుమ 
తించు లేదా నిరాకరించే ప్రభుత్వ అధికార 
శాఖ Immigration నీక్కులుగా అను 
మానిన్తున్న ఈ 174 మంది (ప్రయాణీకులు 
చెబుతున్హు వివిధ రకాల కథనాలను జోడించి 
వారి నుంచి అనలు విషయం రాబట్టడానికీ 
ఇమిగ్రేషన్‌ అధికారులు [ప్రయత్హిన్తున్నారు. 
(ఈ. 14.7.87) 

ఇమేజ్‌ వి. ౭౬) సంఘం దృష్టిలో 
ఒక వ్యక్తి లేదా సంస్థ సంపాదించుకున్న 
స్థానం; (ప్రతిష్ట 126౭ ఏ ఎన్లికలలోనైనా 
& ఎన్టీఆర్‌ (పధానంగా తన “ఇమేజ్‌” సె 


ఆధారపడటం రివాజు, (ఆం.ప్ర. 25 1187) 


ఇరకాటం వి. న ఏమి చేయాలో 
తెలియని పరిస్థితి; సంకటం difficult 
situation, tight spot, fix లోకా 
యుక్తగా ఢిల్లీ హై కోర్టు మాజీ ప్రధాన 
న్యాయమూర్తి 
లొను నియమించడంలో జాప్యుంచేన్తూ [వజులు 


శ్రీ రాజేంద్రనాథ్‌ అగర్వా 


ఎన్ఫుకున్ల రాష్ట్ర (పభుత్వాన్చి ఇరకాటంలో 


వడవేస్తున్చదని .. ఒక టెలెక్స్‌ సందేశం 
పంపారు. (ఆంజ్యో. 24.1188) 

ఇరాన్‌ గేట్‌ వి. 1766720661 అమె 
రికన్‌ (పభుత్వం సెనేట్‌ అనుమతి 


లేకుండా ఇరాన్‌కు రహస్యంగా ఆయు 


ధాలు అమ్మిన సంఘటనకు సంబంధిం 


ఇరుకున పటు 
(Je) 


ఇ రేడియేషన్‌ వీ, 


nment in selling arms to 
Iran against the resolution 
by the Senate) ఇరాన్‌గేట్‌ వ్యవ 
హోరనుంతా అమెరికా అధ్యక్షుడు రీగన్‌ 
అనుమతితోనే జరిగిందని ... వెల్లడించింది. 


(విశా 77.87) 


ఇరికించు (కి. (TikIneu (ఒక వ్యక్తిని) 


నేరంతో సంబంధం లేకున్నా ఉన్నట్లుగా 
ఆరోపించి చేర్చు +ం implicate 
కేవలం (వీన్సిపాల్‌ను ఘెరావ్‌ చేనిన నేరా 
నికి గూండా కేనుల్లో ఇరికించారని ఆయన 
తెలిపారు. (ఈ 5687) 


ఇరిగేషన్‌ పథకం వి. 2779665472 
pathakam పంట పొలాలకు నీరు 
అందించేందుకు ఉద్దేశించిన ప్రణా 


25 irrigation scheme (వస్తుతం 
దేశంలో అమలు జరుగుతున్సు కొల్లి ఇరిగే 
షన్‌ వథకాలను మెరుగు పరిచేందుకు 


(ఈ 27.4 89) 


క్రీ. 74442226 TTu 
ఎదుటి వారిని ఇబ్బందికరమైన పరి 
స్థితులలో పడవేయు 
on defence, to embarass, to 


to put 


corner శాంతి భదతల పరిస్టీతి పైనే 
కొంగెస్‌(ఐ) అధికార వక్షాన్ని ఇరుకున పె 
ట్లాలని (పయత్సినస్తూంది. (ఈ 6989) 

irreeDiryeeSan 
ఆహార పదార్థాలను నిలువచేయడానికి 
ఉపయోగించే ఒక ఆధునిక (ప్రక్రియ 
irradiation ఇలేడియేషన్‌ అంజే ... 
ఆహార పదార్జాల్లి చిరకొలం తొజాగా నిలువ 
చేసే ఒకానొక అధునిక పద్దతి ౬... (ఈ 


9 10.87) 


ఇషాగో స్ట వి. 126680052%4 అనధికార 
పం 
సమావేశం nformal meet అమ్ము కం 
పన్ఫుల విధానంలో తీనుకొనదలిచిన మార్చు 
లపై నిన మంతి వర నభ్యుల ఖని గోష్టి 
ననూవేశంలో నమ్యగ్రంగా చర్చించి ఈ న్లి 
యాలు తినుకున్సుట్టు క్‌. చెప్పారు, (ఈ. 

me) 


5.6.87) 


ఈ 


ఈషణ్కాత్రం వి. 2540042287 అవ 
సరమైన దాంట్లో కనీసమైనది, కొంచెం 
least, slightest (పజల నమన్వలు 
ఈషణ్యా(తం పట్టించుకోకుండా (వధానిని, 
కొం(గెస్‌(ఐ) పార్టీని దూషించడమే జాతీయ 
(పంట్‌ నాయకులు పనిగా పెట్టుకున్నారని ... 
విమర్శించారు. (ఆం.భూ. 30.6.89) 

టే 


ఉక్కిరిబిక్కిరిఅగు (కీ. ukkiribikkiriagu 
తట్టుకోలేని పరిస్థితికి లోనగు 
suffocate, to suffer 28 నంవత్త 


to 


2 ర 
రొలుగా యుద్దంలో ఉక్కీరిబిక్కి రిఅవు తున 
ఇథియోవీయాలో కూడా మహిళలు భూమిని 
నంవొదించడం కోనం పోరాటం చేయక 
తప్పుడం లేదు. (ఆం.భూ. 17.8.89) 


ఉక్కు కలి వి. kk kaugi మితిమీరిన 
అధికారంతో స్వాధీనంలో ఉంచుకోవటం 
strong grip ఢ§ ఉక్కు కౌగిట్లో విదం 
(ఆం.ప్ర. 8.10.88) 

ఉక్కు చట్రం వి. ukku caTram 
మార్పుకు అవకాశం లేని వ్యవస్థ 11816 
system ఇండియన్‌. నివిల్‌ నర్పస్‌ను 
(ఐ.నీయస్‌) “ఉక్కు చృటం” steel 
frame అనేవాళ్ళు. (ఆం.జ్యో. 24.6.87) 

ఉక్కు పొదం వి. ikke paadam 

నిర్దాక్షిణ్యమైన అణచివేత [Merciless 

Supression, iron hand రెండేళ్ళ 


50 


కిందట సంజాబ్‌లో రాష్ట్రపత సాంన విధిం 
చిన తర్వాత కేంద్రం ఉక్కు పాఎంతో పెం 
రిజూన్టి అణచి వేయగలుగు తుందన్హు ఆశలు 
అడయానలయ్యాయి, (ఆం.భూ. 227.89) 

ఉక్కు పిడికిలి వ. kk piDikil 
స్వేచ్చా న్యాతంత్రాలను హరించివేసే 
తీవమైన అదుపు (ron fist, tight 
5210 (పపంచ వ్యాప్తంగా షతెకల పై ఉక్కు 
వీడికీలి, (ఆం.ప్ర. 16.10.88) 


ఉక్కు హస్తం సః ukku hastam 
చర్య 


ruthlessness నిజామాబాట్‌ జిల్లాలో 


నిర్దాక్షిణ్యమైన iron hand, 

నక్షలెట్ల కార్దకలాపాలను “ఉక్కు వన్తం 'తో 

మ శీ రామ చందరావు అణవి 
వేయడం వల్లనే ఆయనను నక్ష్మలెట్టు తమ 
లక్ష్యంగా. పెట్టుకున్నారని పోలీను వర్గాలు 
భాఎన్తున్దాయి. (ఆం.జ్యో. 24.7.87) 

ఉగ్రవాది ఏ. ugravaadi: లక్ష్య సాధ 
నకై హింసా మార్గం అవలంబించే దౌర్హన్య 
వాది terrorist బన్సు (పయాణేకులను 
దారుణ మారణకొండకు గురిచేసిన ఉగవా 
దులతో లెట్లేంపు దీక్షతో పోరాటం 
ఉందని (వధాని చెవ్యొరు. (ఆం.భూ. 8.7.87) 


జరవూల్సి 
ఉజ్జాయింప్పు శై ujjaayimpu 
(వస్తువుల గుణం, పరిమాణం మొ. 
వాటే గురించివాస్తవానికి _ దగ్గరగా 
ఊ హించి చెప్పటం approximation, 
సంద 
ర్భంగా (ప్రజల అభ్మిపాయాన్సి సేకరించి 
రంగంలో ఉన్లు పార్టీ విజయావకాశాలను 
ఎన్ఫి కల ఫలితాలకు ముందే ఉజ్ఞా 
యింపుగా _ తెలియజెప్పేందుకు క్రొన్భి 


rough estimate ఎన్చి కల 


పత్రికలు, సంస్టలు నర్తే నిర్దాపొంచడం పరి 
పొల (ఆం.భూ. 20.11.89) 


ఉటంకించు (కీ. uTankincy ఇతరులు 


5] 


వెలిబుచ్చిన అభిప్రాయాన్ని (రాతలో 
గానీ, మాటలరూపంలోగానీ) మార్పులు 
లేకుండా మళ్ళీ ప్రస్తావించు 10 ౧1016 
(పేమదానను ఉటంకిస్తూ శ్రీలంకన్‌ బాడ్‌ 


- 


(పభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ఉపనంహారిం 
చేలా చేయడానికీ ... (ఆంప్ర 274.89) 
ఉత్తీర్ణత వి. uttirNata పరీక్షల్లో 
విజయం పొందటం pass or. క్రం06ే 
76511161 an examination) 
మొత్తం 23 జిల్లాలలో (పకాశం జిల్లా అత్పధిక 
శాతం ఉత్తీర్హత సాధించింది. (ఈ 85.89) 


కాస్టింగ్‌ కారా రేషన్‌ గురువారం ఈ వార్తను 
(పసారం చేసింది. (అంజ్యో 5687) 
ఉడాయించు (కీ. uDaayincu తప్పించు 
కొని దూరంగా పారిపోవు t0 run 
away బోఫోర్స్‌ శతఘ్బుల నమన్వుపై 
పొర్రహమెంటులో చర్చలలో పాల్గొనకుండా 
ఉడాయిందింది (ప్రతి పక్ష _ప్వార్టీలే కాని 


కాం, 47 ఏ(2) కాదని 


ఉత్తేజపరచు క్రి. utteejaparacy ఒక పని 
చెయ్యడానికి అవసరమైన ఉత్సాహాన్ని కలి 
గించు 10 12500126 రైతులను ఉద్యమ 
బాటలో నడిపించడానికి ఉత్తేజ పరచే అఖిల 

వధాని అన్నారు. భారత రెతు మహో నభలు ... (పారంభము 
(ఆం.భూ 10.8.89) 

ఉడుకెత్తిపోవు §. uDukettipoovu (ఇత 
రుల విజయాల పట్ల) అసూయతో కూడిన 
కోపంతో మండిపడు tO కములు 
with anger or annoyance వవ 


ప్రతున్వాయి. (ఈ 26489) 
ఉత్తేజితంచేయు (కీ. utteejitamceeyu 
అభివృద్ధి కరమైన చలనం లేదా కదలికను 
తీసుకొని వచ్చు t0 Activate ఏడో 
(పణాళిక లక్ష్యసాధనకు గౌను రాజకీయ నంక 


సాయ కూలీలు సాధిన్తున్న విజయాలను 
చూనీ భూస్వాములు ఉడుకెత్తి పోతున్నారు. 


(విశా- 1210 87) 


ల్రుంతో అంకితభావంతో వ్యవసాయ రంగాన్లి 
ఉత్తేజితం చేయాలన్న (ప్రధాని విజ్ఞప్తిని ... 
అంగీకరించారు. (ఈ 19.3.88) 


ఉత్కంఠ వి. utkanTha విషయ పరిణా ఉత్పత్తి చేయు క్రి. utpatticeeyu సరుకులు, 
పొడి పంటలు మొ. వాటిని (శమ ద్యారా 
సృష్టించు 10 produce ఈ మినీ ఆవులు 


రోజుకు మూడు నాలుగు లీట్లర్ల పొలను 


మాలసపై అధికమైన ఆసక్తి 5u5pense, 
curiosity బూటొనింగ్‌ (పకటన చేసే 
ముందు లోకనభలో తీవ ఉత్కంర నెల 


కొంది. (ఈ. 22.489) ఉత్పత్తి చేస్తున్నాయి (ఆంజ్యో 5687) 


ఉత్తరాధికారి వి. uttaraadhikaarz ఉత్సన్నమగు 8. utpannamagu (క్తిష్ట 
వ్యక్తుల ఆస్తి పాస్తుల పై వారి తదనంతరం పరిస్థితులు, సమస్యలు)కొత్తగా ఏర్పడు 


హక్కులు లభించే వ్యక్తీ; వారసుడు లేదా to arise రెతులతో సమావేశం ఏర్పాటు 


వారసురాలు [లట కోడళ్ళు నారి అత్త చేసీ విద్యుత్‌ కోతవల్ల ఉతృన్హమైన నమ 
మామల ఆస్తీ పొన్తులకు ఉత్తరాధికొరులుగా నులు చర్థించనున్గట్టు పేర్కొన్నారు. (ఈ 
చేసే చట్రం రానాలని ఆయన కోరారు. 224 89) 
(ఆంప 11889) 

ఉత్తర్వు వి. tar విధి విధానాలపై 
(పభుత్వం జారీ చేసే ఆధికారిక ఆదేశం 
order(official) (పతి (గామానికీ రేండు 
తుపాకులకు లైసెన్సులు ఇవ్వడానికి రాష్ట్ర, 


ఉత్సాదకత d. uitpaadakata కర్మాగా 
రాల్లో వస్తువులను తయారు చేయగల 
సామర్హ్యం productivity ఉత్తాదకత 
పెంపుదలకు కృషి చేయాల్సిందిగా ఆరిక 
మంత్రి వీలుపునిచ్చారు, (ఈ 5.186) 


ఉతాదకవ్వయం sap uipaadaka 
vyayam కర్మాగారాల్లో వస్తువులను 


తయారు చేయటానికయ్యే ఖర్చు ౯05 

of production సాంకేతిక పరిజ్ఞానం 

పద్దతిలో నెలకొల్పిన చిన్న నీమెంటు పర్షిశ్ర 

మల ఉత్తాదకవాయం అధికం అని ... 
(ఆంప్ర 26 489) 

ఉత్పాదన సామర్థ్యం వి  utpaadana 
saamarthyam ఆ యా కర్మాగారాల్లో 
వస్తువులు, విద్యుత్తు మొ, వాటిని 
ఉత్పత్తి చేయగల శక్తి production 
capacity ఇప్పటికే రంగంలో ఉన్హ్ర 
విద్యుత్‌ కేంద్రాల ఉత్తాదన సామర్జ్యాన్లి 
మెరుగ్గా వినియోగించుకోవటం, విద్యుత్‌ నర 

రాష్ట్రాల 


కార్య(కమాలుగా ఉన్నాయి. (ఈ 22589) 


ఫరా నవాలను తగించడం 
య. ౧ 


ఉత్ప్రేరకం వి. uipreerakam శారీరకంగా 
కృత్రిమ ఉత్సాహాన్నీ, శక్తిని ఇచ్చే మత్తు 
మందు steroid ఏ అథ్దిట్‌ అయినా 
నరే ఉత్తే9రకొలు వాడినట్టు ప్రమాణ పూర్త 
కంగానో, లిఖిత పూర్తుకంగానో వెల్లడిస్తే 
అభ్ధిట్‌ కు సంబంధించిన రికార్డులను, వుస్త 


కాల నుంచి తొలగించి వేయాలని . (ఈ 
6989) 
ఉదాసీనం వి. udaastinam తగినంత 


ఆసక్తి చూపించక పోవటం, పట్టే పట్ట 
నట్టు ఉండటం indifference పత్రికా 
స్వాతంత్ర్యానికి ఎదురవుతున్న (పమాదాల 
వట్ల కూడా వతికా ఉద్యోగుల ఉద్యమం 
ఉదానీనంగా ఉండరాదు. (విశా 1810.87) 
ఉదాసీన వెఖరి వి udaasnuna varkharz 
పట్టించు కోని స్వభావం, నిరాసక్త ధోరణి, 
నిర్హిప్త సరళి nUifferent attitude 
హంగులన్ఫీ ఉన్నా తేలుగు అములు వివ 
యంలో అధికారులు ఉదానీన వైఖరిని అవ 


ర్‌ి 


అలంబించటం వల తెలుగు అనులు ఆశయం 
నీరుకారి పోతున్హుది. (ఆంప్ర 4589) 

ఉద్దాటించు §. udghaaTincu ఒక విష 
యాన్ని రూఢిగా చెప్పు; నొక్కి చెప్పు 
to assert, stress(some point) 
జిల్లా తెలుగు దేశం పార్టీలో మురాలు లేనే 
లేవని రాజేశంగౌడ్‌ మరోసారి ఉద్దాటేంచాతు. 
(ఆం ప్ర. 18.4 88) 

ఉద్దేశించు క్రి. uddeeSincu ప్రత్యేకంగా 
పారకుల్నిగాని, (శ్రోతల్నిగాని) దృష్టిలో 
పెట్టుకొను t0 ఇగేయా655(50,) అంతకు 
ముందు బస్‌ రోకో కార్యక్రమంలో పాల్లొన్న 
కార్చ కర్త లను ఉద్దేశించి (వసంగిస్తూ, 36 క్రోట్ల 
రూపాయల మేరకు బస్‌ చార్జీలు సెంచడం 
ఒక లెక్క లోనిది కాదని ... (ఆంజ్యో 61288) 

ఉద్యమం వ. udyamam లక్ష్య సాధన 
కోసం సామూహికంగా చేసే ప్రయత్నం 
movement న్యాతంత్రానంతరం తలె 
త్తిన రైతు ఉద్యమాలలో తెలంగాణా సాయు 
ధపోరాటం ఒక మైలురాయిగా నిలిచింది 
(ఆంప్ర 184.88) 

ఉద్యమకారుడు వి. udyamakaaruDu 
ఉద్యమ లక్ష్య సాధన కోసం పని 
చేసే కార్యకర్త agitator చిత్తూరు 
రైల్యే స్టేషన్‌ వద్ద మరో రెండు రైళ్ళను 
కూడా ఉద్యమకారులు నిలివీవేశారు. 
(ఆంవ్ర 511.88) 

ఉద్యమబాట Sudyamabaa Ta 
పోరాటం ద్యారా కోరికలు సాధించుకునే 
మార్గం agitational path రైతులను 
నంఘటిత పరచి వారిని ఉద్యమబాటలో నడి 
వీంచడానికి ఉత్తేజ పరిచే అఖిల భారత రైతు 
నభలు (పారంభోమవుతున్నాయి. 


(ఈ 26.489) 


ఉద్యమించు §. udyamincu లక్ష్య 


సాధనశై సామూహికంగా ప్రయ 
త్ని్ధంచు to agitate, start a 
movement (పజలే ఉద్యమించాలి. 
(ఈ 14887) 

ఉద్యమింపజేయు (క్రి udyamimpajeeyu 
లక్ష్య సొధనకై ప్రయత్నింప జేయు 10 
bring into movements కేంద 
(ప్రభుత్తు అవినీతి కుంభకోణాలకు వ్యతి లేకంగా 
(పజలను తఉద్వుమింపచేసే పనిలో తెలుగు 
దేశం పార్టీ విశేషంగా కషి చేన్తున్భది. (4. 
15.687) 

ఉద్యుక్తంఅగు (క్రి. udyuktamagu ఒక 
పని చేయడానికి సంసిద్ధం అగు; to 
be ready, prepared కేంద్రం పై 
ఆందోళనకు ఉద్యుక్తమవుతున్నారని ... 


(ఈ 5687) 


ఉద్రిక్తత వి. ౪4rk10t0 భిన్నవరాలు లేదా 
జాతులకు చెందిన (పజల మధ్య వైషమ్యాలు 
ఏర్పడి ఘర్షణలు జరిగే అవకాశ ముంద 
నిపించే త్మీవమైన పరిస్థితి tension 
(situational) ఇద్దరు పోలీను 
కాని స్టేబుళ్ళను నక్షలెట్లు కిడ్నాప్‌ 
చేనీనవుటి నుండి హుస్నాబాద్‌లో ఉది 
క్రత ఏర్పడి ఏ క్షణాన ఏమి జరుగు 
తుందో నన్న భయం కలిగిన్తునుది. 
(ఆం.ప్ర 298 89) 

ఉద్రిక్త పరిస్థితి వి. udrikta paristhiti 
చూ. ఉద్రిక్తత; కృష్ణా జిల్లా తయ్యూరులో 
రెందువర్గాల మధ్య కొట్లాట ఫలితంగా ఏర్దుడ్డ 
ఉద్రిక్త పరిస్తితిని నివారించేందుకు పోలీసులు 
గాలిలో కొల్టులు జరివొరు. (ఈ 20.7 89) 

ఉదిక్త వాతావరణం విణ. udrikta 
| న || చూ, ఉదిక్రత ఎన్జి 
కలు జరగడానికి నాలుగు రోజులు వ్యవధి 
ఉండగానే ఎన్ఫికల్లో పోటీ చేన్తున్సు బిజావి, 


53 


కాంగెస్‌ పార్టీ కార్యకర్తల మధ్వ విభే 
దాలు తలెత్తి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 
(ఈలఅను 241189) 

ఉద్యాసనచెప్పు క్రి. 
పదని నుంచి తొలగించు 10 remove 
రుమేనియా అధ్యక్షుడు నికోలాయ్‌ సె సెక్యూ 
మొన మరో నలుగురు మంతులకు ఉద్వా 


సనబెప్ఫాడు. (విశా 6.10 87) 


udvaasanaceppu 


ఉద్యాసనపలుకు (కీ. udvaasanapalu ku 
చూ. ఉద్వాసనచెప్పు ఈ నారి ముఖ 
మంతి కొంత మంది ముంతులకు ఉద్యాూనన 
పలకవచ్చు) (ఉ. 9687) 


ఉధృతం వి. ౪448127 తీవ స్థాయి 
పొందటం intensification కేరళలో 
రాష్ట్రవతి పాలన విధించే సమయంలో తవ 
వినాశమో ఉధ్భతమో తప్పు మరో మార్గం 
కనపడలేదని, కేరళలో రాష్ట్రపతి పాలన 
విధింపు ఆనక్ష్యకతను దాదాపు అందడూ 
అంగీకరించారని న్మెహూ చెప్పారు. (ఆం.భూ. 


1.5 89) 


ఉధ్భతంచేయు కి. uahRtamceeyu 
(ఏదైనా కార్యకలాపాల్ని. తీవ స్థాయికి 
తీసుకొనిపోవు t0 Intensify (వభుత్తూం 
వెంటనే బన్సు చార్జీలు తగ్గించకపోతే ఆందో 
భన ఉధ్గతంచేస్తామని వారు 
చారు. (ఆం.జ్యో. 2111 88) 

ఉధృతి ఏ. ౪42224 గాలి, నీరు వంటి 
ప్రకృతి శక్తుల కదలికలోని, ఉద్యమాలలోని 
తీవత force వాగు ఉద్ధుతి తగ్గిన తర్వాత 
అయిదు శవాలు బయట పడ్డాయని 


వాళ్చు దెం 


పేర్కొన్నారు. (ఈ. 19.789) 

ఉనికి వి, (పదే 
శంలో కొంతకాలం పాటు((పత్వేకమైన 
కార్యం పై) నిలిచి ఉండటం presence 
(of troops, etc.) 


unikz: 1. ఒక 


police 


54 


(శ్రీలంకలో భారత శాంతి సేన ఉనికికి నిర 


ననగా నింహళ తీవ వాద సంస్థ జనతా 


వర్గాలలో ఉప _ ఎన్ఫికలు ప్రకటించి 
అందరినీ ఆశ్చర్థు చకితుల్సి చేశారు. (ఆంజ్యో 
విముక్తి సెరమున ఇచ్చిన వీలువు మేరకు 26 687) 

జరిపొరు (ఈ 19.789) 2. ఇతరుల 
దృష్టిలో తమకున్న (ప్రత్యేకమైన మనుగడ 
identity జూఫా పతనమైతే తమిళులు 
రాజకీయంగా ఉనికి కోలోతారు. (ఈ. 5.687) 


ఉపక్రమించు §. upakramincu పనిచే 
యటానికి (ప్రారంభించు, పని మొదలు 
పెట్టు to start, begin with ... 
అటు పోలీసులను, ఇటు (ప్రజలను భయ పె 

ఉన్నత ప్రమాణాలు వి unnata pra- క్రేందుకు త్మీవవాదులే ఈ దాడికి ఉప్మక 
maaNaalu ప్రజా జీవనంలో ఇతరులకు మించారని వారు భావిస్తున్నారు. (ఆంజ్యో. 
ఆదర్శప్రాయంగా నిలిచే ప్రవర్తన లేదా 6.3.88) 
విలువలు high standards బోఫోర్స్‌ 
గన్‌ల కొనుగోలు వ్యవహారంలో శ్రీ రాజీవ్‌ 
గాంధీ (ప్రమేయం ఉన్నట్టు సి.ఎజి నివే 
దిక విన్నష్షంగా పేర్కొన్హుదని అందువల 
రాజీవ్‌ ఉన్సత (ప్రమాణాలను నెలకొల్పడానికి 
గాను వెంటనే రాబీనామా చేయాలని ఆయన 
కోరారు (ఆం.ప్ర 20789) 


ఉపగ్రహం వి. ౪069724472 భూమి చుట్టూ 
తిరుగుతూ సమాచారాన్ని సేకరించే అంత 
రిక్ష పరికరం satellite ఉషగహం వం పీన 
తౌజా నమాచారం (ప్రకారం గతంలో చెప్పీ 
నట్టు కాక దేశంలో (ప్రస్తుతం 19 శాతం 
మేరకు అడవులున్నాయని ఆయన తెలిపారు. 
(ఆంప్ర 212.89) 


ఉన్నత స్థాయి వి. unnata sthaay: (అధి ఉపన్యసించు క్రీ, upanyasincuy ఒక 


కార వ్యవస్తలో విధాన నిర్ణయాలు చేసే 
ప్రముఖులతో కూడిన పై అంచె high 
level చర్చలు జరిపేందుకు బోఫోర్స్‌ అధి 
నేత నేత్సత్త్యంలో ఉన్హుత న్తాయి బృందం 
ఢిల్లీకి రహస్యంగా వచ్చింది. (ఈ 12.789) 

ఉన్నతాధికారి వి. _nnataadhikaari 
అధికార యంత్రాంగంలో విధాన నిర్ణయా 
ధికారాలు కలిగిన పై ఉద్యోగి senior 
officer కేంద (పభుత్వ ఉద్యోగులకు వేత 
నాలు పెరగకుండా ఉన్హతాధికొరులు అడ్డు 
కుంటున్నారని ఆయన విమర్శించారు. 


(ఆం.ప్ర 26 4.89) 

ఉప ఎన్నిక వి. upa 6227౭04 చట్ట సభల్లో 
స్థానం ఖాలీ అయినప్పుడు సభాకాలం 
మధ్యలో జరిపే ఎన్నిక by-election 
కల్లోలిత (పాంతాలయిన ఉత్తర, తూర్పు 
శ్రులంకలోని 16 పొర్తమెంటరీ వియాజుక్రో 


ఉపరితల రవాణా వి. 


విషయం గురించి (నాయకులు, మేధా 
వులు) బోధించు tO lecture బస్సు 
పూర్తిగా దృగ్గమయ్యేవరకు నక్సలైట్లు అక్కడే 
ఉన్నారని, దళం (పధాన నాయకుడు చంద 
మౌళి (ప్రయాణీకుల నుద్దేశించి 4రనిమిషాల 
సేపు ఉవన్వానీంచినట్టు తెలిసింది. (ఆం.ప్ర. 


35.89) 


ఉపపట్టణం వి. upa-paTTaNam ప్రధాన 


పట్టణానికి అనుబంధంగా శివారులో అభి 
వృద్ది చేసిన ప్రాంతం satellite town 
వశాఖపట్టుం, హైదరాబాద్‌, విజయవాడ 
వంటి నగరాలకు వెలుపల ఉప పట్టణాలను 
(శాట్లిలెట్‌ టౌన్స్‌) ఏర్పాటు చేయడానికి 
“== (ఆంజ్యో 10987) 

uparitala 
ravaaNaa భూమి పైన లేదా జలమార్గం 
పైన మనుషులుగాని, సరుకులుగాని ఒక 


ఉపశమనం వి. 


చోటు నుండి మరోచోటికి చేర్చడం 
surface transportation బకింగ్‌ 
హోమ్‌ కొల్గాను ఒక రవాణా మార్గంగా అభి 
వృద్ది చేయాలని పార్థమెంటు సభ్యుడు . 
కేంద ఉపరితల రవాణా శాఖ మంత్రి శీ 
రావేక్‌ పెలట్‌కు (వానీన ఒక లేఖలో విజువీీ 

జ ఇ 
చేశారు. (ఆం.భూ 30.10 87) 


upasamanam ఆందో 
భన, ఇబ్బందులు మొ. వాటి నుంచి 
కలిగే ఊరట relief, 901266 ... విజ్ఞా 
పన వ్యతంలోని దొదావు అన్ది అంశాలను 
ముఖ్యమంత్రి అంగీకరించడంతో కరీం నగర్‌ 
బల్లా నుంచి వచ్చిన తెలుగు దేశం నాయ 
కులు ఉపశమనం పొందినట్లు కనిపించింది. 


(ఆం.భూ. 20 4.89) 


ఉపశమన కార్యక్రమం వి. upas amana 
kaaryakramam బాధల్లో ఉన్న (ప్రజలకు 
సహాయం అందించడానికి చెపట్టిన పని 
relief programme, palliation 
రాష్ట్రంలో కరువు ఉపశమన కార్చ్యక్రమాలు 
చేపట్టడానికి కేంద (నభుత్తుం రాష్ట్ర (ప్రభు 
త్యానికి ఎటువంటి నహాయం చేయకుండా 


.=. (ఆం.ప్ర 8289) 


ఉపసంఘం వి. upasangham ఒక 
విషయం పూర్వాపరాలు పరిశీలించేం 
దుకు ఒక సముదాయంలోని కొంత 
మందిని ఎంపికజేసి వాళ్ళతో ఏర్పాటు 
చేసిన కమిటీ $5ub-c0mmittee రాష్ట్ర 
(సభుత్తుం వ్యవసాయ, నీటి పారుదల, విద్యు 
చ్చక్తీ శాఖల మంత్రులతో ఒక ఉపనంఘాన్ని 


నియమించిన విషయం తెలినీంది. (ఆంప్ర 
4.10 87) 
ఉపసంహరణ వి. upasamha- 


raNa (సైన్యం, దరఖాస్తు, ఆరోపణలు 
వంటివాటిన్సితిరిగి వెనక్కి తీసుకోవటం 


ర్‌ర్‌ 


ఉపాధి వి. 


ఉబలాటం వి, 


withdrawal జహ్టనిస్తాన్‌ నుంచి రష్యన్‌ 
సేనల ఉవనంవారణకు అవకాశమిచ్చే చారి 
(తాత్మకమైన ఒవ్పందం మీద పాకిస్తాన్‌, 
ఆఫ్ట్‌నిస్తా నః లు నేడు లాంఛన్యవాయంగా నంత 
కాలు చేశాయి. (ఆం.ప్ర. 15 4 89) 
పనిచేయడం 
ద్వారా జీవనానికి అవసరమైన డబ్బు 
సంపాదించుకునే మార్గం; జీవనోపాధి 
employment ఈ వర్క్‌షాప్‌లో 350 
మందికి ఉపాధి లభిస్తుందని ... చెప్పారు, 
(ఆంజ్యో 1.1288) 


upaad hi 


ఉ పేక్షించు క్రి. upeekSmcu తెలిసికూడా 


జోక్యం చేసుకోకపోవు t0 ignore 

జూఫ్తాలో బాధితులకు “మానవతా నహాయం” 

పేరుతో తమిళనాడు ముఖ్యమం(తి నాలుగు 

కోట్ల రూపాయలను తిరుగుబాటు గెరిల్లా 

వర్గాలకు అందించడాన్ని న్యూ ఢిల్లీ ఉ పేక్షిం 

చడం తను వట్ట శత్రు నెఖరికి నిదర్భ నంగా 
. పరిగణించింది. (ఈ 5687) 


ఉప్పెన వి. uppena విపరీతమైన వేగంతో 


కూడుకొని చుటు ప్రక్కల (ప్రాంతాన్ని 
యలు 

సముద్రం నీటితో ముంచి వేసేంతటి తీవ 

మైన తుఫాన్‌ hurricane రాష్ట్రంలో 

ఇప్పుడు ఉన్హుది ఒట్టి కాంగెస్‌(ఐబ్బ) అనుకూల 

“గాలి” కొదోని ఉప్పెన అని వీ, నీ. నీ-ఐి అధ్య 


కుడు a అన్నాదు, (ఆం.భూ. 17.11 89) 


ఉప్పొంగు క్రి. ౭2007294 అమిత సంతో 


షంతో పొంగిపోవు *ం over flow 
with joy స్టోన్‌ ఒలింవీక్స్‌లో నాలుగు 
బంగారు పతకాలు సాధించిన జౌస్సీ ఓవెన్స్‌ 
భారత దేశం వచ్చినపుడు ఇక్కడి (వజలు 
చూవీన ఆదరాభిమానాలకు ఉపొంగిపో 
యాడు. (ఈ 19989) 


ubalaaTam ఒక పని 
చేయాలనే తొందరతో కూడిన కోరిక, 


56 


తహతహ tO be eager పొర్ధమెంట్‌ 
బడ్జెట్‌ నమావేశాల తేదీ రాగానే దేశంలో 
వ్యాపారస్తులు వస్తువుల ధరలు పెంచేందుకు 
ఊబలాటవడివోతుంటారు (అంభూ 95.89) 
ఉబుసుపోక వి. ubusupooka సర 
దాగా సమయం గడి పివేయడం; కాలక్షేపం 
leisured activity కాసేపు ఈ నిని 
మాల, ఉబునుపోకకు రాసే దర్శిదపుగొట్టు 
నవలల (పభావాన్సి బ్యురలోంచి తరిమినేసీ 
సమాజంలో మనుషులను వారి చరిత్రలను, 


కొర్యక్రమాలలో నీ.పి.ఎం. పాల్లొనరాదని ... 
ఆయన తెలిపారు. (ఆంప్ర 29789) 


ఉమ్మడి చట్టం వి. ummaDi caTTam 
(ఆంతర్జాతీయ స్వభావం కలిగిన నేర 
కార్యకలాపాల్ని సమర్థవంతంగా ఎదుర్కో 
వటంకోసం) ఒకటి కన్నా ఎక్కువ దేశాలు 
కలిసి రూపొందించుకున్న ఒకే రకమైన 
చట్టం Common law సార్క్‌ నభ్వత్త 
దేశాలలో న్యాయ నిపుణులు త్యరలోనే నమా 
వేశమై తమతమ దేశాలలో టరరిజం అణీ 
చివేతకు ఉమ్మడి చట్టాలను రూపొందించే 
అంశాన్ని (ప్రత్యేకంగా చర్చిన్తారు. (ఆంభూ. 


స్వభావాలను పరిశీలించండి. (ఆంభూ. 21.4.89) 


ఉభయ తారకల వి. ubhaya 

taarakam రెండు పక్షాలకూ ప్రయోజ 205.85) 

నకరమైన mutually beneficial ఉమ్మడి చిహ్నం వి. ౪౧౫౫4౬1 cihnam 

ఉచిత వైద్యంలా ఉచిత న్యాయ సహాయం (భిన్నరాజకీయ పార్టీలు) కలిసి పోటీచే 
యటానికి ఎంపికచేసుకున్న ఒకే ఎన్నికల 
గుర్తు Common symbol ఫ్రంట్‌ భాగ 
స్వామ్య పార్టీలు లోక్రనభ ఎన్ఫికల్లో ఉమ్మడి 
చిహ్నంతో పోటీ చేసినా, అసెంబ్లీ ఎన్ఫి కల్లో 
స్వంత చివ్చాలతో పోటీ చేయదలిస్తే చేయ 
వచ్చునని ... (ఆంభూ 26489) 


(పజల కందించాలనేది రాష్ట్ర (పభుత్వం 
చిరకాల వాంఛ. ఈ వాంఛ సౌరవేరా 
లంటే యువన్వాయవాదులను ఉపయోగిం 
చుకోవాలి. ఉభయ తారకంగా ఉంటుందని 
తలుపుతున్నాను. (ఆం.భూ. 20 4 89) 
ఉమ్మడి అభ్యర్థి వి. ummaDi abhyarthi 


ఎన్నికలలో బలమైన ఒక రాజకీయ పార్టీని 
ఎదుర్కొనేందుకు దానికి వ్యతిరేకమైన 


ఉమ్మడి జాబితా వి. MmMaD:i (26201246 
రాజ్యాంగం ప్రకారం కేంద రాష్ట్రాల 


షల పార్టీలు కలిసి తమ అందరి తర 
ఫునా పోటీ చేయడానికి ఎంపిక చేసిన 
అభ్యర్థి ౧0౫001 candidate వచ్చే 
నొర్జ్ముతిక ఎన్టికల్లో కాంగస్‌ పార్డీకి వ్యతిరే 
కంగా కఠి సకట్టుగా ఉమ్మ డి అభ్యర్థిని నిలబెడ 
తామని (పతి పక్షాల నాయకులు నేడిక్కడ 
(సకటించారు. (ఆం ప్ర. 269 89) 

ఉమ్మడి కార్యక్రమం వి. *7:72405% 
karyakramam కొన్ని రాజకీయ పక్షాలు 
కలిసి నిర్వహించే కార్యకలాపాల ప్రణా 
ఇక Common programme అసలు 
బిజావీ.తో రాజకీయంగా ఎటువంటి ఉమ్మడి 


రెండింటి అధినంలోనూ ఉన్న పరిపాలనా 
విషయాల లిస్టు (విద్య, ఆరోగ్యం మొ.) 
concurrent list ... రాష్ట్ర (పభుత్త 
అజమాయిషీలో ఉన్హు అనేక శాఖల్లి కేంద 
(ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోకి చేర్చడం శోచ 
నీయమని ముఖ్బమం(తి అన్నారు, (ఆంభూ 


22.4 88) 


ఉమ్మడి పర్యవేక్షక కేంద్రం వి. 27౫645? 


paryaveekSaka keendram  అవాంఛ 
నీయ సంఘటనలు జరగకుండా ఇరుగు 
పొరుగు దేశాలు కలిసి ఏర్పరచుకున్న 
నిఘా వ్యవస్థ Joint vigilance post 


... భారత శ్రీలంక సైనిక దళాలు ఉమ్ముడి 
పర్పావేక్షక కేందాల్సి ఏర్పాటు చేస్తున్నాయని 
. తెలిపారు. (ఆం.ప్ర 4.1087) 

ఉమ్మడి పోరు వి 47272400? 70074 
(ప్రతిపక్షాలు కలిసికట్టుగా కొన్ని సమస్య 
లపై అధికార పక్షానికి వ్యతిరేకంగా చేసే 
పోరాటం Joint struggle దీనితో అవి 
నీతికర, అనమర్థ రాజీవ్‌ (వభుత్యానికి వతి రే 
కంగా ఉమ్మడి పోరుకు (ప్రతిపక్షాలు నడుము 
బిగించినట్టయింది. (ఆం.ప్ర 27.7 89) 

ఉమ్మడి మార్కెట్‌ cag 
maarke T కొన్ని దేశాలు వాణీజ్యం, 
వ్యవసాయాది రంగాలలో కలిసి వ్యవహ 
రించటానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ 
Common Market 1992 నాటికి 
యూరప్‌ లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, 
ఇటలీ, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం, 
(గ్రీసు మొ. దేశాలు ఉమ్మడి మార్కెట్‌లో 
విలీనంకానున్నా యి. (ఆం.ప్ర 16589) 


ummaDz 


ఉరక ప్రమాదం వి, uraka pramaadam 
ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో ముంపు 
ఏర్పడి నీటిపారుదలకి అవాంతరమేర్చ 
డటం water logging పోచంపాడు 
(పొజెక్టు ఆయకట్టులో ఉరక (వమాదాన్ది(వా 
టల్‌ లాగింగ్‌) నిరోధించడానికి రెండు నెలల 
(క్రితం పైలట్‌ (పొజెక్‌ను రూపొందించామని 
క వెల్లడించారు. (ఈ. 241187) 
ఉరికించు క్రి urikincyu ఉన్నపళంగా ఒక 
(పదేశానికి పంపించు; పరుగుతీయుంచు 
to rush sb ... దాంతో కొన్ఫి వార్తా 
పత్రికలు 'సత్యాన్ఫేషణార్థం? తమ విలేకరు 
లను (ప్రత్యేకంగా ఆదరబాదరగా అక్కడికీ 


ఉరికించాయి. (4 61287) 


ఉరిశిక్ష ఏ. rs4kSa ఘోరహత్యలాంటి 


57 


ఉరూతలూగించు (కీ. 


ఉల్లంఘన వి, 


తీవ నేరాలకు న్యాయస్థానం విధించే 
మరణ దండన death sentence 
అయితే ఉరిశిక్షలనో రద్దుచేయించుకుంటున్లు 
ఈకాలంలో ఈరకంగా నేరన్తుల్లి చంపడం 
అనాగరికమే కాగలదు. (ప్రశ 15.10.87) 
urruutaluug- 
incu (ఉపన్యాసం, నృత్యం, గానం 
మొ. వాటి ద్వారా ఇతరులలో)అమి 
తమైన ఉత్సాహం లేదా ఆనందో(దేకాలు 
కలిగించు tO get excited(esp. 
through some performance 
like speech, dance etc.) వీనుల 
విందైన (పాశ్చాత్య సంగీతం వినివీస్తుండంగా 
[క్రీడాకారులు తను కండరాల (ప్రదర్భనకోసం 
చేసీన కొని నృత్య భంగిమలు (పేక్షకులను 
ఉ(రూతలూగించాయి. (ఈ. 199 89) 


ఉరూతలూపు (క్రి. urruutaluupu చూ. 


ఉ(ర్రూతలూగించు; పుట్టిన ఏ కొత్త పార్తీగాని 
పురోభివ్పద్ది చెందడమన్సుది (పజల్లి ఉరూత 
లూపగల నాయకత్తం ఉన్గప్పుడే సాధ్యం. 


(ఈ 9.5.89) 


ఉలుకూపలుకూ వి. ౪lukuupalukuu ఒక 


ప్రతిపాదన లేదా ప్రకటనకు సంబంధిత 
వ్యక్తి లేదా సంస్థ తెలిపే సమాధానం, 
ప్రతిస్పందన response, reaction 
రెండేళ్ళు దాటినా ఢిల్లీ నుంచి ఉలుకూవ 
లుకూ లేదు. (ఈ. 29.789) 


ullanghana చట్టం, 

నియమం మొ. 

రించటం Violation రాబడి పన్ఫ్ఫు, 

ంవద వను చతాల ఉీలంఘన నేరం ఆలో 
టం ౧2 

నూ తనపు, తన కుటుంబ నభ్యుల పై 


అటో యూ 


వాటిని తప్పి (ప్రవ 


es bh 


సం 


దాఖలయిన కేసుల సందర్భంగా ... కోర్టుకు 
హాజరవుతారు. (ఆంభూ 19488) 


ఉవాచ వి, waaca ఒక విషయం 
లేడా సంఘటనపై తెలిపే అభిప్రాయం 
(వ్యంగ్యార్థంలో వాడతారు) (ం0mment 
ఆరోపణలకు విలువలేదట! శ్రీ వసంత నాగే 
శృరరావు ఉవాచ (విశా 241187) 

ఉ సిగొల్పు క్రీ. usigolpu ఇతరుల పై 
దాడికి ప్రోత్సహించు to instigate, 
encourage (to attack sb ...) 
వారు పోఠీనులతో కుమ్మ కె అక్కడ బీభత్సం 
న్పుష్షిన్తున్నారని, అమాయకుల పై పోలీసులను 
ఉనీగొల్పుతున్నారని ఆరోవీంచారు. 

(ఆం.భూ. 18.5 89) 


ఊం 


ఊకదంపుడు వి. ।్‌adampuDu కార్యా 
చరణతో సంబంధం లేకుండా కేవలం 
పదాడంబరంతో కూడుకొని ఉండేది 
(మాటలు, ఉపన్యాసం మొ.) empty 
or high-flown talk కళ్ళు చెదిరే 
లక్ష్యాల కార్టక్రమాల ఊకదంపుడు యావత్తూ 
హైకోర్టు తీర్పుతో గాలిలో కలిసిపోయింది. 
(ఈ. 26.5 89) 
ఊగిపోవు కీ. UugripoOvU తీవమైన ఆవేశం 
లేదా కోపంతో ప్రతిస్పందించు t0 ₹2క్ర6 
దూరదర్భన్‌లో న్యాతంత్ర దినోత్సవం 
నాడు తన పనంగానికీ తెలుగు భాష తెలీని 
పస్రేషన్‌ డైరెక్టర్‌ అడ్డు చెప్పాడంటూ మరింత 


కోపంగా శ్రీ రామారావు ఊగిపోయారు, 
(ఈ 218.89) 
ఊగిసలాట వి. uugisaluuia ఒక 


టికన్నా ఎక్కువ మార్గాలున్నప్పుడు 
ఏడి ఎంచుకోవాలో తెలియని మాన 
సికస్థితి; సందిగ్ధం, డోలాయమానం 
wavering, dilemma విప్టవ (పతీ 


ఘాతకులకు దోహదం చేసే ఊగినలాట 


కూడదస్తారు. (ఆంభూ. 5.5.89) 


ఊగిసలాడు (క్రీ vugisalaaDu ఒకతవకనాఎ 


ఎక్కువ మార్గాలున్నప్పుడు ఏది ఎలా 

వాలో అని సందేహించు t0 ౪7 
లావు బీరేందో నీంగ్‌కు నన్చి పితు డైన ములో 
కాంగెస్‌ మాజీమంతి కొం్మగే కప్‌లో కొ చనా 
గడమా లేక పార్టీని వదలిపెట్టాలా గ్‌ 
ఊగినలాడుతున్సట్టు తేలినీంది. (ఈ 14-8-29 


ఊచకోత వి. 4460280014 విచక్షణకా ద హౌ 


తంగా పెద్ద ఎత్తున చంపటం; వఎచవాకు 
మ్మడి హత్యాకాండ 22552026 2కే 
రాత్రి మొత్తం ఆరుచోట్ల సీంహభీయూూ జాయ 
'టైగర్లు ఊచకోత కోశారు. (అంజ్యో. 8-10-87) 


ఊడబెరుకు క్రి. 11Daberuku వ్వక్తి 


లేదా సంస్థలకున్న అధికారాలు లేదా వవ 
తులు తీసివేయు; లాగివేయు to take 
away(as powers or privileges 
from subordinates) ఇవు 
పంచాయితీల పై రాష్ట (పభుత్యాలు కు ఎరు 
ఊడబెరకటంకోను మే 
రాజ్వాంగ నవరణను తల పెట్టారు, (ఆల-భవాం 


అధికొరాన్టు కూడా 


9.5 89) 


ఊడి వేయు (కీ. uuDcweeyu విపరీతంగా 


వాడి ఖాళి చేయు to exhaust, 
drain విదేశీ మారక (దవ్వాని ఊూాడ్స వే 
న్తున్హ ఎలక్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌, తదా తల 
వర్షిశనులను దేశీయం చేయడం తహ్హ్రనివ 
రిగా జరగాలని శ్రీ వి. వీ. సీంగ్‌ నొక్కా 
చెప్పారు. (ఆం.ప్ర 151087) 


ఊతం వి. ౪42127 వ్యక్తీ లేదా వ్యవస్థ బలపయ 


టానికి అవసరమైన మద్దతు 10006015, 
support ఈ బడ్జెట్‌ ఉత్సాదకతకు యళత 
మిస్తుందని (దవ్వోల్చ్బణానికి ఏ మాత్రం డాడి 
తీయదని అన్నారు. (ఈ. 19 ౩88) 


ఊపందుకొను (క్రి. uupandukonu (ఒక 
కార్యక్రమం) అభివృద్ధి మార్గంలో చెప్పుకో 
దగిన స్థాయికి చేరుకొను t0 gather 
momentum రాష్ట్రంలో ఇటీవల 
(ప్రభుత్య కార్యాలయాల్లో తెలుగుభాష వాడకం 
ఊసపందు కుందని ఆయన అన్నారు. (ఆం.ప్ర 
229.88) 

ఊపిరిపోయు క్రి. 4477770004 (జాతి, 
ఉద్యమం మొ. వాటిలో స్తబ్దత ఏర్ప 
డినప్పుడు) కొత్త చైతన్యం కలిగించు 
to inject fresh life, to revive 
విదేశీ దాడులవర్హ అణగొరిపోయిన జాతికి, 
నిస్తేజంలో వడిపోయిన జాతికి మరింత 
నీరనించి. పోకుండా ఒక దశలో భక్తీ 
ఉద్యమాలు ఊపీరి పోశాయి. (ఆం.భూ. 
28.8.89) 

ఊబి వి. ౪౪ (తప్పించుకొని బైటపడడానికి 
వీలులేని, క్లిష్ట పరిస్థితి 722 దేశం అప్పుల 
ఊబిలో ఇరుక్కోకుండా చూసేందుకు నివు 
ణులు ఓ వ్యూహాన్ని సిద్దం చేస్తున్నారని 
పంజా అన్నారు. (ఈ. 10.589) 

ఊరట వి. ౪47422 నిరుత్సాహ సమ 
యంలో కలిగే ఉపశమనం =౦;1ల్పే 
comfort హోడ్డీ వస్తున్గాడన్ల (ప్రకటన 
నిర్వాహకులకు కాస్త ఊరట కలిగించింది. 
(&. 22.3.88) 

ఊరడించు (డీ. uuraDincu  కష్ట్షకా 
లంలో పలకరించి ఓదార్పు t0 6015016 
తుఫాను బాధితులను ఊరడించ డానికి 
(ప్రధాని ఆ రాష్ట్రానికి వెళ్ళారని అన్నారు. 
(ఆం.ప. 8.10.87) 

ఊరేగింపు వి. *47౭6774 ఉత్సవం 
లేదా ప్రదర్శనలో భాగంగా మనుషులు 
గుంపులు గుంపులుగా గానీ బారులు 
తీరిగానీ ఒకచోటి నుంచి నిర్గీత 


59 


స్టలానికి చేరుకోవటం procession, 
rally పొత్త వుస్తకాలు నరఫరా చేయా 
లని కోరుతూ భారత విద్యార్థి నమాఖ్య 
బుధవారంనాడు సికింద్రాబాద్‌ నుంచి 
సచివాలయం వరకు ఊరేగంపు జరివీంది. 


(ఆం (ప. 29.6 87) 


ఊహాజనితం వి. uuhaajanitam 


వాస్తవం ఏ మాత్రం లేకుండా కేవలం 
ఊహించు కున్నది లేదా సృష్టించినది 
౬ 
imaginary(things), a work of 
imagination ‘ఈనాడు'లో వచ్చిన 
వార్త ఆధారరహొతంగా, ఊవోజనితంగా 
ఉందని వీ.నీ.నీ.(ఐ) అధ్యక్షుడు ... అన్నారు. 


(ఈ. 16.7 89) 


ఊహాతీతం వి. uuhaatiitiam ఆలో 


చనకు లేదా కల్పనకు అందని లేదా 
జరుగుతుందని ఎవరూ భావించనిది 
unimaginable, unforeseen, 
beyond expectation శ్రీ 2. వ. 
నీంగ్‌ (పభంజనం ఉత్తరాదిలో ఊవోతీతంగా 
ఉందని ... ఆయన వివరించారు. (ఈ 


16 8.89) 


ఎ 


ఎంక్వయిరీ వి. 6240227722 నిజనిర్దా 


రణకోసం జరిపే పరిశీలన; విచారణ 
enquiry రాష్ట్రాలలో[పజలచే ఎన్బుకోబ 
డిన రాష్ట్రాధి నేతలతో నంప్రదించకుండా 
రాష్ట్రాధినేతల పై కేంద్రం ని.బి.ఐ, ఎంక్యయి 
రీని జరివీంచడం రాష్ట్రాధికారాలను వారించ 
డమేనని ... ఆయన అన్నారు. (ఆం.ప్ర 


207.89) 


ఎండగట్టు క్రి enDagaTTu 1. ఇతరుల 


లోపాలను, దుర్గుణాలను బట్టబయలు 

చేయు expose (as of one’s fault 

or misdeeds) పాలక పక్షం విననప్పుడు, 
దే 


సద్విమర్భను పెడచెవిన పెట్టనప్పుడూ (ప్రజా 
వ్యతిరేక చర్చలను బహిర్గతంచేన్‌ (సజల 
ముందు ఎండగటీ వాక్కు (ప్రతి పకానికి 
6౬ ది 
ఉంది. (ఆం.భూ. 25789) 2. లేమికి గురి 
చేయు to subject to paucity or 
shortage(of funds, facilities 
etc.) పంచాయితీలకు ఏళ్ళ తరబడి ఎన్ఫి 
కలు నిర్హ హిం చకపోవడం, నిధులివ్యకుండా 
ఎండ గట్టడం, స్థానిక నమస్వులను పరిష్కరిం 
చడానికి అవసరమైన అధికారాలను లేకుండా 


చేయడం ... (ఈ. 3589) 


ఎంపిక వి. 67౫72౧6 అందుబాటులో ఉన్న 
వ్యక్తులలో లేదా వస్తువులలో ఒకదానిని 
ఎంచుకోవటం selection జిల్లా కమిటీ 
అధ్యక్ష పదవులకు తగిన అభ్బద్ధుల ౨ఎంవిక 
విషయమై పార అధ్యక్షుడు (ఆం.ప్ర. 
20.4.88) 

ఎం పికచేయు (క్రి empikaceeyu అందు 
బాటులో ఉన్న సమూహంలో నుంచి 
ఒకవ్యక్తిని లేదా వస్తువుని ఎన్నికచేయు 
to select, choose శానన సభ్యులు, 
మంతుల నుంచి కొందరిని ఎం పికచేయనల సి 
వస్తుందే మోనని (శ్రీ రామారావు అన్నారు. 
(ఆం.జ్యో 8.4.88) 

ఎక్క వేయు క్రి. ekkaveeyu ఇతరులతో 
ఘర్షణకు దిగేలా రెచ్చగొట్టు; ఉసిగొల్పు, 
పురికొల్పు t0 ॥ncite, instigate ఒక 
వక్క అమెరికా పాకిస్తాన్‌ను అన్ని విధాలా 
ఎక్క వేన్తూ వుంటే, ఇండియా మాట పాకీ 
స్తాన్‌కు ఎందుకు ఎక్కుతుంది 
(ఆం.జ్యో. 22.10.87) 


ఎక్కించు క్రి ekkincu జాబితాలోకి 
చేర్చు to-include, add కత్తర 


అ 


~~ 


60 


(ప్రదేశ్‌ ఉన్నత పారశాల చరిత్ర పుస్త కాలో 
వివాదం పుట్లించగల కొత్త అంశమేమీ లేదు 
గానీ స్వాతంత్ర యోధులని కరరిస్తులుగా 
వర్ధించి టెరరిన్టుల జాబితాకి ఎక్కి ంచారట, 
aC) రు 


(ఉ. 13.3 88) 


ఎక్కు పట్టు క్రీ, ekkupeTTu ఇతరుల పై 


(పయోగించటానికి గురి పెట్టు; సంధించు 
to aim at ఎన్లీఆర్‌ రాష్ట్రంలో “తుపాకీ 
రాజకీయాలను” (ప్రోత్స ఫొన్తున్హారని ఆయన 
విమర్చించారు. ఈ ఆయుధాలను 
కొంగెస్‌(ఐ) కార్యకర్తలపై ఎక్కు పెక్టుగల 
రనే ఆందోళనను ఆయన నక్తం చేశారు. 


(ఆంభూ 15.89) 


ఎక్స్‌(గే షియా వ. eksgreeSiyaa (ప్రకృతి 


వైపరీత్యాలు, తదితర దుర్రటనల్లో నష్ట 
పోయిన వారికి ప్రభుత్వం సానుభూతితో 
అందించే ధన సహాయం లు gratia 
వరదలలో చనిపోయిన వారి కుటుంబాలకు 
కనీసం 10వేల రూపాయల చొప్పున ఎక్స్‌(గే 
షియా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. (ఆం.ప్ర. 


19.7.89) 


ఎగదోయు §. egadooyu ఇతరులలోని 


వాటిని 
మరింత పెంచు 10 fan, stir up 
(dissidence, ill feelings etc.) 
మహారాష్ట్ర కాంగెస్‌లో అసమ్మతిని ఎగ 
దోసేందుకు ఇప్పుడు ముగ్గురు మాబీలు 
తయారయ్యారు. (ఆం.భూ. 3.5.89) 


అసంతృప్తి, అసమ్మతి మొ. 


ఎగవేయు §. egaveeyu విధిగా కట్ట వల 


సిన పన్ను, అప్పు మొ. వాటిని చెల్లించ 
కుండా తప్పించుకొను t0 67266 (as 
tax, loan etc.) సంపద రిటర్జులు 
దాఖలు చేయడంతో పాటు ఎంత మేరకు 


పన్సు ఎగవేశారనే అంశం 

(ఆంజ్యో. 21488) 

ఎగుమతిచేయు (క్రి. egumaticeeyu సరుకు 
లను వాణిజ్యంకోసం విదేశాలకు పం సీంచు 
to export నమిలే పొగాకు, న్యం 
పొశ్వాత్వ దేశాలకు ఎగుముతిచేయడానికి అవ 
కౌశాలు ఆశాజనకంగా ఉన్తాయని ఓ అధ్య 
యనంలో వెల్లడైంది. (ఈ 13.7.87) 


ఎగువసభ వి. €eguvasabha పార్లమెం 
టరీ వ్యవస్తలో పరోక ఎన్నికల ద్వారా 
థు ర్న 
ఎన్నికయిన (పజా (పతినిధుల చట్ట సభ; 
ఎగువ సభ 11pper house (in a 
parliamentary system) పాక 
మరింత నషం జరగక ముందే యునో తప్పు 
కోవాలని గతరాతి ఎగువసభ్యూలు డిమాండ్‌ 
చేయడంతో యునో రాబీనామా చేయక 
తప్పులేదు. (ఆం.భూ. 257 89) 
ఎగ్జంప్షన్‌ ఫీజు వి. emampSan fu 
తరగతులకు హాజరుకానవసరం లేకుండా 
పరీక్షలు రాయటానికి విద్యార్దులు సంబం 
(FN మా 
ధిత  విద్యాసంస్తకు చెల్లించే రుసుం 
exemption fee ఇంటర్మీడియట్‌ పరీ 
కృలకు నోజురయ్యే (ప్రైవేటు విద్యార్దులు దర 
య ద ధా 
ఖాస్తుతో పొటు వంద రూపాయల ఎరంప్లన్‌ 


నీజు బధ్రించాలి, (ఆం.ప్ర. 85.89) 


ఎగ్జిబిషన్‌ పోటీ వి. egjibiSan poo Tu 
అనధికారికంగా జరిగే ఆట 6౧౨1016101 
match అమెరికాలో భారత జుట్టు, పెస్టం 
డీస్‌ పాకిస్తాన్‌ జట్లతో కొన్లి ప్లాబిషన్‌ 
పోటీలు ఆడతాొరట. (ఈ 274 89) 


ఎజెండా వి. EnDaa సమావేశంలో 
చర్చించాల్సిన విషయాలతో ముందుగా 


ఒక (క్రమంలో రూపొందించిన జాబితా 


61 


ఎత్తిపోతలు వి. 


ఎత్తుగడ వి. 


ఎదురుదాడి వి. 


2g౭nda ఎన్టీఆర్‌పై ప్రానీక్యూషన్‌కు నిరసన 
నగా మంతివర్గం నమావేశం నేడు ఎజెండాలో 
ఉన్ల ఏ అంశాలని చేపట్టకుండానే రేపటికి 


వాయిదావడింది. (ఆం ప్ర. 214.88) 


(బ.వ.) 


చూ. లిస్ట్‌ ఇరిగేషన్‌; (ప్రకాశం జిల్లా రావుల 


ettipootalu 


పొలెం (గామంలో ర్‌ లక్షల రూపాయల 
వ్యయంతో నిర్మితమైన, ఎత్తిపోతల పథకా 
నికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ... 
(ప్రారంభోత్సవం చేశారు. (ప్రశ 20.887) 

67/2466.046 ఒక్‌ (పయో 
జనాన్ని ఆశించి చాకచక్యంగా వేసిన 
పథకం move, ploy, strategy ఎని 
కల గడువు నమీవీన్తున్చందున కేంద్ర రాష్ట్ర 
(నభుత్వాలు నరికొత్త ఎత్తుగడలు వేస్తున్నా 


యని ఆరోవీంచాలు. (ఆం.భూ. 
145 89) 
ఎదురు కాల్పులు వి. (బవ) _edu- 


rukaalpulu (నక్సలైట్లు, "టెర్రరిస్టులు 
మొ.)సాయుధ బృందాలు కాల్పులు జరి 
పినపుడు రక్షక దళాలు తిరిగి 
జరిపే కాల్పులు encounter ఫరీద్‌కోట్‌ 
జిల్లాలో నేటి ఉదయం భదతా దళం జరివీన 
ఎదురుకాల్టులలో గుర్తు తెలియని ట్యెరరిస్టు 


వారిసపె 
ర్‌ం 


చనిపోయాడు, (ఆం.ప్ర. 18.1189) 


edurudaaD: ఎదుటి 
పక్షం వాళ్ళు వసు విమర్శకు దీటున ప్రతి 
Ca మెల 
విమర్శ counter attack వరద నహాో 
యక కార్చ క్రమాలు అమలు జరుగుతున్న 
తీరుపై కాం[గెస్‌ వక్షం చస విముర్భల్సి, 
కేందం సాయం అందించక పోవడాన్లి చెప్పీ 
ఎదురుదాడి చేయాలని ... (ఈ. 6989) 


ఎద్దడి వి. 62240? నీటికొరత, తాగేనీరు 


లభించక పోవటంవల్ల కలిగే ఇబ్బందికర 
పరిస్థితి scarcity (of water) తానం 
చెర్డ (గామంలో మంచినీటి ఎద్దడి నివారణకు 
ఒక బోర్‌వెల్‌ వేయించారు. (ఆం.ప్ర. 25 489) 
ఎడ్దేవాచేయు (క్రి eddeevaaceeyu పరి 
హాసం చేయు; ఎగతాళి చేయు 10 
redicule, mock at, deride పేద 
వారి రక్షణకు గ్యారంటీ ఇవ్వలేని రాష్ట్ర 
(పభుత్వం (ప్రజలకు తుపాకులకు లై సెన్ఫులు 
ఇసానంటోందని ఎద్దేవాచేశారు. (ఈ 226 89) 
ఎన్‌కౌంటర్‌ వి. 


ఎదురు కాల్పులు, వౌరహక్కుల కార్యకర్తలు 


enkaunTar చూ. 
ఎన్‌కౌంటర్ణను పోలీసులు జరుపుతున రాజు 
కీయ వాత్వలుగా పేర్కొనటంలో నిజంలేక 
పోలేదు. (ఆంభూ 14589) 

ఎన్నిక వి. 6౧౧౯4 (ప్రజాస్వామ్య పద్దతిలో 
ఒక పదవికి పోటీలో ఉన్నవారి నుంచి ఒక 
వ్యక్తిని మెజారిటీ ద్వారా నిర్ణయించటం 
election ఎంతోకాలంగా ఎదురుచూస్తు న్ల 
అలహాబాద్‌ లోక్‌నభ న్థానం ఎన్లిక కార్యక్ర 
మాన్ఫి ఎన్లికల నంఘం (పకటించడంతో ఈ 
ఎన్జిక వాయిదా వేయించడానికి ఉత్తరప్రదేశ్‌ 
(ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను తిరస్కరించిన 
ట్రయింది. (ఆం.ప్ర. 20.4.88) 

ఎన్నికల గోదా వి 6220402 goodaa 
పోటాపోటీలుగా ఉండే ఎన్నికల రంగం 
election fray ఎన్ఫికల గోదాలో మిగి 
లిన అభ్యర్దులు ఎందరైనా పోటీ (ప్రధానంగా 
(వతి నియోజక వరంలోనూ ఇద్దరు ముగ్గురు 
అభ్యర్దుల మధ్యనే జరుగుతుంది. (ఆం.భూ 
21.1189) 

ఎన్నికల పొత్తు వి. ennikala pottu 
ఎన్నికలలో కలసి పోటీ చేయటానికి భిన్న 


62 


రాజకీయ పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం 
ర్మ 

poll-alliance భారత దేశంలో ముస్ఫీం 

లీగ్‌ ను ముతతత్యానికి ప్రతీకగా పేర్కొంటూ , 

దక్షిణాది రాష్ట్రాల్లో ముస్ఫీంలీగ్‌తో  బన్చి 

కల పొత్తు కుదుర్భుకున్సు కార్యగెస్‌ విజ్ఞతను 


ఆయన (వళ్టించారు. (ఆం (ప్ర 146.89) 
అం 


ఎన్నికల ప్రణాళిక వి. ennikala praNaa- 


[ka ఎన్నికల సందర్భంగా రాజకీయ 
పక్షాలు తమ సిద్దాంతాలను, ముందు 
ముందు తమ కార్యాచరణనూ ప్రజలకు 
వివరించటానికి తయారు చేసే పుత్రం 
election manifesto నేషనల్‌ ఫ్రంట్‌ 
ఎనికల (ప్రణాళిక నెలరోజుల్లో ఖరారవు 
తుంది (ఈ. 7.889) 


ఎన్నికల బరి వి 6224642 barn చూ. 


ఎన్నికల గోదా మజ్జిస్‌కి గుర్తింపు తేవాలన్ల 
లక్ష గంతోనే నలభై ఆరు అ సెంట్రీ స్థానాలకు 
స్వతంత్రంగా ఎని కల బరిలోకి దిగినట్లు ఆ 
పార్టీ అధినేత ... చెబుతున్నారు. (ఈలఅను 


171189) 


ఎన్నికల సంఘం వి. eEennikala sang- 


ham దేశంలో ఎన్నికలు నిర్వ హొంచటానికి 
( ఇ ఇ రాల జ ల కో 
ఎర్సాటయిన స్వయం ప్రతిపత్తి గల సంస్ధ 
election commission అమేథీలో 
మళ్ళీ పోలింగ్‌ జరపాలా వదా అనది నిర్ణయిం 
య £3 
చవల సీనది ఎన్చికల సంఘమేనని ఆయన ఒక 


(పళ్ళకు సమాధానంగా అన్నా రు. (ఆం.ప్ర 
24 1189) 
ఎన్నికల సంవత్సరం వి. 62220404 


84772069 274277 ఎన్ని కైన (పభుత్వం పద్‌ 
వీకాలం ముగిసి మళ్ళీ ఎన్నికలు జరిపే 
సంవత్సరం 616౮౦103. year ఇటీవల 
ఎర్పడిన కొని పరిణామాల దృష్టాఫాను, ఎన్చి 


క్‌ల సంవత్సరం అయినందున భదతా ఏర్పా 
ఉను కటుదిటంచేయాలని నిరయించారు. 
య డు 6౬ ac) 


(ఆం.ప్ర 26 4.89) 


ఎన్నికల సంస్కరణలు వి, (బ.వ.) 
ennikala samskaraNalyu ఎన్నికలను 
మరింత కటుదిటంగా, న్యాయబదంగా 
అ 6 (తో 
నిర్వహించటానికి ఉద్దేశించిన మార్పులు 
electoral reforms వ్రన్తుత పార్ధ 
మెంట్‌ నమావేశాల్లో నే ఎన్ఫి కల సంన్కరణల 
బిల్లును (ప్రవేశపెట్టాలని (ప్రభుత్యం భావిస్తు 
నట్లు ఎని కల సంస్కరణల పై (పతినక్షాల 
నాయకులతో జరివీన నమావేశంలో చెప్పి 
నట్టు ais (ఆం.ప్ర 29 11.88) 


ఎన్నికల స్రంట్‌ వి ennikala sTanT 

ఎన్నికలలో 7లవటంకోసం వేసే ఎత్తు 

గడ election stunt (పతిషక్షాలు చర్చ 

హుందాగా లేదని ఉత్త ఎన్ఫికల స్టంట్‌ అని 
i ఎమర్భించారు. (ఆం.ప్ర 25 7.89) 


ఎన్యూమ రేషన్‌ వి enyuumareeSan 
నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం, 
ఓటర్ల జాబితాలకోసం అర్హులైన వారిని 
(క్రమపద్దతిలో నమోదు చేసే కార్య 
(క్రమం enumeration నారాయణ 
"పేట పట్టణంలో రేషన్‌ కార్డుల 
ఎన్వూమ లేషన్‌ నక్రమంగా జరగలేదని (ప్రజలు 
తెలిపారు. (ఆంభూ 6687) 


ఎఫ్‌.ఐ.ఆర్‌. వి. efa44ar. నేరం 
జరిగిన వెంటనే బాధితులు ఇచ్చిన (|పాథ 
మిక సమాచారం ఆధారంగా పోలీ 
సులు తయారు చేసే తొలి నివే 
దిక First Information Report 
కొం[గెస్‌ సభ్యుడు శ్రీ వంగవీటి మోహన 
రంగారావు హత్తు కేసులో ... ను 


ఎమికస్‌క్యూరీ వి. 


దోషిగా ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేర్కొనడం జరి 


గించి. (ఆంభూ 21589) 


ఎమ ర్లైస్సీ వి. 6౫2628౫ చూ. అత్యవసర 


పరిస్టితి; 1975, జూన్‌ 26వ తేదీన ఎను ర్రైన్సీ 
విధించిన తర్వాత ఐన్టుకీల చట్టం (నవరణ) 
బిల్లునొక దానిని ఆగస్టు 5వ తేదీన లోక్‌న 
భలో, ఆ మరునాడు రాజ్బనభలో (ప్రభుత్యం 
(పవేశ పెట్టి ఆమోదింవ దోనీంది. (ఆం.ప్ర 
3789) 

emikaskyuurii 
అత్యంత (పొముఖ్యం కలిగిన విషయాల పై 
వారల ల న్యాయ నిపు 
ణుడు aMmicuscuriae ముఖ్యమంత 
నీనిమాల్లో నటీంచడం రాజ్యాంగ బద్రమా, 
కొదా అను విషయంలో. జరుగుతున్దు 
విచారణలో తమకు  “ఎమికస్‌క్వూరీ” 
హోదాలో (కోర్టు మితుడ్సు) తోడ్డ) డనల 
నందిగా ఫులొబెంచ్‌ భారత అటార్దీ జనరల్‌ 
శ్రీ పరాశరన్‌ను కోరింది. (ఈ 188.89) 


ఎయిడ్స్‌ వి. 6/08 మనిషిలోని రోగ 


నిరోధక శక్తిని హరించి వేసి మరణానికి 
దారితీసే భయంకరమైన సుఖ వ్యాధి 
AIDS (Acquired Immune 
Deficiency Syndrome) చికిత్సకు 
అందకుండా, రోగిని పరలోకొనికి పంకే 
ఎయిడ్స్‌ వ్యాధి నుంచి వురుషులు ర్వక్షణ 
పొందడానికి నుంతీ చేయించుకోవడం 
మంచిదని ఇటీవలి కాలంలో జరిగిన కొన్ఫి 
పరిశోధనలలో వో్రడైంది. (ఆం.భూ. 10.8.89) 


ఎయిర్‌ కండిషన్‌ చేయు §. 6/7 kan- 


DiSanceeyy గది ఉష్ణోగతను యంత్ర 
సహాయంతో (క్రమబద్ధం చేయు to air 
condition లేపాక్షి షోరూం (గౌండ్‌ 


ఫ్లోర్‌ను పూర్తిగా ఎయిర్‌ కండిషన్‌ చేసినట్టు 
ఆయన తెలిపారు. (ఆం(ప్ర 810.87) 


ఎయిర్‌బస్‌ మంత్రివర్గం వి eyirbas 
mantrivargam ఆనవాయితీని మించి 
అత్యధిక సంఖ్యలో మంత్రులున్న మంత్రి 
వర్గం air-bus cabinet ఆంధ్రపదేశ్‌ 
లో అతిపెద్ద మంతివర్గం వీర్వాటు చేనీన 
ఘనత శ్రీ టంగుటూరి అంజయ్యది ... 
తన మంతివర్గాన్లి “ఎయిర్‌బస్‌ 'తో పోల్చి, 
విమానం ఎంత పెద్దదయితే, (సయాణం 
అంత హోయిగా వ్రంటుంది కదా అని 
తన చర్వను సమర్థించుకున్నారు. (ఆం-జ్యో 
217.87) 

ఎరియర్స్‌ వి. eryars సవరించిన లేదా 
పెంచిన జీతభత్యాల విషయంలో యాజ 
మాన్యం బాకీపడ్డ సొమ్ము Arrears 

ఎరియల్స్‌ మొత్తాని వెంటనే చెల్లించాలని 
కార్మికులు కోరుతున్నారని, అయితే ఇది 
సాధ్యం కొదని 
(ఆం_జ్యో 26.687) 
ఎస్‌.ఓ.ఎస్‌. సందేశం వి. 
sandees am తక్షణ అవసరం తెలుపుతూ 
లేదా సహాయం కోరుతూ 'పంపే వర్త 


ఆయన స్నష్టం చేశారు. 


€3.00.€5. 


మానం 3.0.5 (save our souls) 

message గుంటూరు జిల్లా పర్వటనలో 

ఉన్న హోంమంతి డాకర్‌ కోడెల శివవనొద 
మా 

రొవును కూడా సొమవారం తెల్హనా రేనరికి 

ఎస్‌.ఓఎస్‌. నందేశం ద్యారా నగరానికి 


రప్పించారు. (ఉ. 291287) 


ఎసరు పెట్టు §. 6327426224 అపకారం 
చేయటానికి ఒడిగట్టు 0 take aim at 
or to target sb or-sth (with 
the intention of doing harm) 


64 


ఏకగ్రీవం వి. 


ఎకచ్చత్రాధిపతి వ 


తమ నిజన్యరూవం బట్టబయలు కాకుండా 
చూ సేందుకు పార్ధమెంటు అధికొరాలకే ఎన 
రు పెట్తారని ఆయన వివరించారు, (ఈ. 


265 89) 


ఎస్కార్ట్‌ వి. eskaarT ప్రయాణంలో వెంట 


ఉండి రక్షణ కల్పించే సాయుధ భటులు 
లేదా వాహనాలు 65001 తీవనాదుల 
(పాబల్యం ఊన్ల్ర (పొంతాలకు ముందు జూగ 
త్తగా బన్సులను పోలీసు ఎస్కార్ట్‌ నహోయంతో 


నడివిన్తు న్నారు (ఈ. 266.87) 


ఎ 
ఏం టన్నా వి. 6622627466 వాతావరణం 
నుంచి ధ్వని దృశ్య తరంగా 
లను సేకరించే "టెలివిజన్‌ పరికరం 


antenna(television) ఇక్కడ నాలు 
ైదు ఇళ్ళ పైకప్పుల నుంచి టెలివిజన్‌ ఏం 
'టెన్టాలు మాయం కొవటం పట్టణంలో 
నంచలనం కలిగించింది. (ఆంప్ర 26489) 


ఏకగవాక్ష విధానం వి. 66422760426454 


udhaanam రైతులకు రకరకాల పరసతి 
సౌకర్యాలను ఒకే చోట నుంచి కల్పించే 
పథకం single window system 
తెలుగు దేశం ప్రభుత్యం (ప్రవేశ పెట్టిన ఏకగ 
వాక్ష (సింగిల్‌ విండో) విధానాలని రద్దుచే సే 
నూచనలు కని పన్తు న్నాయి. (ఆంప్ర 14.1289) 
cekagrivam ఎటు 
వంటి పోటీ లేకపోవటం unanimous, 
unopposed కారవర్ధ సభ్యులుగా జి 
నత్ఫనారాయణ, డి. శ్రీనివాస్‌లు ఏక్షగీవంగా 
ఎన్సుకయ్వారు, (విశా. 61087) 

eekacchatraad- 
hapatr (సంస్థపై) తిరుగులేని అధికారాన్ని 
చలాయించే నాయకుడు లేదా అధికారి 


sole monarch (పభుత్యరంగ సంస్తలు 
తమ వ్యక్తిగత నంస్థలుగానూ, వాటికీ తామే 
ఏకచ్చత్రాధిపతులుగానూ, అధికారులు భావిం 
చరాదని ... (ఆం.ప్ర 124.88) 


ఏకపక్షం వి. 6646445272 1. ఒక వ్యవ 
హారంతో సంబంధమున్న ఇతర 
పక్షాల అభిప్రాయం లేదా మద్దతుతో 
నిమిత్తం లేకుండా నిర్థయం చేయటం 
unilateral ఆంధ్రపదేశ్‌ రాష్ట కౌం[గెస్‌ 
కార్యవర్గం జూబితాను వీని, సదు, అధ్యక్షు డు 
శ్రీ ఎన్‌.జనార్థన రెడ్డి ఏకప్యక్షంగా (ప్రకటేం 
చటం పట్ల (ప్రథాన మంతి శీ రాజీవ్‌ 
గాంధీ ఆగహం వ్యక్తం చేనీనట్టు తెలి 
నీంది. (ఆం.ప్ర 2.289) one-sided 
ఇక్కడ శివాజీ స్టేడియంలో ఉత్తర 
(దేశ్‌, మధ్య ప దేశ్‌ జట్ల మధ్య బుధ 
వారం జరిగిన మ్యాబ్‌ ఏకపక్షంగా సాగింది. 
2. పూర్తిగా ఒకే పక్షం ఆధిపత్యం 
కొనసాగటం 

ఏకరువు పెట్టు §. eekaruvupeTTu ఒక 
విషయాన్ని పదేపదే చెప్పు లేదా భిన్న విష 
యాలను ఒకేసారి వరుసగా చెప్పు t0 list 
out or narrate(repeatedly) 
తనను వేధిన్తున్ల నమన్వలన్చిటికీ 'రా'(ఆర్‌ 
ఎ. డబ్బ) యే కారణమని నభా (ప్రసంగాల 
లోనూ, ఆంతరంగిక చర్చలలోనూ ఏకరువు 
పెడుతున్నారు. (ఈ. 228 89) 


ఏకసూత్రత వి eekasuutrata వేర్వేరు విష 
యాలను ఒక్కటిగా కలిపీ ఉంచే అంశం 
unifying aspect or factor ఎన్టీ 


విభిన్హు ధోరణులున్హృప్పుటికీ ఇండియా అంతో 


టినీ కలిపే ఏకన్యూతత ఒకటో ఉంది. (అం.భూ. 


10.8.89) 


ఏకాభిప్రాయం వి. eekaabhipraayam 


ఒక విషయంపైన భిన్న వ్యక్తుల లేదా 
(గూపుల మధ్య ఏర్పడే ఒకే మోస్తరు అవ 
గాహన  COnsensus వివాదాస్సద మైన 
పంచాయితీరాజ్‌, నగర పాలికా బిల్లులపై 
అనునరించాల్సిన వ్యూహానికి నంబంధించి 
(పతివక్ష పార్టీల నాయకులు ఏకాభిప్రాయం 
సాధించక పోవడం నల్ల రేపు రాజ్యనభిలో 
భిన్నాభిపాయాలు న్యక్తంచే సే నూచనలు కన 


బడుతున్నాయి. (ఈ 148.89) 


ఏరివేత వి. 66727664 (రాజకీయాల్లో) 


తీవ సమస్యగా పరిణమించిన ప్రత్యర్థి 
వ్యక్తుల్ని లేదా (గూపుల్ని నిర్మూలిం 
చటం liquidation (of political 
opponents) ఆ (ప్రాంతంలో దాగున్ల 
గెరిల్లాల ఏరివేత నెపంతో నిరాయుధులు, 
నిరపరాధులు అయిన సాధారణ తమిళ 
పౌరులను ... ఊచకోత కోయడం మొదలు 
పెట్టింది. (ఆంజ్యో 26687) 


ఏలుబడి వి. e౭lLbaDi ఒక నేత లేదా పార్టీ 


పరిపాలించిన కాలం rule, tenure(in 
office) ఎమర్జెన్సీ అత్వాచాద్న వర్షంలో 
విచ్చల విడిగా విజృంభించి ... కుమారుడి 
ఏలుబడి లో పరాకాష్టకు చేరింది. (ఈ 


20 4 89) 


ఏవరేజ్‌ వి. 6672766 (క్రికెట్‌ ఆటలో 


ఒక బ్యాట్స్‌మెన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ 
సంఖ్యతో చేసిన పరుగులను భాగిం 
చినప్పుడు, బౌలరు తీసుకున్న వికే 
ట్లతో అతడు ఇచ్చిన పరుగులను భాగిం 
చినపుడు వచ్చే సంఖ్య; సరాసరి 
average ఇక ఈ సీరీస్‌లో 'ఏవరేజ్‌'ల 
విషయంలో బ్వాటింగ్‌లోనూ, బౌలింగ్‌ లోనూ 


కూడా ఆ స్త్రేలియన్టదే పైచేయిగా ఉంది. 


(ఆం.ప్ర. 318 89) 


ఏహ్యభావం వి. eehyabhaavam వ్యక్తులు 
లేదా విషయాల పట్ట ఏర్పడే తీవ్రమైన 
అయిష్టత లేదా ఏవగింపు aversion 
మేధావులూ, విజ్ఞాలూ రాజకీయ సీనిమా 
రంగాలకు దూరంగా ఉంటున్నారు, అవి 
తమకు _ వనికిరావన్హుట్టుగా ఏహ్వభావాన్ని 
పెంచుకుంటున్నారు. (ఆం.భూ. 15789) 


ఇ 


ఐక్యంగా (క్రివిణ. akyangaa భిన్న 
వ్యక్తులు సంస్థలు ఒకే విధమైన అవ 
గాహన, ఆచరణలతో కలి సికట్టుగా; ఒక 
టిగా 1016607 తద్వారా (పప్రతిష్యక్ష స్పార్రీలు 
ఉమ్మడి వేదిక పై ఐక్యంగా వ్యవహరించడానికి 
వీలవుతుంది. (ఈ 228.89) 


ఐక్య కార్యాచరణ పథకం వి. 
aikya kaaryaacaraNa pathakam 
భిన్న బృందాలు కలిసికట్టుగా వ్యవ 
హరించేందుకు తయారు చేసుకున్న 
ఉమ్మడి కార్యక్రమ ప్రణాళిక 
joint-action plan కొని (పత్యేక 
నమన్యల పై (వభుత్యానికి వ్యతిరేకంగా ఐక్య 
కార్యాచరణ పథకం రూపొందించేందుకు (పతి 
పక్ష పార్టీలు బుధవారం సమావేశం కాను 
నూయి. (6 9.987) 

ఐక్య ప్రతిపక్షం వి. aikya pratipak- 
5am భావ నారూప్యం కలిగిన వివిధ 
రాజకీయ పక్షాల కూటమి 011661 
opposition జనతాపార్తీ, జనమోర్చా, 
లోక్‌దళ్‌, కాంగెస్‌(ఎస్స్‌లతో అక్టోబర్‌ 11వ 
తేదీన ఆవిర్భవించనున్హ ఐక్య (పతిష్యక్ష పార్టీకి 
శీ విశ్వనాథ (వతాప్‌ సీంగ్‌ 7మంది 


ఐక్యరాజ్యసమితి వ 


ఒంటెద్దు పోకడ వి. 


నభ్యులతో కూడిన సారథ్య నంఘాన్ని నేడు 
(పకటించారు. (ఆం ప్ర. 309 88) 

aikyaraa- 
jyasamity అంతర్జాతీయ సహకారం, 
శాంతి భద్రతల పరిరక్షణకోసం సభ్యదేశా 
లతో ఏర్పడిన సంస్థ United Nations 
Organisation గవర్హర్‌ జనరల్‌ గని 
లావు అధికార హోదానే తాము గుర్తిస్తామని 
న్యూజిలాండ్‌ విదేశాంగ మంతి రస్సెల్‌ 
మార్షల్‌ ఐక్టరాజ్యసమితిలో సృష్టం చేశారు. 


(ఆం[ప 91087) 


ఐదు నక్షత్రాల హోటల్‌ వి. 2704 


nakSatraala hoo Tal అత్యంత ఖరీ 
దైన పదుపాయాలతో కూడిన విలాస 
వంతమైన హోటల్‌ (హోటల్‌ స్థాయిని 
బట్ట నక్షత్రాల సంఖ్యను కేటాయి 
స్తారు) five-star hotel చారితాళ్ళ 
కమైన మహారాష్ట్ర ముఖ్యమంతి అంతూలే 
అవినీతి కుంభ కోణాల్లో టాటా (గూప్‌కు 
చెందిన అయిదు నక్ష్మతాల తౌజ్‌ హోటళ్ళు 
పీకలదాకా కూరుకు పోయిన నంగతి జగమె 
రిగిన నతృమని ఆయన అన్నారు. (ఆంజ్యో 
11687) 


2 


on Teddu- 
pookaDa ఎవరితోనూ కలవక ఒంటరి 
విధానం అనుసరించటం driving 
or leading in his own way 
నియంత్స త్య స్వార్ధ పూరిత విధానా 
లతో ఒం తెద్దు పోకడలతో రాష్ట్రాభి 
వృద్దిని విన్మ రించి జాతీయ నాయకత్యానికీ 
ఎదగడానికి సథకం (పకారం వనిచేన్తూ... 


(అఆం.భూ. 27.4 89) 


ఒడిదుడుకులు వి. 


ఒ.ఎన్‌.జి.సీ, వి. చమురు 
సహజ వాయువుల ఉత్పత్తి పంపిణీ మొ. 
వ్యవహారాలను చూసేందుకు ఏర్పాట 
యిన సంస్థ; చమురు సహజవాయువుల 
కమీషన్‌ Oil and Natural Gas 
Commission (ONGC) అమలా 
పురం పట్టణానికి పాతిక కీలోమీటర్ర దూరాన 
నముద గర్భంలో చమురు, సహజవాయువు 


0.en.31.81. 


నిక్షేపాలను ఒఎన్‌జిసీ గుర్తించింది. (ఈ 


22.7 87) 


ఒజ్జబంతి వి. 00404224? ఒక రంగంలో 
ప్రతిభా నైపుణ్యాలతో ఇతరులకు ఆదర్శ 
ప్రాయమైన వ్యక్తి; మార్గదర్శి model 
నాటకరంగంలో గోవిందరాజుల నుబ్బారావు, 


స్థానం, మాధవ పెద్ది, వేమూరి గ్గయ్య, గరి. 


కపొటీ రాజారావు ఒజ్జబంతులయ్యారు. 
(ఆం.భూ. 16.89) 
ఒడంబడిక వి ODamlaDika ఇరు 


వరాల మధ్య ఒక సమస్యపై కుదిరే 
అంగీకారం; ఒప్పందం pact, treaty, 
agreement కోఠు నిరయాలతో ఈ 
ళు ac 
వివాదం పరిష్కారం కాకపోవచ్చునని వలు 
వురు అభిప్రాయ పడటంతో, ఈ సమస్య 
వరస్త్రర ఒడంబడిక ద్యారా వరిష్కారమయితే 
++» (ఈ, 18589) 
ఒడిగట్టు క్రి. oDigaTTu కూడని పనులకు 
పాలుడు t0 2650110 to(undesir 
able action) స్తానిక నమన్వులను సరి 
థా 
ష్కరించడానికి అవనరమైన అధికారాలను 
కూడా లేకుండా చేయడం వైరా దుళ్చుర్వ 
లకు రాష్ట్ర (వభుత్వ్తాలు ఒడగట్లన మాట 
యథార్థం. (ఈ. 3589) 


(బ.వ ) oD- 


67 


ఒత్తిడి వి. 


ఒన్‌ వే వ, 


tduDukulu భద్రతలేని 


స్టితి insecure and unstable 


9 

న్ధరత్వం, 
conditions, hardships బైనా, 
సోవియట్‌ దేశ చరిత్రలు, పార్ట్‌ వ్యవహో 
రాలు ఎన్ఫో మిట్టనల్లాలను, ఒడిదుడుకులను 
చూశాయి ఆయన అన్నాలు. (ఆం.భూ 


17.5 89) 


ottiDz: ఇతరుల నిర్ణయా 
లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించే 
పలుకుబడి లేదా అధికారం pressure, 
influence కేవలం దేశంకోనమే, అది 
కూడా భారత క్రికెట్‌ బోర్డు మాజీ కార్య 
దర్శి ప్రై 
తన న్నిరయాన్లి మార్చుకున్హానని పాటిల్‌ 


ఒత్తిడి వల్లనే రిటైర్‌ కావాలన్లు 


వివరించారు. (ఈ. 29.89) 


ఒనగూడు (8. 02274202 ఏదైనా మంచి 


చేకూరు లేదా సిద్దించు 10 get(a 
favourable result) నీ. హెచ్‌. రాజే 
శృరరావు మాట్లాడుతూ ఎటువంటో విధు 
లునిధులు లేక నాను మాతమై పోతున్ల 
వంచాయితీరాజ్‌ వ్యనస్తలకు ఈ బిల్లు వలన 
పరిమితమైన ప్రయోజనాలు మ్యాతమే ఒన 
గూడు తొాయని అన్నారు. (ఈ అను 15.6.89) 


on vee రోడ్లపై వాహనాలు 
ఒకచెపుకే 
(టాఫీక్‌ను 


ప్రయాణించటం one-way 
సుగమం చేయడానికి ఒన్‌ వే 
అధిగమించాల్సి వచ్చింది. 


రూల్స్‌ను (ఆం.ప్ర 


28887) 


ఒప్పందం వి. 07262627 చూ. ఒడం 


బడిక. 40 లకల యూనిట విద్యూల్‌ నరఫరా 
లె రాం 

చేయడానికి మహారా ప్ర మధ్య వ దేశ్‌ (పభు 

తోలు అంగీకరించాయి. ఈ విషయమై ఓక్‌ 


ఒప్పందం కూడా కుదిరిందని ముఖ్యమం్యతి 


. తెలియబేశారు. (ఆఅంత్యో. 19 4.88) 


ఒరగబెట్టు (క్రి oragabeTTu (ప్రయోజనం 
చేకూర్చు t0 help, contribute ఈ 
సందర్భంగా మాట్లాడుతూ గత ఆరు నంన 
త్రరాలు తెలుగుదేశం పాలన ఏమి ఒరగ 
బెట్లేందాని (పళ్టించారు (ఆం.భూ 11.789) 
ఒలకబోయు శ్రీ. olakabooyu లేని (ప్రేమ, 
అభిమానం చూపించు 10 pretend 
false love or affection సార్షతిక 
ఎన్ఫికలను దృష్టిలో ఉంచుకొని స్తానిక నంస్త 
లపై (పేమను ఒలకబోస్తు న్నారని అన్నాలు. 
(ఈ 2.689) 
ఒలిం సిక్‌ క్రీడలు వి. (బ.వ.) olimpik kri- 
iDalu అంతర్జాతీయ క్రీడల పోటీలు(ఇవి 
నాలుగేళ్ళ కొకసారి నిర్గీత దేశంలో జరుగు 
తాయి) olympic games ఇరవై నాలు 
గవ ఒలింవిక్‌ (క్రీడలు జరుగనున్న సీయోల్‌ 
ఆన్ఫి హంగులతో ముస్తాబుకు తల మునక్షలై 
ఉంది. (అం.భూ 25.1187) 

ళ్న 
ఓటరు వి. 0010174 ఎన్నికలలో ఓటు 
వేయటానికి అర్హతకల పౌరుడు(18 ఏళ్ళు 
నిండిన వ్యక్తి vంter మొదటి దళ పోలిం 
గ్‌లో 2,569 మంది అభ్యర్థులు సుమారు 
ఇర్వబై కోట్లు వది లక్షల మంది ఓటర్ల 
తీర్దుకోసం ఎదురు చూస్తున్నారు. (ఆం.ప్ర 
2011 89) 
ఓటర్ల జాబితా ఏ. ం౮0Tarla ౧౭401206 
ఎన్నికలలో ఓటువేయటానికి అర్హత ఉన్న 
పౌరుల పేర లిస్టు voters list (పతిఫలం 
చాలనందున ఓలటుర్ర జొబితావని తిరన్కరిం 
చినందుకు గాను నాగార్దున సాగర్‌ ఉపా 
ధ్యాయులు నలుగురిని న స్పెండ్‌ చేయడాన్చి 


,-. (ఆంభూ 217.87) 


ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ వి. o0Taan- 


2422422 84౬062 (సమయం తక్కువగా 
ఉన్నప్పుడు) పూర్తి వివరాలు లేకుండా 
కుసంగా రూపొందించే బడెట్‌; Vote 
ర జ 
on account budget వచ్చే మార్చి 
నెలలో (పతిపాదించవల నీన రాష్ట్ర బడెట్‌ 
దా 
పూర్తి స్తాయిలో కాకుండా “ఓటఆన్‌అ 
కౌంట్‌” బడ్జెట్‌ మ్యాతమే (పవేశ పెట్టాలని 
= ౬ 
రాష్ట్ర నూతన (పభుత్తుం భావిన్తున్హుది. (ఆం.ప్ర 


15 12 89) 


ఓటు చేయు (క్రీ. 00 Tuveeyu ఎన్నికలలో 


తనకు నచ్చిన అభ్యర్థిని బ్యాలెట్‌ పత్రం 
ద్వారా సూచించు to vote అనారోగ్య 
పరిసీతిలో ఉన్న వృద్దులు కూడా ఓట్లు 

య ఠి ౧ 


వేశారు. (ఆం. 24 11.89) 


ఓటు హక్కు వి. ooTu hakku బ్యాలెట్‌ 


పత్రం ద్వారా తనకు నచ్చిన అభ్యర్థిని 
ఎంపిక చేసే అధికారం franchise, 
right to vote హర్యానా శాసన నభకు 
నేడు జరిగిన ఎన్లికల్లో మొత్తం 84 లక్షల 
మంది ఓటర్లలో దాదాపు 67శాతం మంది 
తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 


(విశా 18687) 


ఓట్ల నిధి వి. 007/2 ౫26%: ఎన్నికలలో 


ఒక పార్టికి మూకుమ్మడిగా ఓట్లు వేసే 
వర్గం( మైనారిటీలు, స్త్రీలు, బడుగువర్గాలు 
మొ.) vote bank కొంగెస్‌(ఐ) 
అనమ్ము తి వర్గీయులు, ఇంకా (పతిపక్తాలు 
అన్నీ కలివీనా కొం[గెస్‌(ఐ) ఓట్ల నిధికి 
గండి కొట్ట లేవనుకుంటున్నారు. (ఆం.ప. 
24.9 87) 


ఓట్ల బ్యాంకు వి. ooTla blyaanku చూ. 


ఓట్టనిధి; శీ ఖుర్భీట్‌ అహమ్ము ద్‌కు వక్తిగ 
తంగా గణనీయమైన ఓట్ల బ్యాంకు ఉంది. 
(ఆం (ప. 181189) 


69 


ఓపెనర్‌ వి. 0076247 క్రీకెట్‌ ఆటలో కంకణం కట్టుక్‌"ను §. kankaNam 


ఇన్నింగ్స్‌ను ప్రారంభించే బ్యాట్‌ మన్‌ 
opener(as in cricket) ఓపెనర్‌గా 
వచ్చి ఇన్ఫింగ్స్‌ ముగి సే వరకు నాటౌట్‌ 
గా వుండే (వత్వేకతను డెన్మంజ్‌ హెయిన్స్‌ 
కొద్దిలో కోలో యారు. (ఆం.జ్యో. 27.11.87) 
ఓలలొడించు క్రి. ం0lalaaDincu తన్మయ 
తంలో ముంచి తేల్చు t0 iMmerse 
బ్లానేశ్యర్‌, శంకల్‌దేవు నామదేవ, కబీర్‌, 
తుకొరౌం, బనవి నర్సి మెహిత్తా, నూర 
దాను, మీరాబాయి, గురునానక్‌ యావ 
దాంధ్ర దేశాన్ని తమతమ భక్తీ ఉద్భుమాలతో 
ఓలలాడించారు. (ఆంభూ 28889) 


ఓవర్‌ వి. 00౪7 (క్రికెట్‌ ఆటలో బౌలరు ఒక 
విడతలో వేసే ఆరు బంతులు 0767(235 
in cricket) ఇండియా, వెస్టీండీస్‌ల 
మధ్య చాలెంజ్‌ నీరిస్‌లో ఓవర్లు తక్కువ 
వేసీన జట్టుకు జరిమానా విధించాలని 
ఇండియా, వెన్పిండీస్‌ (కీకట్‌ బోర్డులు అంగీ 


కరించాయి. (ఆం.జ్యో. 261187) 


ఓవర్‌ కేక్‌చేయు (క్రి oovarTeekceeyu 
ముందుగా వెళ్ళే వాహనాన్ని వెనక వచ్చే 
వాహనం దాటి పోవు t0 0Vertake 
హైదరాబాద్‌ విజయవాడ బొతీయ రహదా 
రిపై వెళ్ళే లారీ మరో వాహనాన్సి ఓవల్‌ 
'పేక్‌చేస్తుండగా ఈ (ప్రమాదం జరిగింది. 


(ఆం.ధూ. 15.89) 


ఓవర్‌ డాస్ట్‌ వి. 00747 DraafT ఖాతా 
దారులు తమ ఖాతాలో ఉన్న నిలవకు 
మించి డ్రా చేయడానికి అనుమతించిన 
మొత్తం ంverdraft రాష్ట్రాల విషయంలో 
బకాయీలు ఉండరొదని, ఓవల్‌ (డాఫ్ట్‌లు 
అంగీకరించేది లేదని పదేపదే శ్రీరంగనీతులు 


చెప్పడం పరిపాటో అయింది. (ఆం.ప్ర. 20 289) 
క 


కంటోన్మెంట్‌ ఫ్ర 


kaTTukonu ఒక పనిని . ఖచ్చితంగా 
సాధించాలని నిశ్చయించు to be 
determined ముఖ్యమంతి నియంత్సత్త 
ధోరణుల నుంచి రాష్ట్ర, (వజులను విముక్తుల్లి 
చేసేందుకు కంకణం కట్టుకున్తామని 4 


అన్నారు, (ఈ 8.5.89) 


కంచుకోట వి KkancukooTa తిరుగు 


లేని మద్దతు ఉన్న (ప్రాంతం bastion, 
a place of strong hold ఆలూరు 
కొం7స్‌కు కంచుకోటని, తెదే. పార్టీ ఎన్ఫి 
ఆశలు పెట్టినా ఎన్ఫికల్లో తిరిగి ... (4 


29,687) గ్‌ 
గ్‌ 


కంటగింపు వి. సటా287774 ఇతరుల 


స్థితి, ప్రవర్తనను చూసి ఓర్వలేని తనం 
eyesore మెదక్‌ జిల్లా కలెక్షర్‌ ఎటువంటి 
ణం ఠం 
రాజకీయ వత్తిడులకు లొంగకుండా న్వుతం 
(తంగా వ్యవవారిస్తుండడం, అభివుద్ది కార్చ 
(కమాల్లో చురుగ్గా పాలొనడంవల “దేశం” 
౧ 0 ౧ ర్‌ 
కొర్వకర్తలకు కంటగింపుగా తయాంరంది. 


(ఆం భూ, 18.5.89) 


కంటితుడుపు చర్య వి. kanTituDupu 


667౪4 కేవలం ఇతరులను సంతృప్తి పర 
చేందుకు తీసుకునే నామ మాత్రపు చర్య 
an eyewash బోఫోర్స్‌ వ్యవహారంలో 
“కమీషన్‌” మింగిన విన్‌ చెద్దాపై ఎన్‌ఫోర్డ్‌ 
మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవల జరివీన దాడి 
(పజలను తప్పుదారి పట్టించేందుకు ఆడిన 
నాటకమని, కంటితుడుపు చర్చ అని ... 
వ్యాఖ్యానం చారు. (ఆం.జ్యో 116.87) 

kan ToonmenT 
శాశ్వత సైనిక శిబిరం Cantonment 
భారత్‌ బంద్‌ (వభావం కంటోన్మాంట్‌ . 
(పాంతం పై రవ్వంత కూడా వడలేదని, దుకా 


ణాలు తెరిచే ఉన్నాయని ... పేర్కొన్నారు. 


కండబలం వి. 


(ఆం.ప్ర 1989) 


కంట్రోలుధర వి. 


hara 


kan Troolud- 
(పజలకు చేయా 
లిన వస్తువులకి (ప్రభుత్వం అనుమతిం 
చిన ధర controled rate, price 


సరఫరా 


regulated by government ... 
ఈ పరిశ్రమల్లో ఇంధనంగా ఉపయోగించే 
(వత్వేక బొగ్గును కంటోలుధరకు నరఫరా 


చేయాలని... (ఆంప్ర 26489) 


kanDabalam దౌర్డ 
న్యంగా, బలప్రయోగం ద్వారా పనులను 
సాధించుకోడానికి ప్రముఖులు చేరదీసే 
అసాంఘిక శక్తుల బృందం power 
derived by keeping a group 
of anti-social elements to 
threaten one’s rivals; muscle 
power ధనబలం కండబలంతో అధికారం 
చేజిక్కీంచుకోవాలన్హు ఆశ ఆసక్తీ తమ 


పారీకి లేదని ... అన్నారు (ఈ 264.89) 
ee 


కంప్యూటర్‌ వి. kampyuuTar సమాచా 
రాన్ని అతివేగంగా విశ్లేషించడానికి, అపరి 
మితంగా దాచడానికి ఉపయోగపడే ఎలక్ట్రా 
నిక్‌ యంత్రం Computer పూర్తి స్వదేశీ 
పరిజ్ఞానంతో తయారైన పర్శనల్‌ కంప్యూటర్‌ 
రానున రెండు నెలల్లో మార్కెట్‌లోకి 

విడుదల అవ్రుతున్హుట్టు ... (ఆంష 21488) 

కంప్యూటర్‌ వైరస్‌ వి 4672244227 
7612768 కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన 
సమాచారాన్ని దెబ్బతీసే దురుద్దేశంతో 
ప్రవేశ పెట్టిన ఒక ప్రణాళిక computer 
virus “కంప్యూటర్‌ వైరస్‌ 'లకు నంబందధిం 
చిన కేనులను నవివరంగా వరిశీలించేందు కే 
ఎలక్ట్రానిక్‌ శాఖ నివుణుల నంఘాన్చి ఏర్పాటు 


చేనీందని ... తెలిపారు. (ఆం.భూ 26 4 89) 


కకావికలుచేయు క్రి. kakaavikaluceeyu 


70 


చెల్లాచెదరు చేయు 10 shatter (the 
defence of opponents) ఆట తొలి 
అర్ధ భాగంలో పాక్‌ రక్షణ వలయాన్లి కకా 
వికలుచేసేన దక్షిణ కొరియా 2-0 అధిక్షం 


నంవొదించింది, (ఈ. 271289) 


కక్కుర్తి వి. kakkurti డబ్బు మొ. వాటి 


విషయంలో చూపించే అత్యాశ greed 
రాజకీయ పక్షపొతంతో డబ్బు కక్కుర్తితో 
ca 
పోలీసులు ఆ వర్గానికే దన్గు కాస్తున్న్ఫారని 
nN 
ఆయన ఆరోవీంచారు. (ఆంభూ 27489) 


కక్కుర్తిపడు క్రి. kakkurtipaDu డబ్బు 


మొ.ప్రలోభాలకు లోనగు t0 be gree 
dy (for wealth, money etc.) 

* అమెరికా, కనడాలకు చల్హగా జొరుక్‌ని 
సులువుగా కొంచెం డబ్బు చేనుకోవడానికీ 
కక్కుర్తి పడ్డారు. (ఈ 14.889) 


కక్షసాధింపు చర్య వి. kakSasaadhimpu 


carya (ప్రతీకారం తీర్చుకోవడమే ఉద్దే 
శ్యంగా చేసేపని Yndictive action, 
an act of harassment నేషనల్‌ 
(ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే రాజకీయ (పత్తు 
ర్జుల పై కక్షసాధింపు చర్చలకు పాల్పడబోదని 


ఎ అన్నాదు (ఆం(ప 1511.89) 


కక్తి దారు వి. kakSidaaru ఇత 
రులు తన మీద పెట్టిన కేసులో 
తాను తప్పు చేయలేదని వాదిం 
చుకోవాల్సిన వ్యక్తి defendant 


(legal) వను ఎక్సయిజ్‌, దేవాదాయ 
సంస్థలు పోలీను కమీవనల్‌ను తన 
అఫీడవిట్‌ లో పిటిషనర్‌ 
చేశారు. (ఆంభూ 25.89) 


కకిదారులుగా 
(oe 


కటకటపడు క్రి. ka Tika TapaDu లేమితో 


తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొను t0 
suffer from(poverty or lack 
of some essential items) ఉత్తర 


దక్షిణాది (సొంతాల (ప్రజలు (తాగే నీటికి 
ఎంతో కటకటసడుతున్నారు. (ఆం భూ 


22.4 89) 


కటకటాలు వి. (బ.వ.) kaTaka 224/2 నేర 
స్టుల్ని నిర్చంధించే ఖైదు; జైలు prison 
యజమాని మెప్పుకోసం పాత బాకీ వనూలు 
చేసేందుకు వేసీన చిట్కా బెడినీకొట్టి నదరు 
వ్యక్తులు కటకటాల పొలెన ఉదంతం ... 
జరిగింది. (ఆంభూ 3789) 


కటౌట్‌ వి, 6 204 0 (పచారంకోసం 

తయారుచేసిన నాయకుల లేదా సినిమా 

తారల భారీ సైజు బొమ్మ 611011 శంఖ 

చక్ర గదాధారిగా శ్రీ మహా విష్ణువు పాత్రలో 

ఉన్ల ఎనీఆల్‌ కటౌట్‌ను అమర్చిన ఓ పెన్‌ 
ఈ 

టొప్‌ బీపును ... తెచ్చారు. (ఆం.ప్ర 27.4 88) 


కట్టబెట్టు §. kaTTabeTTu పదవి,సౌక 
ర్యాలు మొ. కల్పించు 10 provide (a 
position or facility etc.) తెలు 
గుదేశం పార్డీకి చెందిన అన్మదీయులకే చౌక 
డిపో డీలర్‌షిప్‌లు కట్టబెట్టడానికి ... కొత్త 
ఎత్తు వేశారు. (ఈ. 12.589) 


కట్టుకథ వి. kaTTukatha నిజాన్ని దాచిపు 
చేందుకు చెప్పే కథనం false story, 
concocted story అటరీ శాఖ అధి 
కారులకు లంచాలుదొరకకుండా చూశానన్దు 
కోపంతో అటవీశాఖ అధికారులు ఇటువంటి 
కట్టుకధలు (ప్రచారం చేస్తున్నారని ఆయన 
ఒక (ప్రకటనలో పేర్కొన్నారు. _(ఆంజ్యో. 
84 88) 

కట్టుదిట్టంచేయు క్రి kaTTuaTTam- 
ceeyu ఉన్న వ్యవస్థను లోటుపాట్లు 
లేకుండా మరింత సమర్థవంతంగా చేయు 
to tighten up ఎన.టఆర్‌ భదతా 
చర్చలను గురువారం నుంచి మరింత కట్టు 
దిట్టంచేశారు. (ఈ 125.89) 


కట్టుబడు (కీ. kaTTubaDu నియమాలకు, 
నిర్ణయాలకు లోబడు tO obey, stick 
to, abide బాబరీ మసీదు-రామ జన్మ 
భూమి వివాదం పై కోర్టు తీర్పునకు కట్టుబడి 
ఉండడానికి విశ్వహిందూ పరిషత్‌ అంగీకరిం 
చిందని ... తెలివొరు (ఈ. 28789) 


కట్టుబాటు వః గం Tubaa- 
Tu ఏ కార్యకమానికైనా, _ సంస్త 

తో థె 

కైనా సంబంధించిన నియమం 


rule, regulation, restriction 
(పా ఫెననల్‌ కట్టుబాట్లను ఉల్లంఘించిన (క్రీడా 
కారునికి 7,50,000 డాలర్ర వరకు జరిమానా 
విధించ వచ్చని ఇటలీ సాకర్‌ నిబంధనలు 
నిర్రేశిన్తు న్నాయి. (ఈ 24889) 

కట్టుబానిస వి. kaTTubaanzsa పనికి 
తగ్గ (ప్రతిఫలం లేకుండా చాకిరీ చేసే 
వ్యక్తి bonded labourer నాల్లవత 
రగతి ఉద్యోగులు ఏండ్ల తరబడి కట్టుబా 
నినలుగా పనిచేస్తున్నా వాది వేతనాలలో 
మార్చు లేదని వ అనారు. (ఆంభూ 26 489) 

కఠిన చర్య వి. kaThina 64272 నియ 
మాలు అతి[క్రమించినా, నేరాలు చేసినా 
వో తీవమైన శిక్ష serious action 
నమ్మె చేస్తే కరిన చర్చలు తీనుకోవడం 
జరుగుతుందని ... (ఆంజ్యో. 1.787) 

కఠోర వాస్తవం ఏవ. KkaThoora vaa 
stavam నమ్మి తీరవల సిన నిజం; hard 
fact ఈ నంవత్సర కాలంలో వెల్లడైన 
కఠోర వాస్తవాలతో ఫలానా (వముఖుడికి 
లంచాలు ముట్టలేదని చెప్పడానికి వీలులేదని 
తేటతెల్లమైంది (ఈ 27789) 

కడగండ్లు వి. (బ.వ.) kaDa- 
ganDhu మితిమీరిన కష్టాలు ordeals, 
hardships, troubles ... బహుశా 
కరువు తెచ్చిన కడగండ్లు ఆ గుండెలను 


కథనం వి. 


రాటుదేర్తి ఉంటాయి. (ఆం.భూ. 185 89) 
కడతేరు (కీ. kaDateery బాధలు, కష్టాలు 
తీరిపోవు t0 6006 to an end, 
absolve from నేషనల్‌ కొన్ఫ రెన్స్‌ 
కొం(గెస్‌(ఐ) మిశ్రమ (పభుత్యంలో తమ 
బాధలు కడతేరు తాయా అన్హ్ర నందేహం 
న్లానిక మున్త్ఫీం (ప్రజానీకంలో చోటు చేను 
కుంది. (ఈ. 28789) 

కత్తిరించు. క్రి. 1201772264 (అధికారా 
లను, నిధులను, ప్రణాళికలను) పరి 
మితం చేయు; తగ్గించు t0 641 down 
(powers, funds etc.) జిల్లా పరి 
వల్‌ ఖైర్మన్‌లకు దాఖలు పరిచిన అధికారా 
లను కత్తిరిస్తూ ప్రభుత్యం ఇటీవల ఉత్తర్వులు 
బొరీచేనీంది. (ఉ. 18.12.87) 

కత్తులునూరు (క్రి. kattulunuuru ప్రత్యర్థి 
పక్షాల కార్యకలాపాలపై తీవ అసంతృప్తిని 
వ్యక్తం చేయు to cross swords 
with బోఫోర్స్‌ ఆధారంగా కాంగెస్‌ పార్డీ 
పెనా ముఖ్యంగా రాబీవ్‌ గాంధీ పైనా దాడీ 
(వొరంభించాలని (పతివక్తాలు కత్తులునూరు 
తున్నాయి. (ఆంభూ 25.7 89) 

kathanam ఒక సంఘటన 
గురించి ఒక పక్షం చెప్పిన సమాచారం 
version పోలిసుల కథనానికి విరుద్దంగా 
ఈ ఎన్‌కౌంటర్‌పై వట్టణంలో అనేక వదం 
తులు వ్వావీంచాయి. (ఆంజ్యో. 7.11 88) 
కదంతొక్కు (క్రి kadamtokku ఉత్స్ఫా 
హంతో అడుగులు వేస్తూ ముందుకు 
వెళ్ళు to march forward చైనా 
(ధాని లీవీంగ్‌ రాజీనామా చెయ్యాలని నిల 
దీన్తూ లక్షమంది (ప్రజలు గురువారం బీజింగ్‌ 
వీధుల్లో కదంతొక్కారు. (ఈ. 26.5.89) 
కదలించివేయు క్రి. 
ఆవేదనకు గురిచేయు, 


kadalinciveeyu 


స్పందింప 


(2 


చేయు to move, arouse with 
compassion ... మరొక వక్క ఈనాటి 
రాయలనీమ విషాదగీతికలు ఆయన హృద 
యాన్ఫి కదిలించి వేశాయి. (ఆం.జ్యో. 22.10 87) 


కదలిక వి. ౫6468216 స్పందించి పనిచేసే 
సూచన response, move ఉద్యోగుల 
కోర్కెలను పరిష్కరించే విషయంలో (ప్రభు 
తంలో కదలిక వచ్చిందని, (వభుత్త ఉద్యో 
గులు, ఉపాధ్యాయులు చెప్పారు. (అంజ్యో. 
2.2.89) 

కనపఠరచు (క్రి. kanaparacu వ్యక్తం చేయు 
to show, evince interest వివిధ 
నబ్దెక్టుల పై ఆసక్తి కనపరుస్తున్న ఈ విద్యా 
ర్హులకు ==, (ఆంప. 28.10.87) 

కని పట్టు (క్రీ kanpeTTu 1. తెలియని 
విషయాన్ని తెలుసుకొను t0 discover 
కార్టలో లోపాలను కని పె క్తుందుకు ఇన్నా 
గా నాడుతున్లు కొలం చెల్లిన యం(తాలు 
న్దానే ఈ సెంటర్‌లో అమర్చిన అధునాతన 
యంతాలను వాడవచ్చు. (ఈ. 8.3.88) 2. 
ఆనారోగ్య కారణాలను తెలుసుకొను t0 
diagnose ఫిలివ్పీన్స్‌ (ప్రజల్లో ఎయిడ్స్‌ 
వ్యాధి లక్షణాలు కని పెక్తుందుకు (పారంభిం 


చిన ... (వశ 271087) 


కనుగొను §. kanugonu అన్వేషణ ద్వారా 
తెలుసుకొను t0 16 out నావత్కూలి, 
కొప్పాయ్‌ల మధ్య ఐ.పీ.కెఎఫ్‌. ఐదు మృత 
దేహాలను కనుగొన్నది. (విశా, 1210.87) 

కనుమరుగగు క్రి. kanumarugagu కంటికి 
కనిపించకుండాపోవు ; అరుదగు శం 
disappear ... పెస్ట్‌ పోటేలపై రాబడి 
తగ్గిపోతే "ఇక జనుల నిర్హహణ తగ్గుతుం 

(కికెట్‌ 


(ఈ. 


దని చాలమంది అనలు నీన లైన 
కనుమరుగవుతుందని భావిస్తున్నారు. 


22.1287) 


కనువిప్పు వి. kanuvippu వాస్తవ స్సహ 
లోనికి రావటం realization రాష్ట్రంలో 
కొంగెస్‌-ఐ వారి చేతుల నుండి అధికారం 
పోయినా వారికి కనువిప్పు కలగలేదని ఆయన 
అన్నారు. (ఆం.ధూ 28889) 


కన్నుకప్పు (క్రి. kannukappu ఎదుటివారిని 
వారికి తెలియకుండా మోసగించు 10 
cheat, decieve గత ఇరవై రోజుల 
(క్రితం పోలీసుల కన్ఫుకప్పీ పారిపోయిన 
పీపుల్‌ వార్‌ (గూప్‌ నక్షలెట్‌ నాయకుడు 

లొంగిపోయినట్టు తెలివొరు. (ఆం.ప్ర 


3.10.88) 


కన్నుమూయు (క్రి kannumuuyu చని 
పోవు to die ... సువ్రనీద్ద తెలుగు విమ 
ర్భకులు, బహుభాషా వేత్త డ్కాక్టర్‌ ఇరి పెంటి 
క్షష్టమూర్తి బుధవారం సాయంత్రం ఇక్కడ 
గుండెపోటుతో హరాత్తుగా కన్నుమూశారు. 


(ఆం.భూ. 27489) 


కన్ను వేయు §. kannuveeyu (స్వార్ద 
చింతనతో) ఇతరుల ఆస్తులను, 
కార్యకలాపాలను రహస్యంగా గమనించు, 
దృష్టి సారించు t0 keep an eye 
ముఖ్యంగా ఉత్తర సైబీరియా అభివుద్ది 
కాంటాక్టుల మీద దక్షిణ కొరియా కన్ను వే 
నీంది. (ఆం.భూ 25.5 89) 

కన్విక్షన్‌ వి. kanvikSan నేరం చేసిన 
ట్లుగా నిరూపితమై కోర్టులో శిక్ష పడటం 
conviction ఇలా అరెస్టు చేసిన ఎన్టీ 
నందర్భాలలో పోలీసులు “'కన్నిక్తన్‌ ' సాధిం 
చారు. (4. 6188) 

కప్పుదాటు ధోరణి వి. 27200220 
dhooraNi పూర్తి సమాచారాన్ని ఇవ్వ 
కుండా అక్కడక్‌"ంత అక్కడకొంత 
చెప్పటం 6725176 tactics అతి ముఖ్య 
మైన (ప్రళ్ళలకు కూడా ఆమె నరైన సమా 


ధానం ఇవ్వక కప్పదాటు ధోరణిలో వ్యవహ 
రించారు. (ఆం.భూ. 10889) 


కప్పదాటు సమాధానం వి. ౧227244246 Tu 


samaadhaanam సరైన సనూచారం 
ఇవ్వకుండా తప్పించుకొనే ధోరణితో 
బదులు చెప్పటం 672576 reply 
ఎం.ఎల్‌.ఎను రక్షించేందుకు ముందు చర్చలు 
చేపట్టాలని (ప్రతిపక్షాలు చేనీన నూచనను 
పాటించక కప్పదాటు నమాధానాలతో ఇద్దరు 
మవొళా తీవ్రవాదులు బెయిల్‌ పై విడుదల 
అయ్యారని ఎ. (ఈ 26.12.89) 


కప్పిపుచ్చు (క్రీ. kappipuccu అవినీతి, అక 


మాలు ఇతరులకు తెలియకుండా దాచు 
to hide, to hush up అవినీతిని 
కప్తేపుచ్చుతూ [వజలముందు కొచ్చేవారి 
అసలు సరూపం బయట పెట్టడం తమ 
షతెక (వధాన విధిగా న్నర్ధయించుకొన్హుట్టు 
న్‌ చెప్పారు. (ఈ 30.12.87) 


కప్పిపెట్టు క్రి kappipeTTu చూ. కప్పి 


పుచ్చు; ఎయిట్స్‌ వ్వాధికీ సంబంధిం చిన వాస్త 

వాలు కపి పెట్టాలని అమెరికా చూస్తోంది 
vw er Ee ఉ 

అని సువ బద్ద (బిటీ ఇష శ, వేత్త 

ప్వాఖ్వానించారు. (ప్రశ 2710 87) 


కబంధ హస్తం ఏ. kAabandha hastam 


విడి పించుకోడానికి వీలులేని దుర్మార్గపు 
పట్టు clutches మాళ్టీవుల రాజధానిని 
కిరాయి సైనికుల కబంధ వాన్తాల నుంచి 
విడి వీంచడంకోనం భారత (పభుత్యం తను 
కొన సైనికచర్చ పట్ట అమెరికా “నమ్మతి” 
వ్యక్తంచేనీంది. (ఆం.ప్ర. 51188) 


కబ్దా వ. $1000 ఇతరుల లేదా (ప్రభుత్వ 


స్థలాన్ని అనుమతి లేకుండా ఆక్రమించటం 
encroachment నార్త్‌లాలాగూడాలోని 
౩0ఎకరాల రైల్వే భూమిని ఇళ్ళులేని బీద 
(ప్రజలు నుమారు 30 ఎళ్ళ (క్రితం కబ్తా 


చేనుకొని నివాసం ఏర్పాటు చేనుకున్నారు, 
(ఈ అను 245.89) 

కబ్బాదారుడు వి. kabjaadaaruDu ఇత 
రుల స్తలాన్ని అక్రమంగా ఆక్రమించేవాడు 

ర్‌ 

encroacher జంటనగరాల్లోని నివిధ 
దేవాలయాలకు చెందిన దాదావు డెబ్బయ్‌ 
ఎకరాల భూమి కబ్దాదారుల దురా|కనుణకు 


గురయింది. (ఈఅను 1.6.89) 


కమిటీ వి. kamMIiTh ఒక ప్రత్యేక బాధ్య 
తను నిర్వహించటానికి ఏర్పడిన సభ్యుల 
బృందం committee వరంగల్‌ వ్యవ 
సాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ 
శ్రీ రమేష్‌ బాబు హైదరోబాద్‌ ఆకాశవాణి 
నలహా నంఘుం నభ్యునిగా నామినేట్‌ 
అయ్యోరు. (ఆంప్ర 25488) 

కమీషన్‌ వి. ౫౭72225672 ఇరువర్గాల మధ్య 
జరిగే లావాదేవీల్లో మధ్యవర్తులకు వచ్చే 
లాభం; ముడుపు 6౧౦1115501 రక్షణ 
వ్యవహారాలలో కేవలం “ఏజెంట్ల కే గాకుండా 
“ఇతరులకు! కూడా చెప్పుకోదగ్గ మొత్తాలు 
'కమీషన్‌'గా ముట్టినట్టు స్వీడన్‌ ఆడిట్‌ 
బ్యూరో కనుగొనడం ... (ఆంప్ర 6687) 
కమీషనరేట్‌ వ. kamuSanaree T 
ప్రత్యేకమైన విధులను నిర్వహించటా 
నికి ఏర్యాటయిన (ప్రధాన కార్యాలయం 
commissionarate కాలుష్య నివారణ 
యంత్రాలను ఏర్పాటుచేసిన పర్మిశమలకు 
పన్దులు రాయితీ ఇచ్చే విషయాని వరిశీ 
లించాలని విచారణ నంఘాల కమీషనరేటు 
అధ్యుక్టులు నూచించారు (ఆంభూ 6689) 
కమెండో వి. 272౯౦0 శత్రువుల పై 
వేగంగా దాడి చేసేందుకు (ప్రత్యేక శిక్షణ 
పొందిన వ్యక్తి 002యు2మ6ే0 న్యూ ఢిల్లీలో 
ఐదువేల మంది (ప్రజలను చంపుతామని 
ఖలిస్తాన్‌ కమెండో ఫోర్స్‌ (కె.ఒ.ఎఫ్స్‌ మంగ 


ళవారం ఒక హెచ్చరిక చేనింది. (4. 


9.7.87) 


కమెండోదళం వి. kIMmMeEnDoodaLam 


శత్రువులపై వేగంగా దాడి చేసేందుకు 
(ప్రత్యేక శిక్షణ పొందిన ( సైనికుల) బృందం 
commando force రాష్టంలో నక 
లైట్లను అణచివేయడానికి కొత్తగా కమెండో 
దళాన్ది, (గేహౌొండ్ల్స్‌ను ఏర్పాటు చేయాలని 


+, (ఆంభూ, 20.489) 


కమ్ముక్‌"ను (క్రి. kammukony ఒక్కుమ్మ 


డిగా అలుముకొను 10 907626 in 
no time, to shroud మారిషస్‌లో 
దిగడానికి వది నిమిషాల ముందు విమా 
నంలో పొగలు కమ్ము కున్నట్లు దక్తి ణా ఫీకా 
రేడియో పేర్కొంది. (ఈ 291187) 


కమ్యూనల్‌ అవార్డు వి. kamyuunal 


౧7౮22704 కులమత ప్రాతినిధ్యంకోసం 
తాత్కాలికంగా ఏర్పాటు చేసే ఒప్పందం 2 
temporary agreement betw 
een the people of different 
castes and religions to elect 
their representatives in the 
state governments _కమూూనల్‌ 
అవార్డుకు, పూనా నంధికి కాలం చెల్లీిపో 
యినా వాటీని స్యాతం(త్యానం తరం సార 
(పయోజనంకోనం అధికార వక్తాలు ఎప్పుటి 
కప్పుడు సంస్థాగతం చేసీ కూర్చున్నాయి. 


(ఆంభూ 29589) 


కమ్యూనిటి హాలు వి. kamyuunrTu 


౧౧6౧1 ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు 
సాంఘిక, సాంస్క్కతికాది కార్యక్రమాలు 
నిర్వహించే భవనం a Conmunity 
hall భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ హైద 
రాబాదు విభాగం ఈ సెల 29వ తేదీన 
తిరుమలగిరిలోని మహాత్మా గాంధీ కమ్వూ 


నిటీ హాలులో నేడు చికిత్సా శిబిరాన్భి 
నిర్హ పంచింది. (ఆం.భూ 27489) 

కయ్యానికి దిగు క్రి. kayyaanzkr digu 
పోట్టాటకు సిద్దపడు t0 ndUlge in 
quarrelling ... ఇద్దరు [కిట్‌ (వము 
ఖులు బిషన్‌ నీంగ్‌ బేడి, చేతన్‌ చౌహన్‌ 
ఈ విషయంపై రఛ్చకెక్ళీ ఒకరినొకరు విమ 
ర్భించు కుంటున్నారు. నువ్వు విరికివా 
డినంకే నువ్వూ సీరికీవాడివని కయ్యానికి 
దిగుతున్భారు. (ఈ. 8388) 

కరచాలనం వి. karacaalanam ఇద్దరు పరి 
చయస్తులు సౌహర్తంగా పరస్పరం చేతులు 
కలపటం 5121661206 తనకు చాలా 


కాలంగా వ్యక్తిగతంగా తెలినీన అనేకమంది , 
విలేఖరులతో శీ వెంకటామన్‌ కఠరచాఖనం * 


చేశారు. (ఉ 15687) 


కరపత్రం వి. karapatram అందరికీ ఆసక్తీ 
కలిగించే లేదా ఏదైనా రాజకీయ సమా 
చారం ఉన్న కాగితం లేదా చిన్న పుస్తకం 
pamphlet ... ముఖ్యమంంతి చేన్తున్లు 
అబద్దపు (ప్రకటనలను నమ్ము వద్దని మాత్రమే 
వాళ్ళు కరపత్రం ద్యారా (వజలను కోరారని 
(సవభుత్తుం చెబుతున్హుదని నంఘు నభ్యులు 
చెప్పాడు. (ఆంప్ర 29889) 

కరేవ వి. 42766866౮2 భక్తులు 
స్వచ్చందంగా చేసే సేవ Voluntary 
service of the devotees ఆలయ 
నిర్మాణానికి ఉద్దేశించబడిన న్రలంలో “క్రర 
సేవికు ఉత్తర ప్రదేశ్‌ ర్మాష్ట్రవభుత్తం, 
కేంద్ర (ప్రభుత్తం అనుమతి నిరాకరించటాన్చి 
టల +. ఢిల్లీ శాఖ ఖండించింది (ఆంప 
13 11 89) 

కరాకండిగా క్రీ.విణ. karaakan Dz- 
gaa ఖచ్చితంగా Very explicitly, in 
no uncertain terms, without 


75 


ra | 


mincing words ఏటా అయిదో పదో 

- కల 9 కల 
కోట్లు ఖర్చు పెటు ,6తౌంగాన్చి నంత్త బ్ర పర 
చడం సాధ్యం కౌదని ఆయన కరాకండిగా 
చెప్పారు. (ఈ 29789) 


కరిగిపోవు (క్రీ. kArigipoovu పెట్టుకున్న 


ఆశలు జరగకుండాపోవు t0 melt 
away (as hopes, feelings) to 
vanish ఉమ్మడి చిహ్నం కోనం నేషనల్‌ 
(ఫ్రంట్‌ నాయకులు కన్హకలలు (పన్తుతానికీ 
కరిగిపోయాయి. (ఈ. 76.89) 


కరు డుగట్టన విణ, karuDugaTTina 


జాలి, దయ లేకుండా హింసాత్మక చర్య 
లకు పాల్పడే 162666 కపుర్తల జిల్లాలో 
పోలీనులు రెండు టురరిస్టుల మురాల 
ఆచూకీ తీయడమే గాకుండా కరుడుగట్టిన 
ఆరుగురు ఉగవాదులను పట్టుకున్నారు. (ఈ 


81287) 


కరువు భత్యం వి. Kkaruvy bhatyam 


పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగు 
ణంగా ఉద్యోగులకు చెల్లించే డబ్బు 
dearness allowance రాష్ట్ర (వభు 
త్యోద్యోగులకు ఇవ్వువలనీ ఉన్ల కరువు భత్వం 
బకాయిని చెల్టించాలని ... తెలినీంది (ఈ. 


5188) 


కర్ఫ్యూ వ. Kkarfyuu అల్లర్లు, కల్లోల 


పరిస్థితులు ఏర్పడినపుడు వీథుల్లో జనసం 
చారాన్ని నిషేధించే ఉత్తర్వు ౧౬167 
సపట్రణంలొ మధ్వాహ్హం ఐగంటల నుంచి 
కర్ఫూ విధించి సైన్వం వీధుల్లో గస్తీ జరి 


వింది (ఆం.భూ. 21.489) 


కర్షకపరిషత్‌ వి. karSakapari5at రైతుల 


(ప్రయోజనాలకోసం ఏర్పాటయిన ఆంధ 
(ప్రదేశ్‌ ఆధికారిక సంస్థ జ official 
organization which provides 
the needs of agriculturists 


కలగూరగంప బ్‌ 


రాజ (స్రభుత్తం అతుల (సయోజనాలు 
కాపాడ్డంకోనం దళారీల బారి నుంచి ర్లక్షీంచ 
డంకోసం కర్షకపరిషల్‌ చట్రం చేసిందని ... 
సృష్టం చేశారు. (ఉ. 13.887) 


కలంపోటు వ. KalampooTu వ్యతిరేక 
నిర్భయాలకు ఎక్కువ సంజాయిషీ ఇవ్వ 
కుండా ఒక్క ఉత్తర్వుతో అమలు చేయటం 
pen-stroke 1983లో ఏర్పడిన లోకా 
యుక్త కార్యాలయ సీబ్బందిలో గత ఆరు 
నంవత్సరాలుగా వనిచేస్తున నీబ్బందిని ఒక్క 
కలంపోటుతో (పభుత్వం తొలగించడం వట్ట 
నీబ్బంది పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. 


(ఆంభూ. 224 89) 


kalagu- 
uragampa వివిధ అంశాలు(విషయాలు, 
వ్యక్తులు, సంఘటనలు) కలిసి ఉండటం 
conglomeration ... బి.దె.పీ. వంటి 
ఫానీస్టు శక్తులు, లోక్‌దళ్‌లో ఉన్ల భూస్వా 
ములు, తెలుగుదేశంలో వున అవినీతిపరులు 
కలనీన కలగూర గంపే ఈనాడు మనదేశం 
లోని (పతి పక్షాలని ఆయన ఎమర్భ్శించారు. 


(ఆంభూ 2589) 

కలత వి. kalata భేదాభి 
(పాయాల వల్ల వచ్చిన మనస్పర్థ 
misunderstanding ... తనకు 


(శు రామారావుకు మధ్య కలతలు లేపి నీదో 
చేయాలనుకున్నారు. (ఉ. 12.10 87) 

కలర్‌ (గ్రాఫిక్‌ వెదర్‌ సాటిలైట్‌ వి. 
kalar graafik vedar SaaTilarT ధృవ 
కక్ష లోను, భూస్థిర కక్ష్యలలోను తిరిగే 
ఉపగ్రహాలు సేకరించే వాతావరణ చిత్రా 
లను పూర్తి రంగులతో భూమికి అందించే 
కేంద్రం colour graphic weather 
52111116 station కలర్‌ (గౌఫిక్‌ వెదర్‌ 
సాట్లిలెట్‌ ఆధునిక కంప్యూటర్‌ సాం కేతిక 


76 


కలవరం వి. 


కలుగజేయు 


వరిజ్ఞానంతో తయారైంది. ధవ క్షక్ష్యలోను, 
=a డ్‌ al 
అ అో జ్‌ 
భోస్టీర క్షక్ష్ర్యలోను తిరిగే ఉవ్యగహాలు సేక 
రించే వాతావరణ చిత్రాలను ఈ సాధనం 
వూర్తి రంగులతో (గహొంచి భూమికి అంద 
జేయ గలదు. (6 29687) 


kalavaram విషయ 
పర్యవనానానికి సంబంధించిన ఆందో 
ఛన anguish, perturbation ... 
కనీనం 28 మంది అధికారులు న స్పెండ్‌ 
అయ్యే అవకాశముందని అప్రమత్తంగా ఉండ 
చలనీందని ఈ సందేశం పేర్కొన్హుట్టు 
తెలిసింది. దీంతో సిబ్బందిలో కలవరం 
మొద లెంది. (ఆంప్ర. 26489) 


కలవరపరచు క్రి. kalavaraparacu అవాం 


ఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఆందో 
ళన కలిగించు to perturb ... 
రాష్ట్రంలో ఈ మధ్య చాలా (గ్రామాల్లో చెల 
రేగుతున్లు కులమత క్షక్తలు (పతీకార చర్యలు 
(సజూస్త్వామ్యవాదుల్లి కలవరపరున్తున్హాయి. 


(ఈ. 127 89) 


కలవర బట్టు §. kalavarapeTTu చూ. 


కలవరపరచు; కులాల ప్రాతివదికపై ఉద్యో 
గాల పద్దతి మొద్మ్శలె 125 సంవత్సరాలు గడి 
చినా ఈ సమన్య తమిళనాడు (సభుత్వాన్ని, 
రాజకీయ పార్టీలను ఇంకా కలవర పెడుతూనే 
ఖుంది. (ఆం.జ్యో 28.1188) 


కలి సివచ్చు కీ kaksvaccyu అదనంగా 


ప్రయోజనం చేకూరు 10 fetch, be 
helpful కాంగెస్‌(ఐ) వర్గాలను ఒక్క 
తాటిపై నిలపడంలో శ్రీ ఆస్కార్‌ ఫెర్దాం 
డెజ్‌ చూవీన చొరవ, సామర్థ భం జాతీయ 
స్టాయిలో* అయితే పార్టీకి బాగా కలిసీ 
వన్తాయని అధిష్టానవర్గం భావించి ఉండన 
చ్చుననుకొంటున్నారు. (ఆంప 20987) 


కి kalugajeeyu 


కల్పించు, to create 
కొం[గెస్‌(ఐ) నాయకులతో తిరుగుతూ 
గనర్జర్‌ రాష్ట్ర _ప్రభుత్యానికి 
దులు కలుగబేన్తు న్హారని 
(ఈ. 28.188) 

కలుగజేసుకొను (క్రి kalugajeesukonu 
జోక్యం కలిగించుకొను t0 interfere 


“9 
స్స బ్షంచు 


ఇబ్బం 


=. తీవవాదులు మరికొన్చి కోర్కెలు కోర" 
టానికి (పయత్తిన్తుండగా పరిశ్రమల కార్చ 


దర్శి యుగంధర్‌, పౌరహక్కుల సంఘం 
నాయకుడు కన్ఫాభిరన్‌లు స్వయంగా కలుగజో 
నుకొని పరిస్థితిని చక్క దిద్దారని ... చెప్పారు. 
(ఈ 31.12.87) 

కలుపు క్రి. Kalupu ఏకం చేయు శం 
unite, merge ఉభయ కమ్యూనిస్టు 
పార్టీలు తనుంతట తాముగా ఏకం కాకపోతే 
(ప్రజలే కలుపుతారని సీనీ నిర్మాత మాదాల 
రంగారావు అన్నారు. (ఆం.జ్యో 26 488) 


కల్పించు క్రి. kalpmcu ఏర్పాటు చేయు 
to provide సింధు శాఖలో పదకొండు 
కువెట్‌ టాంకర్ణను అమెరికా జెండాలతో 
నహో నైనిక రక్షణను కల్పించిన తమ బధా 
నాన్చి ఆయన సమర్థించుకున్నారు. ((షశ. 
24.10 87) 

కల్గోలం వి. kall0oolam శాంతి భద్రతలు 
క్షీణించిన పరిస్టితి; అలజడి disturbed 


situation, tussle, chaos కాంగగె 
స్‌లో కల్లోలం 


కల్లోల పరిస్థితి వి. Kkalloola paristhitr 
రాజకీయ ఆర్థిక, సాంఘిక కారణాల 
వల్ల ఏర్పడిన అశాంత పరిస్థితి chaotic 
situation పార్ధమెంట్‌ నమావేశాల్లో లేవ 
నెత్తాలని తెలుగుదేశం పార్టీ న్లిరయించుకున్హు 
6 ౯3 
అంశాలలో నమన, భారత్‌ 
నేపాల్‌ నంబంధాలు, పంజాబ్‌లో కల్లోల 


ఎఎ. (ఈ 313089) 


కక 


శులంక 


77 


పరిస్తితి” రాష్ట్రానికి నంబంధించి 
సెండింగ్‌ (పాజెక్టులు ఉన్నాయని వివరిం 


చారు. (ఈ 167.89) 


కల్గోరిత ప్రాంతం వి. kalloohta praan- 
tam శాంతి భద్రతలు తీవంగా దెబ్బతి 
న్నట్టు ప్రభుత్వం ప్రకటించిన (ప్రాంతం 
disturbed area నక్రలెట్లు పోరాట 
వాదులు (ప్రబలంగా ఉన్ల దేశంలోని వివిధ 
(పొంతాలను కల్లోలిత (పొంతాలుగా (పకటేంచి 
=, (అంభూ 311287) 

కళంకం వి ౧206240672 చెడ్డ పేరు, 
మాయని మచ్చ blemish, bad 
name రాజ్యాంగానికి విరుద్దంగా, రాజ్యాంగ 
న్యూతాలకు కళంకం తెచ్చే విధంగా వ్యవహ 

నాయకుల మెరమెచ్చు) 

లకోనం పనిచేస్తున్న రాష్ట్ర గవర్హర్‌ ... 


రిస్తూ కొంగెస్‌ 


(ఆం.జ్యో 23.1188) 


కళంకితంచేయు క్రి. kaLankrtamceeyu 
గౌరవాన్ని పోగొట్టు t0 blemish, 
smudge నత్తంపదాయాలకు తలకొరివి 
పె ట్రే కార్యక్రమానికి అంకితమైన “పెద్ద మను 
వులు” నేడు తాము అలంకరించిన పదవ్పుల్లి 
కళంకీతంచేన్తున్నారు. (ఈ 125.89) 


కళకళలాడు క్రి. kalakaLalaaDu కొత్త 
మెరుగులతో పకాశించు-t౮ brighten, 
embellish రెండోరోజు మైదానమంతా | 


అతని (పతిభతోనే కళకళలాడింది. (ఈ. 
69.89) 
కళాత్మక విలువలు వి. (బ.వ.) 


kaLaatmaka viluvalu (చిత్రాలలో) 
వ్యాపార ధోరణి లేని ఉన్నతమైన భావాలు 
artistic values పస్తుత మార్గ దర్భక 
సూత్రాల (పకారం కళాత్మక విలువలుగల 
చిత్రాలను మాత్రమే (ప్రసారం చేస్తారని ... 
పేర్కొన్నారు. (ఆం జ్యో 20.488) 


కళ్ళెంవేయు (క్రి kaLLemveeyu అదు 
పులో పెట్టు to prevent, bridle 
నుత కల్లోలాలకు కళ్ళెంవేయాలి. (ఆంజ్యో 
24 6.87) 

కవాతు వి 42౮24624 "సైనికుల లేదా 
(ప్రదర్శకుల (క్రమబద్దమైన సద విన్యాసాలు 
marching ఆదివారంనాడు దాదాపు 20 
మండలాల నుంచి విచ్చేసిన 80 వేల మంది 
విద్యార్దులు బీజింగ్‌ వీథుల్లో కవాతు జరిపాడు. 
(ఆంభూ 295 89) 

కవ్వింపు చర్య 9. kavvimpy 6276 
ఎదుటివారిని రెచ్చగొ్తే కార్యకలాపం 
provocation ... ముఖ్యంగా పూంచ్‌ 
(పాంతంలో ఎటునంటో కవ్వింపు చర్చలు 
లేకుండా నుమారు 20 నొర్దు కాల్పులు 
జరివొయి. (ఈ 2.1.88) 

కస్టడీ వి. kasTaDn నిందితుడు పోలీసుల 
నిర్బంధంలో గాని లేదా న్యాయమూర్తి ఆదే 
శాలమేరకు(బెయిల్‌ వచ్చే వరకు) జైలు 
నిర్బంధంలోగాని ఉండే స్టితి custody 
నక్షలెటు దంపతులను జ్యుడిషియల్‌ క్షస్తడీ 
లోకి పంపిస్తామని, చట్ల వరమైన చర్వలు 
తీసుకుంటామని ఆయన అన్నారు. (ఆం.భూ 
7.7 89) 

కస్టమ్స్‌ అధికారి వి. kasTams adhikaars 
ఎగుమతి, దిగుమతుల మీద సుంకం 
వసూలు చేసే అధికారి Customs 
officials బొంబాయి వాయవ్య దిశలోని 
అంధేరీ, వెర్పొవా (పాంతాల్లో క్షస్సమ్‌ అది 
కొరులు గత రెండు దోజులుగా ఆకస్మీ క 
దాడులు జరిపి ... (ఆంభూ 6789) 

కాంట్రాక్టు వి శ*246206200246 రండు 
సంస్థలు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక 
పనికోసం కుదుర్చుకునే లిఖిత పూర్వక 


78 


శ 


ఒప్పందం contract తుసాకుల కొను 
గోలు పై బోఫోర్స్‌ సంస్థతో కుదుర్భుకున్హా 
కాంటాక్టును రద్దుచే సేది లేదని ... (ఈ 


18 6.87) 


కాంట్రా 'గెరిల్లాలు వి. (బ.వ.) Kern 226 


gerillaalu నికరగ్యా దేశంలో కొంతకాలం 
అధికారంలో ఉన్న సాండినిస్టా విప్ణవ (ప్రభు 
త్వానికి వ్యతిరేకంగా పోరాడిన బృందాలు 
contra guerillas నికరగ్యా కొంటా 
గెరిల్లాలకు 80 లక్షల డాలర్హ సైనికేతర 
సాయం అందింబేందుకుగాను వెట్‌, హొస్‌ 
అధికారులకు మధ్య శనివారంనాడు ఒక 
ఒప్పందం కుదిరింది. (ఈ 211287) 


కాందిశీకుడు వి ౧42262౭404 ఉన్న 


చోట భద్రత లోపించినపుడు మరోదే 
శంలో తలదాచుకునేవాడు; శరణార్జుడు 
refugee కాళ్టీర్‌లో పెద్ద ఎత్తున పాకి 
స్తాన్‌ కాందిశీకులు ఉన్నారన్న విషయం 
భారత (ప్రభుత్వానికి తెలిసి నప్పటికీ a 


(ఆం(ప్ర 19.989) 


కాకతాళీయం వ. kaakataaLryam 


ముందుగా అనుకోకుండా లేదా తెలియ 
కుండా పని జరగటం Aa౯CCidental 
coincidence బోఫోర్స్‌తో ఒప్పందానికి 
రక్షణ మంతి అంగీకొరం తెలిపినట్టు ర్గక్తణ 
శాఖ కార్వదర్భి (వధానికి తెలిపారు. అయితే 
కాకతాళీయంగా అప్పుడు రక్షణ మంతిత్త్య 
శాఖను అరుణనీంగ్‌తో కలనీ (పధానమం 
(తియే నిర్దాహాంచారు. (ఆం.భూ 19.7.89) 


కాకస్‌ వి. kaakas (ప్రధాన సమస్యల పై 


నిర్ణయాలు తీసుకునే పలుకుబడిగల కొద్ది 
మంది వ్యక్తుల బృందం 621015 ఓ సెన్‌ 
యూనివర్సిటీని ఏలుతున్లు “కాక్రస్స్‌” (ఆం.భూ. 


29.6.87) 


కొకి లెక్కలు వి. (బ.వ.) ౧౭242 lekkalu 
అబద్దపు లెక్కలు false statistics 
నివేశన న్దలాల కేటొయింవులో (ప్రభుత్తం 
చూపుతున్చ్ర లెక్కు లన్నీ “కొక లెక్కలు 'గా 
ఆయన అభివర్ధించారు. (ఈ 227.87) 

కౌగ్‌ వి. kaag ప్రభుత్వ ఆర్థిక, వాణిజ్య 
వ్యవహారాలను నిశితంగా సమీక్షించి లోటు 
పొట్టు ఉన్నట్లయితే ఎత్తిచూపుతూ నివే 
దించే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ(కం 
ప్తోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అన్న 
దానికి ఆంగ్లంలో సంక్షిప్త రూపం) 
CAG(Comptroller and Audi 
tor General) “బోస్రోర్స్‌ ” ఒప్పందానికి 
నంబంధించిన ఫైళ్ళను కంప్టో9లర్‌ అండ్‌ ఆడి 
టర్‌ జునరల్‌ (కాగ్స్‌కు అందించకుండా రక్షణ 
మంతిత్తు శాఖ రెండేళ్ళు పాటు తౌత్సారం 


చేనీంది. (ఆం.ప్ర 20.7 89) 


కాజ్‌వే ని. kaajvee నీటి పైన గాని, 
నీరు సరిగా పారక గుంటగా ఏర్పడిన 
(ప్రదేశంలో కాని కట్టిన తక్కువ ఎత్తుగల 
వంతెన 6౧215672)” గత నంవతృ్సరంలో 
వరదకు కొట్టుకొనిపోయిన కాజ్‌వేను (గామ 
సుల నహాయంతో నాలుగు నేల రూపాయల 
ఖర్భుతో శీతాకాలం, వేసవి కాలంలో నడవడా 
నికి వీలుగా మట్రోవోయించామని ... (ఆం.భూ. 


11.7 89) 


కాన్సిడెన్షియల్‌ రిపోరు వి. kaan- 
ఇవ్నె లు 

fDenSiyal ripoorTu వ్యక్తి లేదా 
సంస్థ పనితీరు గురించి సంబంధిత 
అధికారికి పంపే రహస్య నివేదిక 
confidential report కానిస్టేబుల్‌ 
నుంచి ఎస్‌.పి వరకు ఎలా వనిచేస్తున్నాదు, 
వారికున్సు నంబంధాలు ఇతర విషయా 


లె 'కాన్సి డెనియల్‌ ” రిపోరులను పేక 
మ్‌ యె వూ 
రిన్తున్సుట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 


(ఆంభూ 14689) 


కా సిటలిస్టు సమాజం వి kaapiTa 


hsTu samaajam పెట్టుబడిదారీ విధా 

నాన్ని అవలంబించే సాంఘిక వ్యవస్థ; 

పెట్టుబడిదారీ వ్యవస్త Capitalist 
లు థె 

society రెండవ (పపంచ యుద్దం తర్వాత 

రష్యా సేనల నహాయంతో “హంగరీ” కావీ 

టలిస్టు సమాజం నుంచి విముక్తి అయి 


సోషలిస్టు దేశం అయింది. (ఆం.భూ. 26 4.89) 


కాపికేషన్‌ ఫీజు వి KkaamTeeSan 


“భజ. (వృత్తివిద్య కళాశాలల్లో చేరటా 
నికి) విద్యార్థుల నుండి అదనంగా పెద్ద 
మొత్తంలో వసూలు చేసే రుసుం 
capitation fees వ్రుత్తి విద్యా కళా 
శాలల్లో 'కాపీటేషన్‌ ఫీజు వసూలుకు వ్యతి 
రేకంగా ఇతర విద్యార్థి సంఘాభితో కలిని 
త్యరలో అందోళన చేయాలని ... నిర్ణయిం 
చంది. (ఆం.జ్యో 246.87) 


కాపీయింగ్‌ వి. kaapnyng (పరీక్షలలో, 


ఇతరుల సమాధానాలను లేదా తెచ్చుకున్న 
చీటీలను చూసిరాయటం 60౫౨8 
(in examinations) .. _ విళ్టవి 
ద్వాలయం అధ్బర్భంలో ఆదివొరం ఇక్కడ 
జరిగిన బిఇడి ఎం్యటన్స్‌ పర్తీక్షలో పెద్ద ఎత్తున 


కొవీయింగ్‌ జరిగింది. (ఈ 51087) 


కాపీరైటు వి. 4462127424 రచయిత, 


ముద్రాపకులు మొ. వారికి తిరిగి పుస్త 

కాన్ని అచ్చువేయటానికి చట్ట సమ్మతంగా 
లు 

ఉన్న హక్కు COpyright ... 109 

ముదాసకులకు ఒకటి నుంచి 10వ తరగతి 

వరకు వొర్గపున్త కాలను అచ్చు) వేని అమ్ము కో 


డానికి “కాపీ రైటు” కడచిన జూన్‌ నెలలొ 
యిచ్చింది. (ఆం.ప్ర. 19 7.89) 

కాఫీపోసా వ. సిండ?ంం0ం66 స్మగ్లర్ల 
కార్యకలాపాలను నిరోధించే చట్టానికి 
సంక్షిప్త రూపం 

రు 

(Control of 
and 


ఇంగ్లీషు అక్షరాల్లో 
COFEPOSA 
Exchange 
Prevention of Smuggling 
Act) మొత్తం 189 డిటెన్షన్‌ 
ఉత్తర్వులను. “కాఫీ పోసా” చట్టం (క్రింద 
జారీ చేశారని ... 


Foreign 


తెలినీంది. (ఆం.భూ 1689) 
కామన్వెల్హ్‌ దేశం వి. 
౧6౬8 472 ఒకప్పుడు (బ్రిటిషు వారి పరి 
పాలనలో ఉండి తర్వాత ఒక సంఘంగా 
ఏర్పడ్డ సభ్యదేశం commonwealth 


kaamanvelt 


nation ద్‌క్తి కా ఫీకాలోని జాత్యహంకార 
(ప్రభుత్వానికి సంబంధించి కొమన్సైల్త్‌ దేశాల 
ఉండేలా 


మధ్య ఐక్యత ఎలక్‌ నకుండొ 


చేయడానికి ... (అంత్యో. 25 6.87) 

కా(మేడ్‌ వి. kaamreeD వామపక పారీ 
(At లు 

లలో (క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్త 

comrade కొ(మేడ్‌ నుందరయ్యగారి ఏరిన 

ఛచసనలు. (ప్రశ 15.787) 


కాయకల్ప చికిత్స ఏ. _Kkaayakalpa 
cikitsa మౌలికమైన మార్పులతో ఒక 
వ్యవస్థను బాగుచేయటం purging an 
organization రాజీబ్‌ గాంధీ యువ 
నాయకత్త్యంలో కొం గెస్‌(ఐ )క కాయకల్ప 


చికిత్స జరుగుతుందని ... ఆశించారు. 
(ఆం.జ్యో. 286 87) 

కార్పొరేటర్‌ వ్‌ kaarporee Tar 
నగర పాలక సంస్థలోని ప్రజా ప్రతి 


నిధి corporator జంట నగరాలలోని 


80 


కార్యొ రేషన్‌ ల 


కార్యకర్త 4 


కొంగెస్‌(ఐ) కొర రేటర్ణందరూ పళ న, 


అవాంఛనీయ నంఘటనలు జరగకూో 
(పశాంతంగా బంద్‌ నిర్హ హస్తా లని జ్ర బా 
చెవొరు, (ఆం.భూ. 98.89) 

se Py 


kaarporeeSun 
రంలో (పజల అవసరాలను తీర్చటో నిక 
ఏర్పాటయిన స్థానిక స్వపరిపాలనా సుజా? 
నగర పాలక సంస్థ corporat2<> శ 3 
మద్రాస్‌ కార్ఫొ రేషన్‌. తిళతాబ్ది ఉత్సవ 
జరుపుకొంది. (విశా- 3౩0987) 

kaaryakarta రాలా 
కీయ పక్షాలలోగాని, స్వచ్చంద lars 
లలోగాని క్రియాశీల పాత్ర వెడ్యు 
హించే వ్యక్తి member of a 
particular political party OFT 
voluntary organization who 
takes active part in all 1ts 
programmes (party cadre) 
అబిడ్స్‌లో ఉదయం భారతీయ జనతా యావ 


మోరాకు ఎందిన కొర్గకర్త లు అరు బన) 


మీద రాళ్ళు రువ్వి పెర తాతా 
తీ పేశారు. (ఆం (ప్ర. 23.11 88) 
కార్యకర్తల సదస్సు వ. Kaaryakar- 


tala sadassu కార్యకర్తల కోసం పర్వా 
టయిన సభ meeting of a active 
members of a political party 
or voluntary organization es 
వారం గాంధీ భవన్‌ ఆవరణలో జరిగిన ఠా తు 
కాం[7స్‌(ఐ) కార్చకర్తల నదన్సులో ఆయయున 


మాట్లాడుతూ ... న్పష్పం చేశారు... ఈ. 
22.5 89) 
కార్యకలాపం వః kaaryakalaapa zn 


ఒక పని యొక్క ఆచరణాత్మక యక 


2ంట71”... ట్యెరరిన్హుల  కార్వకలాపాలు 
పెచ్చు పెరగడంతో బర్భ్జాలా (వభుత్యాన్ది రద్దు 
చేనీ 1987 మే 17న కేందం రాష్ట పాలనా 
బాధ్యతను చేపట్టింది. (ఈ 5589) 


కార్యక్రమం వి. Kkaaryakramam నిర్ణ 

యించుకొన్న పనితీరు programme 

(వముఖ నినీవార వ్యతిక “జ్యోతిచిత్ర” గో దెజ్‌ 

వారి ఫెన్కా’ నంయుక్తంగా నిర్వహించిన 

సూపర్‌ స్టార్స్‌ -86” అవార్డుల కార్యక్రమం 
ఈ౬ం oe 

శనివారం సాయంత్రం ఇక్కడ జరిగింది. (ఉ 


13.7 87) 

కార్యనిర్యాహకవర్ల సభ్యుడు వి. 
kaaryanrrvaahakavarga sabhyuDyu 
సంస్థల నిర్వహణ బాధ్యతను చెప 


ప్రేందుకు ఎన్నుకోబడిన కార్యవర్గంలో 
లూ a 
ఒకరు executive committee 
member 1091 మండల క్తర్షక పరి 
వత్‌లకు అధ్యక్షులుగా ఎన్ఫికైన వారి నుంచి 
రాష్ట్ర కర్షక పరిషత్‌కు తొమ్మిది మంది కార్చ 
నిర్యాహకవర్గ నభ్యుల ఎంపిక జరుగుతోంది. 
(ఈ 22589) 
కార్యాచరణ వి. KaaryaacaraNa లక్ష్య 
సాధన కోసం ఒక పద్ధతిలో సాగే 
పని (programme of)action ౧6 
క! . ద్‌ 
జనులు తమ అభివృద్దికే తామే స్యచ్చగా 
కార్వాచరణకు దిగే అవకాశం కల్పించడం వల్ల 
ఫలితం ఉండవచ్చు). (ఆంప్ర 5789) 
kaaryaa 
లక్ష ్యసాధన 
కోసం తయారు చేసుకున్న కాలబద్దమైన 
పధకం action plan జపాన్‌కు చేసే 
ఎగుమతులను రెట్టింపు చేసేందుకు కార్యా 


కార్యాచరణప్రణాళక వి, 
caraNapraNaaLlika 


చరణ పణా లికను రూపొందించినట్టు భారత 


(పధాని జపాన్‌ వధానికి తెలిపొరు. (ఆంభూ 
16.4 88) 

కౌలం చెల్లిపోవు క్రి. 
6611220074 (మారిన పరిస్తితులలో) 
(ప్రాముఖ్యం కోల్పోవు to become 


kaalam- 


irrelevant (బిటిష్‌ కాలంలో (పవేశ 
పెట్టిన వాయిదా తీర్మా నం పద్దతికి కొలం 
చెల్తిపోయిందని శాసన నభ స్పీకర్‌ ... న్నృష్షం 
చేశారు. (ఈ 23388) 

కాలదోషంపట్టు క్రి. kaaladooSam- 
paTTu (ఒప్పందం)గడువు తీరిపోవు t0 
lapse నేపాల్‌లో వాణిజ్య నంబంధాల 
గురించి (పప్రస్తావిన్తూ ఒప్పందాలు కాల దోషం 
పట్టడానికి నేపాల్‌దే బాధ్యత అని ఆయన 


అన్నారు. (ఆంభూ 18789) 


కాలధర్మం వి. Kkaaladharmam వృద్దా 
ప్యంలో సంభవించే మరణం death (as 
in old age) రజాలీ కొలధర్ణం: వ్రముఖ 
పత్రికా రచయిత శ్రీ నయ్యద్‌ రజాలీ గురు 
వారం ఉదయం ఇక్కడ నురణించారు 


(ఆంప్ర 11388) 


కాల పరిమితి వి. 444/2 parimati ఒక 
పనిని పూర్తి చేయటానికి నిర్ణయించిన 
గడువు time limit బోఫోర్స్‌ కమిటీ కాల 
పరిమితి ఆరోజుతో ముగుస్తుంది (ఆంభూ 


23 4 88) 


కాల పరీక్ష వి. kaala 27242056 
ఒక విధానం అమలులో ఉన్న సమ 
యంలో ఎదురయ్యే ఒడిదుడుకులు test 
of time ్రన్తుత ఎన్ఫికల వ్యవస్ద “కాల 
పరీక్షకు” తట్టుకొని నిలబడిందని, Das 
గాడ్డిల్‌ నాయకత్యాన గల ఈ కమిటీ అభి 


(వొయవడింది. (ఆంప్ర 1510 88) 


కాలబద్ద ఒప్పుందం వి. kaalabaddha 
oppandam ఒక పరిమితి గల గడువు 
లోపల అమలులో ఉండేటట్లు(దేశాల లేదా 
సంస్థల మధ్య) కుదిరిన అంగీకారం 
time-bound agreement ఈ కాల 
బద్ద ఒప్పందం పై సోవియట్‌ ' యూనియన్‌ 
తరపున ఆ దేశ సైన్సెస్‌ అకాడమీ అధ్య 
క్షుడు నరిమార్దుకే, భారత దేశం తరవున 
(వధానమంతి సైంటిఫిక్‌ నలవోదారు నీ.ఎన్‌, 
రావు నంతకాలు చేశారు. (ఉ. 29.6.87) 


కాలయాపనచేయు క్రై. kaalayaa- 
panaceeyu పని చెయకుండా కావాలని 
ఆలస్యం చేయు t0 delay పార్ధమెం 
టరీ దర్యాప్తు ఆదేశించి కాలయాపనచేయటం 
రాజీవ్‌ ధ్యేయంగా కన్పిన్తున్సుదని .... (ఉ. 
29.6.87) 

కాలరాయు క్రి. kaalaraayu (స్వేచ్చ, 
హక్కులు మొ. వాటిీని)నిరంకు 
శంగా అణచి వేయు; to suppress 
(freedom, rights etc.) 
మూడేళ్ళ కిందట (ప్రజాస్వామ్య ఆందోళ 
నను విదేశీ బూచిని ఉటంకించి అణచి 
వేసినట్లే (పన్తుత ఉద్యమాన్భి కాలరాయా 
లన సెడధోరణే వ్యక్తమవుతుంది. (ఈ. 


31.5.89) 


కాలహరణం వి. kaalahara Nam 
సమయం వృధా అవటం de౭lఇy పో.చూ. 
కాలయాపన చేయు, ్రన్తుత పరిన్టీతిలో 
న్యాయం పొందటానికిఎంతో ఖర్భు అవుతోం 
దని, కాలహరణ మనవుతున్హదని ఫలితంగా 
సామాన్య (ప్రజలు బాధ పడవలనీ వస్తున్హుదని 
ఆయన పేర్కొన్నారు. (ఈ. 16.8.89) 


కాలానికి నిలుచు క్రి Faalaaniki nilucu 


కౌల్‌ గరల్‌ వి. 


(విధానాలు, పద్దతులు మొ. అనేక సమ 
యాలలో ఏర్పడే ఒడిదుడుకులకు తట్టు 
కొని పటిష్టంగా ఉండు t0 51226 19 
to the test of time రాజ్యూoగంలో 
పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం కూడా 
యై 
లేదని రాజ్యాంగ (ప్రాథమిక నిబంధనలు కాలా 
నికి నిలిచాయని కమిషన్‌ భావించింది. (ఈ. 


30.1.88) 
కాలుదువ్వు కీ. kaaluduvvy ఘర్షణ 
పడే ధోరణిలో ప్రవర్తించు 10 


be belligerent, be aggressive 
అస్నాంలో ఎ.జి. వి, బ పొమ్ము రించిన ఎన్చి క 
లను తూతూ మంతంగా నిర్వహించి అథి 
కారం కైవసం చేసుకున పొపిష్టీ వద్రతినే 
ర య ధి 
కాంగెస్‌(ఐబ) రేవు పంజూబ్‌లోనూ, వునరా 
వృతం చేయాలని కొలుదువ్చాతున్లుది. (ఈ. 


5.7.89) 


కాలుమోపు క్రి. kaalumoopu మొదటి 


సారి ప్రవేశించు; పాదం పెట్టు t0 step 
on, enter(for the first time) 
నయిద్‌ అయిటా, కార్డ్‌ లూయిస్‌ లాంటి 
(వంచ ఖ్యాతి పొందిన పరుగుల వీరులు 
భారత గడ్డ పై కాలు మోపుతున్నారు. 

kaal garal డబ్బుకోసం 
పడుపు వృత్తి చేసే స్త్రి 
తమ వలలో చిక్కిన గృపొణులను ముఠా 


నాయకులు బ్లాక్‌ మెయిల్‌ చేన్తూ, వారిని 


62112121 


కాల్గరల్ఫొగా హోటల్ఫొకు తరలిస్తున్నారు. 


(ఈ. 6.10.88) 


కాల్‌ లెటర్‌ వి. kaalleTar ఒక ఉద్యోగానికి 


అభ్యర్థి ఎంపిక కోసం జరిపే ఇంటర్యూ 
లేఖ call letter నగరంలో ఉపాధికల్పనా 
కేంద్రంలో పేద్దు నమోదు చేనుకొని ఐన్చి 


సంవత్సరాలు గడిచినా “కాల్‌ లెటర్స్‌! నూచ 
నలు కూడా లేని నిరుద్యోగులు ఎందరో 


ఉన్తారని ... (ఆంభూ 3787) 


కాలుష్యం ఏవ. KkaaluSyam మలినకరం, 
హానికరం అయిన పదార్ధాలు చేరటం 
ద్వారా గాలి, నీరు, పరిసరాలలోని స్వచ్చత 
దెబ్బతినటం pollution కాలుష్టాన్లి 
నివారించటంలో పర్మిశమల యజమానులు 
ఏఐఐనీ కాలువ్య నియంతణ బోర్డు 
(ఆంప్ర 6687) 

కాల్పుల విరమణ వి. Kkaalpula vira- 
maNa పోరాటం నిలిపి వేస్తున్న గుర్తుగా 
కాల్పులను ఆపీవేయటం Ceasefire 
పైగర్లు ఎట్టకేలకు వాస్తవాన్థి గుర్తించి 
కాల్చుల విరమణకు పూనుకోవటం తమకు 


నంతోష మేనని a చెప్పారు. (ఆంభూ 1789) 


కావలికారు ఏ. Kaavabkaaryu గామ విష 
యాలను కనిపెట్టి చూసే వ్యక్తి; తలారి 
village servant దగడవల్తి (గ్రామానికీ 
చెందిన బోయరాముడు(50) అనే కావలికా 
రును ఎవరో గుర్తు తెలియని _ వ్యక్తులు 
చంవీనట్టు న్దానిక పోలీనులు తెలిపారు 
(ఆంప్ర 19.9 87) 

కాసుల నీతి వి. %6263412 ౧౭౫ నైతిక 
విలువలతో సంబంధం లేకుండా కేవలం 
"డబ్బుతోనే వ్యవహారం నడిపే సంస్కృతి 
money culture కాంగెస్‌ది కానుల 
నీతి, ఢిల్లీ నుంచి నేతలు డబ్బుతో, విమానా 
లలో దిగుతున్నారనీ, డబ్బే కొంగేస్‌ నీతి, 
రీతీ అని, నల్లధనం విరజిమ్మి (పజల ఆకట్టు 
కోవటానికి కాంగెస్‌ యత్సిన్తోందని ఆయన 


ఆరోవించారు. (ఆంజ్యో ౩011.87) 


కింగ్‌మేకర్‌ వి. MIngmeekar (రాజకీయా 


83 


కితాబు వి, 


లలో)ఉన్నత పదవులలోనికి తను కోరిన 
వ్యక్తిని తీసుకొని రాగలిగే సమర్హుడిగా 
ఎ డై 

పేరు పొందిన సీనియర్‌ నాయకుడు 
king maker కాగా దేబీలాల్‌ హర్యానా 
“కింగ్‌ మేకర్‌” అని చెప్పవచ్చు. (ఆంజ్యో 


25687) 


కించపరచు క్రి. kincaparacu (వ్యక్తిని లేదా 


సంస్తనితక్కువ చేస్తూ మాట్లాడు లేడా 
ప్రవర్తించు t0 belittle(person or 
institution etc.) డోర్‌ రాజు 
శేఖర్‌ రెడ్డి పార్దమెంటరీ (పజాన్యామ్మాన్ని 
కించ పరచే విధంగా స్రీకడుకు దుదుద్దేశాన్ఫి 


ఆవాదిన్తూ ... (ఆంప్ర 134.88) 
ల! 


కిటుకు వి MTuku నేర్పరితనంతో కూడిన 


ఉపాయం 0116 ఓ కికెట్‌ అధికారి ఎదుటి 

జట్టు బౌల్వర్ర వద్దకు చేరి జిమ్మిని అవుట్‌ 
డూ (ఆ) యు 

చేపే కిటుకులు చెప్పేడట. (ఈ 18889) 


కిడ్నాప్‌చేయు (క. kaDnaapceeyu చూ. 


అపహరించుకు పోవు; ... ఈ నెల అయిదు 
అర్రర్యాతి 1230 గంటల (పొంతంలో కరీం 
నగర్‌ జిల్లా తాడిచెర్ద నుండలాధ్యక్షుదు బి. 
ముల్లర్‌ రావును కిడ్నాప్‌ చేశారు (ఈ 7689) 


కిడ్నాప్‌ పర్వం ఏ. 402462 parvam 


వ్యక్తులను అపహరించుకు పోయే సంఘ 
టనల పరంపర; పో చూ. కిడ్నాప్‌ చేయు 
series of kidnaps నక్ష్మలైట్ల లొంగు 
బాటుకు రా వ్ర (పభుత్వం (సకటించిన గడువు 
మలో నాలుగు రోజుల్లో ముగియనుండగా, 
మలో వక్క నక్షలెట్లు నిరాఘాటంగా “కిడ్డాప్‌ 
సర్పం” కొననాగిస్తున్నారు. (ఆంప్ర 28889) 

2026604 ఇతరుల ప్రతి 
భను గుర్తిస్తూ అనే మెచ్చుకోలు మాట 


appreciation పశ్చిమ బెంగాల్లో 


వామపక్ష ఐక నంఘటన (ప్రభుత్వం కింద 
పంచాయితీలు పటుతరంగా ఉన్నాయని 
(ప్రధాని రాజీవ్‌ గాంధీయే కితాబు ఇచ్చారు. 


(ఈ. 3.5.89) 


కిమ్మను §. _Kkimmany ఏమిటి 
అని (ప్రశ్నించు(ఇది వ్యతి రేకార్థంలోనే 
వస్తుంది) t0 question అమెరికా ఇరా 
న్‌కు రహస్యంగా ఆయుధాలు అమ్మటం పై 
వివాదం చెలరేగినప్పుడూ బుష్‌ కిమ్ము నలేదు. 


(ఈ. 19.3.88) 


కిసాన్‌ సభ వి. ౧4272 sabha రైతులు 
తమ సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు 
ఏర్పరుచుకొన్న సంఘం 2 farmers 
association(to fight for their 
problems) 26న అఖిల భారత కిసాన్‌ 
నభల ముగింవు సందర్భంగా జరిగిన నభలో 
లక్షలాది మంది (ప్రజలు పాల్గొన్నారు. 
(ఆం.భూ. 15.87) 

క్తి స్త వి. £1311 వాయిదాలుగా చెల్లించే డబ్బు 
instalment, premium తనను ఎన 
లైనా కిడ్ద్డాప్‌ చేసీన పక్షంలో కోట్ల డాలర్డు 
పరిహారం ఇచ్చే, (ముఖ టెన్టిస్‌ ఆటగాడు 
బోరిస్‌ బెకర్‌, భీమా పాలసీ తీనుకున్నాడు. 
ఈ పాలనీకి ఏటా అతను లక్షా 60వేల 
డాలర్లు కిస్తీగా చెల్లిస్తారు. (ఈ. 13.9.89) 

కీచులాట వి. kiiculaaTa ఒకే 
వర్గంలో జరిగే అంతఃకలహాలు nternal 
squabble జిల్లా కాంగెస్‌లో కీచులాటలు 
లేవంటూనే కీచులాడుకుంటున్లు _.. (ఆం.భూ. 


25.5.89) 


కీలకం వి. స422%27 చాల ప్రాధాన్యం 
కలిగినది CrUCial, strategically 
important పద్ద సదుపాయం వంటి 
ఆంతరంగిక విషయాలు అధ్యక్ష ఎన్ఫి కల్లో 
కీలకమైన అంశాలుగా మారాయి. (ఆంజ్యో. 


8.11.88) 


కీలు బొమ్మని. kiilu bomma (పాలనా 
వ్యవహారాల్లో) స్వంత అభిప్రాయాలతో 
కాకుండా మరొకరి ఆదేశాల కనుగు 
ణంగా నడుచుకునే వ్యక్తి puppet 
పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ నియామకం 
విషయంలో లోక్‌సభ స్పీకర్‌ బలరాం జక్కర్‌ 
కేంద (పభుత్వం చేతిలో “కీలు బొమ్మ 'గా 
వ్యవహరించారని ... ఆరోనించారు. (ఆం.భూ. 


19.5.89) 


కుంటి సాకు వి. ౧42౧ saaku బాధ్యతను 
తప్పించుకోవటానికి లేక దాటవేయటానికి 
చెప్పే పసలేని కారణం lame excuse 
రశీదు పుస్తకాలు అయిపోయాయని త్తరలో 
తెచ్చిన తర్వాత ఇన్తామని కుంటి సాకులు 
చెప్ఫారు. (ఈ. అను. 10.5.89) 


కుంటుపడు §. kunTupaDy (కార్య 
(క్రమాలు, సమర్ధంగా నడవకపోవు t0 
suffer, affected (as the pace 
of an activity) ఇప్పడు మహిళా 
నంక్షేమ శాఖలో విలీనం చేయటంవ్వ సంస్థ 
కొర్వకలావొలు కుంటువడ వచ్చని అభిప్రా 


యపడ్డారు. (ఈ. 5.6.87) 


కుంభకోణం వి. 
అవినీతి కార్యకలాపం, 


kumbhakoo Nam 
పెద్ద ఎత్తున 
జరిగే లాలూచీ 56220621, fradulent 
activity బోఫోర్స్‌, జర్మనీ జలాంతర్గా 
ములు తదితర ఆయుధ కొనుగోలు ఒప్పం 
కుంభకోణాలను 
మనీవూసి మారేడుకాయ చేయడానికి ... 


దొలకు సంబంధించిన 


(ఆం.ప్ర. 25.4.88) 


కుటుంబ నియంత్రణ వి. ku- 
Tumba niyantraNa తక్కువ సంతా. 
నాన్ని కనడం ద్వారా కుటుంబాన్ని పరి 
మితం చేయటం family planning 


కుటుంబ నియం(తణకోనం ఏర్పాటు సైన్‌స 
కుటుంబ నంశ్లేను కేంద్రాలు ఎందుకూ 
కొరగాకుండా తయారవుతున్నాయి. (ఈ 
5.6.87) 

కుటుంబ పార్తి వి KkuTumba paar- 
Ti ఒకే కుటుంబంలోని వ్యక్తులు కీలక 
పాత్రలను నిర్వహించే రాజకీయ పక్షం 
a political party run by the 
members of the same family 
దేశం కాకూడదు కుటుంబ పార్ట్‌: శీనయ్యం. 


(ఈ 261087) 


కుటుంబ పొలన వి. ౫4240204 paalana 
ఒకే కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కు 
వగా ఉండే పరిపాలన family rule... 
అటువం టప్పుడు శ్రీ ఎన్‌.టి రామారావు 
కుటుంబ పాలన చేస్తునట్టు అని ఆయన 
(పళ్ళించారు. (ఉ 14488) 

కుట్రదారుడు వి. ku TradaaruDu 
హత్యలు, (ప్రభుత్వాలను కూలదోయటం 
వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో 
పాల్గొన్న వ్యక్తి COnspirator జోగా 
సింగ్‌ హత్యకేసులో తనను కుటదారు 
నిగా పేర్కొంటూ, "పేరొందిన వారాసం 


సలు ఆరోవీంచడంవట ఆళ్చర్వ పోయానని 
యు ౧ 


పేర్కొన్నారు. (ఆంభూ 12589) 

కుట రాజకీయం ఏ. kUTra raajaki- 
am మోసపూరితమైన రాజకీయాలు 
conspiratorial politics ‘అన’ కు 
కుట రాజకీయం తెలియదు. (ఆంభూ 71087) 
కుతకుతలాడు క్రి. kUtakUtalaaDu (ఒక 
సంస్థ లేదా సంస్థల మధ్య) విభే 
దాలు లోలోపల తీవ స్థాయిలో కొస 
సాగు t0 simmer (as in group 
differences) పశ్చిమ బెంగాల్‌ అధికార 
వామపక్ష నంఘుటన భాగస్వాముల మధ్య 


కుతకుతలాడుతున్హు విభేదాలు ఇటీవల రచ్చ 
కెక్కాయి. (ఆం జ్యో 19 288) 


కుదించు క్రి. 4601264 అదుపులో ఉంచ 


టంకోసం తక్కువ చేయు; తగ్గించు 10 
cut short, to belittle పంచాయి 
తీరాజ్‌ సంస్థల నిర్దాహణలో రాష్ట్రాలకున్ణ 
అధికారాలను కుదించే (పనక్త లేదని (ప్రధాన 
మంతి రాబీవ్‌ గాందీ మరోమారు సృష్టం 
చేశారు. (ఈ 11589) 


కుదిపీవేయు క్రీ kudipiveeyu తీవ 


మైన సంక్షోభం కలిగించు 10 rock 
(country, parliament etc.) 
మతకలహం ఒకప్పుడు భారతదేశాన్హుంతా 
కుదిపివేయగా కొళ్ళీర్‌లోని చినార్‌, కేసర్‌ 
పర్షత (పొంతాలు, ఇతర నదీ (పొంతాలు 
తమ నహజ శాంతి ధోరణిలోనే ఉండిపో 


యాయి. (అంభూ 26.5 89) 


కుదుటపడు క్రి. kudu TapaDu 


మామూలు పరిస్థితి ఏర్పడు; స్టిమితపడు 
to come back to normalcy ... 
రెండేనీ మాద్దు వాయిదా వేయాల్సి వచ్చింది. 
అయినప్పటికీ పరిస్టితి కుదుట వఢకపోన 
డంతో ఇక బుధవారానికి సభా కార్య 
(క్రమాలను ముగించాల్సి వచ్చింది. (ఈ 


207 89) 


కుదుర్భుక్‌ను క్రి. kudurcukony భిన్న 


పక్షాలు ఒక అంగీకారానికి వచ్చు 
to reach to enter into(an 
agreement) సరిహద్దుల్లో సైనికీకరణకు 
తావులేని విధంగా సోవియట్‌ యూనియన్‌, 
చైనా దేశాలు ఒప్పందం  కుదుర్భుకోబోతు 


నాయి (ఈ 18589) 


కుప్పకూలు §. kuppakuulu (హరా 


త్తుగా) పూర్తిగా పడిపోవు t0 60112056 
కర్ణాటకలో పాలక పక్షం దానంతట 
అదే కుప్పకూలి పోయిందని, దీనికి గవర్దుర్‌ 


బాధ్యులు కారని అన్నారు. (ఈ. 25 4 89) 

కుప్పతెప్పులు వి. (బ.వ.) kuppateppalu 
లెక్కకు మించిన సంఖ్య abundance 
వెళ్ళిన చోటల్లా (ప్రజలు పోలీనుల వేధింపు 
గురించి, అత్యాచారాల గురించి కుప్ప తెప్ప 

ఫిర్యాదులు చేయడం కనబడింది, 
(ఆం.భూ. 67.89) 

కుమ్మక్కగు కీ. kummakkagu (దురు 
దేశంతో కూడిన) రహస్య ఆవగాహనకు 
వచ్చు; 
గవర్హుర్హతో కుమ్ము కె కేంద్రం అన్ది కొంగ 


యంగ? 


లాలూచీ పదు t0 60114166 

సేతర రాష్ట్ర వ్రభుత్వాలను కూలదోస్తుందనే 

భయాన్సి కూడా .. వ్వక్తవరిచాదు. (ఆం 
వ్ర 15.89) 

కుమ్మురించుక్రి. kummarncu (సొమ్ము) 
ఎక్కువ మొత్తంలో వెదజల్లు 10 pour 
(1noney) ఇక్కడ కాంగెస్‌ అభ్యర్థి భోస 
లేని గెలిపించేందుకు ఆ పార డబ్బు నంచులు 
గుమ్మా రించిందని దండొవతే ఒక ఇంట 
త్యూలో ఆరోవీంచారు. (ఈ 231189) 

కుమ్ము లాలు వి. చూ. 
కీచులాట; ఇప్పుటి వరకు బేగంపేట విమా 
నాశ్రయానికే వరిమితమైన నీటీ కాంగెస్‌ 
కుమ్ములాటలు గాంధీ భవన్‌కు వ్యాపించడం 
ఇదే మొదటిసారి. (ఈ 22589) 


kummula Ta 


కుల ప్రాతిపదిక 9. kula praatpadika 
కులాన్ని ఆధారం చేసుకోవటం (on) 
the basis of caste కుల (పొతిపది 
కపై రాజకీయాలు నడిపే మధ్యయుగాల 
నంన్భ్కృతి ఏనాడో నమాధి అయిందని శీ 
మాధవ రెడ్డి స్పష్టం చేశారు. (ఆం జ్యో 
1.12.87) 


కుహనా రాజకీవ ౨ చ kuhanaa 


raajaktiyam మోసపూరిత బూటకపు 


రాజకీయం hypocritical politics 


రం 


ఆధికారిక రహస్యాల చట్టాన్ని నంస్కరినడే 
మని తెలునుకునే హక్కును నిలబెడతామూతి 
నిర గంద్యూంగా మాట యిస్తేనే ఓటు, నీళోల్లై 
నమిలితే వేటు అని ఖరాఖండిగా నృ 
రించడమే అధికారిక రహస్యాల కువాణౌ 
రాజకీయానికి విరుగుడు. (ఈ. 20 4.89) 


కూటువి వి. FU 0072? వివిధ వ్యక్తుల ణలుా 
రాజకీయ శక్తుల కలయిక AallanCc€ 
పాకిస్తాన్‌లోని ఏడు పార్టీలకు చెందిన తాడు 
గుబాటు దారుల కూటమి ఈ (పభుతాకాల్హై 
ఏర్పాటు చేనీంది. (అం భూ 4589) 


కూడగట్టు (క్రి. kuuDagaTTu అభి పాడరా 
లను, బృందాలను, ఒక తాటి మీదికి తెచ్చు 
to unite, consolidate రాజణీబ్‌ 
గాంధీ అవినీతి, అనమర్ధ్ర (ప్రభుత్వానికి డూ లొ 
రేకంగా (పజాభిప్రాయాన్గి కూడగట్టేందుకు 
రూపొందించిన దేశ వ్యాప్త ఉద్యమ కాడ్తూ(క 
మంలో ... (ఈ. 27.789) 


కూడబెట్టు క్రి kuuDabeTTu (డబ్బు తోడూ 

ఆస్తులను) సమీకరించు 10 anass 
rey 
ఆనువతిలో డివ్యూటో నవిల్‌ నర్జన్‌ గా హవి 
చేస్తున వ్యక్తి అవినీతి చర్చలకు పాల్హ్రూడి 
అక్రమ మార్గాల ద్యారా ఆదాయాన్ని మడా జంసూ 
అన్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోడూక 
దాడులలో వెల్లడయిందని జ 
జ్యో 19 10.87) 


wealth or property ... 


శాఖ (Ce 


కూపీ వి kuwpi రహస్య సమాచారాన్న 
బయటకు లాగటం probe, enquiry 


ఖాతాల కూవీకి వి వీ. డిమాండ్‌ ఈ 


206 87) 

కూరుకుపోవు కి. kuurukupoovy వెలుప 
లికి రాలేనంత లోతుగా చిక్కుకు పోవు tం 
get deeply involved, steep in 
తెలుగు దేశం (పభుత్వం అవినీతిలో కూండు 


కుపోయిందని ... కొందరు సభ్యులు చేసీన 
నూచనలకు (ప్రధాని స్పందించారు (ఈ 


23 12 87) 


కూలంకషం వి. kuulankaSam 


పూర్వాపరాలను సంపూర్ణంగా సమీక్షిం 
చటం thorough and detailed 
(review) దేశంలో మత పరిస్టీతిపై బుధ 
వారం ఇక్కడ జరిగిన (పథాన కార్భదర్శుల 
నదన్ఫులో కూలంకషంగా నమీక్తించారు. (ఈ 
28689) 

కూలగొట్టు §. kuulagoTTu (ఇళ్ళను, 
నిర్మాణాలను) పడగొట్టు to 
demolish లాలాగూడా ఇందిరా నగర్‌ 
కాలనీలో 14 ఇళ్ళను రైల్యేవారు మంగళ 
వారం ఉదయం ఆకస్మీ కంగా కూలగొట్టారు. 
(ఈ. అను 24589) 

కూలదోయు §. kuuladooyu ప్రభుత్వా 
లను అక్రమంగా పడగొట్టు t0 topple 
(a government) కర్ణాటకలో జనతా 
దళ్‌ (ప్రభుత్వాన్ని అ(పజాన్యామికంగా కూల 
దోనీనందుకు నిరసనగా ... (ఆం ప్ర 23489) 

కూలిపోవు క్రీ. kuulkpoo vu అకస్మాత్తుగా 
పడిపోవు tO Crash, collapse or 

ఆఫ్ట్‌నిస్తాన్‌లో గాని 
లేదా ఆఫ్టైనిస్తాన్‌ నమీపంలో గాని ఈ సైనిక 
హెలికాప్టర్‌ కూలిపోయి ఉండవచ్చని సూచన 
(పాయంగా తేలినింది (విశా 241087) 

కూరీ వి, RU రోజు పనికి లభించే 
వేతనం daily wage నీటి పారుదల 
(పొంతాల్లో ఏడాదికి 120 రోజులు కూలీలకు 
'కూలీ' దొరుకుతుంది. (ఆం ప్ర 20 4.88) 

కూల్చి చేయు క్రి. kuuleweeyu చూ. 
కూలదోయు, ఊహాజనితమైన నిర్లేతుకమైన 


to crumble ... 


ఇలాంటి కారణాలతో క్రేందం ణి రాష్ట్ర 
(వభుత్యాన్చి అయినా యధేచ్చగా కూర్చి నే 


యునచ్చు, (ఆం. ప్ర 65.89) 

కృంగిపోవ్నకి. నష్టాలకు 
గురయి అసంతృప్తిచెదు 10 get 
disappointed ఖరీప్‌ సీజన్‌ (పారం 
భంలోనే వేనుకున్చ వంటలు వరదోపాలు 
కొవడంతో రైతులు కృంగిపోతున్నాడు. (ఈ. 


27.7 89) 


kRngipoovu 


కృతనిశ్చయం స్‌ kRtanis cayam అను 
కున్నది చేసి తీరాలనే గటి పటుదల కలి 
(a es క 
గిన నిర్భయం strong conviction 
or firm determination ... పార్ట 
మెంట్‌ ఉభయ నభల కార్వకలావొలను 
స్తంభింవ జేయాలన్హు తమ కార్హ్మక్రమాన్చి 
కొనసాగించాలని (పతిషక్ష పొరీలు క్ర తనిశ్ల 
hh ళు 
యంతో ఉన్నాయి. (ఈ 21.789) 


కృత్రిమ వర్షం వ. KRRtrima varSam 
శాస్త్ర విజ్ఞానం వినియోగించి మబ్బులను 
ఒక దగ్గర కేంద్రీకరించి కురిపించే వాన 
artificial rain మేఘ నృష్షీ చన 
క్మతిమ వర్లాలు కురిపించి రాష్ట్రంలో నుంచి 
నీటి నంక్షోభాన్ది పటాపంచలు చేసేందుకు 
విధానాలు సూచించాలని ... విజ్ఞప్తి చేశారు. 
(ఆం ప్ర 20388) 

కృత్రిమ హృదయకవాటం వి. kRtrima 
hRdayakavaaTam మానవుని శరీరం 
లోని హృదయ కవాటం పని చేయనప్పుడు 
శస్త్ర చికిత్స ద్వారా అమర్చ ప్లాస్టిక్‌ పరి 
కరం artificial heart volve దేశం 
లోనే కిము. హృదయకవాటాల ఉత్పత్తి. 
(ఉ 61087) 

కృష్ణ జన్మస్థానం వి. ERSNa jan- 
masthaanam జైలు, చెరసాల (చెరసా 
లలో కృష్ణుడు జన్మించినట్లు పురాణగాథ) 
prison అవినీతికి పాల్పడితే తన కుమా 
రుడినైనా శిక్షించే చండశాసనుడు ఆయననీ 


అవినీతి పరులు తస్పుక ళీ కష్ణ జన్మ స్తానం 
చూన్తారని, అది తప్పుదని రాష్ట రెవిన్యూ 
మంతి ఫా అన్నారు. (ఉ 9687) 

కెలుకు (క్రి. keluku స్తబ్దంగా ఉన్న వివాదాన్ని 
తట్టిలేపు 0 Take up (a problem) 
“ఖల్ఫాను కెలికింది (వభుత్తమే” అసలు ఒక 
రకంగా చరిత్ర వుటల్లో నిదపోతున్లు “సర్చ్‌ 
ఖల్సా 'ను తట్టలేన, ముస్తాబు చేసీ ముందుకు 
న్ట్రోంది వభుత్తుమే. (4. 221087) 

కేంద్రపాలిత ప్రాంతం వి. keendra 
paalita 77222272 ప్రత్యక్షంగా కేంద 
(ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రదేశం union 
ఢిల్తీ, పాండిచ్చేరీలు 
రెండూ ఎన్నికలు జరగాల్సి ఉన్ల కేంద 
పాలిత (పొంతాలు. (ఈ 28989) 


territory ... 


కేంద్ర వేతన సంఘం ఏ. ౧౭6౫౮74 vee- 
tana sangham కేంద్ర (పభుత్వ ఉద్యో 
గుల వేతనాల పెంపుదల గురించి సిఫా 
రసులు చేసే బృందం Central wage 
board నాలుగో కేంద్రవేతననంఘుం (వొతి 
వదికను నవదించిన రేట్ల (సకారం కేంద 
నిబ్బుందికి ఈ ఏడాది జూలై నుంచి డి. ఎ. 


అభించాల్సింది. (ఈ. 20.989) 


కేంద్రీకృతం అగు క్ర. keendrukRtam 
agu 1. ఒక అంశానికి (పాముఖ్యం ఇచ్చు 
to focus, centre around చైనా 
నొయకులతో జరివిన చర్చలు ఎంతో నంత్త ప్రీ 
కరంగా ఉన్నాయని, వ నంబంధాల 
పైనే ఈ చర్చలు (వధానంగా కేందీక్సుత 
మయ్వాయని సోవియట్‌ అధినేత ... తెలి 
పారు. (ఈ 18589) 2. (వ్యక్తులు లేదా పదా 
రాలు) ఒక దగ్గర వచ్చి చేరు 10 Entre, 
concentrate పెద్ద సంఖ్యలో చైనా 
సైన్గాం సెంట్రల్‌ బీజింగ్‌లో కేందీక్సు తమ 


వపతునాొాయి. (ఈ. 20.5.89) 


జనో 


కేబినెట్‌ కమిటీ వి. 


కేటగిరీ వి. 66౯2087౫ ఒకే తరహాకు 


చెందిన ఛక్తం. ౧216201)” నీటి తొడువా 
విధించడానికి ఆయకట్టు భూములను లండో 
కేటగిరీలు చేశారు. (అం జ్యో 186.87) 


కేటాయించు క్రి. keeTaayincu (ఆళ్ల 


తలు, అవసరాలనుబట్టి) సాకర్యాలు, 
డబ్బు మొ. ప్రత్యేకించు 10 allocate, 
earmark, allot ... ‘తెలుగు గంగి 
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (పాజాక్టుల నుల 
కోసం చెరి నందకోట్ల రూపాయలు జేతూ 
యించాలని రాష్ట్ర (పభుత్తం న్నిరయుల తిను 
కుంది. (ఉ 27.87) 


కేడర్‌ ఏ. ౧6౬౦47? రాజకీయ ప్యాడ్రలలో 


కింది స్తాయిలో పని చేసే కార్యకర్తల 
సమూహం Cadre ఆ సమ్మె నంటుడ్డ్రంగా 
జరిగిన కాల్పుల్లో 200 మంది కాచ్చ్రు యులు, 
నీ. వీ ఐ కేడదు (ప్రాణాలు కోలో) ౭యయూడు. 


(విశా 13987) 


keebineT 
kam Ti (భిన్నాభి పాయాలున్న ) వమిష్మ 
యాలపై అధ్యయనం చేసేందుకు మంత్రి 
వర్గం నియమించే మంత్రులతో కూడిన 
సంఘం cabinet committee నమూ 
చార వాక్కును రాజ్యాంగ బధ్రుం ys) grt 
వివరాలను తయారు చేసేందుకు తాతతోనే 
కేబినెట్‌ కమిటీని వేస్తారు. (ఆం. భూ 


71289) 


కేసు మాఫీ వి keesu maafiz  ఆదోేప 


రాల పై జరుగుతున్న కోర్టు బచూటదణాను 
ఆ(కమ పదతుల ద్వారా రదు చేయించతుం 
ఢా య 
hushing up of a court case 
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నము 
వంలోని నెగిపూడి (గామంలో నిను వెలుగు 
చూనీన కల్తీ విస్కీ, (బాందీల కేనుమూ ఫీక్ర 
మురా నంబందితులు బారీ ఎతున తెదడవా 


నుక తతంగం నిర్వుపొన్తున్నట్టుగా స్థానికంగా 
వార్తలు వినవస్తు నాయి. (4. 181287) 
కైంకర్యంచేయు క్రి kaimkaryamceeyu 
(ప్రజాధనం) స్వప్రయోజనాలకోసం వాడు 
కొను లేదా దిగమింగు t0 ఆఅయే62216 
public funds ప్రతి జిల్లాలో ౩0 నుండీ 
40 సాసైటీల అధ్యక్షులు బినామీ పేర్గతో 
నిధులు కైంకర్యం చేసినట్టు ఆయన చెప్పారు. 
(ఉ 239.87) 

కెవసంచేసుకొను (క్రీ.  Kkaivasam- 
ceesukonw (పతకాలు, భూభాగం మొ.) 
పోరాడి చేజిక్కించుకొను, హస్తగతం చేసు 
కొను, పొందు 1ం Capture, bag 
ఈ సారి మెజారిటీ లోకసభ స్థానాలు 
ఎవైననం చేసుకోవచ్చని కొంగెనువారు ఆశా 
భావం వ్యక్తం చేసుకున్నారు, (ఆం భూ 
21 4 89) 

కొండంత అండ వి. konDanta 
anDa పెద్ద ఎత్తున ఇచ్చే మద్దతు 
indomitable support దేశ ప్రజ, 
కొంగెస్‌ పార్ట ఈ పాటీకే ఈ తిరో 
గమన శక్తుల ఉద్దేశాలను గమనించాయని 
దేశానికి ఎదురవుతున్స అనేక సవాళ్ళను ఎదు 
రో వడంలో (వధానికి కొండంత అండగా 
నిలిచాయనీ వారన్నారు, (ఈ. 24789) 


కొట్టిపారవేయు (క్రి koTTipaaraveeyu 
నిజంకాదని తోసిపుచ్చు t0 1560121, 
rebut దేవిలాల్‌ (నభుత్యాన్ది రాష్ట్రపతి 
డిన్మీస్‌ చేసే అవకాశాలను ఇక్కడ రాజకీయ 
పరిశీలకులు పూర్తిగా కొట్టి పారేస్తున్ఫప్పటికీ 
ఎం (ఈ 171189) 

కొట్టివేయు §. koTTiveeyu (న్యాయ 
స్థానం పిటీషన్లు ప్రభుత్వ విధానాలు మొ. 
పరిశీలించి) చట్ల సమ్మతం కాదని తిరస్క 
రించు to reiect the plea, strike 


89 


off (an order or a policy of 
the govt. etc.) కాం7స్‌(బ్బ) కొర్య 
కర్తల విడుదల కోరతూ (శ్రీ సుధీర్‌ కుమార్‌ 
ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ను ఆంధ 
(పదేశ్‌ హైకోర్టులో దాఖలు చేయగా కోర్టు 
దానిని కొట్టివేసింది. (ఆం ప్ర 1.5.89) 
కొట్టుమిట్టాడు (క్రి koTTumiTTaaDy 
(సమస్యలతో) సతమతమగు to 
struggle (with problems) 
కోట్లాది మంది చేనేత కార్మికులు ఆర్దిక 
ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్న్రారని 
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (ఆం. భూ. 


175.89) 


కొత్తపుంతలు తొక్కు §. kottapun- 
tly tokky గుణాత్మకమైన, అభివృద్ధి 
కరమైనదిశలో అడుగు ముందుకు చేయు 
to enter into new arena రక్షణ 
రంగంలో పరస్పర నహకారానికి ఇటీవల తీను 
కున్సు చొరవవల్హ రెండు దేశాల మధ్వ సంబం 
(గా 
ధాలు కొత్తపుంతలు తొక్కగలవని అమెరికా 


అధికొరులు అన్నారు. (ఈ 17388) 


కొనసాగించు (క్రి. konasaagincu (2s 
వ్యక్తిని అదే పదవిలో) అలాగే నిలిపి ఉంచు 
to allow to continue నిజామాబాద్‌ 
బిల్లా కాంగస్‌ కమిటీ అధ్యక్షుడుగా బాలల 
డని కొనసాగించాలని ... కోరారు. (ఆం. (ప 
13.6 89) 

కొననాగు క్రీ. konasaagu 1. (ఒకపని) 
ఆగకుండా జరుగు t0 Continue (as 
an activity) జిల్లాల్లో దాడులు కొన 
సాగుతున్నాయని పేరు మోనీన వారితో 
సహా బట్టీకలోవాలో 39 మందిని అరెస్టు 
చే సీనట్లు సైనికనర్లాలు వెల్లడించాయి. (విశా 


12.10 87) 


కొనితెచ్చుక్‌? ను క్రీ konrteccukonu 


కొరత వి. 


స్వయంగా కల్పించుకొను to invite 
(trouble, difficult etc. 
హన లోపం కారణంగానే శ్రీ రెడ్డి అనవసర 
మైన మనస్నర్ధలు కొని తెచ్చుకొని లేనిపోని 
నివాదాలు స్నృష్షన్తు న్నారని 


అవగా 


(ఆం. ప. 


28.10.87) 


కొనియాడు (కి. ౧04224౬0౪4 ఇతరుల 
పనులను లేదా గుణగణాలను కీర్తించు 
లేదా మెచ్చుకొను *0 appreciate, 
admire (శ్రీలంకలో శాంతి పునరుద్దర 
ణకు భారత దేశం నిర్హ్వహిస్తున పాత్రను 
కనపోనే కొనియాడారు. (విశా. 13.10.87) 

కొమ్ముకాయు (క్రి. kommukaayu కొన్ని 
నాశించ ఒక పక్షాన్ని 
సమర్ధించు t0 support sb (with 
connivance) కాం గెస్‌ను ఓడించడమే 
తమ ధ్యేయమని చెప్పుకొనే ఈ ప్పార్టీలు 
కొద్దిపాటి నీట్లకోనం ఎన్‌. టే ఆర్‌ 
కమ్ము కొస్తు నాయి. (ఆం. భూ. 215.89) 


ప్రయోజనాల 


korata అవసరానికి సరిపడ 
సరుకులు లభ్యం కాకపోవటం scarcity 
రానున్హు దీపావళి పండుగ వరకూ రా ఫ్రంలో 
చక్కెరకు తీవ్రమైన కొరత ఏర్పడే అవకా 
శాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు 
భావిస్తు నాయి. (ఈ. 27.789) 


కొరవడు క్రి. 40740254 తగినంత లేక 
పోవు; తక్కువ అగు 10 lack (పజలతో 
సజీవ నంబంధాలు కొరవడుతున్నాయి. (ఈ. 
3.5.89) 

కొరియర్‌ వి. 
తంగా ఉండే విప్తవకారులకు సమాచారం 


koriyar 


అందించే నమ్మకస్తుడు 6011ల రాజు 
మండి జైలులో ఉన్ల ఎనిమిది మంది 
నక్షులైట్లలో ఇద్దరు వ్యక్తులు అతిముఖ్యమైన 
- “కొరియర్స్‌ గ” భావిన్తుస్తారు. (ఆం. ప్ర 


అజా 
Gy 


9౮ 


కొర్రీలు వేయు క్రి. 


కోఆపన్‌ పదతి వి. 
లె ౮ 


30.12.87) 


korriiluveeyyu 
(ఫైళ్ళను పరిశీలించేటప్పుడు అధికారులు) 
నిబంధనలకు సంబంధించిన అభ్యంత 
రాలను లేవనెళ్తు t0 query, raise 
doubts పై 
లూపే బభూర్‌కాట్లు కొఠమూలిన కారి 
లువేయడంలో నిశారదులు. (ఈ 29188) 


వాళ్ళి బూరకు బ్యుర 


కొలిక్కి వచ్చు క్రి kolikkivaccu తుది 


రూపం సంతరించుకొను tO (0mMe 
to a final shape or stage వ్యవ 
సాయ రంగం (ప్రయోజనాలకు పాటువడడా 
నికి జాతీయ స్తాయిలో ఐక్య నంఘటన ఏర్ప 
రచేందుకు తొమ్మి దేళ్ళుగా సాగుతున్హు ప్రయ 
త్సాలు ఎట్టు కేలకు ఒక కొలిక్కి వచ్చాయి. 


(ఈ. 18.7.89) 


కొల్లగొట్లు క్రి. kollagoTTu ఆర్థికంగా 
శ అ థ 


దోపిడీ చేయు to exploit, loot 
సంనన్ల దేశాలు, పేద దేశాల, న్మర్హమానదే 
శాల అపారమైన వనరుల్లి కొల్పగ్‌"ట్రడొనికీ 


... (ఆం. భూ. 19.789) 


koo 2622547 
paddhati (ప్రత్యక్షంగా ఎన్నిక కాకుండా) 
ఒక వ్యక్తి ఒక కమిటీ లోని ఆ కమిటీ 
సభ్యుల ఇష్టప్రకారం సభ్యత్వం పొందే 
విధానం 60-010 method ... 
(వతినిధులను నామినేషన్‌, కోఆప్పన్‌ పద్దతుల 
ద్యారా నియమించ కుండా (ప్రజాన్వామ్య పద్ద 
తిలో ఎన్ఫుకోవాలని తీర్మానం సూచించింది. 


(ఈ. 115.89) 


కోచ్‌ వి. గం06 క్రీడాకారులకు గికణా నిచ్చే 
ల్‌ 


నిపుణుడు 602౦౧. (as in sports) 
(క్రీడా నంస్ట్ర అధికారుల (ప్రోత్సాహంతో అజ్లె 
ట్లను ఇంగ్లాండ్‌ సర్వటనకు పురికొల్సిన ఇద్దరు 
కోవ్‌ల పై చర్య తీనుకోవాలని సమాఖ్య భావి 


న్తున్హ్రది. (ఆంప్ర 15789) 

కోత వి. k0010 (నిధులు, విద్యుచ్చక్తి మొ. 
వాటికి సంబంధించి) గతంలో నిర్ణయిం 
చిన మొత్తాన్ని తగ్గించటం ut (as of 
electricity, funds etc.) విద్యుత్‌ 
కోతనల్ల ఉపాధి కోల్పోయిన వేలాది మంది 
కార్గి కులకు (పత్యాొమ్బాయంగా “4 (ఆం. ప్ర 
౩5 89) 

కోమా వి. సం0072422 తీవ అనారోగ్యం 
వల్ల ఏర్పడిన అపస్మారక స్థితి coma 
శ్రీ ఖాన్‌ అబ్బుల్‌ గఫొర్‌ ఖాన్‌ సోమ 
వారం సాయంత్రం గాఢమైన “కేమూ” లోకి 
జూరిపోయినట్టు జ చెప్పారు. (ఆం. ప 7787) 

కోర్కె d.koorke సామాజిక రాజకీయ 
సంబంధమైన డిమాండు demand 
థక్కల్‌ కమీషన్‌ నివేదిక పూర్తి పారాన్ని 
(ప్రజలకు తెలియజేయాలన్ల తమ పార కోర్కె 
లను ఆయన పునడుద్దాటించారు. (ఆం. క్ర 
26.4 89) 

కోర్టు కెక్కు కీ. koorTukekku న్యాయం 
కోసం న్యాయ స్థానంలో కేసును దాఖలు 
చేయు to approach a court (for 
Justice) 'ఎన్చికల గుర్తు కోనం కోర్డు 
కక్కుతారు” (అం. జ్యో 7388) 

కోర్టు పరిధి వి. KoorTu pardh: ఒక 
వివాదాంశం (కేసు) న్యాయ స్టానపు 
విచారణలో ఉన్న స్టితి purview of 
the court ఈ అంశం కోర్డు పరిధిలో 
ఉన్హుందున వాయిదా తీర్మానం ఆమోదిం 
చడం లేదని డిప్యూటీ స్పీకర్‌ శ్రీ తంబిదురై 
చెవొరు. (ఆం జ్యో 21488) 

కోర్టు మిత్రుడు వి. koorTu mitruDu 
అత్యంత ప్రోముఖ్యం కలిగిన విషయాల పై 
న్యాయస్థానాలకు సలహాలిచ్చే న్యాయ నిపు 
ణుడు Amicus curiae హైకోర్టు విజ్ఞప్తీ 


91 


మేరకు శ్రీ వరాశరన్‌ కోర్టు మ్యితుడుగా ఈ 
కేసులో నహకరిన్తున్సు విషయం పొరకులకు 
తెలినీందే. (ఈ ౩01287) 

కోర్టు రుసుం వి. koorTu rusum దొవా 
లకు, న్యాయ సంబంధమైన వివాదాలకు 
సంబంధించిన కేసుల విషయంలో న్యాయ 
స్థానానికి చెల్లించవలసిన డబ్బు court 
fees కోర్టు రుసుమును ఎత్తివేసే సమ స్వే 
లేదని ఒక (పళ్లకు నమాధానంగా మంతి 
తెలిపొరు. (ఆం. జ్యో 27.11.87) 

కోర్టుల బహిష్కరణ వ. _koorTula 
bahiSkaraNa న్యాయవాదులు తమ 
నిరసనను తెలిపేందుకు న్యాయస్థానా 
నికి హాజరు కాకపోవటం boycotting 
the courts (by lawyers) కృష్ణా 
జిల్లా అంతటా కోర్టుల బ హివ్మరణ నిర్ణయం. 
(ఆం. ప 171087) 

కోర్కెల దినం వి. 
తమ కోర్కెలను తీర్చాలని కార్మికులు 
లేదా ఉద్యోగులు తమ అభి ప్రాయన్నీ, నిర 
సననూ తెలిపేందుకు ఎంచుకొన్న రోజు 
demands day ఈ నెల 32న బీడీ 
కార్చి కుల కోర్కెల దినంగా పాటించాలని 
కూడా తీర్మా నించారు. (ఆం. భూ. 2.10 87) 

కోలుకొను §. koolukony అనారోగ్యం 
నుంచి బయటపడు t0 60176566, 
recover from illness కోలు 
కొంటున్ల మదర్‌ థెరిసా (ఆం భూ 20.989) 

కోల్‌ బెల్ట్‌ ఏ. koolbelT (రాక్షస) బొగ్గు 
లభించే ప్రాంతం coal belt వరంగల్‌ 
జిల్లా పరకాల నియోజకవర్గంలో కల ఈ 
భూపాల వల్లెతో బాటు, వెంకటాపురం, గణ 
పురం, గోవిందరావు పేట మండలాలను కలిసీ 
ములుగు కోల్‌, బెల్ల్‌ గా నామకరణం చేశారు. 
(ఆం ప్ర 29.6 89) 


కోల్ఫోవు క. Kkoolpoovu (ఉన్నదాన్ని) 


koorkela dinam 


పోగాట్టుకొను to lose జర్హ లిస్టుగా 
బీవితం కొనసాగించడం మూలంగా నజ 
నాత్మ కతను కోల్యోయామన్నారు. (ఆం భూ. 


21.10 87) 


కోస్ట్‌గార్డ్‌ వి koosTgaarD సముద్ర 
తీరాన్ని కాపలాకాసే రక్షకదళం 60251 
guard దొంగ బంగారం విషయంలో కోస్ట్‌ 
గార్డ్‌ సహాయం కూడా తీసుకోవాలని కస్టమ్‌ 
శాఖ యోచిసోంది. (ఆం భూ 1589) 
ంటర్‌ అఫిడవిట్‌ వి, kaun- 
Tar afiDavrT న్యాయ స్థానంలో తన 
మీద వచ్చిన ఆరోపణలకు సమాధాన 
మిస్తూ దాఖలు చు వివరణాత్మకపత్రం. 
counter afhdavit ఫో. చూ. అఫి 
డవిట్‌ ; ఒక కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు 
చేసీ ఆరోపణలను ఎందుకు ఖండించలేదని 
అడగ్గా =. (ఆం ప్ర 4188) 

క్యాంపు వి. kyaampu కొంప గోడు కోలో 
యినవారిని ఆదుకునేందుకు తాత్కా 
లికంగా ఏర్పాటు చేసిన సామూహిక 
వసతిపదేశం; శిబిరం Camp (for 
refugees, displaced persons 
etc.) కావలసిన అని చర్చలను తీను 
కుందామని శరణార్హుల క్యాంపుల్లో ఉన్ల 
టర్భు లకు థిర్భం చెవ్లూ ఈ నాయ 
కులిద్దరూ ఫర్లాలోనే గడిపారు. (ఆం ప్ర 
15 6 89) 

క్యాంపు రాజకీయం వి kyaamr” . అలర 
kuyam పై కమిటీలను ఎన్నుకొనే సభ్యు 
లను ఎన్నికకు కొన్ని రోజుల ముందు 
నుంచీ ఒక దగ్గర చేర్చి ( రాజకీయ 
పార్టీలు) ఉంచటం; శిబిర రాజకీయం 
maintaining political camps 
క్యాంపు రాజకీయం (ప్రారంభం: (ప్రాధమిక 
నహకార పరపతి నంఘాలకు ఎన్చికలు ముగి సీ 


92 


ముగియక ముందే జిల్లా కేంద నహకొర 
బ్యాంకులు, _ బిల్లా మార్కెటింగ్‌ సొసైటీ 
లకు అకస్మ్మో త్తుగా ప్రభుత్యం ఎన్ఫికలు (పక 
టించడంతో ిబిర రాజకీయాలు” మొదల 
యాయి. (ఆం జ్యో. 3787) 


క్యాచ్‌ వి. kyaac క్రీకెట్‌ ఆటలో బ్యాట్స్‌ 


మున్‌ కొట్టిన బంతిని నేలతాకక ముందే 
ఫీల్లర్‌ పట్టుకోవటం (అంటే బ్యాట్స్‌మన్‌ 
అవుటవటం) 620: లోగికి క్యాచ్‌ ఇచ్చి 
జొటయ్యాడు. (ఆం (ప 22489) 


క్యాజువల్‌ కార్మికుడు వి Kkyaajuval 


kaarmkuDu రోజు కూలీ మీద పని 
చస శామికుడు 625121 labourer 
తంతి తపాలా శాఖలో ఏడాది నుంచి (క్రమం 
తప్పుకుండా పనిచేస్తున్న క్యాజువల్‌ కార్మి కుల 
నర్వీనును (క్రమబద్దం చేయడానికి ... (ఈ 


2910 87) 


క్యా పీ లేషన్‌ ఫీజు వి. kyaapr:TeeSan 


fీఇ౪ (వైద్యం, ఇంజనీరింగ్‌ లాంటి వృత్తి 
విద్యా కోర్సులలో) ప్రవేశం కోసం అధిక 
మొత్తంలో చెల్లించే రుసుం Capitation 
fee మహారాష్ట్రలో వృత్తి విద్యాకోర్సులకు 
సంబంధించి క్వావి కేషన్‌ వీజును నిషేధిం 
చినందున ... (ఈ 5687) 


క్యూరేటర్‌ వి. kyuuree Tar మ్యూజియం, 


జంతు పదర్శనశాలలాంటి సంసల సంరక 

రౌ (AN 
కుడు; నిర్వహణాధికారి curator సరైన 
రక్షణ లేక అత్యంత విలువైన కళా సంపద అంత 
రించి పోతోందని అమెరికాలోని లాస్‌పంజల్స్‌ 
కంటీ మ్యూజియంలో సీనియర్‌ క్యూరేటర్‌ 
డాక్టర్‌ (పతాపాదిత్యపాల్‌ అన్నారు. (ఈ 


15987) 


క్రమబద్దంచేయు (కి. kramabaddham- 


66684 1చట బదం చేయు to 
రె నో 


regularize మూడు నెలలో ఇళ నలాల 
౧ “గాథ 

పట్టాలను (క్రమబద్దంచేయనున్లుట్లు ఆయన 

(ప్రకటించారు. (ఆం ప్ర 51289) 2.ఒక 

పద్ధతిని పాటించేటట్లుగా చూచు t0 

regulate రేపటీ నుంచి రాష్ట్ర సచివా 

లయానికి వచ్చే నందర్భకులను (కమబద్దంచే 
ఢి 

యడానికి (వభుత్యం కట్టుదిట్ల మైన చర్యలు 

తీనుకోవడానికి నంకల్పించింది. (ఆం జ్యో 


1787) 


క్రమబద్దీకరణ వి. kramabaddhz- 
tkaraNa ఒక పద్దతికి కట్టుబడి నడి 
చేటట్లుగా చూడటం TreEgUlarizing 
(as in timing of the trains, 
water supply etc.) ఈశాన్య రైల్వే 
రేపటికి కొన్ఫి (కమ బద్దీకరణ, రద్దులను 

(ou) య 

(ప్రకటించింది. (ఆం ప్ర 56.87) 


క్రమబద్ధీకరించు (కీ. kramabaddhika 
rncy చూ. (క్రమబద్దం చేయు; (పన్తుతం 
అనుసరిస్తున్న విధానాలలోని లొనుగులను 
నవరించి వచ్చే ఏడాది నుంచి బదిలీల విధా 
నాన్ఫి (క్రమబద్దీకరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ 
మంతి ... తెలిపారు. (ఆం ప 30187) 


క్రమబద్ద ఎన్నిక నః kramabaddha 
ennika చట్ట (ప్రకారం సకాలంలో జరిగే 
ఎన్నిక regular election పంచాయి 
తీరాజ్‌ నంస్లలకు (క్రమబద్ద్‌ ఎన్లికలు, వీటిలో 
థి థొ 
బలహీన వర్గాలవారికీ రిజు ర్వేవన్లు wa బిల్లులో 
పొందుపరుస్తారు. (ఈ 10589) 


క్రమశిక్షణ వి. kramasikSaNa కొన్ని 
నియమాలను (స్వంతంగా విధించుకున్నవి 
లేదా సంస్థాగతమైనని) పాటిస్తూ (పవర్తిం 
చటం discipline తన కోనం ఎవరూ 
బెనిఫిట్‌ మ్యొచ్‌ నిర్వ హించవద్దని కోరని 
మంతి గప్ప (కమశిక్షణపరుడుగా పేరు 
తేచ్చుకున్నాడు, (ఈ 18889) 


(క్రమశిక్షణసంఘం వ. KkramasikSa- 
Nasangham ఒక సంస్థలోని సభ్యులు 
నియమాలను పాటించేటబ్లుగా చూడ 
టానికి ఏర్పాటయిన అధికారబ్బందం 
disciplinary committee “నా 
లాయరు ఎదురు చూస్తున్నారు. ఆయనను 
నాతోపాటు నమావేశానికి అనుమతించండి” 
అని మొపొందలట్‌ ఆదివారం నులోసారి (కమ 
శిక్షణ సంఘాన్ని అభ్బర్ధించారు. (ఈ 30.189) 

(క్రమశిక్షణా చర్య వి. kramasikSaNaa 
carya సంస్థ నియమాలకు, ప్రయో 
జనాలకు భంగకరమైనవిధంగా (ప్రవర్తిం 
చిన సభ్యులకు విధించే దండన 
dispciplinary action పార్టీలోని 
అసమ్మ తివాదుల పై (క్రమశిక్షణా చర్చ తీను 
కునే విషయమై తానింకా ఒక న్లిద్ధయానికి 
రాలేదని ఆయన అన్నారు. (ఆం. జ్యో. 26488) 


క్రాంతిపథం వి. kraan- 
tpatham సామాజిక అభివృద్ధికీ ఉద్రే 
రించిన నిర్మాణాత్మక కార్యక్రమాలు a 
governmental programme of 
developmental activities కరీం 
నగల్‌ క్రాంతి వధం పనులు భాంతి నుంచి 
కొంతొబైపు కదుల్తున్నాయి. (& 179.87) 

క్రాస్‌ ఎగ్జామినేషన్‌ వి. kraas egjaam- 
ineeSan కోర్టు విచారణలో ఎదుటి 
పక్షం న్యాయవాది (సాక్షులను లేదా నేర 
య్‌ ది 
సుని) తరచి తరచి (ప్రశ్నించటం 01055 
థి సక్‌ 
examination న్యాయవాది శ్రీ యు. 
వి. పొండురంగారావు (క్రాస్‌ ఎగ్జామినేషన్‌ లో 
అడిగిన (పళ్ళకు తాను ఫోటో చూసీ బాబ్ల్‌ని 
గుర్తు పట్టలేనని .. (ఆం ప్ర 1589) 


కొస్‌ ఓటింగ్‌ వి. 47268 00౯౩7౯ ఒక 


రాజకీయ పక్షం సభ్యులు మరో రాజకీయ 
య్‌ 
పక్షానికి అనుకూలంగా (రహస్యంగా) ఓటు 


చేయటం ల౦55 701108 కాం(గెస్‌(ఐకి 
చెందిన పార్రమెంట్‌ నభ్యులు, శానన నభ్యులు 
భారీ ఎత్తున (క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడితే 
తప్పు (పతివ్యక్త ఉమ్ము ది అభ్యర్థి ee (ఉ 
29 6.87) 
క్రిమినల్‌ విణ. kraminal! (శిక్షా స్మృతిలో) 
నేరాలకు సంబంధించిన CTiIMminal 
మంతి వర్గం బుధవారం ఇక్కడ నమా 
వేశమై సంవదవన్గు చట్టం కింద (కిమినల్‌ 
ఫిర్వాదుల పై -. (ఆం ప్ర 21488) 
క్రిమిసంహారక మందు వి. 
samhaaraka mandu పైరు పంటలను 
దెబ్బతీసే పురుగులను చంపివేసే బెషధం 
pesticide వేసకాయల నుంచి కొత్త రకం 
(క్రిమి నంహారక మందును ఇక్కడి [ప్రాంతీయ 
పరిశోధనా (ప్రయోగశాల రూపొందించింది 


krami 


(ఆం. భూ. 20687) 


క్రియాశీలక ప్రణాళిక వి krnyaasulaka 
praNaaLika నిర్దిష్టమైన కార్యక్రమాలను 
సూచిస్తూ అలసత్వం లేకుండా ఆచరణలో 
సెప్లే పథకం action programme 
దేశంలో మత దురహాంకారాన్ఫీ అణచివే సేం 
దుకు ఒక (క్రియాశీలక (ప్రణాళికను రూపొం 
దించినట్టు కేంద్ర హోంమంత్రి ... చెప్పారు. 
(ఉ 22887) 

క్రియాశీలక ప్రతిపక్షం వి. kryaasiilaka 
7212264567 పాలక పక్షం తప్పొప్పులను 
సవిమర్శకంగా శ 
నిర్మాణాత్మకంగా 


ఎత్తిచూపుతూ 
పని పాలక 
వ్యతిరేక పార్టీ ative opposition 
తమిళనాడు కొం[గెస్‌(బ) అధ్యక్షుడు 
వళయాండి కూడా తమ పార్టీ “క్రియాశీలక 


(పతిషక్షం గా వ్యవహరిస్తుందని నొక్కి 
చెప్పారు, (ఆం ప్ర 5188) 
క్రియాశీల కార్యకర్త ఏ. Ekryaasnla 


94 


kaaryakarta ఒక రాజకీయ పార్టీలో 
ఉంటూ, ఆ పార్టీ కార్యక్రమాలలో 
చురుకుగా పాల్గొనే సభ్యుడు 260176 
volunteer of a political party 
ఇంతకుముందు (క్రియాశీల కొర్చ కర్ణ లు కాలే 
కపోయినవారు ఈ నెల 20 నుంచి (వొరం 
భమయ్యే డనభ్బత్స్యవు వునరుద్దరణ కొర్హక్ర 
మంలో తూ. 32 లు చెల్లించి (క్రియాశీల 
కౌద్చ కర్తలుగా గుర్తింపు పొందవచ్చని ఆయన 
తెలిపొరు. (ఈ 9887) 

క్రియాశీల పొత్ర వ kryaasiila 
paatra రాజకీయ (పార్టీల) కార్యకలా 
పాలలో ముఖ్యమైన బాధ్యతలు ఒప్పు 
కొని నిర్వహించటం 261176 role (in 
politics) అటు వ్రతివక్త పార్టీల నుంచి, 
ఇటు కార్యగెస్‌(ఐ) తిరుగు బాటు దారుల 
నుంచి తీవ్రమైన ఆరోపణలకు గురియైన 
శ్రీ అమితాబ్‌ బచ్చన్‌ ఇక రాజకీయాలలో 
క్రియాశీల పాత్ర వపొంచరనీ, అయితే ... 


(ఉ 17987) 


క్రియాశీల రాజకీయం వి. krryaas vila 
7266522827 (పార్టీల) రాజకీయ వ్యవహా 
రాలలో ప్రత్యక్షంగా పాల్గొనటం active 
pohtics తమిళనాడు గవర్హురు శ్రీ వీ. 
సః అలెగ్జాండర్‌ [క్రియాశీల రాజకీయాల్లో 
పొల్తొనాలని భావిస్తు న్నారు. (ఆం ప్ర 23789) 

క్రియాశీల సభ్యుడు వ. Kkryaasula 
sabhyuDu చూ. క్రియాశీల కార్యకర్త; 
ఇంతకుముందు తను ఏ రాజకీయ సారీ 
లోనూ క్రియాశీల నభ్యునిగా వనిచేయలేదనీ, 
కొంగెస్‌(ఐ) అభిమానిగా ఉంటూ వస్తున్నా 
సని డ్మాక్టర్‌ సుబ్బరామి రెడ్డి అన్నారు. (ఆం 
భూ 27.489) 

క్రియాశీల సహకారం. వి. kEryaa$zila 
sahakaaram కేవలం మాటలతో సరి 


పెట్టకుండా (కార్యక్రమ నిర్వహణలో) 
నిజంగా పాలుపంచుకోవటం 
co-operation కేంద్రంలో అధికారంలో 
ఉన్న పార్ట్‌ కూడా (క్రియాశీల సహకారం 
అందిస్తే చేరదలచిన గమ్యం చేరువవు 


active 


తుంది. (ఈ 27.10.87) 


క్రీజు వి. సజల (క్రికెట్‌ ఆటలో) పిచ్‌ 
రెండు చివరల్లో బ్యాట్స్‌మెన్‌, బౌలర్‌ల 
కదలికలను నియంత్రిస్తూ గీసినగీతలకూ, 
వి కట్టకూ మధ్యనున్న స్టలం crease 
(as on a cricket pitch) అజాదు 
ద్దీన్‌ వెనక్కు తిరిగి వెళ్ళాడు కానీ ఆయనా 
(క్రీజులోకి చేరుకునే లోపునే వికెట్‌ కీపర్‌ 
డూజాన్‌ బెయిళ్ళు పడగొట్టాడు. (ఆం భూ 


141287) 


క్రీడాకారుడు ఏ. knmiDaakaaruDu 
ఆటల్లో నైపుణ్యం సాధించిన వాడు; 
ఆటగాడు 5201150020. ప్రభుత్వం (క్రీడా 
కారులకు (దోత్సాహం అందించాలని ఆయన 
కోరారు. (ఆం. ప్ర. 18589) 


క్రీడాగ్రామం వి. krnDaagraamam 
(పెద్ద ఎత్తున క్రీడల పోటీలు నిర్వ 
హిస్తున్నప్పుడు) ఆటలకు, ఆటగాళ్ళకు 
అవసరమైన అన్ని వసతులతో (ప్రత్యే 
కంగా ఏర్పాటుచేసిన ఊరు 990115 
village “ఏషీయాడ్‌” శ్రీడాగామం, స్మోర్ట్‌ 
సెంటర్‌ కూడా విలేఖరులు చూసీన వాటిలో 


ఉన్నాయి. (ఆం ప్ర 22.889) 


క్రీడా సన్యాసం వి. kriiDaa sanyaasam 
క్రీడల నుంచి శాశ్వతంగా వైదొలగటం 
quitting the field of sports or 
games for ever ... ఆయన గత 47 
ఏళ్ళుగా బాల్‌, రాకెట్ల జ్‌ లికి పోవడం లేదు. 
మోచేయి విరిగి చేయి పనికి రానిదయి 
పోవడంతో ఆయన క్రీడా సన్యాసం చేశారు. 


95 


(ఆం ప్ర 4789) 


(క్రూర నిర్ణయం వి, 
Nayam ఉచితానుచితాలు దయా దాక్తీ 
ణ్యాలు పట్టించు కోకుండా తీసుకునే 
నిర్ణయం cruel decision (ప్రభుత్తం 
ఏదో (కూర న్లిరయం (పకటించబోతున్ల 

£3 
ట్లుగా ఉందని, తాము దాన్ఫి వ్యతి లేకిస్తామని 
జైపాల్‌ రెడ్డి అన్నారు. (ఈ 22489) 


(క్రోడీకరణ వి. krooDvukaraNa 
(నియమ నిబంధనలను) స్పష్టంగా, క్రమ 
పద్దతిలో ఒకచోట కూర్చి ఉంచటం 
codification చట్ట నభలలోని నభ్యుల 
హక్కులు, రక్షణల (కోడీకరణ పై తన వ్యక్తీ 
గత అభిప్రాయం గురించి అడగ్గా 


kruura nir- 


=. (ఈ 
27489) 

క్లయ్‌మ్‌ వి. lym తనకు చెందాల్సిన 
హక్కుగా ఒక వ్యక్తి తెలిపేది lam 
పాలనీ అమలులోకి వచ్చిన కొలంతో నిమిత్తం 
లేకుండా చెల్లించని (సీమియం మొత్తాని 
మాతం మినహాయంచుకొని క్రయ్‌మ్‌ చెల్లి 
న్తారు. (ఆం భూ 69.87) 

కాజు వి. klaaju (చట్టాలు, ఒప్పందాలలో) 
నిబంధనలు లేదా షరతులకు 
ధించిన ఒక అంశం Clause ... 


సంబం 

అన్ని 
వ్యతాలను సార్ధ మెంట్‌ ముందు ఉంచనల సీన 
బాధ్యత నుంచి తప్పించే క్రాజు వాస్తవానికి 
జారీ చేసీన ఆరి సెన్స్‌లోగానీ, బిల్తులోగానీ 
లేదు. (ఆం. ప్ర 25489) 


కీన్‌ ఇమేజ్‌ వి. గగ 7౫6౭ల జనం దృష్టిలో 
మచ్చలేని వ్యక్తిత్వం కలిగి ఉండటం 
clean image ఈ ఎన్లికలో మాత్రం 
ఆయన తన వ్యూహాన్ది మార్చి తన పెద్దల్తుడు 
వెద, ఆరోగ్యశాఖ మంతి డాక్టర్‌ సంక కేశ 
రరావు కీన్‌ ఇమేజ్‌ను (ప్రయోగిస్తున్నారు. 


(ఆం. ప్ర 25 1187) 


క్తీన్‌ బౌల్డ్‌ అగు క్రి klinbaulD agu 
బౌలర్‌ విసిరిన బంతి బ్యాట్‌కు తగల 
కుండా నేరుగా వికట్లను కూల్చటం వల్ల 
అవుట్‌ అగు t0 be clean bowled 
(as in cricket) మొపొసిన్‌ మదన్‌ 
చేతిలో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. (ఈ 26687) 

క్యార్తర్‌ ఫైనల్‌ వి. KvaarTar fainal 
(ఆటల్లో) సెమీఫైనల్‌ కి అర్హులను నిర్గ 
యించడానికి నాలుగు మ్యాచ్‌లు నిర్వ 
హించే దశ qUaIter final... మైకేల్‌ 
చాంగ్‌ను మాయోట్‌ ఓడించి అతను క్వార్టర్‌ 
“ఫైనల్‌కు వెళ్ళకుండా అడ్డుపడ్డాడు. (ఆం. ప్ర 
47.89) 

క్షతగాత్రులు వి. (బ.వ.) kSatagaatrulyu 
(యుద్దాలు లేదా దారుణ ప్రమాదాలలో) 
గాయపడినవారు 1మృుళూ66 persons 
విమానం నేలపై వడినప్పుడు రేగిన మంటల్లో 
అనేక మంది (గామన్తులు చనిపోయారని, 60 
మందికి పైగా" క్షతగ్మాతులను ఆస్పత్రిలో 
చేర్చినట్టు కూడా రేడియో తెలివీంది. (ఆం 


ప్ర 5989) 


క్ష మాభిక్ష వి. kSamaabhikSa (ప్రభుత్వం, 
మానవతా దృష్టితో నేరసులకు శికని తగిం 
లు (<2) య్‌ ౧ 

చటం లేదా పూర్తిగా లేకుండా చేయటం 
amnesty, mercy, clemency ... 
అలాగే లొంగి పోయిన నక్షలెట్లకు క్షమా 
భిక్ష (పసాదించార్సిన అవసరం లేదని చట్టం 
(పకారం వారిని శిక్తించాల్చిందేనని ౨ (ఆం 


ప్ర 146.89) 

క్షామ పీడిత ప్రాంతం వి. [5227242 pn 
Dita praantam తరచు తీవమైన కరువు 
కాటకాలతో బాధపడుతున్న _ ప్రాంతం 
draught-prone area తుంగభ్మద 
హైలెవెల్‌ కెనాల్‌ పనులను నకాలంలో 
పూర్తి చేయనందువ్వూ అటు అనంతపురం, 


96 


ఇటు కడప జిల్లాలోను క్షామ పీడిత (ప్రాంతా 
లలోని అతులకు అన్యాయం జరుగుతోందని 
ముఖ్యమంత్రి చెప్పీనదానిలో ,.. (4 27.87) 
కాళన వ. kSaaLana (అవాంఛనీయ 
శక్తులను తొలగించి సంస్థలను) పరిశుద్ధం 
చేయటం purge మంతి వర్హాని క్షాళన 
చేయండి. (ఈ. 16.7.87) 
క్షిపణి వి. #5ipaNi సుదూర ప్రాంతా 
లలో ఉన్న లక్ష్యాలని తాకి సేర్సివేసే 
యి 
రాకెట్‌ ఆయుధం 355116 
క్రీపణీ విషయంలో విమర్భనాత్మ క (వతిస్హ్రం 


అగ)’ 


దనను కమిటీ వ్యక్తం చేనీంది. (ఆం (ప్ర 
4 5.89) 
కిపణి పరీక వి. ౧౮౬0౫ 72742026 
యి ల 


క్షీపణి సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు 
జరిపే మాదిరి ప్రయోగం testing of 
a missile గతంలో క్షిపణి పర్తీక్ష జరి 
గినవుడు (పభుత్తూ యం(తాంగం 2,200 
కుటుంబాలకు 4 లక్షల 74 వేల దూపా 
యులు పరిహారం కింద చెల్లించారు. (ఆం 
భూ. 1.5 89) 

క్రిణీించు "క్ర kESaNaincu (కమంగా దెబ్బ 
తిని పోవు t0 deteriorate క్షీణించిన 
శౌంతి భదతలు. (ఉ. 27.11.87) 

నీర విప్రవం వి, kSiira viplavam 
(మేలుజాతి పాడి పశువుల ద్వారా) పాల 
ఉత్పత్తిని "పెంచటానికి ప్రభుత్వం రూపొం 
దించిన పథకం white revolution 
ఇండియాలో పొల ఉత్పత్తి ఈ విధంగా 
పెరగడానికి “క్షీర విప్రం” మొదటి రెండు 
దశలూ దోహదం చేశాయి. (ఆం (ప్ర 8.10.87) 

క్ష 

ఖంగుతిను వి. khangutinu (ఆశ్చర్య 
కరంగా) ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొను 
to receive a serious jolt or 
set back అతను మాజీ ముఖ్బమంతి 


వీర బహుద్దుర్‌ సీంగ్‌తో, రాబీబ్‌ గాంధీతో 
కలినీ ఉన్ల ఫోటోలున్హాయన్స వాన్తవాలు 
బయటపడేనరికి కొంగీ పెద్దలు ఖంగుతి 
న్నారు, (ఈ. 265.89) 

ఖండాంతర వేధిత క్షిపణి వి. _$han- 
Daantara veedhita kSipaNi భిన్న 
ఖండాలలో ఉన్న సుదూర లక్ష్యాలను చేదిం 
చగలిగిన క్షిపణి Inter-continental 
ballistic missile అమెరికాకు చెందిన 
మొట్టమొదటి ఖండాంతర వేధిత శ్రీపణే 
అట్లాస్‌ అనేక అంతరిక్ష వాహక నౌకలకు 
రూపునిచ్తింది. (అం. ప్ర 131౧88) 

ఖండించు క్రీ. hanDincu ఇతరుల అభిప్రా 
యాలను, కార్యకలాపాలను తప్పని గట్టిగా 
చెప్పు 0 condemn మృతుల కుటుంబా 
లకు సానుభూతి తెలుపలేదనీ, 'టెరరిజాన్చి 
ఖండించలేదనీ రాజీవ్‌ విమర్శించారు. (ఈ 
20.7 89) 

ఖండితంగా [§.d. khan Ditangaa అస్పష్ట 
తకు తావులేని విధంగా 6262011621” 
బోఫోర్స్‌తో తమ కాంటాక్టులు రద్దు చేను 

ందుకు బోఫోర్స్‌ సంస్థ ఒప్పందం రద్దు 

ఛా __ చెల్టించిందని ఎ. ఇ. నర్హీ సెస్‌ 
సె స్కా సంస్ట ఖండితంగా చెప్రాయని 
చిదంబరం అన్నారు. (ఈ 26789) 

ఖచ్చితమైన విణ. khacatamaina నిజ 
మైన; అసలైన ₹621 తమదే అన్నలైన 
నంఘమన్మి తామే ఖచ్చితమైన వారనులమని 
సః పీ ఎం. అనుబంధ రెతునంధు 
నాయకూు బెబుతున్నారు: (ఈ 26489) 

ఖతంచేయు క్రీ khdtimceeyu నాశనం 
చేయు. to liquidate, destroy 
తాము న్పష్టించిన వారిని తామే ఖతంచే సీ 
తమ అవినీతి, దోవిడీ వాటాలను 'కప్పివుచ్చా 
లని విఫలయత్తుం చేసీ తమ రంగు మరింత 
బయట పెట్టుకున్నారు. (ఆం భూ 11789) 


ఖరాఖండిగా కీ.5. KkharaakhanDigea 


| 


ఓ అణా 


చాలా స్పష్టంగా ౦౬౫౭010 unam 


97 


biguiously, in no uncertain 
terms నీ ఎ. జీ నివేదిక (ప్రభుత్వాన్ని 
అభిశం నించిన దరిమిలా, (పధాని రాజీనామా 
చేయాలను డీనూండ్‌ను (ప్రభుత్తుం ఖరొఖం 
డగా తిరస్కరించడంతో (పతివక్ష్తాలు అనూ 
హ్యరీతిలో రాజీనామాలను నమర్సించాయి. 


(ఆం ప్ర 25789) 


ఖరారుచేయు §. kharaaruceeyy తుది 


రూపు నిచ్చి సిద్ధం చేయు to finalise 

జూలై అయిదవ తేదీన జరుగనున్లు రెండు 

అసెంబ్లీ ఉపఎన్ఫికలకు తెలుగు దేశం పార్టీ 

కూడా తన అభ్యర్తుల "పీరను ఖరారు చేనీంది. 
యు గ 

(ఆం. జ్యో 11687) 


ఖరీఫ్‌ పంట వి. kharuf panTa తొలకరి 


నుంచి సాగు చేసి పండించే తొలివిడత 
పంట kharif crop, first crop 
after monsoon అనావ్యసష్టీ మూలంగా 
ఈ ఖరీఫ్‌ కొలంలో వరిపంట బాగా దెబ్బ 
తిన్లందు వ్యా సబ్సిడీ బియ్యం వధకం అమ 
లుకు కావలనీన బియ్యం సేకరించటం ... 


(ఆం ప 101087) 


ఖలిసాన్‌ వి. khalisthaan సిక్కుల 
థి 


కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, 
ఉ(గవాదులు కోరుతున్న దేశం పేరు 
khalisthan ఖలిన్హాన్‌ మద్దతు దారు 
డిగా భావించి ఒక యువకుడిని (సనంగించ 


వలనీందిగా ... (ఆం ప &687) 


ఖలిస్హాన్‌ పొది వి. khalisthaan 


vaadz: సిక్కులకోసం ప్రత్యేక దేశం 
ఏర్పాటు చేయాలని కోరుతున్న ఉ(గవాది 
protagonist of khalisthan ఖలి 
స్టాన్‌ వాదులంతా దేశ వినాశనానికి (ప్రయ 
త్సిన్తున్ల శతువుల చేతిలో కీలు బొమ్ము లని, 
శత్రువుల డబ్బు తీసుకుంటూ వారు చెప్పీ 
నట్టు ఆడుతున్నారని దుయ్యబట్టారు. (ఆం. 
జ్యో 16.1087) 


ఖాకీలు వి. స%26%412 పోలీసులు (ఖాకీ 


దుస్తులు వాళ్ళ యూనిఫాం కాబట్టి ఈ 


పేరు వ్యాప్తిలోకి వచ్చింది) police గ 
జనములను వేధిన్తున్హు ఖాకీలు. (ఆం భూ 

, 29.687) 

ఖాతరుచేయు §. khaataruceeyu లనీ 
చైనా పట్టించుకొని ఆలోచించు; లెక్క 
చేయు, ఆలోచించు 10 are for, 
respect శ్రీ రాచయ్య, శ్రీమతి లీలా/వ 
సాద్‌ మళ్ళీ ఇచ్చిన లేఖలను గవర్దుర్‌ ఖాత 
రుచేనీనట్టు లేదని ఆయన పేర్కొన్సారు. 
(ఆం భూ. 2489) 

ఖాతాదారు వి. గ%డ202066060274 బ్యాంకు 
లేదా వాణీజ్య సంస్థతో కమం తప్ప 
కుండా ఆర్దిక లావాదేవీలు జరిపే వ్యక్తి 
customer ఒక బ్యాంకు ఖాతాదారు 
వద్ద నుంచి దాదాపు 29 వేల రూపాయర్తి 
అపహారించుకుని పారిపోయారు. (ఉ 15687) 

ఖాయం వి khaayam తప్పనిసరిగా జరిగేది 
certain బలహీన వర్గాలవారు హరిజన, 
గిరిజనులు, వెనుకబడిన వర్గాలవారు పోటీ 
చేయకుండా నిరోధించడానికి వారందరినీ 
చెప్పు చేతుల్లో వుంచుకొనడానికి వాడేది 
ఖాయం అని ... అన్నారు. (ఆం ప్ర 21489) 

ఖాయమై పోవు §. khaayamar poovu 
నిర్భయం అయిపోవు 10 be decided 
పాకిస్తాన్‌ ప్రధానిగా బెనజీర్‌ భుట్టో నియా 
ముకం దాదాపు ఖాయమై పోయింది. (ఆం 
జ్యో 1288) 

ఖాయిలాపడు (క్రి KhaayrlaapaDu (పరి 
శ్రమ) ఉత్పాదకత దృష్ట్యా దెబ్బతిని పోవు, 
నష్టాలలో పడిపోవు t0 2౭0 sick (as 
an industry) భివాంజీలోని ఖాయిలావ 
డిన ఆర్యావర్త ప్లైవుడ్‌ యూనిట్‌ను బూటా 
సీంగ్‌ కుమారులు ఒక (పైవేట్‌ నంస్లకు 
దక్షో వ్మక్రయించినట్టు వతొకలు వెల్లడించగా నే 
ఈ బదిలీ జరిగిపోయింది. (ఆం ప్ర. 29 489) 

ఖూనీచేయు కీ khuuntceeyu 
నాశనం చేయు t0 murder (an 
institution), butcher కర్ణాటకలో 


(వజాస్వామ్యాన్చి ఖూనీ చేశారని నినాదాలు 


ఇచ్చారు, (ఆం ప్ర 25 4.89) 
గ్య" 


గంగవెర్రులెత్తు §. gangaverrulettu 


తీవమైన ఆందోళనకులోనగు t0 కం 
berserk రోజురోజుకు పెరిగిపోతున్లు 
నిరుద్యోగం, దార్మిద్ధుం వీరిని అశాంతి పొలు 
చేస్తున్నవి గ్రామీణ యువత తన అస్తీత్యం 
కోనం, బీవనంకోనం గంగ వరులెత్తి పోతోంది 
(ఆం. భూ. 6789) 


గండకొట్టు §. 92%.02402201 ఇతరుల 


కార్యకలాపాలను, అవకాశాలను దెబ్బ 
తీయు to arrest the thrust of 
5th కోట రూపాయల విలువగల విదేశీమా 
రక (దవ్యాన్చి దేశం నుండి దూరం చేసే 
న్మగింగ్‌ కార్చ క్రమాలకు గండకట్లాల్సిన 
బాధ్యత (పభుత్తం పై మున్ముందు బంతేనా 
వుంది. (ఆం. భూ. 15 89) 


గండిపడు క్రి ganDipaDu రహదార్లు, 


చెరువులు మొదలైన వాటికి నీటి 
వత్తిడి వల్ల రంధ్రం ఏర్పడు to get 
breached (as roads, tanks, 
vote banks etc.) హైదరాబాద్‌-విజ 
యవాడల మధ్య జాతీయ రహదారిపై ... 
సమీపంలో గండివడి రాకపోకలు స్తంభించి 
పోవడానికి రోడ్డు, భవనాల శాఖ అధికార్ల 
నిర్లక్త భమే కారణమని . . (ఈ 267.89) 


గందరగోళం వ. gandaragooLam అర్థం 


కాని అయోమయ పరిస్థితి; గొడవ din, 
confusion తీర్మా నాన్చి తిరస్కరించ 
టంతో నభలో గందరగోళం ఏర్పడి ఎవరు 
మాట్లాడుతున్నారో విని వీంచని పరిస్థితి 
ఏర్పుడింది. (ఆం ప్ర 28789) 


గగనతల క్రీపణి వి gaganatala kSipaNi 


ఆకాశంలో నుంచి (ప్రయోగించే క్రిపణీ 211 
to air missile స్వదేశీ వరిజ్ఞానంతో 
తయారైన ఒక గగనతల క్షివణీని పాకిస్తాన్‌ 
ఇటీవల పర్షక్షించినట్టు ... వార్తా షతిక 


(ప్రచురించింది. (ఆం ప్ర 5789) 

గగన పరిధి ఏ. ౯427622 paridhi ఒక 
దేశానికి సంబంధించిన ఆకాశపు ప్రాంత 
సరిహద్దు 217-5paCe శ్రీలంక గగన వరి 
ధిని భారతదేశం ఆ/కమించింది. 
6687) 

గగ్గోలు వి. gaggoolu జరగకూడనిది జరి 
గినప్పుడు చేసే ఆక్రందన hue and 
cry పార్టీ అధిష్టానవర్గం తమ నాయకుని 
(యోజనాలు పట్టించుకోకుండా నిలువునా 
ముంచుతున్నారని గగ లు పెడుతున్నారు. 


(ఆం. భూ 


(ఆం భూ 26589) 

గజ ఈతగాడు వి. 942 ntagaaDu 
నీటిలో మునిగిన మనుషులను, వస్తువు 
లను కనుగొనేందుకు, నీటిలో మునిగి 
చాకచక్యంగా ఈదగలవ్యక్తి diver, 
8w1mmer (ప్రమాద వార్త తెలినీన వెంటనే 
నదిలో మృతదేహాల గాలింపుకు గజ ఈత 
గాళ్ళను రప్పించినట్టు . తేలిపారు. (ఉ. 
9687) 

గజగజలాడించు క్రి. gaagajalaaDincu 
భయంతో విపరీతంగా వణికిపోయేట్లు 
చేయు 10 shake (sb), rock sth 
కమ్యూనిస్టు నాయకత్వాన్దు గజగజలాడించిన 
విద్వార్ధి ఉద్యమాన్ని అణీచివే సే యత్త్సంలో 
భొగంగో ... (ఈ 205 89) 

గట్రెక్కీంచు (కీ. gaTTekkincy క్తీష్ట పరి 
స్టితుల్లో నుంచి బయటపడేట్లు చేయు to 
tide over a crisis, surmount 
రాష్ట్రాన్సి కనీవినీ ఎరుగని విద్యుచ్చక్తీ సంక్షోభం 
నుండి గ్‌ క్రైక్కించటానికి పొరుగు రాళ్ట్యాలెన 
మధ్య ప దేశ్‌, మహారాష్ట్రల నుండి అదనప్పు 
విద్దుచ్చక్తీ ... (ఆం. ప్ర 14489) 

గడువుతీరు (క్రి (45474474 ఇచ్చిన కాల 
పరిమితి దాటిపోవు 10 get expired 
(of medcines etc.) గడువతీరి 
పోయిన (ఎక్స్‌ పైర్లు మందుల్తి ఉపయోగి 


స్తున్దు నంఘటనలు క్రన్లీ బయలు 


99 


పడ్డాయి. (ఆం భూ 204.89) 

గడ్డు కాలం వి. 255౪ kaalam కష్టాలు 
ఎదుర్కొంటున్న సమయం Critical 
period సీమెంట్‌ పర్మిశమకు గడ్డుకాలం" 
ఆంధపదేళ్‌ లో సీమెంట్‌ పర్మిశమ తీవ 
నంక్షోభంలో పడింది. (ఆం ప 

గడ్డు పరిస్టితి వి. gaDDu paristhitr 
కష్టాలు ఎదురయిన పరిస్టితి critical 
situation ఒక (సక్క యుధం (పసం 

డా 
చాన్చి నాశనం చేన్తుండగా గాంధీజీ ఏమీ 
చేయలేని గడ్డు పరిస్తితి ఏర్పడిందని 
డ థి 

తెలిపారు. (ఆం జ్యో 7.11.88) 

గడ్డు రోజులు వి. (బవ) gaDDu 
roojulu కష్టకాలం baddays పార్తమెం 
టరీ వజూస్వ్యామ్యానికి గద్దురోజులొచ్చాయని 
గుండెబాదుకొనే కన్హా దానిని ఉన పరి 
మితులో ఎలా రకించాలో (పత్యామ్మాయ 

ar) ca 

మార్గాల గురించి ఆలోచించాలి. (ఆం. భూ 
20 4 89) 

గడ్డు సమస్య వి. gaDDu dsamasya 
పరిష్కారం సులువుగా దొరకని విషయం 
serious problem వచ్చే శతాబ్దం ఆరం 


2.7 87) 


భానికి జనాభా నమస్ఫ గడ్డు నమన్యగా వరిణ 
మించగలదని నిపుణులు వాచ్చురిన్తున్తారు. 
(ఆం ప. 6687) 

గణతంత్ర దినం వి. ౯2./2142074 dinam 
వలస పాలకుల నుంచి స్వాతంత్యం సంపా 
దించుకొన్న తర్వాత సర్వసత్తాక రాజ్యంగా 
ప్రకటించుకున్న రోజు republic day 

- మళ్ళీ వివాదం తెచ్చిన గణతంగత దినం. 

(ఉ. 28.188) 

గణతంత్ర రాజ్యం వి [40216206 
raqyam సర్వసత్తాక దేశం republic 
లౌకిక (సజాన్యామ్యు గణతంత్ర రాజ్యమని 
నగర్భుంగా చెప్పుకొనే మనదేశంలో ... (ఈ 
18.11 89) 

గణనీయం విణ. gaNannyam చెప్పుకోద 
గినంత reasonably, fairly to a 


100 


great extent, considerable ఈ గడె చోడో డేగా వరిగణేంచాలని బి. జె. వీ, 
(డ్రైవర్లు మరికొంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఇదివరకే నిర్ణయించిన విషయం విదితమే, 
ఉన్ల పక్షంలో (ప్రమాదాల నంఖ్యను గణనీ (ఆం ప్ర. 25789) 
యంగా తగ్గించ వచ్చని ఆయన తెలిపారు. గ దించు క్రి. 7644642264 ఉన్న (పదవి) 
(ఆం. ప్ర 14.689) తి నుండి భష్టం చేయు, అధికారాలను 
గణాంక వివరాలు వి. (బవ) gaNaanka 'ల్పోవునట్టు చేయు; తొలగించు 10 
vivaraalu ఒక విషయానికి సంబం oust, remove from power or 
ధించి సేకరించిన సంఖ్యా వివరాలు 562 కేంద్రంలో కాం[గస్‌ [పభుత్వాన్ది 
statistical data or details అధి గద్దెదింవడానికీ కార్మికులు కర్గకులు ఏకం 
కొర గణాంక వివరాల (పకారం ... 30 కొవాలని ... కోరారు. (ఆం. జ్యో. 17.87) 
లక్షల మంది .. వెళ్ళారు, (ఆం. ప్ర 194.89) గద్దెదిగు క్రీ. gaddedigu అధికారం /పడవి 
గతించు క్రి 2464 (ఒక సంఘటన వదలి పెట్టు to step down బోఫోర్స్‌ 


తర్వాత నియమిత కాలం) గడిచిపోవు 
to elapse వీరిని అలెస్టు చేసీ నాలు 
గేళ్ళు గతించినందున నిందితులను తక్షణం 
విడుదల చేయాలని ... అన్నారు, (ఆం. (ప. 
13 88) 
గత్యంతరం వి. gatyantaram ఒక 
పని స్థానంలో చేయదగిన మరోపని 
alternative ... శ్రీ కృష్ణారావు దగ్గర 
నుంచి నమాధానం లేకపోవడం వలన ఈ 
చర్చ .తీనుకోవడం మినహా తనకు గత్వం 
తరం లేకపోయిందని ఆయన అన్నారు. (ఈ 
27.4 89) 
గదమాయించు (క్రీ. gadamaayincu 
నోటితో బెదిరించు t0 threaten 
orally ... ఇద్దరు కాని స్టేబుళ్ళు 
నత్సనారాయణ వద్దకు వచ్చి, నీ వద్ద ఉన్హుది 
దొంగ నోట్లని గదమాయించి తమతో 
రావాలని ఆజ్ఞావంచారు. (ఆం. భూ 6.789) 
గద్దించు క్రీ. gaddincy చూ గదమా 
యించు; ఢీ = రెడ్డి. ఒక 
పోలీను అధికారిని ఆవేశంగా గద్దించడం 
వన్ఫించింది. (ఉ 15687) 
గై చొడో రేప gadde 600500 Dee 
అధికారంలోంచి తొలగిపొమ్మని ఒత్తిడి 
తీవంగా తీసుకురావడానికి నిర్ణయించిన 
రోజు quit the chair-day ఆగస్టు9 


వివాదంలో గద్దెదిగడానికి (పధాని రాజీవ్‌ 
గాంధీ నిరాకరించినందుకు నిరపనగా 
(ఈ 24.789) 

గమనార్హం వి. 27222627%67% పరిశీలించ 
దగినది nంtable “మావారు” లఘుచిత్రం 
కూడా ఉత్తమ బహుమతి నందుకోవడం గమ 
న్థార్ధం, (ఆం ప్ర 21,489) 

గరిష్టపరిమితి వి. 275 Thaparirmiti పరి 
మాణం, స్థాయిలో అంతకంట ఎక్కువ 
ఉండటానికి వీల్లేని స్థాయి Upper 
limit, ceiling విద్యావంతులు, నిజాయి 
తీవరులు అయిన వారిని అర్హులుగా గుర్తించి 
లైసెన్సులు జారీ చేయగలమని, ఈ సంఖ్యకు 
గరిష్ట పరిమితి లేదని... చెప్పారు... (ఈ. 
20.4 89) 

గరీబీ హఠావో కార్యక్రమం వి. gariibu 
haThaavoo kaaryakramam “పేదరి 
కాన్ని పారదోలాలన్న ఉద్దేశ్యంతో దివం 
గత ప్రధాని ఇందిరాగాందీ (ప్రారంభించిన 
కార్యాచరణ పథకం a programme 
to eradicate poverty in India 
advocated by Smt. Indira 
Gandhi ఆమె చేపట్టిన “గరీబీ హఠావో” 
కార్చ క్రమాన్ని (పధాని గుర్తు చేశారు. (ఈ 
14887) 

గర్భస్రావం వి. garbhasraavam తమ 


101 


ఇష్ట ప్రకారం వైద్య సహాయంతోగానీ, లేదా 
సహజమైన కారణాల వల్లగానీ తల్లి కడుపు 
లోని పిండం అకాలంగా బయటపడటం, 
కడుపుపోవడం లేదా తీయించుకోవడం 
abortion సోవియట్‌ యూనియన్‌లో 
మహిళ బీవితకాలంలో నగటున రెండు 
నుంచి నాలుగునార్హు గర్భనొవాలు చేయిం 
చుకుంటోంది. (ఆం ప్ర. 28987) 
గర్వకారణం వి. garvakaaraNam ఒక 
. జాతి తమ గురించి తాముగొప్పగా అను 
కోవడానికి వీలుకల్పించే విషయం 2 
reason to feel proud ... (పపంచ 
చెస్‌ జూనియర్‌ ఛాంవీయన్‌ షిప్‌ సాధిం 
చిన ఆనంద్‌, ఐర్గాండ్‌లోని బెల్‌, ఫాస్ట్‌లో 
బిలియ్యర్త్‌) కిరీటాన్టి నిలువుకున గీత్‌ సేథీ 
భారతీయులకు గర్హుకారణ మయ్యారు, (ఈ 
1188) 

గర్హనీయం వి. garhaniyam ఖండిం 
చదగినది (చెడ్డపని) 5th which is 
deplorable ... ఒక నిరాధార లేఖను 
పట్టుకొని వారు శ్రీ వనార్‌కు వ్యతిరేకంగా 
(ప్రచారం జరపడం గ్జర్ధనీయమని ఆయన 
వ్యాఖ్యానించారు. (ఆం ప్ర. 26489) 

గర్దించు §. 92747264 ఇతరుల చర్య 
అన్యాయమని నిరసించు; నిందించు t0 
deplore ఇండియా. చర్చను. గర్లించేం 
దుకు దక్షిణా సీయా (ప్రాంతీయ సహకారనంస్ల 
(సార్క్‌ అత్పవనర సమావేశాన్ద్రి ఏర్పా 
టుచేయాలని శ్రీలంక (ప్రధాని భావిస్తున్నట్టు 
తెలినీంది. (ఆం. భూ. 6687) 

గలభా వి. galabhaa విపరీతమైన గొడవ 
pandemonium, bedlam దేవీ 
చౌక్‌ వద్ద జౌండా దిమ్మ విషయంలో తెలుగు 
దేశం, కాంగెస్‌ పార్టీల కార్యకర్తల మధ్య 
కనీవినీ ఎరుగని రీతిలో గలభా జరిగింది. (ఈ. 
610.88) 

గల్లంతు అగు క్రి gallantu agu (పమాదాల 
లోగానీ, ఆక్రమాలవల్లగానీ కనిపించకుండా 


పోవు t0 miss, disappear “పడన 
మునిగి 60 మంది గల్లంతు” అయ్యారు. 
(ఆం భూ. 18789) (పభుత్త జూనియర్‌ కళా 
శాల స్థావనకు కళాశాల కమిటీ 1980లో 
(పజల దగ్గర నుండి వనూలు _ చేనీన లక్ష 
రూపొయలు గల్లంతయినట్టు తెలియవచ్చింది. 
(ఆం భూ. 11589) 

గళంవిప్పు క్రి. 9aLamvippu (వివాదాస్పద 
విషయాల పై) అభిప్రాయాలను నిర్దిష్టంగా 
వ్యక్తం చేయు t0 speak out ఇన్హాళ్లూ 
మౌనం పాటించిన మాజీ న్ఫీకల్‌ శ్రీ జి. 
నారాయణరావు మళ్ళీ గళంవిప్ఫారు. (ఆం, 
భూ 191189) 

గస్తీ వి. gastit నేరస్తుల, శత్రువుల 
కార్యకలాపాల్ని అదుపులో పెట్టేందుకు, 
సంబంధిత (పదేశంలో రక్షణదళాలు/రక్షక 
భటుల నిరంతర పహరా patrol అంత 
(రాష్ట్ర, నరిహద్దుల వెంబడి గట్ల గస్తీ ఏర్పాటు 
చేశారు. (విశా. 18.6.87) 

గాడతప్పు §. gaaDitappu సవ్యమైన 
మార్గం నుంచి తొలగిపోవు to deviate 
sth, go wrong గాడితవ్పీతే “గంగను 
అనుమతించం. (ఆం. ప్ర 299.89) 

గాభరాపడు (8. gaabharaapaDu మాన 
సికంగా ఖంగారుపడు to be In a 
disturbed state జిల్లా తెలుగు దేశం 
పార్టీలో (నొరంభమైన ఈ “'మునలం” ఎలా 

“దేశం” నేతలు గాభరాన 
డుతున్తారు. (ఆం భూ. 21689) 

గాలంటరీ అవార్డు వి. gaalan Tari 
avaarDu అపరిమిత ధైర్య సాహసా 
లను ప్రదర్శించినందుకు ఇచ్చే పురస్కారం 
gallantry award ... రైలు (పయా 
ణకులను కాపాడటంలో ధైర్వ సావాసాలు 
(ప్రదర్శించిన ఇద్దరు ఆంధ యూనివర్సిటీ 
విద్యార్దులకు దక్షీణ మధ్య రైల్వే జనరల్‌ 
మేనేజరు గాలంటరీ అవార్డులను అందొజోే 


శారు, (ఆం ప. 21887) 


పరిష్క రించాలని 


గారించు (కీ. gaahkncu వ్యక్తులు లేదా 
వస్తువులను కనుగొనడంకోసం (ఒక (పదే 
శంలో) తీవ్రంగా వెదుకు t0 search, 
conduct combing operations 
నిందితులకోనం పోలీనులు మంగళవారం 
రాతి నుంచే తీవ్రంగా గాలిస్తున్నారు. (ఆం 
జ్యో 311287) 
గారికొదులు క్రి. gaabkoduly నియమాలు, 
భావాలు మొ. వాటిని విస్మరించు 
to leave sth to winds, ignore 
సంకుచిత, స్వార్థ రాజకీయ నీతినియమాలను 
గాలికివదిలేసీందని ని దీ సింగ్‌ 
త్మీవంగా దుయ్యబట్టారు. (ఈ 224.89) 
గారి మోటారు వి. (aah ౫౦౦౪4474 
ఆకాశంలో ఎగిరే వాహనం; విమానం 
aeroplane “గాలి మోటార్ల” సేవలపై 
.. ఇండియన్‌ బెయిర్స్‌లెన్స్‌ సేవలు ఏ మ్యాతం 
నంత్ఫప్తీకరంగా లేవంటూ రాజ్యనభలో అధి 
కొర సక్ష నభ్యులు నేడు తను తీవ కోపొవే 
శాలను వ్యక్తంచేశారు (ఆం (ప్ర 17.1188) 
గావుకేక వి. gaavukeeka ఆవేశం/భయం 
లాంటి భావాలను వ్యక్తపరుస్తూ గట్టిగా 
అరవటం screaming, shout అరు 
ణబ్‌శౌరి కోరుతున్భ్ర ట్లుగా అనుమానం, ఆవేశం 
వచ్చిన వెంటనే ఇంటికప్పు ఎక్కి గావు కేకలు 
పెళ్లే మనిషీనికాను. (ఈ 89.89) 
గింగిరాలుతిరుగు కి. (2720272 6/4 
trugu ఏదైనా దెబ్బతగిలి తల్లడిల్లిపోవు 
to be seriously hurt ఇప్పటికే 
చుక్క లం కే ధరలతో గింగిరాలుతెరుగు చున 
సామాన్య మానవుడిని (పభుత్వం తీనుకున్న 
ఈ న్నిరయం మరింత దెబ్బ తీన్తుందని ని, 
వీ. వ. పేర్కొంది. (ఈ 23388) 
గిట్టుబాటు ధర వి. [1201064620 dhara 
ఒక వస్తువుకి దాని ఉత్సాదక విలువతో 
పాటు కొంత లాభం కలుపగా వచ్చే రేటు 
remunerative price ... పండిం 
చిన నంటలకు న్వాయమెన గిట్టుబాటు ధర 


102 


లను సాధించేందుకు రెతులంతా నిక్సుంగౌ 
నమరశీల పోరాటాలు నిర్దాపొంచాలని న 
(విశా 81287) 

గిడ్డంగి వి. giDDang ధాన్యం మొద 
లైన వస్తువుల్ని నిలువజేసే పెద్ద చోటు 
లేదా గోదాము డ్రం down కొత్తగా 209 
(గామీణ గిడ్డంగులు ... (ఈ 245.89) 

గిరాకి వి. ఒక వస్తువు 
కొనే విషయంలో వినియోగదారులకున్న 
ఆసక్తి/కోరిక demand నగరాలలో ఇళ్ల 
న్దలాలకు, ప్లాట్లకు వలి కేధర, వాటికున్ల గిరాకీ 
అలాంటిదిమరి. (ఆం. భూ. 3.5 89) 

గిరిజనులు వి. (బ.వ.) 72242421 అడ 
వులలో నివసిస్తూ లేదా సంచార జీవనం 
గడుపుతూ ఆదిమ సంస్క తతో ఉండే 
తెగలు tribal people గత కొద్దిరోజు 
లుగా ఈ (గౌమంలోని గిరిజనులు అక్రమంగా 
అడివి నుంచి కప్పులు కొట్టి తెచ్చుకుంటు 
స్టారని ..= (ఆం. ప్ర 25488) 

గిలెటెనింగ్‌ వి. gileTening సమయం 
చాలదనుకున్నప్పుడు చట్ట సభలలో ప్రవేశ 
పెట్టిన బిల్లులను చర్చలేకుండానే ఆమో 
దించటం guillotining వందల కోట్ల 
రూపాయల విలువగల మంతిత్త శాఖల 
సద్దుల పై చర్చించకుండానే తప్పించి (రూ. 
80726 కోట్లు) నభా నమయాన్చి కోత 
పెట్ట “చరిత సృష్టించిన” ఘనత మన 
లోక్‌సభకు ఉంది దీన్నే “గలెటెనింగ్‌ో 
అన్నారు. (ఆం భూ 13189) 

గీటురాయి వి. guTuraayi నిర్ధయాత్మ 
కమైన విషయం; కొలబద్ద, ప్రమాణం 
parameter ఈ చితంలో రిజర్వేషన్లకు 
కులం కాకుండా ఆర్థిక స్టీతిగతులు గీటు 
రాయి కావాలనే సందేశం ఉంది. 
21.4 89) 

గీపెట్టు (క్రి. 92206226 విపరీతంగా గోల 
చేయు, అరిచి గోల చేయు to raise 
hue and cry బోఫోర్స్‌ శతఘ్వుల కొను 


(276057 


(ఈ. 


గోలులో అవకతవకలు జరిగాయని నీ ఎ. 
జి తన నివేదికలో (ప్రభుత్వాన్ని తప్పు పట్టి 
నట్టు తెలియగానే ప్రధాన మంతి రాజీనామా 
చేయాలని (పతి వక్షాలు గీపెట్టాయి. (ఆం 
భూ 27.7 89) 

గుంజుక్‌ను §. gumukonu ఇతరుల 
నుంచి ఏదైనా వస్తువుని బలవంతంగా 
లాక్‌, ను 10 snatch, to take 
ఇళ వ్యవీల్‌ 10న రాష్ట్ర సంఘు ఉపాధ్య 
క్షుడు శ్రీ నర్భయ్యను పోలీనులు అరెస్టు చేసి 
కొట్లు, తిట్ట ౩00 రూపాయలు గుంజుకొని 
వెళ్ళుగొట్లారని == (ఆం. భూ ౩5.89) 

గుండెపోటు వి. gunDepooTu రక్త ప్రస 
రణ అధికం కావడం వల్ల హృదయం పై 
ఏర్పడిన పీడనం వల్ల వచ్చే నొప్పి heart 
attack ... శానననభ్యుడు శ్రీ నీ, 
కో కేశ్చురరావు నేటి రాతి నిజాం ద్య 
విజ్ఞాన సంస్ధ ఆసుపత్రిలో గుండెపోటుతో 
మరణించారు. (ఆం ప్ర 51089) 

గుట్టు మట్టులు వి. (బవ) 22 
76౪౪4 రహస్య వ్యవహారానికి సంబం 
ధించిన వివరాలు/సమాచారం 56[615 
రక్షణ శాఖ లావాదేవీల్లో అధికార పక్షంలోని 
(ప్రముఖులు లక్షణంగా భోంచేనీన గుట్టు 
మట్టులు తొను రట్టు చేయడానికి పూను 
కొన్నానన్హ క్షక్షతోనే ... (ఈ. 12589) 

గుడ్‌బైచెప్పు (క్రి. 9450062622 పూర్తిగా 
తెగతెంపులు చేసుకొను 10 bid fare 
well ... తెలుగుదేశం పార్టీలో నాకున్ల 
సంబంధలకు గుడ్‌బై చెప్పడం మంచిదని పీం 
చింది. (ఆం. భూ. 24.5 89) 

గుణపాఠంచెప్పు § guNapaaTham- 
ceppu ఇతరుల దుష్ట్రవర్తనకు తగిన 
జవాబు ఇచ్చు; బుద్ది చెప్పు tం teach 
a lesson పాక్‌కు తగు గుణపారంచెప్తాం. 
(ఈ. 11.288) 

గుణాత్మక ఆవశ్యకత వి. guNaatmaka 
26౮628 yakata కినదలచుకొన్న వస్తువు 


103 


విషయంలో కావలసిన కనీసమైన ప్రమా 
అణాలు qualitative requirement 
కొత్తగా ఏదైనా ఆయుధాలను కొనాలను 
కుంటే వాటి సామర్థ్యం, పనిచేయడంలో 
నులువు బరువులు నిర్వావాణా విధానం మొద 
లైనవి ఎలా ఉండాలో సైన్యానికి చెందిన జన 
రల్‌ స్టాఫ్‌ (జి ఎన్‌) కొన్లి ప్రమాణాలను 
రూపొందిస్తుంది. దీనిని గుణాత్మక ఆవళ్ళ 
కత (క్యాలి కేటిన్‌ రిక్రైర్‌ మెంట్‌, ) అంటారు. 
(ఆం ప్ర. 26.8 89) 

గుణాత్మక విద్య వి. 
vidya కేవలం పరిమాణం కాకుండా 
విలువలను పెంపొందించడం ప్రధాన ఉద్దే 
శ్యంగా కలిగిన చదువు 6121120176 
education పోటీ పరీక్షలలో ఇతర విద్యా 
ర్హులవలె నత్సలితాలను సాధించేందుకు గిరి 
జన విద్యార్దులకు కూడా గుణాత్మకమైన 
వద్ద అవసరమని ... (ఆం. ప్ర 6589) 

గుత్త పెట్టుబడిదారు వి. gutta peT- 
TubaDidaaru ఏదైనా ఒక వస్తువు 
ఉత్పత్తి సరఫరా విషయంలో పూర్తి ఆధి 
పత్యం కలిగి ఉన్న వ్యక్తీ; బడా పారిశ్రామిక 
వేత్త monopolist (industry) (ప్రజ 
లను గుత్త పెట్టుబడిదారులు, భూన్యాములు 
దోచుకునే (ప్రన్తుత సామాజిక వ్యవస్తను కొన 
సాగించడానికి పేదలకు యిలాంటి (రెండు 
రూపాయల కిలో బియ్యం) పధకాలు ఎర 
జొపుతొరు. (విశా. 26.6 87) 

గుత్త యజమాని వd.guita yajamaani 
ఏదైనా ఒక వ్యాపార రంగంలో పూర్తి 
గాకానీ, అధిక శాతంకానీ తమ అదీ 
నంలో ఉంచుకున్న వ్యాపార వేత్త 
monopolist (business) వృజాల 
రంగంలో 43 మంది గుత్తయజమానులదే 
పైచేయి. (ఆం. ప్ర 26.4.89) 

గుత్తాధిపత్యం వి. guttadhipatyam 
ఏదైనా ఒక రంగంలో పూర్తి ఆధిపత్యం 
కలిగి ఉండటం 11000001” సారాయి 


guNaatmaka 


కొం(ట్వాక్షర్ధ గుత్తాధినత్యాన్టి తొలగించి 
a7 టి 
రాష ఆదాయం మరింత పెంచే ఉదేశ్వంతో 
ట్ర వ్‌ 
(ప్రభుత్యం 1985 నుంచి (గ్రూప్‌ వేలం పద్దతిని 
రద్దు చేనీంది. (ఆం జ్యో. 2987) 
గుత్తాధిపత్య రాజకీయాలు వి. (బవ) 
guttaadhipatya raajakziyaalu ఇత 
రులపై పెత్తనం చేస్తూ నడిపించే 
రాజకీయ కార్యకలాపాలు 014621 
hegemony గత కొద్ది నంవత్సరాలుగా 
(ప్రపంచంలో ఇం తేదీ ముఖ్య నంఘటన జర 
గనోట్టుగా ఈ (ప్రకటనలో అణ్వాయుధాలు 
భయోత్తాత నీడ్డాంతం, గుత్తాధివత్స రాజ 
కీయాలు వంటి అంశాలు ఉన్నాయని 
వ్యాఖ్యాఇం చారు, (ఆం ప్ర 15887) 
గుప్తధనం వి. guptadhanam (ద్రవ్య చలా 
మణీలో (పభుత్వ లెక్కలోకి రాని ధనం; 
నల్లధనం black money కొత్త నోట్లు 
నల్హ గుప్తధనం వలికీరాదు. (ఆం. భూ 14.12.87) 


గు ప్పీంచు (క్రి. 422226౪4 ఎదుటి వారిని తిక 
మక పెట్టేంత వేగంగా ప్రశ్నలు, విమర్శలు 
మొ. వాటిని వెంటవెంటనే (ప్రయోగించు 
to shoot (volley of questions, 
criticisms etc.) ఇదరు న్యునీం కోరు 

fam) లు 
న్వాయమూర్తులు రూపొందించిన నివేదికపై 
వారు త్మీవమైన విమర్శలు గువ్పించారు. 


(ఆం మ 19.12 87) 


గుబులురేపు (క్రి. gubulureepu తమ పనుల 
ద్వారా ఎదుటి వారిలో భయం, ఆందో 
భన రేకెత్తించు t0 Cause concern 
ఈ నేపధ్యంలో రాజకీయాలకు సంబంధం 
లేనిదంటూ శీ మిశా (ప్రారంభించిన ‘బీహార్‌ 
వికాస్‌ మంచ్‌” సంస్ట కాం్యగెను నాయ 
కుల గుండెల్లో గుబులు రేపుతోంది. 

(ఆం. జ్యో. 512 88) 


గుమికూడు ॥కి. 7472%420* చాలామంది 


104 


గుర్తింపు వి. 


మనుషులు ఒకచోట చేరు 10 throng, 
gather దేశ రాజధాని కూడలి ప్రాంతంలో 
(వదర్భకులు గుమికూడి నియంతృత్యొన్చి 
కూలదోయాలని, పత్రికలకు స్వేచృనివ్యాలని 


౨ (ఈ 25489) 


గురి పెట్టు (క్రి. guripeTTu ఆరోపణలు, 


విమర్శలను ఒక వ్యక్తికి వ్యతిరేకంగా 

లక్షి రించు t0 జమి, target శ్రీనివా 

సుల రెడిగారు ఆరోవణల అశ్ర్రూలను (ప్రయో 
CG 

గించడం (పారంభించినపుడు (శ్రీ చందబాబు 

నాయుడు గాది మీదనే ఆయన వాటిని గురి 

పెట్టున మాట నిజం. (ఆం. ప్ర. 271187) 


గుర్తించు (క్రి. gurtincyu వ్యక్తి లేదా వస్తువు 


అసలు ఉనికిని కనుగొను t0 dentify, 
recognise చనిపోయిన తీవవాదిని వీవు 
ల్ఫొవాల్‌ (గూవునకు చెందిన కె. నాగరాజు 
అలియాస్‌ నిషాకర్‌ అలియాస్‌ ధర్‌ హే 
బాబుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. 


(ఉ 25189) 


gurtmpu ఒకపని లేదా 
సంస్త మొ. వాటి ఉనికిని చట్టపరంగా 
ఒప్పుకొనటం recognition పేదరెతు 
లకు ఉచితంగా ఇచ్చిన (సభుత్త బంజరు 
భూములను పేదరైతుల నుంచి మరెవరైనా 
కొనుగోలు చేస్తే, ఆ కొనుగోలుకు చట్లపల 
మైన గుర్తింపు ఉండదు. (ఆం. ప్ర 27.7.89) 


గుర్తింపు కార్లు వి. gurtimpu kaarDu 


ఒక వ్యక్తి ఏదైనా సంస్థకి లేదా ప్రదేశా 
నికి సంబంధించిన వాడు/సంబంధించినది 
అని తెలుపుతూ అధికారులు జారీచేసే 
ధృవపత్రం (ఇందులో ఆ వ్యక్తి ఫోటో 
విధిగా ఉంటుంది) identity card 
చివరకు ఓ మూల “నరనీంహారావు* పేరుతో 
ఉన్ల గుర్తింపు కార్డు ఒకటి పోలీసులకు 
చిక్కడంతో ఎవ్మరైనది/ ఆ తర్వాత గుర్తించ 


105 


గలిగారు. (ఆం. భూ. 41087) రక్షణ ఇత్యాది రంగాలకు సంబంధించిన 
గుర్తుచేయు (క్రి gurtuceeyu గతంలో జరి సమాచారాన్ని రహస్యంగా గూఢచా 
గిన దానిని జ్ఞాపకం చేయు; జైప్తీకి తెచ్చు రుల ద్వారా సేకరించే కార్యకలాపాలు 
to remind శ్ర ఎన్‌. టి ఆర్‌ espionage కాళ్ళీర్‌లో ఎన్నో ఏళ్ళుగా 
పై ఏడు సందర్భాలలో అవినీతికి పాల్పడి సాగుతున్న పాకిస్తానీ గూఢచారి వ్యవనను 
నట్టు (ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని పోలీనులు ఎట్ట కేలకు విళ్చిన్హుం చేయగలి 
కోర్టులు అభిపాయ పడ్డాయని భగత్‌ గుర్తు గారు, తీవ సంచలనం నృ ష్రీంచిన సాంబా 
చేశారు. (ఈ 297.89) cc MO: NG గూఢచర్యం కేనులో (ప్రధాన నిందితుడైన ... 
గురుగా ఉండు కి. యు. లా (ఆల భూ 3.7.87) 
అసూయతో కూడిన కోపం కలుగు t0 గూఢచారి వర్ణాలు వి. (బ.వ.) 
grumble, be angry ( out of guuDhacaari vargaalu గూఢచారి 
jealousy) రెవెన్యూ మంతిగా శ్రీ డి. శాఖకు సంబంధించిన అధికారులు 
వీరయ్య చౌదరిని తీసుకోవడం భిండికీర sources ఈ ఘర్షణలో 
గురుగా ఉంది. (ఆం భూ. 17 ge | 10 మంది తమిళ మిలి టెంట్లు కూడా 
గుసగుసలాడు క్రి. తో. మరణీంచినట్టు గూఢచారివర్గాల సమాచారం 
పక్కవారికి వినపడకుండా రహస్యంగా టైసన్‌ స 
మాట్లాడు tO whisper వనర 7.7.87) 
తప్పులకో మనమెందుకు (పాయళ్చిత్తం గూఢచారి శాఖ వి _guuDhacaart 
చేసుకోవాలి అని కొందరు గునగునలాడు Saakha శాంతి భద్రతలకు సంబంధించిన 
తున్నారు. (ఈ. 25 89) 7 ar ye సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి (పభు 
గూండా వి. 442062 హింస, దౌర్ష త్వానికి తెలిపే విభాగం ntelligence 
న్యాలను జీవన విధానంగా చేసుకొని department ... కార్యకర్తలతో నమా 
(బతికేవాడు 10wdy సారా కాంట్రాక్టర్లు వేశమైనవుడు గూఢచారి శాఖ సీబ్బందికి 
పెంచిపోషించే గూండాలు బీపులో వెళుతుం అక్కడే ఉండటానికి అభ్యంతరం తెలుపుతూ 
డగా ఒంటరిగా పొలంలో ఉన్న అమ్మాయిని +. (ఆం, ప్ర 23489) 
చూచి జీపు ఆవీ ఆఘాయిత్వం చేశారు. గృహనిర్బంధం వి. gRha nirbandham 
(ఆం. భూ 22188) ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా 
గూండాయిజం వి _guunDaayrjam కట్టడి చేయటం house arrest 
రౌడీల హింసాత్మక చర్యలు 800 రెవిన్యూ అధికారి శ్రీ జగన్‌ మోహన్‌ శర్మ 
ndaaism (rowdy behaviour) (ప్రజ్యూపతినిధి అయిన నర్హంబ్‌ ఇంటికీ 
రాష్ట్రంలో గూండాయిజాన్భి అరికట్టి శాంతి కాపలా పెట్టి ఇంట్లోంచి ఎవరినీ బయటికీ 
భృచతలను మెరుగుపరిచేందుకు ... న్లిర్ధ కదలనీయకుండా గృహనిర్భంధం చేశాడని 
యించారు. (ఈ 227.87) రెవిన్యూ నీబ్బంది a (ఆం ప్ర. 
గూఢచర్యం వి. guuDhacaryam ఇతర 18.5.89) 


దేశాలకు సంబంధించి రాజకీయ, ఆర్ధిక, గృహ సముదాయం వన.gRha samu- 


daayam ప్రజలకోసం ప్రభుత్వం లేదా 
ఏదైనా సంస్థ ఒక (ప్రదేశంలో ప్రణా 
ఇకా బద్దంగా నిర్మించే ఇళ్ళ సమూహం 
housing complex బంజూరావ్‌ొ 
ల్ఫొలో మంతుల గృ వానముదాయ నిర్మా ణం 
18 నెలల్లో పూర్తి అవుతుందని ... చెప్పారు. 


(4 174.88) 


గెజెట్‌ వి. ౪6౯ పాలనా వ్యవహారా 
లను, (పభుత్వ ఉత్తర్వులను, చట్టపర 
మైన మార్పులను ప్రకటించే రాజ పత్రం 
gazette క్రీ శ్రీనివానులురెడ్డి మంతి 
కారని రాష్ట్ర (ప్రభుత్యం ప్రత్యేక గెజెట్‌ 
నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబరు 12 


వ తేదీతో ఈ అసాధారణ గెజెట్‌ వకటన _ 


జారీ అయింది. (ఆం భూ. 191187) 


గెరిల్లా వి. gerllaa చిన్న చిన్న (గ్రూపులుగా 
ఏర్పడి రహస్య కదలికలతో (ప్రభుత్వంపై 
పోరాటం చేసే సాయుధ బృందంలోని 
వ్యక్తి guerrilla నాగాలాండ్‌ నేషనల్‌ 
సోషలిస్టు కౌన్సిల్‌కు చెందిన అజ్ఞాత గెరి 
ల్లాలు నేడు పదిమంది సీ. ఆర్‌ వి. ఎఫ్‌. 
జవాన్లను కాల్చి చంపారు. ఆటోమేటిక్‌ 
తుపాకులు, ఇతర ఆయుధాలు ధరించిన ఈ 


గరిల్లాలు se (ఆం. (ప. 20488) 


గెరిల్లాజోన్‌ d.gerillaajoon గెరిల్లాల ఆధి 
పత్యం ఉన్న (ప్రాంతం guerrilla zone 
గరిల్లాజోన్‌లో నక్షలెట్లు స్వేచ్చగా నంచరి 
సారు. ఈ (పాంతంలో ఎవరూ frag 
చేందుకు అవకాశం ఉండదు. (ఆం (ప 


5787) 


గెలుచుక్‌"ను (క్రి. gelucukony ఫోటీలో 
ఇతరుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించడం 
ద్వారా సాధించుకొను t0 wn మహీ 
ళల నింగిల్స్‌ పై బైటిల్‌ను కె నాగమణి 
గెలుచుకుంది (ఈ 291.88) 


గరు హాజరగు (క్రి. 96274 haajaragu 


(ఏదైనా కార్య క్రమానికి) వెళ్ళటం మాని 
వేయు to be absent, not to 
turn up పార్ధ కార్యకర్తల్లి కలును 
కోడానికి తెలుగు విజయానికి తెలుగు దేశం 
పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీరామారావు శుక్ర 
వారం నాడు గరుహాజరయ్యారు. (ఈ 


6.6 87) 


గొంతుమార్చు క్రి gontumaarcuy అంతకు 


ముందు తను చెప్పిన అభిప్రాయానికి 
తనే భిన్నంగా మాట్లాడు 10 change 
one’s opinion గొంతు “మార్చిన వి, 
నీ, శుక్షా- కొం(గెస్‌(ఐ్లు కేంద నాయక 
త్యంలో నూర్చు చేయాలని తాను డిమాండ్‌ 
చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమైననని 
స్ట శీ వి నీ. శుక్తా ఖండించారు. (ఆం. 


(ప్ర. 25 687) 


గొంతువిప్తు క్రి. 9021470204. (కొంత 


మౌనం తర్వాత) ఒక విషయంపై మాట్లా 
డటం మొదలు పెట్టు to start 
talking సభ్యులకు నచ్చచెప్పడానికి ప్రయ 
త్రించారు, కానీ (ప్రతిపక్షాలు వినలేదు. 
దానితో అధికార వక్షం వారు కూడా 
గొంతువివరు. (ఇం భూ, 22489) 


గొట్టపు బావి వి goTTapu లీం2ళ0? 


యంత్ర సహాయంతో గొట్టం ఆకారంలో 
భూమిలోకి రంధ్రం చేసి తవ్విన బావి 
borewell రోజు రోజుకు ఎండలు ముదు 
రుతున్నాయ్‌. గొట్టపు బావులలోని నీరు 
ఇంకిపోతున్సాయ్‌. (ఆం. వ్ర 185 89) 


గొడుగుపట్టు §. goDugupaTTu ఏదో 


ఒక రాజకీయ షార్టీకి/సంస్థకి స్వప్రయోజ 
నాల కోసం మద్దతు తెలుపు 10 4౦౭ 
the line of ఏ పార్టీకి గొడుగు పట్టను; 
బె వ్యక్తికి బాకా ఊదను, (ఉ 28188) 


గొడ్డలి పెట్టు వి. goDDali peTTu 
తీవ్రంగా దెబ్బ తీసేది seri0us 561 
back, destroyer ఢిల్లీలో కూర్చొని 
జల్లాలను ఏలాలన్ల దుర్చుద్ది తాత్కాలిక 
రాజకీయ లభ్రికి దోహదం _చేయవబచ్చేమో 
గాని అంతిమంగా దేశ ... పొతానికి గొడ్డలి 
పెట్టుగా పరిణమిస్తుంది. (ఈ 3589) 

గోచరించు §. goocarincu కనిపించు 
to be visible, appear పతిసక్తా 
లలో అది నేషనల్‌ (ఫ్రంట్‌ అయినా లేక 
జనతా దల్‌ అయినా కులమత తత్తమనే 
నినాదం కింద రాజకీయ పార్తీలు చేతులు 
కలుపుతున్న విషయమే గోచరిస్తుంది అని 
(వధాని అన్నారు. (ఈ. 267 89) 

గోడు వి. 000072 కష్టనష్టాలలోని వేదన, 
బాధ 7706 నిరాహార దీక్షల నందర్భంగా 
పట్టణానికి వచ్చిన నాయకులతో (ప్రజలు తమ 
గోడు తెలిపారు. (ఆం జ్యో. 22.89) 

గోతులుతవ్వు 
(చాటుమాటుగా) దెబ్బతీయు 
stab, sabotage 
ఓడిపోవడమన్నా, 
తవ్వే వాళ్ళన్నా అతనికి సరమ అసహ్యం. 


క్రీ. (0041414774 

to 
ఆటలో 
తన వెనుక గోతులు 


(ఈ 26 7.89) 


గోదాలో నిలుచు §. goodaaloo ౧70662 
పోటీలో పాల్గొను t0 be In the fray 
ఇపుడు గోదాలో నిలబడిన ఇరువురు (ప్రధాన 
అభ్యర్థులు వ్యక్తులుగా, రాజకీయ వేత్తలుగా 
ఎంతో యోగ్యులైనవారు, మచ్చ లేనివారు. 
(ఆం జ్యో. 246.87) 

గోల పెట్టు (క్రి goolapeTTu (అన్యాయం 
జరిగిందని) పెద్దగా గొడవ చేయు to 
cry, clamour పంచాయితీలకు నేరుగా 
అధికారాలు యివ్వుడంవ్వం క్‌ "నీ రాష్ట్ర (సభు 


తోలు గోల పెడుతున్హట్లు ..._ అన్నారు. 


107 


గౌరవ భృతి బ్ర 


(ఆం. భూ. 4689) 

గో ష్ణ వి. gooSThi ఏదైనా ఒక అంశంపై 
ఆ రంగంలోని నిష్ణాతులు కలసి చర్చించే 
కార్యక్రమం 5710009140. మహాకవి గుర 
జూడ ఆధునిక సాహిత్యానికి గురువు అన 
అంశంపై శ్రీ కళిలెడ్డి దుర్గారెడ్డి జూనియర్‌ 
కళాశాలలో గోష్టి జరిగింది. (ఆం, ప్ర. 28.9 89) 


గౌరవ డాక్షరేట్‌ వి. gaurava Daak- 


Taree T ఏదైనా ఒక రంగంలో నిమ్హాతు 
లైన వ్యక్తికి విశ్వ విద్యాలయాలు సన్మాన 
సూచకంగా ఇచ్చే బిరుదం honorary 
doctorate శ్రీ క్షష్ణదేనరాయ విక్ర 
విద్యాలయం రెండవ స్ఫాతకోత్సవం నంద 
ర్భంగా ఈ నెల 29 న ముగ్గురు (ప్రముఖు 
లకు గౌరన డాక్టరేట్‌ వట్టాలు ఇసారు. 
(ఆం, భూ, 206.87) 

gaurava bhRta 
ప్రముఖుల సేవలను ఉపయోగించుకున్నం 
దుకు (జీతంలా కాకుండా) మర్యాదపూ 
ర్వకంగా చెల్లించే ఏకమొత్తం సొమ్ము 
honorarium వారిలో కొందరికి కొంత 
హోదా, గౌరన భృతి ఉంటాయి. (ఆం. ప్ర 


23.4.89) 


గౌరవ వందనం వి. 4472706 vandanam 


ప్రత్యేకమైన సందర్భాలలో (పభుత్వాధిపతు 
లకు రక్షక దళాలు చేసే అభివందనం 
guard of honour వాద్య బృందం 
ఉభయ దేశాల జాతీయ గీతాలను ఆల 
వీన్తుండగా గౌరవ వందనం కమాండింగ్‌ 
అధికారి శ్రీ రాజీవ్‌ గాంధీకి సాల్ఫ్యూట్‌ 
చేశారు. తదుపరి శ్రీ రాజీవ్‌ గాంధీ ... 
గౌరన వందనం స్వీకరించారు. (ఆం. ప్ర. 


3.7.87) 


గ్యారంటీ మనీ వి. gyaaranTn manu 


ఒప్పందంలో భాగంగా హామీ కోసం కార్య 


[క్రమ నిర్వాహకులు ముందుగా చెల్లించే 

మొత్తం guarantee money ఈ 

మ్యాచ్‌ కోసం (క్రికెట్‌ బోర్డుకు హెచ్‌. సీ 

స. ఆరు లక్షల రూపాయలను గ్వౌరంటీ 
రె 

మనీగా చెల్లించాలి. (ఈ 24889) 


గ్యాస్‌ వి. ౯౪663 ఘన, (ద్రవ రూపాలలో లేని 
వాయువులాంటి పదార్థం కజ5 భోపాల్‌ 
పాతనగరంలోని జయ (పకాశ్‌నగర్‌లో డన 
నస్‌ ఫ్యాక్టరీ నుంచి సోమవారం అర్థర్మాతి 
అమ్మో నియా గ్యాస్‌ లీక్‌ అయింది. (ఆం. జ్యో 


24 687) 


[గ్రంథ చౌర్యం వి. grantha cau- 
yan ఇతరుల రచనలలోని సమాచా 
రాన్ని దొంగిలించి తనదిగా చెప్పుకోవటం 
plagiarism ... శ్రీం. రెడ్డి 
వీహెబ్‌.డి, పరిశోధనా వ్యానం నమర్పించిన 
నందర్భంగా (గ్రంథ చౌర్యానికి పాల్పడినట్టు 
వచ్చిన ఆరోపణ పై విచారణ జరిగిందని ... 
బెల్హ్లడించాడు. (ఆం. జ్యో 2787) 


గ్రహణం వి. grahaNam (ప్రతిభా 
సామర్థ్యాలు) తాత్కాలికంగా మరుగున 
పడటం eclipse (of brilliance) 
వచ్చే ఏడాదైనా ఇంగ్లాండ్‌కు పట్టిన (గ్రహణం 
తొలగుతుందే మోనని ఇక్కడి (కికెట్‌ అభి 
మానులు ఎదురు చూస్తున్నారు. 


(ఈ. 2311 89) 


(గహణ శక్తి వి, grhaNa త ౭41 
విషయాన్ని గ్రహించి అర్థం షక కా 
శక్షీి comprehension (వవేశ పరీక, 
జాలి (1 | ca 
ఇంటర్యూ ద్యారా పీల్హల (గ్రహణ శక్తిని 
పరీక్షించి ఎంవీక చేస్తున్నాం అని చెపుతున్నా 
+. (ఊఉ. 15.687) 

గ్రహాంతర వౌసి వి. grahaantara vaasi 
భూమి కాకుండా ఇతర గ్రహాలలో నివ 
సిస్తున్నట్లు అనుకొంటున్న జీవి xtra 


108 


terrestrial being ... ఇపుడు పవ 
థమంగా (గ్రహాంతర వానుల ఉనికి నిజమే 
నని నిరూపించే సాక్ష్యాధారాలు రవ్యన్హ చేతికి 
చిక్కాయని వదంతులు వినవస్తున్నాయి. (ఈ. 


19.89) 


గాండ్‌శ్లామ్‌ టోర్నమెంట్‌ వి. graa- 


nDélaam ToornamenT "బన్నిస్‌లో 
(ప్రముఖమైన నాలుగు పోటీలలో ఒకటి 
(వింబుల్లన్‌ , యు. ఎస్‌. ఓ, ఆస్ట్రేలియన్‌ 
ఓపన్‌, (ఫెంచ్‌ ఓపన్‌ టోర్నమెంట్లు) 
grand slam tournament క్రిస్‌ 
“గాండ్‌ శామ్‌ | టోర్డు మెంటుల్లోనూ, (గాండ్‌ 
(ఫీ టోర్హ మెంటుల్లోనూ పాల్గొనదు. (ఆం. ప్ర 


79.89) 


గ్రామ సహాయకుడు వి. 7724722 sa- 


haayakuDu (గామస్థాయిలో రెవిన్యూ 
య్‌ 
కార్యకలాపాలను చూసుకునే ప్రభుత్వో 
SA village assistant గ్రామాధి 
కారులను (గ్రామ సహాయకులుగా " నియ 
మించాలన ఉద్దేశం (వభుత్వానికి ఉన్హృట్టు 
కనపడటం లేదన్నారు. (ఈ 22.7.87) 


(గౌను స్వయం సంరకణ సమితి 
ల 


వి. graama sVayam samraksaNa 
samatr (గామంలో శాంతి భద్రతలను పది 
రక్షించడానికి [గ్రామంలోని వ్యక్తులతోనే 
ఏర్పాటయిన కమిటీ 7111426 self 
protection committee గ్రామ 
సయం సంరక్షణ సమితుల పేరిట (గామ 
స్తులకు ఆయుధాలను ఇవ్వాలనే న్నిర్ధయం 
చేసేముందు ముఖ్యమంత గొని ఆయన 
సలహాదారులు గాని లోతుగా ఆలోచించినట్టు 
కనివీంచడం లేదని ... వ్యాఖ్యానించారు. 


(ఆం (ప 22.4 89) 


గామీణ పరిశ్రమ వి. graamiiNa pari 


Srama (గ్రామాలలో అందుబాటులో ఉన్న 


ముడిపదార్థాల ఆధారంగా ఏర్పాటు చేసిన 
పరిశ్రమ Village industry ... అభి 
వృద్ది చెందుతున్లు దేశాలలో (గౌమీణ వరి 
(శ్రమలను అభివృద్ది పరచడంలో ... 
(ఆం జ్యో. 101187) 


గ్రీన్‌ కార్డ్‌ వి. griin kaarD అమెరికాలో 
విదేశీయులకు పౌరసత్వం స్థాయి కల్పిస్తూ 
జారీ చేసే పత్రం green card విన్‌ 
ఛాదాకు మ్యాతమే కాక అతని కునూరుడు 
హర్డ్‌ ఛాదొకు కూడా అమెరికా నినాసం, 
పౌరసత్వం కల్పించే * AS కొర” వుందని 
*=. తెలిపొరు, (ఆం. ప్ర 5.10.87) 


(గన్‌ సిగ్నల్‌ వ. grun signal or 
kght ఒక పని చేయడానికి పై కమిటీ 
లేదా అధికారులు ఇచ్చే అనుమతి green 
512921 పంచాయితీ రాజ్‌ సంస్థల విష 
యంలో (పభుత్వం తల పెట్టిన నంన్క్మరణలకు 
అఖిల భారత కొం గెస్‌ కమిటీ (గన్‌ సీగల్‌ 
ఇచ్చింది. (ఆం. భూ 10.589) 
గ్రూప్‌ వేలం పద్దతి వి. 
lam paddhati ఒక ప్రాంతంలోని సారా 
దుకాణాలను కలిపి ఏకంగా కాంట్రాక్షర్ల 
మధ్య పాటకు (కొనుగోలుకు) పెట్ట 
విధానం group auction system 
(of arrack shops) ఆధాయం పెంచ 
డమే లక్ష్యంగా ఏ విధంగానైనా పాట 
నిర్హాహించవచ్చని ఎక్సైజ్‌ నూపరిం టెంట్లకు 
(పభుత్యం అధికారం ఇచ్చింది. ఫలితంగా 
అధికారులు తిరిగి “గూప్‌ వేలం పద్దతోనే 
నిర్హ పాస్తూ వచ్చారు. (ఆం. జ్యో. 29.87) 


gruupvee- 


(గేస్‌ మార్కు వి.7766 maarku పరీక్షల్లో 
నిజంగా వచ్చిన  మార్కులకి ప్రభుత్వం 
' ఉదారంగా కలిపే అదనపు మార్కు 
grace mark అని సబ్దెక్టులలోను మంచి 
జాలు 
మార్కులు వచ్చి, ఏదో ఒక నబ్లెక్లులో తప్పిన 
( [ జలు 


గ్లోబల్‌ "టెండర్‌ వి. 


ఘనన్యాగతం ష్‌ 


విద్యార్దులకు వదేనీ (గేస్‌ మార్కులు కలిప్‌ 
ధ్‌ 

వారికి ఓక విద్వొ నంవత్సరం వృధా కొకుండొ 
చూడాలని ,.. (ఆం. భూ, 20.667) 


(గేహౌండ్స్‌ వి. greehaunDs నక్సలైట్లను 


అణచివేయడానికి ఆంధ ప్రదేశ్‌ ప్రభుత్వం 
ఏర్పాటు చేసిన సాయుధ దళం 8763 
hounds నక్షలెట్ల కార్భకలాపాలను అణీచి 
వేసే (పత్యేక సాయుధ దళం (గేహౌొండ్స్ఫ్‌ను 
ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుతం ... 
ఉత్తర్వులు జూరీ చేసీంది. (అం. భూ. 146.89) 
gloobal ten- 
Dar సరుకును కొనుక్కోవడానికి ప్రపంచ 
వ్యాప్తంగా వ్యాపారస్థులను ఆహ్వానిస్తూ 
ఇచ్చే ప్రకటన global Tender అ్యక్రమ 
రవాణా దాడుల నుంచి స్వాధీన పరచుకున్హు 
బర చందనం దుంగలను బహిరంగ వేలంలో 
వి[కయించడానికి త్యరలో గ్లోబల్‌ టుండర్ధను 
విలవాలని నిర్ణయించినట్టు చెప్పరు. (ఈ. 
2.2.88) 


కో 


సు 


ఘంటాపధథం వి. Ghan Taapatham సంది 


గ్రతకి తావులేని 5006101302 said 
with force రాష్ట్రానికి నే నేదయినా 
చేయాలని అధిష్టాన వర్గానికీ ఇష్టముం కే 
నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని 
శరద్‌ సవాల్‌ ఘంటాపథంగా చెప్తారు. (ఈ 


51287) 


ఘనవిజయం వి. ౧426756౪27 చెప్పు 


కోదగిన ఆధిక్యంతో పొందిన గెలుపు & 
resounding victory (గ్రూప్‌ “పోలో 
నేడు (పెస్‌ కబ్‌ జట్టుపై “ఇండియన్‌ ఎక్స్‌ 
(పెస్‌ (విజయవాడ్స” జుట్టు ఘన విజయం 
సాధించింది. (ఆం. ప్ర 13.4.88) 

ghanasvaagatam 
సకల లాంఛనాలతో ఎదురేగి తీసుకు 
రావటం grand or tumultuous 
welcome నార్వే (వధాని శ్రీమతి 


(గోవోథెం బ్రంట్‌ లాండ్‌కు ఢిల్లీ విమానాశ ఫఘాూతుక చర్య వి. ghaatuka carya 


యంలో (ప్రధాని ఢీ రాజీవ్‌ ఘన న్యాగతం దారుణం, అమానుషం అయిన పని 
సలికారు. (విశా. 77.87) ghastly act గురువారం లుధియానాలో 
ఘరానా వ్యక్తి వి. [౧6722226 vyakti తమ నాయకుడు క్షష్ణ్వమవోజన్‌ను కొల్టి 
రాజకీయ, సామాజిక రంగాలలో పేరు చంపిన తీవ్రవాదుల ఘాతుక చర్చకు నిరస 
పొందిన మనిషి 1Mportant person నగా ... వీలుఫునిచ్చింది. (ఈ 668) 
ఈ ఆయుధ విక్రయం కాంటాక్టు పొంద ఘెరావ్‌ వి. 8267227 కోర్కెల సాధ 
డంలో నవాకరించినందుకు (ప్రతిఫలంగా నకోసం అధికారంలో ఉన్న వ్యక్తులను 
బో ఫోర్స్‌ సంస దేశంలోని ఘరానా వ్యక్తు చుట్టు ముట్టి కదలకుండా నిర్పంధించటం 
లకు దాదాపు యాభై కోట్ల రూపాయలు gherao తెలుగు దేశం పార్రలోని ఇరువ 
లంచం సెట్లిందని ... రుద్వొవెంది. (ఈ రాల విభేదాల వలన ముగ్గురు మంత్రులను 


5687) తెలుగు దేశం కార్యకర్తలు సోమవారంనాడు 


ఘర్షణ వ. gharSaNa మాటలతో కానీ, .. ఘెరాబ్‌ చేశారు. (ఆం ప్ర 4.5.89) 
సాయుధంగా కానీ మరొకరితో పోట్లా ఘోరకలి వి. 
డటం ౧౭5, conflict కెలంబోతో 
ఘర్షణ తగదు. (ఈ 5687) 

ఘర్షణపడు (క్రి. gharSaNapaDu పరస్పరం 
త్మీవమైన అభిప్రాయ భేదాలు వ్యక్తం చేయు 
to clash ... ఆ దేశానికి నహాయం 
కొనసాగించాలా లేదా అన విషయంపై 
రీగన్‌ (వభుత్యం పార్దమెంట్‌ ఒక దానితో 
మరొకటి ఘరణవడుతూ నే ఉనాయి. (విశా 


ghoorakah మనుషుల్ని 
దారుణంగా అధిక సంఖ్యలో చంపివే 
యటం Carnage, massacre అది 
వారంనాడు ... పట్టణంలో జరిగిన ఘోర 
కలికి (ప్రధానకారణం ఈ అలసత్త మే, (ఆం. 
భూ 27689) 

ఘోషించు (క్రీ. ౯400576౪ ఎలు గెత్తి చాటు 
to appeal vehemently ఈ నేన 
థ్యంలో కవితలు, సాహిత్తం షావుకార్ధ వ్యవ 
నను రూపుమాపాలని ఘోవ్షీంచాయి. (ఆం 


(ప. 26489) 


12 10.87) 


జ 


ఘర్షణ వైఖరి వీ gharSaNa 
vaikharz గొడవ పెట్టుకొ నేధోరణి లేదా 
విధానం hostile or belligerent 
attitude (శ్రీలంక (ప్రభుత్వంతో ఘర్షణ 
వైఖరిని విడనాడాలని లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ 
తమిళఈలం (ఎల్‌. టొ టి ఇ) 
నిర్ణయించుకుంది. (ఈ. 29.6.89) 

ఘాటు వి. 9%24704 చాల తీవ్రమైనది 

strong, severe భారతీయ జనతా 


చ 


చక్కదిద్దు క్రి 64] 4442 సరిగా లేని 
పరిస్థితిని మెరుగు పరచు, సరిచేయు t0 
set right మున్చిపల్‌ సంస్థలను చక్కది 
ద్రడానికి రాజ్యాంగ సవరణ తేవాలన్ల (సతి 
వొదనకు ఆంధ (ప్రదేశ్‌, / హర్యానా, కేరళ, 
తమిళనాడు త్మీవంగా వ్యతిరేకించాయి. (ఆం 


పార్టీ, జనతా దళ్‌లు దేశ (ప్రగతికి అడ్డు వడే wh 
యత్హ్రుం చేస్తున్సాయని (ప్రధాని శ్రీ రాజీవ్‌ చట్టనిర్మాణ సంస్థ వి. caTTanirmaaNa 
గాంధీ నేడిక్కడ ఘాటుగా విమర్శించారు. samstha రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ 


(ఆం ప్ర 14.689) స్థాయిలోనూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు 


ఇ 


ప్రభుత్వ విధానాలను నిర్ణయించే శాసన 

వేదిక legislative body చట్ట నిర్మాణ 
(=e) 

నంన్హలతో నుపీంకోర్టు చాలా సాధారణంగా 

తల దూరుస్తున్ల తీరు తనకు బాధ కళ్ళి 
స్తోందని అన్నారు. (ఆం ప్ర 1589) 

చట్టబద్దంచేయు §. caTTabaddham 

666౪4 శాసన పరమైన సమ్మతిని కల్పించు 

to legalize తన అధికారాన్సి చట్టబద్దం 

డు ధి 
చేనుకోవడం కోనం 1984 డి సెంబల్‌లో జన 
రల్‌ జియా ఒక రెఫరెండం నిర్హ హించారు. 


(ఆం. జ్యో. 12.12.88) 


చట్టబద్దత వి. caTTalbadadhata శాసనాల 
రీత్యా సరిగా ఉండటం; శాసన సమ్మతి 
legality శానన సభ్యులకున్ల (వత్యేకమైన 
హక్కు నకు ఇంతవరకు చట్టబద్దత లభించక 
పోవడం 3 
దురద్ధుష్టకరమని అన్నారు. (ఈ 3589) 


చట్ట సభ వి. 62006 sabha చూ. చట్ల 
నిర్మాణ సంస్థ; చట్టు నభల్లో మంది బలంతో 
తాము ఏమి చేసినా చెల్లుతుందన ధీమా 
అయినా కొవాలి. (ఈ. 11687) 

చట్ట సమ్మతం వి. caTTa sammatam 
న్యాయ సూత్రాల పరిధిలోనిది legally 
valid (దోణం రాజు రిట్‌ చట్ట సమ్మతం 
కొదు. (ఆం. ప్ర 912.87) 

చతుర్ముఖ పోటీ వ. 6214772514 
7౦౦ 21 ఎన్నికల్లో ఒకే స్థానానికి నలు 
గురు ఆభ్యరుల మధ్వే (పధానంగా 
పోటీ wa వ జ. 
contest (in an election) కాగా, 
జనవరిలో జరిగిన శానననభ _ ఎన్చికల్లో 
చతుర్ముఖ పోటీలు 


(ఆం ప్ర 21889) 


జరిగాయి. 


చప్పబడిపోవు §. cappabaDipoovy 
ఉత్సాహం నీరుగారి పోవు t0 become 


111 


inactive నాగభూషణ్‌ పట్నాయక్‌, 
భునశ్‌ మోహన్‌ పట్టాయక్స్‌ రీబీదాస్‌,! 
గుణనాథ్‌ పాత్ర వంటో (ప్రముఖ నక్షృలెట్‌ 
నాయకులు చస్పుబడి పోవడంతో ఒరిస్త్వాలో 
నక్షలెట్‌ కార్యక్రమాలు దాదాపు అంతము 
య్యాయి. (ఈ 21 88) 
చమురు కేంద్రం వి. 627474 keendram 
పెట్రోలు. వెలికి తీతకు ఉపయోగించే 
నిర్మాణం 011 platform దక్షిణ సీంధు 
శాఖలో నేటి ఉదయం ఇరాన్‌కు చెందిన 
చమురు కేంద్రాల పై అమెరికా యుద్ద నౌకలు 
దాడి చేశాయి. (ఆం ప్ర 194.88) 
చమురు నేత్రం వి. 62772474 
kSeetram పెట్రోలియం ముడి పదా 
తీసేందుకు ఉపయో 
గించే  నిర్మాణాలున్న (పదేశం oil 
field ‘ఇరాన్‌ చమురు క్షేతం పై 
అమెరికా దాడి” - ఇరాన్‌కు చెందిన ఒక 
చమురు క్షేత్రాన్లి అమెరికా యుద్ద నౌక 


రాలు వెలికి 
ఢి 


సోమవారంనాడు ధ్యంసం చేనీంది. (4. 
21 10 87) 
చమురు నిక్షేపం వి, camuru 


nikSeepam భూగర్భంలో ఉన్న సెటో 
లియం మొ. ముడిపదార్జాల నిల్వ 
oil deposit గోదావరి బేనీన్‌లో లభిం 
చిన చమురు నిక్షేపాలను రాష్ట్ర (ప్రభుత్వం 


పూర్తిగా నద్దినియోగం చేనుకొని సరి 
(కనులు, విద్యుత్కేందాలు నెలకొల్పాలని 


ఆయన కోరారు. (ఆం ప్ర 3.1087) 
చమురు బావి వి 6272474 baavi 
పెట్రోలు నిల్వలను వెలికి తీసేందుకు 
చేసిన (త్రవ్వకం 011 well తీరానికి ఐదు 
కీలోమీట్ర దూరంలో ఈ చమురు బావి 
ఉంది. (ఈ 227.87) 
చరవు గీతం వి. 
వ్యవస్థకు అంతిమదశ death knell 


carama gutam ఒక 


అన్ది విధాలా కాంగెస్‌(ఐ్రు నీకల దాకా 
మునిగి ఉందని, హర్యానా ఎన్ఫికల్లో ఓటమి 
ఆ పార్టీకి చరమ గీతమవుతుందని ఆయన 
అన్నారు. (ఈ. 17.687) 

చర్చ వి 682702 lL. చట్ట సభలలో, 
సమావేశాలలో జరిగే పరస్పర అభిప్రా 
యాల మార్పిడి ౧150115510 పాక్‌కు 
నహాయం పై త్తరలో అమెరికా కాంగెస్‌లో 
పెద్ద ఎత్తున చర్చ) (పొరంభం కొవచ్చు. (ఆం. 
భూ. 21087) 2. ముఖ్యుల మధ్య (రాజ 
కీయ, దౌత్య స్థాయిలలో) జరిగే సంభా 
షణ talks (between leaders or 
officials) అభివృద్ది చెందుతున్లు దేశాల్లో 
ఆర్థిక సుస్టీరత లోవీంచినట్లయితే రాజకీయ 
సంక్షోభం తలెత్తుతుందని చైనా (ప్రధా 
నమంతి లీపెంగ్‌ బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు 
ఎర్జాద్‌తో జరివీన చర్చలో వివరించారు. 
(ఈ 6.790) 

చర్చకు వచ్చు క్రీ. 6౧76౧04 vaccy చట్ట 
సభలో ఒక అంశం పరిశీలనకు తీసు 
కొనబడు t0 be taken up for 
discussion ఇటీవల రాష్ట్రంలో సంభ 
నించిన తుఫాను కొరణంగా ఏర్పడిన పంట 
నష్టం గురించి (పస్తుతం నెలకొని ఉన్ల 
దుర్శిక్ష పరిస్థితులకు నంబంధించి రేపటి 
శానన నభా సమావేశంలో చర్చకు వస్తుందని 
స్పీకర్‌ నేడు శాసన నభలో (పకటించారు. 


(ఆం. ప్ర. 16.12 87) 


8 


చర్య వి arya 1. అక్రమంగా వ్యవహ 
రించిన వారిని దండించటం Aa౯tion 
(against the offenders) అబితా 
బ్‌పై చర్చ కోరడమే నా నేరం. (ఆం. ప్ర 
26489) 2. లక్ష్య సాధనకోసం ఎప్పటి 
కప్పుడు తీసుకొనే జాగ్రత్త Measure 
సస్ఫర్గక్షణ చర్చలు చేపక్టేందుకు 14 వేల 
టన్నుల [కేమి సంహారక మందులను నరఫరా 


చేయాలని నిర్ణయించాడు. (ఈ 6.7.89) 


చలామణీ వి. CalaamaNi (పొబల్యం 


కలిగి ఉండటం; చెల్లుబాటు being 
in circulation ఒక సక్క రాజకీ 
యాలు చలామణీ అవుతుం టే తెలుగు దేశం 
[పభుత్వం మాత్రం ఎప్పుడు ఆరోపణలు 
వచ్చినా విచారణలు జరివీ రాజకీయాలను 
పరిశుద్దం చేస్తున్లుదని ఆయన అన్నారు. (ఆం. 


ప. 58.87) 


చలాయించు క్రి (2446202264 (అధికా 


రాన్ని) మితిమీరి ఉపయోగించు tO 156 
(power) excessively రాష్టంలోని 
కొం గెస్‌ అదీనంలోగల మున్ఫిపాలిటీల పై 
రాష్ట్ర (పభుత్వం తన ఆధిపత్యొన్చి చలాయిం 
చడానికి పూనుకొంటోందోని ఈ నమావేశం 


ఆరోనించింది. (ఈ. 22.489) 


చలో వి. caloo ఏదైనా (పద 


రృనకు ఒక చోటికి కదలి రమ్మని 
పార్టీలు లేదా సంస్థలు ఇచ్చే పిలుపు 
(స్థలాల, సంస్థల పేర్పతో కూడి ముందు 
పదంగా వస్తుంది.) 6211 given to 
proceed towards a place or 
an institution in support of 
a demand (political, social 
etc) రాష్ట్ర (పయోజనాలక్రె చలో ఢిల్లీ, 


(ఈ 25.7 87) 


చలబదు (క్రి. callabaDu ఉదేకం తగి 
sw) Tas 


నెమ్మదించు t0 6001 down బిల్లుకు 
అభ్యంతరం తెల్పుతూ నోటీసు ఇచ్చిన (వతి 
ఒక్క సభ్యుడిని వీలనడానికి స్పీకర్‌ అంగీ 
రించడంతో (ప్రతివక్ష నభ్యులు చివరకు చల్జ 


బడ్డారు, (ఈ 16589) 


చవకబారు విణ. ౭avakabaary స్థాయికి 


తగని heap రీగన్‌ మూర్భత్యం మీద 
చవకబారు చేష్టల మీద అమెరికొలో చాల 


జోకులు (ప్రచారంలో ఉన్నాయి. (ఆం భూ 
214 89) 

చవిచూచు క్రి. cavcuucu అనుకోని అను 

ఎదుర్కొను,; రుచి చూచు 
to taste, experience మధ్వ(వదేశ్‌, 
రాజస్థాన్‌! లలో కొం[గెస్‌ ఘోర వరాజయాన్చి 
చని చూడబోతోంది. (ఈ ౩1589) 

చారిత్రక నేపథ్యం వి. 
neepathyam ఒక విషయానికి సంబం 
ధించి అంతకు ముందు జరిగిన సంఘటు 
నలు historical background ... 


భవాన్ని 


caartraka 


లా కమీషన్‌, న్యువీంకోర్డు ఈ చార్మితక 
నేపధ్యాన్టి గుర్తించాయి కూడా. (ఆం. ప్ర 
25489) 

చారిత్రాత్మకం వి. caaritraatmakam 
రాబోయే కాలంలో, తరువాతి తరాల పై 
చెప్పుకోదగిన ప్రభావం చూపించగలిగినం 
తటి ప్రాముఖ్యం ఉన్నది historic 
చైనా-సోవియట్‌ సరిహద్దులలో ని స్పెనికీక 
రణకు నంబంభించిన చారతాత్ముక ఒప్పుం 
దంపై సంతకాల కార్వ(కమాన్లి పూర్తి చేసు 
కొని ,.. (ఈ 19589) 

చార్డి వి. 62272 పదవీ బాధ్యతల స్వీకారం 
charge పుల్లన్ధను నియమిస్తూ జారీ చేసిన 
ఉత్తర్వును వెంటనే రద్దు చేయకుండా చార్జి 
తీసుకోవద్దని పుర్పనును ఆదేశించారు. (ఈ 
4590) 

చార్జిషీటు వి. 6227025124 నిందితుని పై 
నేరారోపణ చేస్తూ తయారు చెసిన అభి 
యోగ పత్రం charge sheet దాడి 
కేసు పై ఇంతవరకు చార్జిషీటు కూడా పెట్ట 
లేదని ... (ఆం. భూ. 55.89) 

చాలాన్‌ చేయు (కీ. caalaan ceeyu 
(నిబంధనలు పాటించని వారి వద్ద నుండి 

_అధికారులు) అపరాధ రుసుము వసూలు 


113 


చేయు to fine హెళ్ళెట్‌ ధరించలేదన్ల 
కొరణాంగా నర్హార్దీనే చాలాన్‌ చేనీన నంఘటన 
మీ రెప్పుడైనా విన్సారాం (ఆం ప్ర 18887) 

చావు దెబ్బ వి. 622724 46704 కోలుకోలేని 
విధంగా ఓడిపోవటం; ఘోర పరాజయం | 
disastrous defeat, rout పిన 
బెంగాల్‌ కేరళ శానన నభా ఎన్ఫి కల్లో చావు 
దెబ్బతిన్సు కాం[గెస్‌(ఐ)కి హర్యానా (ప్రజలు 
కూడా తగిన ఎభధంగా బుద్ది చెస్ఫారని క 
(ఆం ప్ర 19687) 

చిందర వందరగు §. cindara van- 
daragu ముక్కలై చెల్లా చెదురుగా పడ 
పోవు t0 be shattered (పేలుడు 
ధాటికి (కింది అంతస్తులోని కిటికీ రెక్కలే 
కొక పె అంతస్తు లో OSE రెక్కలు సైతం 
బందర నందర అయ్యాయి. (అం. ప 261087) 

చిక్కు వి. 62044 సమస్య problem 
శాంతియుతమైన రాజకీయ విధానాల ద్వారా 
భారత దేశం నేపాల్‌ మధ్య వచ్చిన చిక్కులను 
త్తృరలో పరివ్కరించుకోవాలని కోరాడు, 
(ఆం. ప్ర) 

చిక్కున పెట్టు క్రీ. ckkunapeTTu ఇబ్బం 
దికరమైన పరిస్థితిలో పడవేయు 10 
embarass ... జక్కర్‌ను చిక్కున 
పెట్టున పశుగాస యంత్రాల వ్యవహారం పై 
కొత్తగా ఎంక్వయిరీ చేసీ కూవీలాగవల సింది 
ఏమీలేదు. (ఈ 10589) 

చిచ్చు బట్టు క్రీ ciccupeTTu వైషమ్యా 
లను కలిగించు 10 Create a rift 
ఒక వధకం (సకారం హరిజనులకూూ, గిరిజను 
లకూ మధ్వ చిచ్చు పెడుతున్తాడని ఆయన 
అభ్మివాయపడ్డారు. (ఆం భూ. 22489) 

చిత్తశుద్ధి వి. cttasuddhi చెప్పింది ను 
నిజాయితీ sincerity ఉద్యోగాలకు గల 
ఖాలీల్లో భర్తీకి షెడ్యూల్డ్‌ కులాలు తెగల 


అభ్యర్జుల నిమిత్తం ప్రత్యేకంగా జరుగు 
తున్హు నియమాకాల్లో (ప్రభుతం చిత్త శుద్దితో 
వ్యవహరిస్తుందని i అన్నారు (ఆం ప్ర 
25789) 

చిత్తు చేయు §. cittuceeyu పూర్తిగా 
ఓడించు to defeat, counter 
సెంట్రల్‌ జిల్లాల్లో కౌంగెస్‌(ఐ) ఎత్తుగ 
డలను చిత్తు చేయడానికి ఈసారి (ప్రముఖ 
నాయకుణ్ణ్రో ఎన్టీఆర్‌ తన మంత్రి వర్గంలో 
చేర్చుకోవచ్చు). (ఆం భూ 5689) 

చిత్తు జాబితా వి, 6704 jaabrtaa 
తుది జాబితా తయారు చేసేముందు 
ఒక అభిప్రాయానికి రావడానికి తయారు 
చేసే జాదితా, తాత్కాలిక జాబితా 
provisional list లోకసభకు అసెంబ్లీకి 
అభ్యర్థుల చిత్తు జాబితాను అధిష్యాన వర్గం 
ఇప్పటికి సిద్దం చేనీంది. (ఆం (ప. 211089) 

చిత్ర పరిశ్రమ వి. 62474 parsrama సిని 
మాలు తీసేందుకు ఏర్పడ్డ వ్యవస్త film 
industry (ప్రముఖ నటుడు డాక్టర్‌ అక్క 
నేని నా గేశ్చురరావు రాజకీయరంగ (ప్రవేశంపై 
చిత వరిశమలో తాజాగా ఊహాగానాలు 
వినివిస్తు నాయి. (ఆం. భూ 26489) 

చిత్రహింస వి. (2764207282 మనసుకు 
గాని, ' శరీరానికిగాని కలిగించే తీవ్రమైన 
బాధ torture రెండేళ్ళ నుండి కట్టం 
కోనం అత్త పెడుతున్ల చిత్రహీంనలు భరిం 
చలేక ఆత్మహత్య చేసుకున్సుది. (ఆం భూ. 
7887) 

చిత్రించు §. 6224264 వాస్తవాన్ని కప్పి 
పుచ్చి మరో విధంగా చూపించు 10 
depict వాత్వను కరెంటు షాకుగా చిత్రిం 
చొరు. (ఆం (ప్ర 9.289) 

చిత్రీకరించు §. atrukarincu 1. సెల్యు 
లాయిడ్‌ పైకి ఎక్కించు t0 film ఇది కాక 


రూం 


114 


మేనక విశ్యామితుల డ్యూయెట్‌కు సంబం 
ధించిన కొన్ఫి షాట్లను చిత్రీకరించారు. 2. 
చూ. చిత్రించు; నైపుణ్యంలేని నలన 
కొర్మి కులను నేరన్హులుగా చిత్రీకరించడం వ్వ 
వీరు తమ యజమానులకు వ్యతిరేకంగా 
న్యాయస్థానానికి వెళ్ళ లేకపోతున్నారు. (4 


28 10 87) 


చిన్న చూపు వి. cinna cu- 


up తగినంత (ప్రాముఖ్యం ఇవ్వకపోవటం 
indifference కాంగీ అధిష్టాన వర్గం 
తనను చూన్తున్న చిన్స చూవువ్వా మూవ 
నాల్‌ మనస్సు గాయపడ్డ విషయం కాదనలేని 


సత్యం. (ఈ 2589) 


చిన్న తరహా విణ nna tarahaa తక్కు 


వ పెట్టుబడి, పరిమాణం కలిగిన 110, 
small scale రాష్ట (పభుత్వం తెలుగు 
Pon (పొజెక్టు పనులను యధావిధిగా కొన 
నొగిన్తుందని చిన్గతరహా నీటి పారుదల 
శాఖామంతి శ్రీ తుమ్మ ల నాగేశ్వరరావు 
తెలిపారు. (ఉ. 2.787) 


చిన్నబుచ్చు (కీ. 6౭2౧454664 తక్కువ 


చేయు to belittle ప్రధానమంధతి 
నేరుగా వారితో మాట్లాడట మేమిటి? ఇది 
రాష్ట్రాలను చిన్లబుచ్చట మేనని ముఖ్యమంత్రి 


అన్నారు. (ఈ 224.88) 


చిన్నబోవు §. cinnaboovu ఆనందం, 


ఉత్సాహం లేకపోవటం to lack 
attraction, be lack lustre 
అయితే అరబ్బు (కికెట్‌ (పీయులు అత్యంత 
ఉత్సాహంతో జరువుకునే ఈ (కికెట్‌ సండుగ 
ఈసారి చిన్హుబోయినట్టు కనిపిస్తోంది. (& 


22.3 88) 


చిప్కో ఉద్యమం వ. 622%00 udya- 


7౭7 వృక్ష సంపదను విచక్షణా రహి 
తంగా నరికి వేయటాన్ని వ్యతిరేకిస్తూ చేప 


ట్రిన ఉద్యమం 0110060 movement 
(against deforestation) ప్రఖ్యాత 
పరిసరాల నివుణుడు చిప్కో ఉద్యమ నిర్మాత 
శీ నుందర్‌లాల్‌ బహుగుణ ... (ఆం జ్యో 
10 12.87) 

చిలవలు పలవలు వి. (బవ) cc 
avalu palavalu జరిగినదానికి రకర 
కాలుగా కల్పించి చెప్పటం things 
or incidents blown out of 
proportion హజారీబాగ్‌లో జరిగిన మత 
కలహాల ఉదంతం చిలవలు సలవలుగా లోయ 


అంతటా వ్యావీంచింది. (ఆం. భూ. 265 89) 


చీకటి అధ్యాయం వి 642041? adhy- 
42౪472 చరిత్రకు సంబంధించిన (పగతిలేని 
నిరాశాజనకమైన కాలం dark period 
తెలుగు దేశం పాలన రాష్ట్ర చరిత్రలో “రీకటి 
అధ్యాయం గా మిగిలి పోతుందని ఆయన 
అన్నారు. (ఆం. భూ 191189) 

చీకటి కోణం వి. 
సాంఘికంగా, సంసాపరంగా) అఆ 
సు కూడి మరుగున Ws ఖ్‌. 
dark corners (of a society or 


6౫4422 kooNam 


an institution etc.) సమాజంలోని 
చీకటి కోణాలను తనదైన బాణీలో బయట 
పెట్టున కళొకారుడాయను (ఈ 25489) 


చీకటి రాజ్యం వి 6౭460 raajyam 
అన్యాయాలకు, అక్రమాలకు నెలవైన పరి 
పాలన లేదా ప్రాంతం dark rule శ్రీ 
తివారీ (వనంగిస్తూ తెలుగు దేశం పాలనలో 
ఉన్ల రాష్ర్రాన్లి చీకటొ రాజ్యంగా అభివర్ధిం 
చారు. (& 21.10.87) 

చీకటి శక్తి వి. 6140202 Sakti దేశ 
సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే వ్యక్తి 
లేదా బృందం dark Or evil force 
(పస్తు తం దేశంలోని హింసా జ్యూలలను (పజ్వ 


రిల్ల జేసే చీకటి శక్తులు ... (ఉ 20188) 
ఫ్‌ విప్‌ వి 6౭౮౭ చట్టు సభలలో 
అధికార పార్ట సభ్యుల మధ్య సమన్వయం 
ఉండేటట్లు చూసే బాధ్యతను నిర్వ 
హించే ఆ పార్టీకి చెందిన ప్రతినిధి Chef 
whip అధికార తెలుగు దేశం పార్ట్‌ చీఫ్‌ 
విప్‌ క ని నారాయణరావుకు ... (ఆం ప్ర 
26 489) 

చీలిపోవు క. 622%20074 విడిపోవు 10 
be split, to be divided వతివక్షాల 
ఓట్లు చీలిపోతుండడం నల్లనే ఇని సంవత్సరా 
లుగా కొంగేస్‌ అధికారంలో ఉండగలిగిందని 
cee (ఆం. ప్ర 1212.89) 

చీల్చిచెండాడు క్రీ. ciilczcenDaa Duy 
తీవంగా విమర్శించు t0 flay, to tear 
into pieces వ్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ 
స్వాతంత్ర దినోత్సవ నందర్భంగా నెన్‌ 
(పనంగంలో వాడిన పదాలు “దేశ్ళదోహం గ 
'విదోహం” మొదలైన వాటిపై (వభుత్యం పై 
చేసే (ప్రకటనను చీల్చి చెండాడు దామనుకున్హ 
(సతివక్షాలకు నిరాశే మిగిలింది. (ఆం. భూ 
19 8 89) 

చుక్కలంటు (క్రి. cukkalan Tu (ధరలు) 
విపరీతంగా పెరుగు tO s5ky-rocket 
(as prices) చుక్కలంటిన “చాయ్‌వత్తి” 
ధర. (6౬ 39.89) 

చుక్కదురగు క్రి cukkeduragu వ్యతిరే 
కంగా జరుగు tO 5uffer a set back 
రెండో గేమ్‌లో నర్‌ జీత్‌ సింగ్‌ చాలా బాగా 
ఆడి విజయం సాధించాడు. కానీ కీలక 
మైన మూడో గేమ్‌లో ఫరూక్‌ వండోల్‌కు 
చుక్కదుంంది. (ఈ 301.88) 

చుక్కెదురు వి. 64446447 వ్యతిరేకత 


ఉండటం being at logger 


heads ఇందులోని వాస్తవాల విషయం 
ఎలా ఉన్నా పోలీనులకు, పొరవాక్కుల 
నంఘూలకు చుక్కెదురని ఎవరి కైనా 


అర్హమవుతుంది. (ఆం భూ 14589) 


చుటుముటు (క్రీ. cuTTumuTTu 1. 
రం అ 


ఒక్కసారిగా ఆవరించు t0 engulf 
నలభై ఏళ్ళ చరిత్రలో కనీ వినీ ఎడు 
గని నంక్షోభం కమ్యూనిన్లు చైనాను చుట్టు 

యె 96౨) ము యు 
ముట్లోంది. (ఈ 31589) 2. తప్పించుకో 
డానికి వీలులేకుండా వ్యక్తి లేదా (పదేశం 
చుట్టూ వలయం పన్ను 10 encircle, 
to surround టురరిస్టులు ఉపయోగిం 
చిన కారు లభించిన (పాంతాన్ని పోలీనులు 
చుట్టుముట్లి ఆ (ప్రాంతాన్ది (వతి ఇంటినీ 
సోదా చేస్తున్నారు. (ఉ. 15 687) 


చురుకందుకొను (క. curukandukony 


(కార్యకలాపాలు) వేగం పుంజుకొను t0 
gain moinentum ఈ దిశగా చురు 
కందుకొంటున పరిణామాలను రాష్ట్రాలు 
(పతి సుటీంచకపోతే ఇప్పుడు ఛాయా 
మ్యాతంగా ఉన ఫెడరల్‌ న్వడూపం కూడా 
రూపు మానీపోయి ఏక కేంద్ర వ్యవస్తే నెత్తి 
కెక్కీ తొక్కుతుంది (ఈ 19288) 


చురుకుదనం వి. cయurUukudanam కార్య 


క్రమంలో (క్రియాశీలత ACtiveness 
శిక్షణా తరగతులలో పాల్గొనే (గ్రామకమిటో 
అధ్యకు ల చురుకుదనాన్ని బట్టా మార్కులు 
వేసీ మొదటి ఆడు స్థానాలు నంపొదించిన 
వారిలో ... (ఆం జ్యో 61187) 


చూచాయగా చెప్పు (క్రి. cuucaayagaa 


66222 జరుగబోయే దాన్ని గురించి 
సూచన మాత్రంగా తెలియజేయు 10 
hint at, to give a clue... తనను 
కలునుకున్హ్ర (పతి పక్షనాయకుల (వతొనిథి 
బృందానికి చూచాయగా చెప్పనే చెప్పారు. 
(ఆం. ప్ర 22489) 


చూరగొను క్రి. 


౮౫౪72౯0724 (ప్రయత్న 
పూర్వకంగా (అభిమానం, ఆదరణ 
నమ్మకం మొ.) పొందు 10 gain 
(confidence, appreciation 
etc.) వివిధ పథకాల ద్యారా రాష్ట్ర ప్రజల 
అభిమానాన్చి, ఆదరణను చూరగొన్హు తెలుగు 
దేశం (ప్రభుత్యం ... (ఆం భూ. 14589) 


చెంచా వి. 6607౫624 స్వప్రయోజనాలకోసం 


వ్యక్తులను ఆ(శయించి బతికే మనిషి; 
తొత్తు s$yCంophant స్యవయోజనాల 
కోనం చెక్క భజన చేసే చెంచాలు “అన” 
మీద ఈగనాలితే తమ ఒంటీ నిండా 
తేళ్ళు, జ్యౌారులూ (పాకినట్టు 
బాధవడిపోవచ్చు. (ఆం. భూ 14587) 


చెంతనజేరు (కీ. centanajeeru ఒక 


పక్షంతో కలియు t0 join (a person 
or group) రాజకీయాలకు _ వచ్చిన 
కొత్తలో (శ్రీ రామారావు పట్ల సమ్మో హీ 
త్నులె ఎందరో నమ్మర్రవంతులు వీరి చెంతన 
జేరారు. (6 9388) 


చెక్‌ పవర్‌ వి. 66% 722747 (కేటాయించిన 


(ప్రభుత్వ నిధులలోంచి) బ్యాంకులు లేదా 
(టైజరీల నుండి డబ్బును తీసుకునే అధి 
కారం cheque drawing power 
మెదక్‌ జిల్లా దుబ్బాక మండలంలో రెండు 
(గామాల నర్హంచులు చెక్‌ వవర్‌ కొల్పోయి 
నట్టు దుబ్బాక పంచాయితీ విన్తరణాధికారి 
... తెలిపారు, (ఆం భూ 108.89) 


చెక్కుచెదరు |. CEkkucedaru (ఏదైనా 


వస్తువు) స్వరూపం, స్థితి దెబ్బతిను to 
suffer damage మవలంకర్‌, నీలం 
సంజీవరెడ్డి, అనంతశయనం అయ్యంగార్‌ల 
నంటే స్పీకర్థ నేత్సత్యంలో నభా మర్వా 
దలు నంప్రదాయాలు (వ్రజూన్యూవ్యూ విలువలు, 
చెక్కు చెదర లేదు. (ఈ. 25.5.89) 


చెదరగొట్టు (క్రి 6624276802 (అల్లర్లు, 
' ఘర్షణలు వంటి సందర్భాలలో) గుంపుగా 
ఉన్న జనాన్ని విడగొట్టి తరిమి వేయు t0 
లు 
disperse (a crowd) బుడనా జిల్లా 
బికామ్‌ వద్ద ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను 
చెదరగొ క్రేందుకు పోలీసులు కాల్పులు జరి 
పొరని ఆయన విలేఖరులకు తెలిపారు. (ఆం 


ప్ర 4789) 


చెదురు ముదురు విణ. 664474 Maduru 
1. తక్కువ సంఖ్యలో (లేదా స్థాయిలో) 
small number రిక్షాలు, ఆటోరిక్షాలు 
మాత్రం చెదురు ముదురుగా రోడ్లపై తిరు 
గుతూ కనిపించాయి. (వశ 10687) 2. 
(ఘర్షణకు సంబంధించి) తక్కున స్తాయి 
sporadic గుంటూరు జిల్లాలో దౌర్హన్వ 
కర నంభుటనలు జరిగినట్టు వార్తలొచ్చాయి. 
విజయనగరం జిల్లాలో చెదురు మదురు 


నంఘటనలు జరిగాయి. (ఈ 23.11 89) 


చెయ్యిచేసుకొను §. ceyyrceesukonu 
మరో వ్యక్తిని దౌర్హన్యంగా కొట్టు t0 
(in) లు 
manhandle అమేథీలో ... పోలీ 
నులే బ్యాలెట్‌ సెప్తులలో బ్యాలెట్‌ వత్రా 
2 
లను కుక్కు తుండడం చూని అభ్యంతరం 
పిటగా వారు ఆయనసపె చెయ్యిచేసుకొన్నా 
ళం యా 
రని గోస్వామి అన్నారు (ఈ 231189) 
చెయ్యితడుపు (క్రి. 6622140424 లంచం 
| ఇచ్చు to bribe చెయ్యితడిపితే కాని 
పొలం తడనదా? నీటిని విడుదల చేయడా 
నికి నీటిపారుదల శాఖ అధికారులు రైతుల 
నుంచి లంచాలు ననూలు చేశారని 


ఆరోపించారు. (ఆం ప్ర 1028) 


చెయ్యితిరుగు క్రి. ceyyitirugu 
(ఏదైనా రంగంలో) మంచి సామర్థ్యం, 
నైపుణ్యం సంపాదించు 10 become 
proficient జూమ్‌ లెన్స్‌ల ఉత్పత్తి వరి 


జ్ఞానంలో చెయ్యితిరిగిన తర్వాత్‌ ... (ఈ 
14889) 

చెలగాటమాడు §. celagaa TamaaDu 
(ప్రమాదకరమైన లేదా ప్రమాదంలో ఉన్న 
వాటిపట్ల) _ నిర్లక్ష్యంగా వ్యవహరించు 
to play (with lives, fire etc.) 
గాంధీ ఆస్సతిలో ఫంగస్‌తో కూడిన సెలైన్‌ 
బాటిల్‌ వాడుతూ రోగుల (పాణాలతో చెల 
గాటమాడినందులకు బాధ్యులైన అధికాడులు 
ఎట్టకేలకు తగిన ఫలితాన్చి అనుభవించాల్సి 
వబ్బింది. (ఆం భూ) 

చెలరేగు (క్రి. celareegu (ఘర్షణలు, అశాంతి 
మొ.) ఒక్కసారిగా ఎక్కువ ఆగు 10 
flare up, erupt శాంతి భదతలు దెబ్బ 
తొంటుస్తాయి. మత కల్లోలాలు తరచుగా 
చెల రేగుతున్తాయి. (ఈ 3589) 

చెల్లాచెదురు వి 
చిందర వందర, 
గదంతా చెల్లాబెదురుగా పడి ఉన్నాయి. (ఈ 


cellaaceduru చూ. 


వాడేనీన బులెటు 
డా య? 


15789) 


చెల్లించు క్రి 6672764 నిబంధనల మేరకు 
ఇవ్వవల సిన డబ్బు ఇచ్చు వేతనాలు, 
ఫీజులు మొ.) to pay (as salary, 
fees etc.) జూలై నుంచి చెల్తించనల సీన 
అదనపు కరువు భిత్యాన్సి నగదు రూపంలో 
చెల్లిస్తారు. (ఆం ప్ర. 209 89) 

చెల్లు (క్రీ 66/12 చట్టపరమైన లోటుపాటు 
యం eఎ ను అ యాం 
లేకుండా ఉండు to be vad ఈ 

పద్దతి ఇక్కడితో న్యస్త పలకొలి. అందుకనే 

ఆయన ఈ ఎన్ఫిక చెల్లదని చెప్పేశారు. (ఆజ 

ప్ర 24 11.89) 


చెల్లుచీటీ వి. CElluenT అంతవరకు అమ 
లులో ఉన్న పద్దతిని ఆపివే సే నిర్ణయం ఇష 

య చ. అ 
end (to a practice, tradition 
etc.) తెల్ల జాతీయుల రిజర్యేవన్‌కు 


చెల్లుచీటీ (ప్ర ఈ 208.87) 
చెల్లుబాటు వి. 
అమలులో ఉండటం being in force 
legally బ్యాంకులలో ఖాళీలను భర్తీ 
చేయగా మిగిలిన అర్హుల జూబితాతో తయా 
రుచేసే వెయిటింగ్‌ లిస్టు గతంలోలా కొక 
ఇక నుండి రెండేళ్ళ పొటు చెల్లుబొటులో 
ఉంటుందని శ్రీ వెంకటరత్హుం చెప్పారు. (ఈ 


cellubtaa Tu చట్టరీత్యా 


67 89) 


దేజారు (కీ. 66604276 ఒక రంగం పై ఉన్న 
నియంత్రణ తొలగిపోవు; పట్టుసడలిపోపు 
to go out of control, slip చేజూ 
రుతున్దు మిరియాల మార్కెట్‌. (ఆం జ్యో 
19.10.89) 

వేజిక్కించుకొను §. ceenkkincukonuy 
(ఎన్నికలు, క్రీడలు మొ) పోటీలో 
విజయాన్ని సాధించు; గెలుచుకొను t0 
wrest (as in elections, sports 
etc.) ఆ తర్వాత 1989లో జరిగిన 
అసెంబ్లీ ఎన్ఫి కలలో కాం గెస్‌(బ్బని ఓడించి 
(ప్రాంతీయ పార అయిన తెలుగు దేశం 
అధికారం చేజిక్కించుకుంది. (ఆం భూ. 35.89) 

చేతిచమురు వి 666120272278 (ఫలితం 
రాని వాటి మీద) సొంత డబ్బుతో 
పెట్ట ఖర్చు 0165 own money 
spent on unfruitful activities 
చేతి చమురు వదిలినా చెముళే చివరకు 
శరణ్యం. (ఆం ప 101087) 

చేతులుకలుపు § ceetulukalupuy ఒక 
ప్రయోజనాన్ని ఆశించి విభిన్న వర్గాలు 
ఒకటిగా అగు t0 JoIn hands (పజూ 
సామ్య పరిరక్షణకు 12 (పతివక్షాల నాయ 
కులు చేతులుకలిపొరని రామారావు అన్నారు. 


(ఈ. 24789) 


చేతులుతడుపు (క్రి. ceetulutaDupu చూ, 


118 


చెయ్యితడుపు; వేరుశెనగ కొరత వ్ర 
మిల్లులు ఆడించ లేకపోయామని వారు సప 
బికలో వివరించి అధికారుల చేతులు తడుపు 
తుంటారు. (ఈ, 24188) 


చతులుమారు క్రి. ceetulumaary (నిబం 
ధనలకు వ్యతిరేకంగా) రహస్యంగా ఒకరి 
నుంచి మరొకరికి డబ్బు అందు to 
change hands రాష్ట్ర (పభుత్వం 
పట్టుణా భూనరిమితి చుం నుంచి గుట్టు 
చప్పుడు కొకుండా మినహాోయింవు ఇవ 
డంలో పెద్దమొత్తంలో చేతులుమారాయని 
రాష్ట్ర రెవిన్యూ మంతి ... ఆరోవీంచారు. 


(ఆం. భూ 281187) 


చేతులెత్తు (కీ. ceetulettuy ఒక పని తన 
వల్ల కాదని స్పష్టం చేయు 10 declare 
helplessness కలిసి వస్తారు అనుకున 
అసంత్త ప్త వాదులు ఇవ్హూడేగాదు అభ్యర్థి 
విషయం తేలక ముందే జారిపోయారు. 
చివరకు వి. నీ. సీంగ్‌ కూడా చేతులెత్తారు. 


(ప్ర శ 7.787) 


చేదోడు వాదోడు 
vaadooDu 
సహాయకరంగా 
helpful another 
న్యాయస్థానాలు పోలీసు విభాగం చేదోడు 
వాదోడుగా వని చేయాలనీ 


వి. 666౭4006 
ఒకరు 
being 


ఒకరికి 
ఉండటం 


to one 


(ఆం. ప్ర 22.489) 


చేపట్టు (కీ. ceepaTTu ఒక పనిని ఆచ 
రణలో పెట్టడానికి పూనుకొను t0 
take up (as a work, scheme 
etc.) ఒక్కొక్క ఇంటీకి 12వేల రూపా 
యలు వ్యయం అవుతుందనీ, వెంటనే లక్ష 
ఇళ్ళ నిర్మాణాని _ చేపడతామని ఆయన 
చెవొొరు.(ఉ. 25 189) 

చేరవేయు (క్రి. 6667276634 (వస్తువు లేదా 


విషయం మొ.) ఒకచోట నుండి 
మరోచోటికి చేర్చు 10 Carry, pass 
on (things, information etc.) 
బయటి నుంచి జైల్లోని నాయకులకు వారి 
నుంచి బయటికి రహన్వ న్హావరాలకు గుప్త 
నమ్మర్రవంతంగా చేరవేసే 
నొరు. (ఆం ప్ర 17388) 


చేరిక వి. ceerika ఒక ప్రదేశానికి 


లేదా ఒక సంస్థ లోనికి ప్రవేశించటం 
arrival at a place, joining an 


నమాచారాన్చీ 


organization 600 మంది శరణాద్దులు 
తమిళనాడు చేరిక. (ఉ 15.6 87) 


చేరిపోవు (క్రి. 6667220074 వ్యాపించు, 
అందు 10 spread, reach ఆయన 
చేనీన ఆరోపణలు రాష్ట్రం నలుమూలలకూ 
చేరిపోయాయనడంలో నందేహంలేదు. 


(ఉ 24187) 


చేరుకొను (క్రి. ceerukony ఒక స్థలానికి 
వచ్చు t0 reach లాగేస్‌లో ఆగష్టు 25 
నుండి నిర్భంధంలో ఉన్న ముగ్గురు ఎయిర్‌ 
ఇండియా ఉద్యోగులు నేడు బొంబాయి 
చేరుకున్నారు. (పశ 241087) 


చేరువఅగు (కీ. 66674726౯4 భావ పరంగా 

' దగ్గర అగు t0 come closer $3 
ప్‌లోని రాజకీయ చతురుడు, నీనియర్‌ 
నాయకుడు (శ్రీ కమలాపతి (తిపారీ, మాజీ 
రక్షణ మంతి వి. పీ నీంగ్‌ రాజకీయ 
(ప్రయోజనాలకోసం అతిచేరువవుతున్నారు 
(ఆం జ్యో 5687) . 

చేష్ట వి. 666౮2 అనుచితమైన పని 
లేదా (ప్రవర్తన improper act or 
behaviour కానీ, ఇక్కడ ఉభయ 

పక్షాలూ ఇస్తున్న (ప్రకటనలూ చేస్తున్న చేష్టలూ 

అన్ఫీ భారత దేశాన్భి ఇరకాటంలోనే వడే 


స్తున్గాయి. (ఉ 71087) 


చెతన్యపరచు §. caztanyaparacu 
ఉత్తేజం కలిగించు t0 20117216 ... 
పారిశ్రామిక రంగాన్టి పటోష్ట సరచడానికి 
స్టాక్‌ మార్కెట్‌ను నుళ్ళీ చైతన్యపరచేందుకు 
కొత్త లెవీల ద్యారా అదనపు వనరులను 
నమీకరించక తప్పదు. (ఈ. 1288) 


చొచ్చుకుపోవు (క్రి. coccukupoovu అడ్డంకి 
లేకుండా ముందుకు సాగు +0 
advance, surge ఇదిలా ఉండగా 
ఇరాన్‌ ఆక్రమణలో ఉన్హ ఫొ ద్వీప కల్పంలో 
తమ సేనలు ముందుకు చొచ్చుకుపోతు 
నట్లు ఇరాక్‌ (వభుత్తం (సకటించింది. (ఆం 
ప్ర 19.488) 

చొచ్చుకువచ్చు §. coccukuvaccy ఇత 
రుల భూభాగంలోకి అక్రమంగా వాద 
బడు t0 intrude సరిహద్దు (ప్రాంతాల్లో 
పాకిస్తాన్‌ సైన్యం కొల్పులకు పాల్పడుతూ 
ఆ మునుగులో బరరిస్టులు ఇండియాలోకి 
చొచ్చుకువచ్చేలా ఆ దేశం నహాయ పడుతు 
న్హదని =. (ఆం. ప్ర 15488) 

చొరబడు క్రి corabaDu అక్రమంగా (ప్రవే 
శించు 10 barge in కుద్దం హానన్‌, జ్యూఫీ 
అనే వ్యక్తులు కారులో వచ్చి ఊరేగింపులోకి 
చొరబడి ఈ అఘాయిత్యం జరిపినట్టు 
పోలీసులు చెప్పారు. (అం ప్ర 11287) 

చారబాటుదారుడు వి. corabaa Tu- 
daaruDu ఒక దేశం నుండి మరొక 
దేశంలోకి అనుమతి లేకుండా 
అక్రమంగా (పవేశించేవాడు 1010764662 
పాకిస్తాన్‌ నుంచి మనదేశంలోకి అక 
మంగా (పవేశిన్తున ముగ్గురు చొరబాటు 
దారులను పోలిసులు ఎన్‌ కౌంటర్‌లో 


కాల్చి వేశారు. (ఆం భూ 10589) 


చొరవ వి 607272 ఒక కార్యసాధనలో అవ 
తలివారి అంగీకారంతో నిమిత్తం లేకుండా 


చి 
అగి 


పూనుకొనే ప్రయత్నం 1261210176 సరి 
వొద్దు వివాదం వరిష్కారానికీ మరింత చొరవ, 
(ఆం భూ 90 687) 

చోటు చేసుకొను (క్రి. cooTu 
ceesukonu స్టానమేర్పరచుకొను to 
figure నక్షలెట్ల కార్యకలాపాలు. శాంతి 
భ్యదతల సమున్వు i 
ఈ సమావేశంలో 


మొద్దలోన అంశాలు 
(పముఖంగా చోటు 
చేసుకొంటాయి. (ఈ 6989) 
చోరీచేయు (క్రి. 2007166632 (ఇతరుల 
డబ్బు, వస్తువులు) దొంగతనంగా ఎత్తు 
కుపోవు *+0 5teal వేషం మార్చి 10వేలు 
చోరీచేసిన బాలిక, (ఆం ప్ర 101287) 
చౌకడిపో వ. c౭1౪kaDpo0 చౌక దుకా 
ణాలకు నిత్యావసర వస్తువులు సరఫరా 
చేసే గోదాము hole sale depot 
for fair price shops తెలుగు దేశం 
పార్టీకి చెందిన అన్మదీయులకే చౌకడిపో 
డీలర్‌ షిప్‌లు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి 
... కొత్త ఎత్తు వేశారు. (ఈ 12589) 
చౌకదుకాణం వి caukadukaa Nam 
(పభుత్వం నిర్ణయించిన ధరకు 
నిత్యావసర వస్తువులను సరఫరా చేసే 
అంగడి fair price shop చౌక 
దుకాణాల్లో సామాన్వు (ప్రజలకు నంచవల నీన 
పామోలిన నూనె టాంకర్లు దారి మళ్ళించి 
వేల రూపాయల లాభాలను 
మధ్య దళారీలు కొ స్రైన్తుం కు +. (ఉ 17.87) 
చౌకబారు విణ. Ca ukabaary స్థాయికి 
తగని Cheap ఆగష్టు 15వ తేదీన ఎ్మరకో 
టపె నుంచి చేసినంత చౌకబారు (సంగం 
గతంలో ఏ ప్రధాన మంత్రి చేయలేదని శ్రీ 
ఉపేంద విమర్శించారు. (ఆం ప్ర 21889) 
చౌకీదారు వి. caukudaary కాపలా కాసే 


మనిషి watchman పోరీను నీబందిలో 


౨౦ శాతం నుంది (సజొ (ప్రతినిధుల, అధికొర్ద 
ఇంద్ర వద్ద చౌకీదార్లుగా ఉన్నారని ... (ఆం 
భూ 6789 
ఛ 
ఛాందస వర్గం వ్‌ 
72747౫ పొతభావజాలానికీ కట్టుబడి, 
వ్యవస్థలో తీవమైన మార్పులను వ్యతిరే 
కించే వ్యక్తుల సమూహం 07110603 
section అయితే గోర్చుచెవ్‌ మనుగడ 
అ క్రేుకొలం జరగదని ఆయన విధానాలకు 
సోవియట్‌ ఛాందన వర్గాల నుంచి నవాలు 
తప్పదని కొందరి అభిపాయం. (ఆం. ప్ర. 


8 5.89) 


chaandasa 


ఛాందస వాది వి, chaandasa 
౪4041 మత విషయాలలో కరడు గట్టిన 
సంప్రదాయవాది fUndamentalst, 
traditionalist భారత దేశంలో 
జమ్మూ కాళ్ళీ ల్‌ రాష్ట్ర స్థానాన్ని నవాలు 
చేస్తూ ముస్తీం ఛాందస వాదులు ప్రక 


టనలు గుప్పీస్తే తీవ్ర పరిణామాలు 
ఎదుర్కో వలసీ వస్తుందని 
(ప శ 14787) 


ఛాంపియన్‌ షిప్‌ వి. 6haampiyanSip 
క్రీడల్లో ఏదైనా రంగంలో ఉత్తమ క్రీడా 
కారుడు లేదా ఉత్తమ టీమ్‌ని నిర్ణయించ 
డానికై జరిపే పోటీ Championship 
56 ఏళ్ళ షీలా మెర్యాదేకల్‌ ... హర్యానాలో 
జరిగిన వెటరన్స్‌ అథ్ధెటీక్‌ ఛాంవీయన్‌ షిప్‌ 
400 మీటర్ల వరుగు పందెంలో బంగారు 
వతకం సాధించారు, (ఈ 5.6.89) 


ఛాంబర్‌ వి. chaambar ఉన్నతాధికా 
రికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “గదీ 
chamber ఇక జుక్కల్‌ సోమవారంనాడు 
(వతిపక్ష పార్రమంటు నభ్యులతో తన ఛాంబ 
ఠ్‌లో మాటాడినపూడు కేవలం రెతుల 


(ప్రయోజనాల కోనమే (బడీ కంపెనీకి నుంకం 

మినహాయింవు ఇచ్చారు ... అన్నారు. (ఆం 
ప్ర 9589) 

ఛానల్‌ వి. ౭haanal (దూరదర్శన్‌, రేడి 
యోలలో) కార్యక్రమాలు ప్రసారమయ్యే 
ప్రత్యేక సాంకేతిక మార్గం Channel (as 

జొతీయ 

స్లాయిలో ఒక (పత్యేక ఛానల్‌ను (పారంభిం 


చాలనీ “ఆకాశవాణి” సంకల్పించింది. (ఆం 


in electronic media) 


ప్ర 27 488) 

ఛారిటబుల్‌ d.chaari Ta bul 
TrasT విరాళాల డబ్బుతో సామాజిక 
ప్రయోజనాలకోసం కార్యక్రమాలు నడ 
సభ్యుల సంఘం charitable trust 


be 


ణి డా శా 
ఛారిటబుల్‌ (ట్రస్తలు చిన్నా పెద్దా దేవాల 
యాలు జంటనగరాల్లో మొత్తం తొమ్మిది 
వందలా ఇరబెమూడు ఉన్నాయి. (ఈ అను 


16 89) 
ఛాలెంజ్‌ చేయు 8. _chaalenjceeyu 
(ఓటింగ్‌, గస్తీ మొ. సందర్భాలలో) 


వ్యక్తుల గుర్తింపుపట్ట్ల అనుమానం వచ్చి 
నపుడు వాళ్ళను అద్దుక్‌ "ని (పశ్నించు 
to challenge దొంగ ఓట్లు వేయడానికి 
వచ్చిన వారిని పోలింగ్‌ ఏజెంట్లు నిలదీ 
శారు కొన్ఫి బూతులలో ఛాలెంజ్‌బేసీ 
పట్టుకున్నారు. (ఆం ప్ర 241189) 
ఛిన్నాభిన్నం వ్‌ 
(క్రమం తప్పిన స్టితి, విచ్చిన్న పరి స్థితి 
disarray ముఖ్యమంత్రి 


chinnaabhinnam 


అన్ది 
రంగాలలో అభివృద్దిని నాశనం me రాష్ట్ర 
ఖజానాలో డబ్బు లేకుండా దివాలా తీయించి 
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్ల్రం చేనీ అస్టీరత 
పర్పరచారని ... (ఆం భూ. 14589) 

ఛత్కరించు క్రి. chutkarimney ఆస 
హించుకొను tO despise కాంగ్రెస్‌ 


121 


నాయకులు సిగ్గూ లజ్జా లేకుండా అధికా 
రాని అమ్ముకొని సొమ్ము గడించి విదేశీ 
బ్యాంకులలో దాచుకుంటున్ల కేందోనాయ 
కుల మోచేతి నీళ్ళు తాగడానికి కాళ్ళు 
కడగడానికి సిద్ద పడుతున్నారని ఆయన 
ఛీత్కరించారు. (ఈ. 4.787) 

ఛైర్మన్‌ వి. chairman ఒక సంస్థకు అధ్య 
కుడు Chairman or chairperson 
సమీక్షా మండళ్ళకు వివిధ మంతులను ఖైర్భ 
న్తుగా ముఖ్యమంతి నామినేట్‌ చేశారు. (ఈ 
5687) 

a 

జటిలం వి jaTilam పరిస్థితిలో 
మరింత క్షిష్తత Critical, precarious 
ముఖ్యంగా వెస్టిండీస్‌ 26 పరుగులకే 4 
నికెట్లు కోలోయి జటిలమైన నీతిలో వడిన 
దశలో ... (ఈ 2.489) 

జట్టు వి. ౨4౯౫౫ ఆటలో ఒక పక్షం వైపు 
ఆడేందుకు ఏర్పడిన బృందం team 
భారత వెస్టిండీస్‌ జట్ల మధ్య... (ఆం ప్ర 
1188) 

జడలువిప్పు (క్రి. jaDaluvippu (విద్రోహ 
శక్తులు) ఒక్కసారిగా విజ్బంభించు t0 
rage రండు లక్షల ముంది సైనికులను 
పారా మిలిటరీ దళాలను మోహరించినా 
పరిషత్‌ ఎన్ఫికల్లో పొంసా శక్తులు జడలు 
విప్తాయం కే (ప్రశాంతంగా ఎన్చికలను నిర్హ 
వొంచడం సైనిక (ప్రభుత్వానికి శక్తికి మించిన 
పనేనా అయి ఉండాలి. (ఈ 202.88) 

జతచేయు అంతకు 
ముందున్న దానికి మరికొంత కలుపు 
to add అర్థట్‌ తన స్కోరుకు మలో 13 
పరుగులు జతచేశాడు. (ఈ. 1188) 


జనజాగరణ ఉద్యమం వి. 


garaNa udyamam (పజలలో ఒక సమ 


(కీ. jJataceeyu 


janajaa- 


122 


స్యపై అవగాహన, చైతన్యాలను కలిగించేం సరం ఉన్హుదని కొందరు మంతులు పార్టీ 
దుకు ఉద్దేశించిన కార్యక్రమం 6009169 నాయకులకు  చెప్పీనట్లు తెలినీంది. 
awakening movement కంచి (ఆం ప్ర 1.1.88) 
స్వామి డీ జయేంద నరన్హుతి విజయ దళ జనవాక్య సేకరణ వి, janavaakya 
మినాడు తమ “జన జాగరణ” ఉద్భమా ని seekaraNa (ప్రభుత్వేతర సంస్థల ద్వారా, 
(వొరంభించారు. (ఆం. జ్యో, 4.10 87) ఏదైనా ఒక విషయం పై ప్రజాభి యాన్ని 
జనజీవన స్రవంతి వి, (2240010222 తెలుసుకోవటానికి శాంపుల్‌ స ద్వారా 
727౮224 అధిక సంఖ్యాక ప్రజలు మను చేసే యత్నం Opinion po’ ఈ ... 
గడ సాగించే పద్ధతి main stream జననాక్య సేకరణనే ఆధారంగా తీసుకుం కే 
(of life) జన జీవన (స్రవంతిలో చేరడా ... మేనక, నంజయ్‌సీంగ్‌లకు ఎక్కువ ఓట్లు 
నికి అంగీకరించి పోలీనులకు లొంగిపోయిన పడతాయని అనుకుంటున్నారు. (ఆం. ప 
దృష్ట్యా “వారి నత్తర పునరావాసానికి 24.9 87) 
(ప్రభుత్యం నఫారను చేయగలదని ఆయన జనవిజ్ఞానయాత్ర వి. _Janavijnaana 
చెప్పాడు. (ఆం భూ. 77.89) yaatra వైజ్ఞానికాభివృద్ది సాధించిన 
జనతా కరూ గ్‌ వి. (67622426 ఫలితాలను (ప్రజల దగ్గరకు తీసుకు 
2744 (నిరసన వ్యక్తం చేస్తూ) (పభుత్వ వెళ్ళటానికి చేసే పర్యటన 2 
ప్రమేయం లేకుండా ప్రజలు తమకు తామే tour undertaken by social 
వీధులలో తిరుగ కూడదని విధించుకొని activists to popularize the 
పాటించే నిషేధం య711 curfew అల knowledge of science విజ్ఞాన 
రకు దిగుతున్నారన్ల కారణంగా “బోడో” ప్రజ శాస్త్రం పెంపొందించి (ప్రజలందరికీ చేరువ 
లను విచ్హ్షణా రహితంగా అరెస్టు చేయడాన్సి చేయాలను (ప్రధాన లక్ష్యంతో దేశ వ్యాప్తంగా 
వ్యతిరేకిన్తూ మూడురోజుల పాటు రాత్రి 5 చోట్ల నుండి బయలుదేరుతున్హ భారత 
నుంచి ఉదయం వరకు రాతి వేళల్లో “జనతా జన విజ్ఞాన య్యాతలలో భాగంగా ... (విశా 
కర్ఫూ ల్‌ ను పాటించాల్సి ందిగా అఖిల బోడో 8987) 
విద్యార్దుల యూనియన్‌ వీలుపు నిచ్చింది. జనసమీకరణ వి. JjAnasamMnkaraNa 
(ఆం. ప్ర. 8589) మద్దతు ఉన్నట్టు నిరూపించుకోటా 
జనబల ప్రదర్శన వి. jan- నికి రాజకీయ పార్టీల పారు (పజ 
abala pradars ana (పజల మద్ద లను తరలించుకుని రావటం Mass 
తును చూపించేందుకు ఎక్కువ mobilization ఎనీ కార్చ క్రమాని కేనా 
సంఖ్యలో (పజలను హాజరు పర దాదాపు అన్ది పార్టీలు జనసమీకరణకు పూను 
చటం demonstration of the కోవడం నహాజమే. (ఆం ప్ర. 1989) 
strength of mass (support) జనసాంద్రత వ. ,422362247222 ఒక 
(ప్రజా బల ప్రదర్భనకు సన్నాహం ... మున చదరపు కిలోమీటరు వైశాల్యంగల ప్రదే 
న్ష్రడూ లేని విధంగా జనవరి 9వ తేదీన శంలో నివసించే (పజల నిష్పత్తి density 


'జన బల (పదర్శ్భని జరవవలసిన అవ of population సెంటల్‌ ఏషియా, 


123 


మరికొన్లి జన సాంద్రత ఎక్కువగా ఉన్ల (పదే నంతానంలో జన్యు సంబంధ వెకల్ళొల పె 
శాలలో నిరుద్యోగం ఉందని ... అన్నారు. కూడా త్యరలో ఒక పరిశోధనాత్మక పథ 
(ఆం. ప్ర 30689) కొన్టి జన్యుశాస్త్ర శాఖతో కలనీ చేపట్లు 
జనాంతిక ప్రకటన వి. 2226272244 బో తున్గట్లు ఆమె తెలిపారు. (ఆం. ప్ర 15 89) 
praka Tana వ్యక్తుల పేర్లు బయటకు జప్ను వి. japtu ప్రభుత్వ సంస్థలకు బకాయి 
రాకుండా (రహస్యంగా) అభిప్రాయాల్ని పడ్డవారి ఆస్తి పాస్తుర్ని స్వాధీనం చేసు 
తెలపటం statement made in కోవటం Confiscation ఒకవేళ రాష్ట్ర 
private పరీ వర్గాల జనాంతిక (పభుత్త్యం రాజకీయ కక్ష తీర్చుకునే ఉద్దేశంతో 
(సకటనల (ప్రకారం జోషిని దోషిగా బప్తులు (సారంభిస్తే (సజులు ఈ (పయ 
నిర్జారించి పదవీ (భ్టం చేయడానికి త్సాలను (నతిఘటించాలని ఆయన వీలుపు 
ముఖ్య హేతువులు మూడని (ప్రచారం నిచ్చారు. (ఉ 47,87) 
జరుగుతున్ద్రది. (ఈ 21188) జమకూడు క్రి. ౧674844004 ఒకచోట 
జనాంతిక సమావేశం వి. 22222206 గుమికూడు t0 ఒ55601016 జావా నము 
samaaveesam వివరాలు ఇతరులకు (దంలో “కీన్‌ ఎలజబెత్‌-2” నౌకలో వందల 
అందకుండా జరిపే సమావేశం ౧105641 మంది శాస్త్రజ్ఞులు, సావాసికులు ఇప్పటికే 
door meeting అనావృష్టీకీ గురైన జమకూడారు, (ఈ 13.388) 
(వజులను ఆదుకోవడంలో రాష్ట్ర (వభుత్తం జమచేయు (కీ. jamaceeyu (వసూ 
విఫలమైందని, నహాయక చర్చలు ల్వ్ష్యానికి లైన) డబ్బును సంబంధిత కార్యాలయానికి 
చాల దూరంగా వున్నాయని (ప్రధాన మంతి చెల్లించు to credit (గ్రంథాలయ సెస్‌ 
రా ముఖ్యమంతి (పభుత్యొధికారులతోను వనూలు కూడా ఎప్పటికప్పుడు చలాను ద్యారా 
జరిపిన జనాంతిక సమావేశంలో తీవంగా జిల్లా గంధాలయ నంస్థకు జనుచేనీ దాని నక 
ఎమర్భించారు (ఉ 8.987) లును కూడా కార్యాలయానికి అందజేయాలని 
జనాకర్షక కార్యక్రమంి. JAnaakarSaka ఆయన తెలివారు. 
kaaryakramam ప్రజలను (ఓట్ల జయప్రదంచేయు §. 6222072427 
కోసమై) ఆకట్టుకోవడానికి 666/4 విజయవంతం చేయు; సఫలం 
రూపొందించిన పథకం populist చేయు to make sth a success 
programme ఒక వంక వోటర్లను కార్ఫుకర్తలు, కార్మికులు పెద్ద నంఖ్యలో 
ఆకర్షించడానికి ఎన్లికల నమయాన జనాక్రర్గక పాల్గొని ధర్మాని జయ్యప్రదం చేయాలని ... 
కార్యక్రమాలను (ప్రకటేంచడం, మరోవంక విజ్ఞన్తీ చేసింది. (ప్ర శ 27.10.87) 
(ప్రతి వక్తాల మీద ... నిందలు వేయడం జరిమానౌ వి,4717%44244 నియమ నిబం 
ఆయన ద్విముఖ వ్యూహం. (ఈ, 4789) ధనలను డఉల్లంఘించినప్పుడు డబ్బు 
జన్యుశాస్త్ర, శాఖ వి. ౧2౧2౪48 628074 రూపేణా వేసే గిక్ష) జుల్మానా fine, 
'_$00kha వారసత్వ గుణాలను అధ్యయనం penalty ప్రదర్శనలో పాల్లొన్న కార్మికు 
చేసే శాస్త్ర విభాగం department of లకు జరిమానా ఎధిస్తున్నారు. (ఈ. 30 5.89) 


genetics మేనరికాలు చేనుకున వాది జరుగు క్రీ. jarugu ఒక కార్య 


జల 


జల 


(క్రమం నిర్వహించబడు t0 be held, 
conducted ... ముట్టూడు (గౌమంలో 
పోలింగ్‌ గురువారంనాడు కొక శుక్రనారం 
నాడు జరుగుతుందని ... (వకటొంచారు. 
(ఆం. జ్యో. 3.1287) 

జరుపు క్రి. 47424 చర్చలను, కార్యక్రమా 
లను నిర్వహించు 10 hold, conduct 
ఆదివారం సాయంత్రం తమను నక్షలెట్లు 
నిర్హంధించిన విషయంగానీ, తాను వారితో 
మంతనాలు జరువుతున్ను నంగతిగానీ ఆమె 
చెప్ప లేదు. (ఈ 29.12 87) 

జర్నలిస్టు వి. jarnalisTu వార్దా పత్రికలలో 
వార్తలను, వ్యాసాలను రాసే వ్యక్తి; పత్రికా 
రచయిత, విలేఖరి journalist చద్దా 
ఢిల్తీకి చేరుకున్సువ్దుడు జర్జులిస్తులను వేధించి, 
అవమానించేందుకు (సయత్సించారని 
అన్నారు. (ఆం. (ప. 19.4 88) 

దిగ్బంధం వి. jala dig- 
bandham (ఒక ప్రాంతాన్ని వరద 
వీరు చుట్టు ముట్టి ఇతర ప్రాంతాలతో 
సంబంధం లేకుండా చేయటం 10 be 
marooned కరీంనగర్‌ జిల్లా వేముల 
వొడ పొత తాలూకా నిన్సుటో భారీవర్జాలకు 
జల దిగ్భుంధంలో చిక్కుకు పోయింది. 


(ఆం. ప్ర 24889) 


ప్రవేశం చేయు క్రి. 44 
praveesSam ceeyu నౌకలను, జలాం 
తరాములను కొత్తగా నీ4ిత్లోక్రి 


దింపు t0 COmmission (ships, 
submarines etc.) పూర్తి స్వదేశీ 
పరిజ్ఞానంతో నిర్జించిన మొట్ట మొదటి జలాం 
తరామి “ఐ ఎన్‌ ఎస్‌. శాల్మి ) నేడు 
జే 
ఇక్కడ జల (సవేశం చేనింది. (ఆం. ప్ర 11089) 
జలమయం అగు (కీ. 
(ఏదైనా 


Jjalamayam 
agu 


(ప్రాంతం, పూర్తిగా 


124 


జలవిద్యుత్‌ వీ; 


జలాశయం వి. 


నీటితో నిండిపోవు be 5ubMmerged 
under water ... వరదల వల్ల 
సీంగూరు (ప్రాంతంలో వల్దపు (ప్రాంతాలు 
జలమయం కావడంతో 


(ఆం. ప్ర 25.789) 


jalavidyut 
నీటి ఉత్పత్తి అయ్యే 
విద్యుత్తు power generated by 
రాష్ట 
పైనే 


ఏర 


ద్వారా 


a hydro-electric station 
(ప్రభుత్యం పూర్తిగా జల విద్యుత్‌ 
ఆధారపడటం వ్ర ఈ దుస్థితి 
డిందని ఆయన విమర్శించారు. 


(ఆం ప్ర 35.89) 


జలసంఘం వి. Jalasangham జాతీయ 


స్థాయిలో దేశంలోని నీటివనరుల యాజ 

మాన్యం పై అధికారంగల కమిటీ ter 

commission కర్ఫూలు జిల్లాకు చెందిన 

వరదరాజు స్వామి (పొజెక్టుకు కేంద జల 
ళు 

నంఘం సపీల్‌ 12 వ తేదీన అనుమతి 

ఇచ్చింది. (ఉ. 194.88) 


జలన్హా పీతం అగు క్రి jalasthaapitam 


౧౯4 నీటి అడుగు భాగాన కూరుకుపోవు; 

జల సమాధి అగు శం be drowned 

మాల్లీవుల దుర్మాక్రమణకు విఫల యత్తం 

చేసీన కిరాయి సైనికుల వదనప్రోగెస్‌ లెట్‌ 

నముద గర్భంలో జలసావితం అయింది. 
యు 

(ఆం జ్యో. 8 1188) 


జలాంతరామి d.jalaantargaams సము(ద 


జలాల లోపల సయనించగల నౌకా బలం 
లోని యాంత్రిక నౌక submarine 
స్వీడన్‌లోని ఒక సంస సాంకేతికంగా ఇంత 
కంటే మంచి జలాంతర్గాములను తయారు 


చేనీంది, (ఆం. ప్ర 18589) 


jalaa$ayam నదులకు 
ఆనకటలు కటి నీరు నిల్వ చేసిన (ప్రాంతం 
రు రు 


reservoir సాగర్‌ జలాశయం పూర్తి నీటి 
మట్టం 590 అడుగులు కొగా, ఇప్పుడు 836 
అడుగుల వరకే నీరు ఉంది. (ఉ 61087) 


జవహర్‌ రోజ్‌గార్‌ యోజన వి. 
javahar 70086427 yoojana పంచా 
యితీ పరిధులలోని "పేదప్రజల అభ్యు 
న్నతికీ, ఉపాధికల్పనకూ ఉద్దేశించి ప్రవే 
శపెట్టిన పథకం. (కేంద్రం నుంచి 
నేరుగా నిధులు అందించటం ఈ 
పథకం ప్రత్యేకత) 2 development 
programme for the villages 
by which the central govt. 
sanctions funds directly to 
the village councils 2630 కోట్ల 
రూపొయలు ఖర్భుకాగల (గ్రామీణ ఉనాధి 
పధకం “జవహర్‌ రోజ్‌గార్‌ యోజన” ను 
పంచాయితీల ద్యారా అమలు పరుస్తామని, 
(వతి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించ 
గలమని అన్నారు. (ఆం భూ. 118.89) 


జవాబుదారీ వి. 70౮664 ర 46666717 బాధ్య 
త వహించటంbeing responsible 
(వధాన మంతి (ప్రజలకే జవాబుదారీ అని, 
(పతివ్వ్తానికి కొదని ... వ్యాఖ్యానించారు. 
(ఆం. ప్ర 25789) 

జాగీరు వి. [227474 ఒక వ్యక్తి సంపూర్ణాధి 
కొరాలు కలిగి, హక్కుభుక్తంగా అనుభవ 
స్తున్న కొంత (ప్రాంతం estate రాష్ట్రం 
ఎవరి జూగీరూ కొదు. (ఈ 2811.89) 


జాగృతం చేయు §. jaagRtam ceeyu 
ఒక విషయాన్ని గురించి సమాజంలో విచ 
కణా జ్ఞానం కలిగించు; మేల్కొలుపు 
శ ళా 
to awaken, make the people 
aware of sth ఇటునంటీ దురాచారా 
లను అరికట్టుటలో నొంఘక సేవానంస్లలు, 
ఇతర వర్గాలవారు (ప్రభుత్వానికి సహాయ 


సడి (ప్రజలను జాగ్గతం చేయుటలో కృషి 
జరపొలన్నారు. (ఆం ప. 249.87) 

జాతా వి. ౭2046 నిర్తిష్ట రాజకీయ, సామా 
జికాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఊరే 
గింపుగా కదిలే వ్యక్తుల బృందం team, 
band రాష్ట్రంలో వివిధ (పాంతాలలోని 
అమరవీరుల స్థూసాల నుండి బయలుదేరి 
వన్తున్హా బొతాలు, (ప్రచార దళాలు నవంబట్‌ 
2న తేదీకి ... తారనాక చౌరస్తాకు చేరాలి, 


(విశా 281087) 


జాతిద్యయ వాదం వి. J/AatIdvaya 
vaadam (హిందూ-ముస్టిం) రెండు 
మతాలకు చెందిన వారికి విడివిడిగా దేశా 
లను ఏర్పరచాలన్న (ప్రతిపాదన; ద్విజాతి 
సిద్దాంతం two-nation theory ఒక 
.వెపు మహమ్ము దాలీ జినా జాతి దాయ 
వాదాని వురన్మరించుకొని .. (ఆం జ్యో 


211.88) 


జాతిపిత వి. ౫2202134 దేశ ప్రజలకు ఆదర్శ 
ప్రాయమైన తండి వంటి వ్యక్తి; గాంధీ 
father of the nation జూతివీతకు 


నివొళ్ళి (ఆం. ప్ర. 310.87) 


జాతి ఎవక్ష వి. jaati vivakSa తోటి 
జాతులను తక్కువగా చూడటం racial 
segregation, apartheid అమెరిక 
లోని నల జాతీయులు నిరు పేదలుగా ఉండ 
టానికి జాతి వివక్షే కారణమని జాతీయ 
పరిశోధనా మండలి స్నృష్షం చేసీంది. (ఆం ప్ర 
298 89) 

జాతివెలి విధానం వి. Jaatvel vid- 
haanam చూ. జాతి వివక్ష. “జాతి వలి 
విధానం అమలుకు మరోతూరి (ధునీకరణ 
పొందిన బోధా (వభుత్తం* ఎం (ప్రజా 5.687) 

జాతివ్యతిరేక శక్తి ఏ. jaatwyatireeka 
Sakti దేశ (ప్రయోజనాలకు భంగక 


రంగా (ప్రవర్తించే వ్యక్తీ anti-national 
elements మత విలువలు హరించిపోయే 
(ప్రమాదం ఎదురవుతున్హుదనీ, ఈ ధోరణీ 
ఇలాగే కొనసాగితే జూతివ్వతి రేక శక్తులు లాభ 
పడతాయని (నధాని హెచ్చరించారు, (ఆం. 


భూ 10787) 


జాతి సంక్షోభం వి. jaati Sanksoobham 
దేశంలోని జాతుల మధ్య సంఘర్షణ ఫలి 
తంగా ఏర్పడిన విపత్కర పరిస్టితి, పో. 

a న! 
చూ. జాతి సమస్య ethnic crisis 
శ్రీలంక జాతి సంక్షోభానికి పరిష్కారం కను 
గొనేందుకు ... (ఈ. 5.687) 


జాతి సమస్య వి. ౧2442 samasya దేశంలో 
భిన్నజాతుల మధ్య చెలరేగే వివాదం 
ethnic problem జాతి నమన్వల పరి 
షా రానికి (శ్రీలంక (పభుత్యం చేనీన తాజా 
(పతిపాదనపట్ల ws హర్షం వ్యక్తం చేనీంది. 
(ఈ. 22787) 
జాతీయ అవార్డు వి. jaatiya 20424706 
దేశ స్థాయిలో ఏదో ఒక రంగంలో ప్రత్యేక 
కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే బహుమతి 
లేదా గుర్తింపు national award 
ఇద్దరు శాస్త్రవేత్తలకు జాతీయ అవా 
ర్లులను నంఘం అధ్యక్షుడు డ్డాక్టరు ఎ వీ 
మత గురువారంనాడు బహుకరించారు, 


(ఈ. 1188) 


జాతీయ ఈక్విటీ నిధి వి. )644/42- 
ya tikuiTu 27241 కేంద్ర (పభుత్వం 
వారు ఆర్థికంగా వెనుకబడిన బలహీన 
వర్గాలవారికీ, మధ్య తరగతివారికీ చిన్న 
చిన్న పరిశ్రమలు నెలకొల్పి నడుపుకోడా 
నికి వీలుగా జాతీయస్థాయిలో ఏర్పాటుచే 
సిన స్థిరమైన వడ్డీలేని నిధి national 
equity fund జ్లర్టికంగా బల వీనవర్లాలు, 
మధ్య తరగతివారు లఘుపరి శ్రమలు న్లాపించ 


జాతీయకరణ వి. 


డానికి వీలుగా జాతీయ ఈక్పీటీ నిధి 
సెలకొల్పు తున్హుట్టు ... (ప్రకటించారు. (ఆం 
ప 5.787) 

jaatnyakaraNa 
ప్రయివేటు వ్యక్తుల అధీనంలోని, సంస్థ 
లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావటం 
nationalisation విజయవాడ నీటీబ 
స్‌లు మొత్తం జాతీయకరణ పై అడిగిన ఒక 
(పళ్ళకు జవాబుగా (గౌమీణ (పొంతాలలో 
జాతీయకరణ పూర్తి అయ్యోకనే ... (విశా 


8.6 87) 


జాతీయగీతం వి. jAatiyagiitam దేశ 


భక్తీ పూరితమై ఆధికారికంగా గుర్తింపబడిన 
గేయం national anthem 1950 
జనవరి 24 వతేదీన జరిగిన రాజ్యాంగ 
నభ సమావేశంలో డ్వాకర్‌ రాజేంద్మపసాద్‌ 
చే “జనగణమన” గీతం జాతీయగీతంగా 
(పకటిత మైంది. (ఆం జ్యో 26.188) 


జాతీయ చిహ్నం వి. jaatuya cihnam 


ఒక దేశపు చారి తక, సొంస్క తిక వార 
సత్యానికి ప్రతిబింబంగా ప్రభుత్వం ప్రక 
టించిన గుర్తు national symbol 
భారత జాతీయ చివ్చాలలో “జాతీయ గీతం” 
ఒకటీ (ఆం జ్యో 26 188) 


జాతీయ జీవన స్రవంతి వి. jt 


iya 2227424 67270424 దేశమంతటా 
ప్రజల ఆమోదంతో సాగే జీవిత విధానం 
national main stream అస్నాం, 
మిజోరం, వంజాబ్‌లు (క్రమంగా జాతీయ 
బీవన (స్రవంతిలోకి తిరిగి వస్తున్నాయని 
ఆయన అన్నారు. (వణ, 8687) 


జాతీయ టెలివిజన్‌ వి. [242104 Teliv- 


yan ప్రభుత్వం అధీనంలో ఉండి దేశవ్యా 
ప్తంగా ప్రసారం కలిగిన దూరదర్శన్‌ వ్యవస్థ 
national television ... అత్వవనర 


, నమావేశం అనంతరం జాతీయ టెలివిజన్‌ 
ఆయన నిరయాన్ని (వకటించింది. (ఆం ప్ర 
26.4 89) 

జాతీయతాభావం వి. 
bhaavam స్వదెశం పట్ల, దేశ నాంస్క 3 
తిక ఐక్యత పట్ల అభిమానం national 
Spint అయితే జాతీయతాభానం అత్త 
ధికంగా ఉండే (ఫెంచి వారికి ... (ఈ 


jaatuyataa 


26.6 87) 


జాతీయ పత్రిక వి. ౧462022322 patrika 
దేశ వ్యాప్తంగా (పచారంలో ఉండే వార్తా 
పత్రిక national daily స్థానిక వత్రి 
కలను, జాతీయ స్మతికలను ఎవభీదించాలని 
(స్రభుత్తుం చేస్తున (ప్రయత్తాలను జర్దులి 
సులు భగం చేశారు. (ఆం ప్ర 4789) 
జాతీయ పార్కు వి, jaatiya 
paarky దేశస్థాయిలో (పకృతి సౌంద 
ర్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ పర్యవే 
క్షణలో ఏర్పాటు చేయబడిన ఉద్యాన 
వనం national park లక్ష ఎకరాలలో 
జాతీయ పార్కు. (ఆంజ్యో 21087) 


జాతీయ పోటీ ఏ. )౭౭4382 pooTu 
దేశ స్థాయిలో ఎంపికైన ఆటగాళ్ళ 
మధ్య జరిగే ఆటలపోటీ national 
tournament ఒక జాతీయ పోటీలో 
ఆడుతున్దు మొహీందోల్‌ అమర్‌నాథ్‌ బాగా 
రాణిస్తే అతన్ని పెస్టు జుట్టుకు ఎంవిక 
చేయవలసి వస్తుందని ... (ఈ. 188.89) 

జాతీయ ప్రత్యామ్నాయం వి. jaatiiya 
pratyaamnaayam దేశ స్థాయిలో అధి 
కారంలో ఉన్న పార్టీ స్థానాన్ని ఆ(క్రమిం 
చగల సత్తావున్న పార్టీ(లు) national 
alternative ... (ప్రజాతంత్ర పార్టీలు, 
శక్తులు జాతీయ (వత్వామ్దూయాన్సి యివ్వువల 
నీన ఆవశ్యకత ఈనాడు ఉన్హదని కార్యవర్గం 


తెలిపింది. (విశా 20687) 


జాతీయ బులెటిన్‌ వి. jaatriya bule Tin 


దేశ మంతటా ప్రసారమయ్యే ఆకాశవాణి, 
దూరదర్శన్‌ల వార్తాప్రసార కార్యక్రమం 
national bulletin గత ఆరునెలల్లో 
(వతిషక్షాలకు సంబంధించి 4992 లైన్లను, 
అధికొర పారీకి సంబంధించి 3124 లెనను 
మూ డగా 
ఆకొశ వాణీ ఇంగ్లీషు బాతీయబులెటిన్‌ లో 
(పీసారం చేసినట్టు ఆయన తెలిపారు. (ఈ 


6789) 


జాతీయ మండలి వి. 2412224 manDal 


జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ విధా 
నాలనూ, కార్యక్రమాలనూ రూపొందించే 
సంఘం national council న. వి. 
ఐ జొతీయ మండలి ఐదురోజుల నమా 
వేశం ముగింవు సందర్భంగా ఒక తీర్మా నాన్చి 
ఆమోదినూ ... (ఉ 24488) 


జాతీయ రహదారి వి. ౮౭౭౧౭౩2 ra- 


hadaarz కేంద (పభుత్వ అజమాయి 
క్స్‌ ల్రో ఉన్న (ప్రధాన మార్గం national 
high-way జాతీయ రహదారిపై విజయ 
వాడ నుండి హైదరాబాద్‌ పెళ్తున రోడ్డు 
రవాణా సం బన్సు అదువు తన్పీ రోడ్డు 
(పక్కన గోతిలో వడటం ... (ఆం జ్యో. 


11.6.87) 


జాతీయ లక్ష J వి. jaatuya lakSyam 


దేశస్టాయిలో ఉత్పత్తి రంగాలకు సంబం 
ధించి సాధించాలనుకున్న పరిమాణం 
national target ... కోళ్ళ సెంపకా 
నికి (ప్రభుత్యం జొతీయ లక్ర్రాలు న్లిరయించి, 
ద్‌ని అభివ్రుద్దికి మార్గ దర్భకత్తుం వహీం 
చడం అవసరమని ... నూచించింది. (ఈ | 


4.789) 


జాతీయ వాటర్‌ గ్రిడ్‌ వి. ౧4౭6724 


vaaTar griD దేశ వ్యాప్తంగా నదీజ 


లాల పంపిణీ వ్యవస్థ national water 
grid న్యర్ధీయ డాక్టర్‌ క. ఎల్‌. రావు 
నూచించిన జాతీయ వాటర్‌ (గిడ్‌ను నౌల 
కొల్పే. _ విషయాన్ది కొందడు లోకనభ 
నభ్వులు (పస్తావించినందుకు 
వ్యక్తం చేశారు. (ఆం ప 


హర్థం 
20 8 87) 
జాతీయ వార్హాసంస్థ వి. jaatuyai vaar- 
iaasamstha దేశ స్థాయిలో వార్తా పేక 
రణ జరిపి, వార్తా పత్రికలకూ, సమాచార 
కేంద్రాలకు అందించే వ్యవస్థ national 
news agency ... కాని ఇప్పుడు 
బోఫోర్స్‌ భారతదేశానికి నమాచారం అందోజే 
యక తప్పుదని స్వీడన్‌ జాతీయ వార్తా సంస 
(వతినిధి తెలివొరు. (ఆం. జ్యో 20687) 
జాతీయ సదస్సు వి. jaatitya sadassu 
(సమస్యల పై, ప్రత్యేక విషయాలపై) దేశ 
స్థాయిలో జరిగే గోష్టి national 
seminar జనమోర్సా మొదటి వార్ధిక 
జాతీయ నదన్సులో పై మేరకు ఒక తీర్మానం 
ఆమోదించారు. (ఆం. ప్ర 310.88) 
జాతీయ సమ(గతామండరి వి. jt 
samagrataamanDali దేశ సమ్మ గత, 
సమైక్యతలను కాపాడే లక్ష గంతో వివిధ 
రంగాల ప్రముఖులతో ఏర్వా పైన సంస్థ 
national integration council 
దేశంలో మతతత్తూ వైరస్‌ వ్యావీస్తోందాని, 
ఇది (పజాస్వామ్యానికి పెద్ద (వమాదమన్హు 
సభ్యుల _ అభ్మిపాయాన్లి అంగీకరిన్తూ 
ఒక అధికార తీర్మా నాన్చి (ప్రవేళ పెడతామని 
తర్వాత దీన్లి జాతీయ నమ్యగతా 
మండలి ఎదుట పెడతామని, అవసరమైన 
చర్చలను మండలి చేవడుతుందనీ తెలిపారు. 
(ఆం. భూ 9589) 
జాతీయ సమస్య వి. jaatiitya samasya 
దేశానికి సంబందించిన వివాదాస్పదమైన 


128 


జాతుల వివాదం వి. 


అంశం national issue వరకట్టుం, సతీ 
దురాచారం వంటి నమన్వులు , వ్ర్రీల సమస్యలు 
న్యూతమే కాదని, వాటిని జాతీయ నమన్వు 
లుగా భావించాలని ... పేర్కొన్నారు. 


(విశా. 24 1187) 


జాతీయాదాయం వి. Jaatiiyaadaayam 


దేశవ్యాప్తంగా ఒక _సంవత్సరకాలంలో 
వచ్చిన రాబడి national income 
1986-87 నంవత్సురంలో మొత్తం జూతీయా 
దాయం 1, 43, 935 కోట్ల రూపాయ 
లని వివరాలతో పేర్కొన్నారు. 


(ఆం. భూ 19.288) 


జాతీయోత్పత్తి వి. 6122000006 దేశ 


వ్యాప్తంగా మొత్తం తయారయిన సంపద 
national production వర్తమాన 
ధరలలో, నికర జాతీయోతృత్తిలో ఈ డిపా 
బొట్ల నిష్పత్తి రూడొ ... పెరగడం గమన్నార్థం. 
(ఆం ప్ర 2488) 

jaatula 772 
766427 ఒకే దేశంలో భిన్న సంస్క ఎలి 
సంప్రదాయాలకు చెందిన ప్రజాసముదా 
యాల మధ్య చెలరేగిన ఘర్షణ ethnic 
conflict జాతుల వివాదం పరిష్కారంలో 
న్యూఢిల్లీ ప్రధాన భూమిక వహించాలని జయ 
ననే (ప్రభుత్యం కూడా అంగీకరించింది. 


(ఈ సం 5687) 


జాప్యంచేయు (క్రి jaapyamceeyu కావా 


లని ఆలస్యం చేయు to delay సంతకం 
చేయడంలో గవర్దుర్‌ జూప్పుం చేయవచ్చునేమో 
(ఆం జ్యో 2911.88) 


జాబితా వి. ౫౧౭౬011424 ఒకే అంశం కింద 


చేర్చదగిన వాటిని, ఒక నిర్ణీత (క్రమంలో 
రాసిన పట్టిక 15+ మేధావుల సమావేశానికి 
ఆహ్యానించే వారి జాబితాను నేటి మధ్యాన్హూం 
ఖరారు చేశారు. (ఆం జ్యో 161087) 


జారవిడుచు క్రి. 2672720462 (అవకా 
శాలను, వస్తువులను) వదలివేయు t0 
lose, drop ... ఆ రిటర్స్‌ క్యాచ్‌ని సెక్‌ 
డెర్మాట్‌ జారవిడచాడు. (ఆం జ్యో" 30.188) 
జారిపోవు (కీ. Jaarrpoovu పట్టునుంచి 
తప్పిపోవు t0 5lip 2way రాజ్యసభ 
ఎని కల్లో ఎమ్మె ల్ఫలు జొరిసోమండా ఉండ 
టానికి ముందుజ్యూగత్త చర్యగా భద్రాచలం 
క్యొంపుకు తీను కెళ్టాలని ... నిర్ణయించింది. 
(ఈ 23 3.88) 
జారీచేయు క్రీ. Jaaruceeyy ఉత్తర్వులు, 
(ప్రకటనలు ఆధికారికంగా వెలువరించు,; 
విడుదల చేయు to issue డీలడ్‌ షీవ్పుల 
నయామకొని నముంతులకు అప్పగిస్తూ ఈ 
సల ఐదో తేదీన రాష్ట్ర (ప్రభుత్తు ఆహార, వ్యవ 
నాయశాఖ ౩300 నెంబర్‌ జి వో. జారీచేసింది 
(ఈ 12589) 
జిమ్మిక్కు వి. ౨౭7౮౫ * (రాజకీయంగా) 
ఇతరులను ఆకర్షించడానికి వేసే ఎత్తు 
గడ gimmick రాజకీయ జిమ్మిక్కులు, 
ఉత్తుత్తి హామీలు తప్పు, చేశామని చెప్పుకు 
నేందుకు రాష్ట్ర (ప్రభుత్వానికి ఏమీ లేదని 
ఆయన విమర్శిం చారు, (ఆం భూ 21.489) 
జిల్లా రిక్రూట్‌ మెంట్‌ బోర్లు వి. jillaa 
rkruuTmenT boorDy జిల్లా స్థాయిలో 
నియామకాలను నిర్వహించే సంస్త 
district recruitment board 
(ప్రతిభ యోగ్యత కలనారినే నియ 
మించాలని, దీనికోనం జిల్లా ర్మికూట్‌ మెంట్‌ 
బోర్డులు ఏర్పాటు చేయాలని ... రాజ 
(ప్రభుత్వానికి సఫార్స్‌ చేనీంది. (ఉ 61087) 
జీతభత్యాలు వి, (బ.వు) juitab- 
hatyaalu నెలవారీ పనిచేసే ఉద్యోగులకు 
ఇచ్చే వేతనం, ఇతర అలవెన్సులు p2y 
and allowances మున్ఫిపల్‌ నీబ్బంది 


జీతభత్వాలకు అవసథ మైన నిధులను (భూ 
త్యమే సమకూరాలని ... కోదింది (ఆం. జ్యో 


5.587) 


జీరోఅవర్‌ వి. jurooavar చట్టసభల ఎజెం 


డాలో లేని ప్రశ్నలను సభ్యులు లేవనెత్తే 
సమయం (ప్రశ్నోత్తరాల సమయం కాగానే 
సభ్యులు సభాదృష్టికి తెచ్చేందుకు తాజా 
సమస్యల పై వ్రశ్చలు తక సమయం) 
zero-hour లోకసభలో మంగళవారం 
సీనియర్‌ (ప్రతిషక్షవాయకులు జీరదోఅవట్‌లో 
తీవ ఇలననో వ్యక్తంచేశారు. (ఈ. 10.5.89) 


జీవంపోయు (క్రీ. ౮227272200 3/4 వల దశలో 


ఉన్న దానిని బతికించు; (పాణం పోయు 
to give life, to revitalise ఎనిమి 
దేళ్ళుగా వడునగా చాంవీయన్‌షిబను గెలు 
న్తూవన్తున్తు నయ్యద్‌మోడితో పొటు ... 
విమల్‌ కుమార్‌, మనోజ్‌ కుమూరులు భాదతో 
బ్యాడ్మింటన్‌కు జీవం పోస్తున్నాడు. 

(అం జ్యో 4388) 


జీవనప్రమాణం వి. jtrvanapramaaNanrn: 


నిత్యజీవితావసర వస్తువులను కొనగల 
స్తోమత s5tandard of living ... 
నిరుపేదల జీవన (పమాలకా లను మూర) 
గల పోరాటాలను సాగించడం ద్యారా తము 
పార్టీ చర్చిత గతిని మార్చుగలదని శు వింగ్‌ 


అన్నారు. (ఆం. ప్ర. 12.10.88) 


జీవనవ్యయం వి. mivanavyayam నిత్య 


జీవితావసర వస్తువుల కొనుగోలుకయ్యే 
ఖర్చు 6051 of living ... వడి 
పోతున్లు రూవొయి లువ, పెరుగుతున్ర 
బీనన వ్యయం నడుము వటుణాలో 510 
డై cc 
రూపాయల కనిన వేతనంలో కార్మి కులు 
ఎట  జీవించగొలరని ఆయన (పశ్చించారు. 


(ఆం. ప్రై 21889) 


జీవనస్థాయి వి. nivanasthnayzi చూ. 


130 


జీననపమాణం ... పర్యిశమలు నెలకొర్తి (ఆం భూ 18589) 
నప్పుడు ఉద్యోగాలు దొరుకుతాయని జీవన జులుం వి. lum అధికారాన్ని ఆస 
నాయి మెరుగు వడుతుందని సంతోషించిన రాగా చేసుకొని ఇతరులపై విచక్షణార హి 
(వజలకు ... (ఆం వ్ర 6687) తంగా సాగించే కర్ర పెత్తనం TUudeness, 
జీవనోపాధి వి. ౧౫౭722002464%: జీవించడా atrocious behaviour పోరీసులు 
నికి ఆధారంగా ఉన్న వృత్తి; జీవనాధారం బొలుం పై నవపరంగా రాష్ట్ర గవర్దుర్‌కు ఒక 
source of lively-hood రాష్ట్రం వినతి షత్రం నమర్చించామని ... తెలిపొడు. 
లోని దేవొదాయశాఖకు చెందిన భూములను (ఈ. 5 687) 
బహిరంగ వేలం వేసేందుకు (ప్రభుత్వం న్లిర్హ జ్రైతయాత్ర వి. 2717426202 విజయో 
యించడంనల్ల తరతరాలుగా వాటీని సాగు త్సాహంతో చేసే పర్యటన tour of 
చేస్తున లక్షలాది పేదరైతులు జీవనోపాధి victory ఈ నెల 11వ తేదీ నుంచి 
కోల్పోతారని ... ఆందోళన వ్యక్తం చేశారు. మంతుల “చ్యైతయ్యాతిలు (ప్రారంభించాలని 
(ఈ. 5 6.87) నూత ప్రాయంగా నిర్ధయించారు. (అం ప్ర 
జీవితఖైదు వి. Jjvitakhaidyu తీవనేరాల 41095) 
కుగాను, జీవితాంతం చెరసాలలోనే గడ జైల్‌భరో వి. IER 
పాలనే శిక్ష life imprisonment నన ల్యకం he 
. దొంగిలించారన్లు నేరం పై ఇద్దరు వుచ్చ తాముగా అధిక సంఖ్యలో అరెస్టు 
కాయలమ్ము కొనే వర్తకులకు చైనా కోర్టు అయి es నింపటం t0 court 
జీవితఖైదు. విధించింది. (ఉ 15687) arrest in large numbers and 


fill the jails (to register their 
protest) గత మూడు రోజులుగా నిరన 
ధికంగా నమ్మె జరుపుతున్లు ఆటో (డైవర్డు 
బుధవారంనాడు జెల్‌ భరో” ఆందోళన 
చేపట్టారు. (ఆం. జ్యో 25687) 

జోక్యం వి. jookyam ఒకరి 
వ్యవహారాలలో మరొకరు కల్సించుకో 
వటం intervention జహ్టనిస్తాన్‌లో 
సోవియట్‌ జోక్సం విషయంలో భార 
తదేశం మౌనం వహించిందన్హు వాద 
నను ఆయన ఖండించారు. 


జుడిషియల్‌ కస్ట్రడి వి. juDiSiyal kas- 
72.504 ప్రాథమిక దర్యాప్పు నివేదిక (యఫ్‌. 
ఐ. ఆర్‌.) ఆధారంగా నిందితులను కొద్ది 
కాలం చెరసాలలో ఉంచాల్సిందిగా కోర్టు 
విధించే తాత్కాలిక శిక్ష (సాక్ష్య సేకర 
ణకూ, ఛార్జిషీటు తయారికీ నిందితులు 
ఇలా నిర్బంధంలో ఉండటం తోడ్పడు 
తుంది judicial custody నిజామా 
బాబ్‌ ఒకటవ పోలీస్‌ స్తేషన్‌కు చెందిన 
ఆ ఇద్దరు కొని స్రేబుళ్ళను మిగిలిన ఐదు 
గురు నిందితులను జుడిషియల్‌ కస్తడీ లో 


(ఆం. ప్ర. 142.89) 
ఉంచారు. (ఆం. భూ 67.89) 


జోక్యంచేసుకొను §. jookyam cee- 
sukonu కలగజేసుకొను t0 interfere 
ఆ సమయానికి అక్కడే ఉన్ల ఓ హోంగార్డు, 
ఓ కొని స్తేబులు, దొడిచేనీనవారు మవొళలు 
చిల్లర మల్హరనేరాలు చేసీనవారై ఉంటారు, గనుక జోక్సంచేనుకోలేకపోయారు. (ఆం. ప్ర. 


జులాయి వి. 4౬6౪7 పోకిరిగా తిరిగే 
వ్యక్తి vagabond, vagrant బాలం 
లోనే జులాయిగా దేశదిమ్మరిగా తిరుగుతూ 


41287) 


జోడించు క్రి. jooDincy అంతకుముం 
దున్న దానికి మరికొంత జతచేయు, 
కలుపు 10 dd స్మాల్‌, కుక్‌లు తొమ్మిదో 
| వికెట్‌కు 73 వరుగులు జోడించారు. (ఈ. 


29 5 89) 


జోడు పదవులు వి. j00Du padavulu 
ఒకే పర్యాయం నిర్వహించే రెండు పద 
వులు two positions మంత్రులు, 
శాసన నభ్యులు జోడువదవులను నిర్హ్య హీ 
స్తారా లేదా అనే విషయాన్ని ఆయన నష్టం 
చేయలేదు. (ఆం ప్ర 8488) 

జోస్యంచెప్పు (క్రి. joosyamceppu జరగ 
బోయే దానిని ముందుగా చెప్పు 10 
foretell ... అధ్వర్భంలోని నమాఖ్య 
గనుక అధికారంలోకి వస్తే కనీసం 26రోజులు 
కూడా నిలవలేదని ... జోన్యం చెప్పారు. 
(ఉ 9687) 

జ్ఞాన పీర్‌ పురస్కారం వి. ౧2622222 24% 
puraskaaram ఏదైనా ఒక భారతీయ 
భాషలో విశేష కృషిసల్సి విశిష్టమైన రచ 
నలు చేసిన వారికి జాతీయ స్థాయిలో 
ఎంపిక చేసి అందిచే నగదు బహుమతి 
jnanapith award (సముఖ రచయిత 
హరీష్‌నావల్‌ హాస్యరచనలకు ఈ ఏడాది 
భారతీయ జ్ఞానవీర్‌ అవార్డు లభించింది. (ఈ 
91087) 

జ్ఞాపిక వి. jynaapika (పత్యేక సందర్భాలలో 
గుర్తుగా యిచ్చే బహుమతి, మెమెంటో 
memento రచయిత శ్రీ కృష్ణమూర్తిని 
మంతి శాలువ కప్ప జ్ఞావీకతో నత్కరించారు. 
(ఆం (ప. 10 5.89) 

జ్యూడీషియల్‌ కమీషన్‌ వి. yD 
iSiyal ౧2722250 1 న్యాయమూర్తులతో 
కూడిన విచారణ సంఘం judicial 


commission వివాదన్సద మైన (సతినిష 
యానికి విచారణ నిమిత్తం జాడు వమయల్‌ 
కమీషనను నియమించే పదతిని ర్యత్ర్రపలె 
న రా 
(శ్రీ జైలొసింగ్‌ విమర్శించారు. (ఉ 2.7.87) 
రు 


టన్ను వి. 26224 వెయ్యి కిలోలకు సుమౌన 


మైన తూకం లేదా బరువు tonne (a 
thousand kilograms) ఇందులో 
25 లక్షల టన్ఫుల బియ్యం (ప్రజా వం వీణీ 
క్రింద సేకరిన్తున్నారని తెలిపారు. 


(ఆం ప్ర 274.88) 


టర్నోవర్‌ పన్ను వి. Tarnoovar pannyu 


ఒక నిర్ణిత కాలంలో అమ్మిన సటయుకుల 
విలువ మొత్తంపై విధించే సుంకం turn 
over tax కేరళ బడ్జెట్‌లో ప్రతిపాదించిన 
టర్ఫోవర్‌ వను నుంచి పెటోల్‌, డీజిల్‌, 
కీరోసీన్‌ ఎరువులు ఈ నాలుగు నరుకులను 
రాష్ట (వభుత్యం నేడు మినహాయిడా చింది. 


(ఆం ప్ర 81087) 


టాంటాంచేయు (కీ. “62272 224672 666/4 


ఇతరుల విషయాలను అవసరం ఉన్న 
లేకపోయినా అందరికీ తెలిసేలా దుఎరుద్దె 
శంతో ప్రచారం చేయు 10 Make a 
private thing public నా జుట్టు 
తెల్హబడిందని నువ్వేం ఊరంబడి వడి 
టొంటొం చేయనక్క రలేదు. (ఈ. అను, 


13 3 88) 


టాడా వి. ౧4260624 ఉగ్రవాద యెన్తన్య 


కర చర్యలను అరికట్ట చట్టం terrorist 
and disruptive Act ఉగ్రవాద విచ్చి 
న్నకర శక్తుల నిరోధక చట్లుం (కూడా) 
1987ను మరి రెండేళ్ల పాటు పొడిగించే 
తీర్చా నాన్చి పార్తమెంట్‌ గురువారంనాడు 
ఆమోదించింది, (ఆం. భూ 12589) 


టాస్‌ వి. 7145 ఒక నాణెం ఎగురవేసి కింద 


పడ్డ బొమ్మబొరుసుల (ప్రకారం నిర్ణయం 
తీసుకోవటం (ముఖ్యంగా ఆటల్లో రెండు 
జట్లలో ఎవరు (ప్రారంభించాలో నిర్ణయిం 
చేందుకు ఉపయోగిస్తారు.) +055 వెస్ట్రిం 
డీస్‌ జట్టు టాస్‌” గెలివి భారత జట్టును 
బ్యాట్‌ చేయనుంది. (ఆం (ప్ర 17.1089) 
టాస్క్‌ ఫోర్స్‌ వి. Taask (0078 నిర్షిష్టమైన 
చట్టవ్యతిరేక కార్యకలాపాలను అణచివేయ 
టానికి ప్రత్యేకంగా నియమించిన పోలీసు 
దళం taskforce వది హేనురోజుల పొటు 
టాస్క్‌ ఫోర్స్‌ దాడులు జరివీ ఈ ఫలితాలు 
చూవీంచింది. (ఈ. అను 27.5 89) 

టికేట్‌ వి 72౧6౮ ఎన్నికలలో నిలబడేం 
దుకు రాజకీయ పార్టీ తమ అభ్యర్థి కిచ్చే 
అనుమతి ticket సమాచారశాఖ మంతి 
శీ కె. వివేకానందకు తిరిగి గోపాలవురం 
అసెంబ్లీ న్లానానికి టోకెట్టు అభించింది. (అం 


ప. 21189) 


టీకా వి. 714462 కలరా, మశూచి మొ. 
అంటున్యాధులు సోకకుండా ముందుగా 
ఇచ్చే సూది మందు VaCCInation వరద 
(పాంతాలలో కలరా వంటి వ్యాధులు (వబ 
అముండాను, బాధితులకు అంటువ్యాధులు 
సోకకుండా నిరోధానికి టీకాలు ఇవ్వడానికి 

అనేక వెద బృందాలు బయలుదేరి 


ఎెత్ళాయి. (ఆం ప్ర. 25789) 


టూల్‌ డౌన్‌ సమ్మె వి 24! Daun 
samme హరాత్సంఘటనలకు (పతిస్సంద 
నగా కర్మాగారాల్లో పనినిలిపి వేయటం 
ద్వారా తెలిపే నిరసన to0l down 
strike సీకిందాబాద్‌ ఎం. సీ పౌబ్‌ 
విభాగంలోని పారిశుద్ద్య నీబ్బంది, ఎల్‌. 
ఆర్‌. జ లు బుధవారం ఒకరోజు 
టూల్‌ డౌన్‌ నమ్మా. చేశారు. 


(ఈ. అను 7989) 


"టెక్నాలజీ బదిలీ వి. 


టెండర్‌ ఓటు వి. TenDar 002౫4 ఓటరు 


తన పేర ముందే ఎవరో ఓటింగు చేసి 
నట్టు నచ్చచెబితే అతనికి ఎన్నికల అధికారి 
ఇచ్చే మరో బ్యాలెట్‌ tender vote 
ఎ. మీ ఓటును అప్పుడే ఎవరోవేసి వెళ్ళా 
రన్కి మీ ఓటును మీరు వేయలేదని అక్కడి 
పోలింగ్‌ అధికారిని ఒ ప్రించగలిగితే మీరు 
పెండర్‌ బ్యాలెట్‌ ద్యారా ఓటు హక్కును 
వినియోగించుకోనచ్చు, (ఈ. అను. 221189) 


Teknaala- 
ju badili ఆధునిక శాస్త్ర సాంకేతిక 
పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతం 
నుంచి ఇతర (ప్రాంతాలకు తీసుకు వెళ్ళటం 
transfer of technology గ్రామీణ 
(పొంతాలకు సెక్సాలజీ బదిలీపై అధ్యయనం 
చేసే లక్ష గంలో మానవవనరుల అభివ్రుద్ది 
మంత్రిత్వ శాఖ జాతీయ నివుణుల నంఘూన్ఫి 
ఏర్పాటు చేనీంది. (ఈ 18188) 


టెక్నో ఎకనమిక్‌ సర్వే వ. Teknoo 


ekanamik sarvee సాంకేతిక అంశాల 
గురించి ఆర్టిక పరమైన (పయో 
జనాల గురించి జరిపే పరిశీలన 
techno-economic survey శక్తో 
ఎకనమిక్‌ సర్హేలో సాంకేతికంగా, నదిలో 
నరుకు రవాణాకు గల అవకాశాలు 
ఆర్థికంగా ఈ జల నూర్గొల 
వల్హ కలిగే (వయోజనాలు మొదలైనవాటి 
గురించి పరిశిలన జరుపుతారు. 


(ఈ 111287) 


"టెర్మినేషన్‌ ఖర్చులు వి. (బ.వ.) Term- 


26622 kharculu వ్యాపార ఒప్పందా 
లలో సంబంధిత మధ్యవర్తులతో తగతెం 
పులు చేసుకొనే సందర్భంగా చెల్లించే 
సొమ్ము termination charges 
ఇన్ఫీ సాక్ష్రాధారాలుండి కూడా బోఫోర్స్‌ 


నంస్థ తన తాజా లేఖలో “టెర్జినే 
షన్‌ ఖర్చుల” కింద చెల్లించిన సామ్ము కు 
భారతదేశం (వసాదించిన కాంటాక్టుకూ 
బొత్తిగా నంబంధమే లేదని 

(ఈ 148.87) 

టెర్రరిజం వ. 22772727 లక్ష్యనాధన 
కోసం హింసా మార్గంలో ప్రయత్నించటం; 
హింసాత్మక విధానం terrorism జన 
తాదల్‌ అనుబంధ నంస్త ఒకటి చండీగడ్‌లో 
జరివీన నమావేశంలో “మోగా ఊచకోత” 
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలస 
లేదని, కరరిజాన్సి ఖండించలేదని రాబీబ్‌ 
విమర్శించారు. (ఈ 20789) 

టెర్రరిస్టు వి TerrarisTy లక్ష్యనాధ 
నకోసం హింసామార్గంలో ప్రయత్నించే 
వాడు; ఉగ్రవాది, .తీవవాది terrorist 
వి ఐ. వీ లను హత్యచేనీ కీలక కేంద్రాలను 
పేల్చి వేయడానికి క్ముటవన్చిన మలో ఇద్దరు 
త్యరరిన్హులను ఢిల్లీ పోలీనులు అరెస్టు చేశారు. 
(ఈ. 5687) 

"టెలిఫోన్‌ టాపింగ్‌ వి. Telifoon 
Taapimng టలిఫోన్‌ లైనుకు ప్రత్యేక 
సాధనం అమర్చి ఇతరుల బులిఫోన్‌ సంభా 
షణ రహస్యంగా వినటానికి చస 
ప్రయత్నం telephone tapping 
'పెలిఫోన్‌ టావింగ్‌ వివాదంతో తన కథకు 
చరమాంకం పొడుకున్హు రామక్షష్ణ హెర్డే.. 
(ఆం. భూ 23.489) 

లటలిస్కూలు పథకం వి Tehsku- 
ulu pathakam "టెలివిజన్‌, వీడియో 
వంటి సాధనాల ద్వారా పిల్లలకు విద్యను 
బోధించే (ప్రణాళిక; దృశ్య (శ్రవణ విద్యా 
విధానం teleschool programme 
టెలిన్కూలు పధకం కింద నాలుగు వందల 
ఎనభై పారశాలల్లో దృ శ్య(శవణ సాధనాలతో 
విద్యా బోధన (పారంభించామని తెలిపారు. 


(ఆం భూ. 1.5 89) 


"అలెక్స్‌ సందేశం వి. Teleks sandeeSam 


విషయాన్ని "టైపు చేయటం ద్యారా మరో 
చోట ఆటోమేటిక్‌ "టైపింగ్‌ జరిగే బలి 
(ప్రింటర్‌ సాధనాన్ని ఉపయోగించి పంపే 
సమాచారం telex message చైనా 
ఒలిం వీక్‌ కమిటీ అధ్యక్షులు వొజెన్‌ లియాంగ్‌ 
ఆనీయా ఒలింవీక్‌ కౌన్సిల్‌ అధ్యక్టు లు షేక్‌ 
ఫవాద్‌కు ఒక బులెక్స్‌ సందేశం పంపారు. 


(ఆం భూ 14.689) 


"అలెక్స్‌ సౌకర్యం వి. Teleks saukaryam 


కుల్నిపింటర్‌ ద్వారా పరస్సరం సమా 
చారం, సందేశం అందించుకునే వీలు కలి 
గించేది telex facility చేసవీల్లల ఎగుమ 
తినంఘం ఇక్కడ ఒక ఒలెక్స్‌ నౌకర్వం ఏర్ప 
రచుకుం టే పశ్చిమబెంగాల్‌ చేపల మార్కె 
ట్లో ధరలనుబట్లో ఎగుమతులకు వీలుకలు 
గుతుందని ఆయన నూచించారు. (ఆం భూ. 


26 4 89) 


బస్టి ఏ. TesT క్రికెట్‌, పుట్‌ బాల్‌ వంటి 


ఆటలపోటీలలో రెండుకాని అంతకంత 
ఎక్కువగా జట్ల మధ్య (ఒకే దెశానివైనా, 
ఇతర దేశాలవైనా) వరుసగా ఆడే (సీరిస్‌) 
ఆటల్లో ఒక ఆట test match బొంబా 
యిలో రెండో టెస్టు ముగినీన తర్వాత 
వెంగ్‌సర్కార్‌కు బోర్డు ఈ షోకాజ్‌ నోటీ 


ష్‌ ఇచ్చింది. (ఆం ప్ర 1188) 


భవి. 221 (క్రికెట్‌ మొ) ఆటలలో 


రెండు జట్ల మధ్య ఏ ఒక్కరికీ ఆధిక్యత 
లేకుండా సమానమైన స్కోరు రావటంవల్ల 
ఆట ముగియటం 116 ఇంగ్లండ్‌ నన్‌ డ 
లీగ్‌ క్రికెట్‌ పోటీల్లో డెర్టీ షైర్‌ హంప షైర్‌" 
జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాబ్‌ “టైగా 
ముగి నీంది, 


టైగర్లు వి. (బ.వ.) Taigarlu శ్రీలంకలో 


తమిళ వేరృాటువాదంతో తమకు (పత్యేక 
రాజ్యం కోసం హింసాత్మక చర్యలకు 
పూనుకునే తమిళుల ఉగ్రవాద సంస్థకు 
చెందినవారు tigers (L.T.T.E) భట 
కలోనా జిల్లాలోని కతనకూడి (పాంతంలో 
తమిళ కైగర్డ్జు జరివీన దారుణ వొంనొ 


కాండలో ... (ఆం ప్ర. 1.1.88) 


టైటిల్‌ వి. 24771 శ్రీడారంగ పోటీలలో 
విజయ సంకేతంగా ఇచ్చే బిరుదు title, 
championship ఎ టీ. పీ ఛాంపీ 
యన్‌షీప్‌ పోటీల్లో (బాడ్‌ గిల్లర్డ్‌ టైటిల్‌ 
సాధించాడు. (ఆం. ప్ర 228.89) 


టైబేక్‌ వి Taibreek "టెన్నిస్‌లో రెండు 
జట్టకీ సమానమైన స్కోరు వచ్చినప్పుడు 
విజేత పక్షాన్ని నిర్ణయించటం tie break 

ల న. 
ఆ సెట్‌ పైబేక్‌ అయింది. (ఆం జ్యో. 251.88) 


“టైమింగ్‌ వి. Taiming (ఆటల పోటీలలో 
కానీ, ఇతర సంఘటనలలో కానీ సమయ 
నిర్ణయం timing ఇక మహిళల 200 
మీటర్థ బ్యాక్‌ స్ట్రోక్‌లో వార్యానాకు చెందిన 
పల్రవీదత్తా 2: 40 82 టైమింగ్‌తో 
గమ్యుంచేరి స్త్‌ వతకం సంతం చేనుకుంది. 
(ఆం ప్ర 21089) 

టోకు ధర వి. 70004 dhara పెద్ద 
మొత్తంలో సరుకుల అమ్మకాలు, కొను 
గోళ్ళు జరిపినపుడు న్లిరయమైన వెల 
whole-sale price బడ్జట్‌ తర్వాత 
నాలుగు వారాల్లో అధికారిక టోకు ధర 
నూచిక 1.2 శాతం పెరిగింది. (ఈ 25489) 

టోర్నమెంట్‌ వి. ToornamenT వివిధ 
జట్టు మధ్య జరిగే ఆటల పోటీల వరుస 
tournment వదవ అఖిల భారత ఇని కే 
షన్‌ బాస్కెట్‌బాల్‌ టోర్హ మెంట్‌లో సికిం 
దరాబాద్‌కు చెందిన సౌత్‌ సెంట్రల్‌ లైర్సే 
జట్లు శనివారంనాడు చిదంబర్‌నగర్‌ డిస్తిక్‌ 


బాస్కెట్‌, బాల్‌ అసోనీయేషన్‌ జట్టును ఓడిం 


చింది. (ఆం. భూ. 14689) 


టౌన్‌షిప్‌ వి. 724252 ఒక పరిశ 


మకు గానీ, వృత్తికిగానీ సంబంధించిన 
జనం నివసించే చిన్న పటణ ప్రాంతం 
(Fe) 
township ఆదివారం బి హెచ్‌. ఇ. 
ఎలకు సెలవు అయినప్పటికీ టౌన్‌షిప్‌లో 


సెలవు వాతావారణం లేదు. (ఉ. 15.6.87) 


టన్‌ వి TrasT ఒక వ్యక్తికోసం లేదా 


ఏదైనా (ప్రత్యేకమైన ప్రయోజనం కోసం 
కొంతడబ్బుకానీ; ఆస్తికానీ ఎవరైనా ఒక 
వ్యక్తీ పేరున లేదా సంస్థ తరపున నెల 
కొల్పటం,; ధర్మనిధి 12454 తన "పేరిట 
ఒక (ట్రస్త్‌ (పారంభించిన నంగతి చెబుతూ. 
ఈ (ఉస్త్‌ పేరిట నంవత్త్సరానికీ ఒక చిత్రం 
నిర్మించడం జరుగుతోంది అన్నారు. (ఆం 
జ్యో. 2 10.88) 


టా ఫీక్‌ జామ్‌ వి. Traafik jaam రోడ్డు 


రద్దీగా ఉన్నప్పుడు లేదా ఏదైనా అవరోధం 
కలిగినప్పుడు వాహనాలన్నీ నిలిచిపోయి 
ముందుకు కదిలేందుకు వీల్లేకుండా ఏర్పడ్డ 
పరిస్తితి traffic jam బోట్స్‌ కబ్‌ వద 

డా (య? a) 
శుక్రవారం ర్యాతి మలువు తిరుగబోయిన ఒక 
లారీ బోల్తా పడటంతో శనివారంనాడు టాంక్‌ 
బండ్‌ పై చాలసార్దు (టా ఫిక్‌జామ్‌ అయింది. 


(& 13787) 


ట్రాఫిక్‌ లెట్లు వి (బ.వ.) Traafik larTlu 


కూడలి ప్రదేశాల్లో వాహనాలను నియం 
త్రించటానికి ఏర్పాటు చేసే ఎరుపు, 
పసుపు, ఆకుపచ్చరంగుల కాంతులతో 
కూడిన ఆటోమాటిక్‌ సిగ్నల్‌ trafhc 
lights పాడైపోయిన (టాఫీక్‌ లైట్లను బాగు 
చేయించడం, అవసరమైన చోట్ల మురో ౨0 
కొత్త లెట్టను నెలకొల్పడానికి సుమారు ఒక 
కోటీ 40 లక్షలు ఖర్భవుతుంది. (ఆం జ్యో 


2611 87) 

ట్రిపుల్‌ జంప్‌ వి 2౫౭౪ jamp అద్దె 
టిక్స్‌ పందాలలో వీలయినంత ఎక్కువ 
దూరం మూడు దూకుడులలో అంటు 
రెండు సార్లు చెరోకాలుతోను మూడో 
సారి రెండు పాదాలతోను - మొత్తం 
మూడు విధాలుగా దూకే పద్దతి 12016 
Jump టటివుల్‌ జంప్‌లో కెన్టీ హారినన్‌ 
విజయం సాధించి న్నర్ధ పతకం గెలుచుకు 
న్నాడు. (ఆం. (ప, 21989) 

ట్రిబ్యునల్‌ వి Tribyunal కొన్ని రకాల 
సమస్యలను లేదా వివాదాలను పరిష్కరిం 
చటానికి ఏర్పాటు తో న్యాయధికారుల 
సమూహం tribunal పాత కేనులను 
పునః పరిశీలించాల్సిన కేసులను హైకోర్టు 
వరిధిలోనే ఉంచాలని (సత్వేక (టీబ్వునల్‌ 
ఏర్పాటు చేయడం వ్యు కొలయాపన తప్ప 
ఫలితం ఉండదని శ్రీ నమరసింనో రెడ్డి 
అన్నారు. (ఆం భూ 20989) 

(కెజరీ వి. Trejari పన్నుల రూపంలోను, 
ఇంకా ఇతరత్రా (పజల నుండి సేకరిం 
చిన డబ్బును నిలువచేసి ఉపయోగించే 
(పభుత్వ ధనాగార విభాగం; కోశాగారం, 
ఖజానా treasury (వభుత్యం జారీ చేసిన 
చెక్కు లకు (బజరీలు డబ్బు చెల్లించడం లేదని 
కాంగెస్‌ ఆరోవీంచింది. (ఆం ప్ర 16687) 

(ట్రేడ్‌ యూనియన్‌ వి. 76౬౨ yuu- 
nyan ఒకే రకమైన పనిచే ఉద్యోగులు, 
కార్మికులు తమ కోర్కెల సాధనకోసం, 
హక్కుల పరిరక్షణకోసం ఏర్పరుచు 
కున్న సంఘటిత సంస్త; కార్మిక సంఘం 
trade union (పేడ్‌ యూనియన్లు గనక 
ఎక్కువగా గొడవ పెడితే భయపడి వీఎఫ్‌, 
బకాయిదార్ధను గురించి పోలీనులకు కంట్ల 


87) 


న్లో వేరు ఆజ 


యింట్‌ ఇన్తుందని .. (అం భూ 197 


TT FE iat 


135 


క Te 


(౮ 

ఠంచన్‌ గా క్రివి Thancan gaa నిర్ణిత 
సమయానికి ఖచ్చితంగా exactly on 
time, punctually గండి పేట తెలుగు 
విజయంలో మధ్యాహ్నం పార్టీ సమా వేశా 
నికి యోధానుయోధులు రంచన్‌గా తరలి 
వచ్చారు. (ఈ. 10.5 89) 

ఠారిత్తు §. Thaarettu మిక్కిలి భయ 
పడు, బెదిరి బేజారైపోవు 0 be afraid 
01 ప్రధాని ప్రచారంతో రారెత్తిన దేశం (ఆం, 
భూ 201189) 

ఠారిత్తించు (క్రి Thaarettincu మిక్కిలి 
భయ పెట్టు, బెదిరిపోవునట్లు చేయు to 
frighten టోన్‌టబ్బ్‌ను రారెత్తించిన 
'పెసన్‌. (ఈ 22388) 

డ్‌ 

డబ్బింగ్‌ వి. Dabbing ఒక భాషా చలన 
చిత్రాన్ని వేరొక భాషలోకి అనువదించటం 
dubbing ఆ చ్మితం తెలుగు డబ్బింగ్‌ 
విడుదలై ఆడింది. 

డాక్యుమెంటరీ వి Daakyumen- 
Tarn వివరణ వ్యాఖ్యతో కూడిన సమా 
చార చిత్రం documentary వోట 
ర్హకు ఈ యంత్రాల పనితీరు, ఉపయోగించే 
విధానం తెలియ పర్టటానికి డొాక్పూయం 
టరీలను, వీడియో చ్చిత్రాలను, స్టెడ్‌లను 
తీన్తునట్టు a చెప్పాడు. (ఆం భూ 23.6.89) 

డాక్యు మెంటు వి. DaakyumenTu విలు 
వైన (సమాచారంతో నిండిన) సాధికా 
రికమైన పత్రం document భారత 
ర్గక్త్ష౯ా శాఖకు నంబంధించిన నమాచారం 
తెలిపే డాక్యుమెంట్లతో పాకిస్తాన్‌లో చొర 
బడు తుండగా వీరిద్దరిని అరెస్టు చేశారు. 


(ఉ 29.687) 


డాగ్‌స్కా పర్‌ DaagskvaaD నెరస్టు 


అలానే 


లను పసికబ్దగల తర్చీదు పొందిన జాగి 
లాల బృందం dog squad నక్షలెట్లను 
అ రే షించటుంలో పోలీసు సిబ్బందికి నహక 
రించేందుకు “డాగ్‌స్కా ఉండను 
చేశారు. (ఆం భూ 145089) 
డిక్లేర్‌ చేయు క్రి Dikleer ceeyu (కికెట్‌ 
ఆటలో) సంతృషప్తికంపైన స్కోరు సాధిం 
చినప్పుడు, ఇంకా వికేట్లు మిగిలి ఉన్న 
ప్పటికీ ఇన్నింగ్స్‌ ముగిసిన ట్టు క పెన్‌ 
ప్రకటించు t0 declare ర 
closed) తొలి ఇన్చింగ్భ్‌లో 6 వికెట్లకు 
602 పరుగులు చేని డిక్రేల్‌ చేనిన ఆచ్హ్రేలి 
యాకన్నా, ఇంగ్లాండ్‌ ఇంకొ 56 పరుగులు 
పనుకబడి ఉంది. (ఈ 14689) 


ఏర్పాటు 


ఉటనూూ వి. DiTenyuu సామాజిక భద 
తకు ముప్పుతెన్తారన్న కారణంతో నిర్చం 
ధంలో ఉంచబడిన వ్యక్తి detenue జోధ్‌ 
పూర్‌ డి కున్వూలను విడుదల చేయటం, ... 
సమన పరిష్కారానికి 
దోహదసడవచ్చు. (ఆం ప 17687) 
డిటోనేటరు వి. 7౦౦26౭727౪ దూరం 
నుంచి బాంబులను పేల్చటానికి ఉపయో 
గించే పరికరం detonator (పీమాద 
స్రలానికి 50 గజాల దూరంలో డిటోనేటటు 
పేలడానికి వీలుగా 22 న్వీచ్‌లున్లు బోర్డును 
త్మీవవాదులు ఏర్పాటు చేసుకున్నారు. (ఆం 


చుర్భలు జరవటం 


ప్ర 2989) 

డిపొజిట్‌ వ. ౭౮౭4౭0 ఆర్థిక సంస 
లలో, బ్యాంకులలో నిర్గీత కాలంపాటు 
దాచుకున్న సొమ్ము; deposit స్వీస్‌ 
బ్యాంకులోనే 13వందల కోట్లు దాచినట్లు 
తెలుస్తోందని, ఇక ఇతర విదేశీ బ్యాంకుల్లో 
మరెన్సి కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేసి 
ఉంటారో అని అన్నారు, (ఈ 20687) 
డిపొజిటరు వి. ౭౭౭4౮26472 ఆర్థిక సంస్త 


136 


డిఫాలర్‌ వి. 


డిఫెన్స్‌ వ్‌ 


డిబార్‌ వి. 


లలో, బ్యాంకులలో డబ్బు దాచుకున్నవ్యక్తి 
depositor డపాజిటర్ణకు డబ్బు తిరిగి 
చెల్లించి తమ వ్యాపారాన్ని కొనసాగించడా 
నికి త్మీవంగా కషి చేస్తున్నామని ఇందుకు 
డిపాజీటర్లు తమతో నహకరించాలని 


కోరారు. (ఈ అను 29789) 


డిపు పేషన్‌ వ. DipyuTeeSan (పభుత్వ 


స సులలో ఉన్నవారు ఒక శాఖనుంచ 
మ శాఖకు (పత్యేక బాధ్యతలను స్వీక 
రించడానికి తాత్కాలికంగా వెళ్ళటం 
deputation సర్కారియా కమీషన్‌ 
నీఫార్స్‌ చేనీనట్టు కేంద నర్వీనుల ఆవీ 
నద్దు కనీనం ఒక టరమ్‌ కాలమైనా కేంద 
(వభుత్యం (కింద డివ్యు టేషన్‌ పై సనిచేయా 
లని సమావేశం వఏక్ష్యగీనంగా కోరింది. (ఆం 
భూ 29689) 

న DifaalTar ఆర్థిక సంస్థ 
లలో అ - తీసుకొని, నిర్గీత కాలానికీ 
డబ్బు చె 'ంచని వాడు; బకాయిదారుడు 
defaul er ..._ఎన్ఫికలలో పాల్లొనేం 
దుకు వీలుగా నహకార నంసూల చట్టం 
(1964) సెక్షన్‌ 21(ఎ)(బి)ల నుంచి మిన 
హాోయింపు ఇస్తూ (పభుత్యం గురువారం 
ఉత్తర్వులు జారీ చేసీంది. దీంతో ... ఈ 
బెన్ఫికలకు అవరోధంగా ఉన్ల 'డిఫారిర్‌” 
సమన పరిషగా రమైంది. (ఈ, 4787) 


ఫిండర్‌ వి. DifenDar ఆటలో ప్రత్య 


ర్జులు గోల్‌ చేయకుండా అడ్డుకునే ఆట 
గాడు defender (పథమార్హంలో ఉత్తర 
(సదేళ్‌ ఎక్కువ గోల్స్‌ సాధించలేకపోవడానికి 
ఆంధ్ర డి ఫెండర్లు చూపించిన సామ్మర్ర్యమే 
కొరణం. (ఆం ప్ర. 28789) 

Difens క్రికెట్‌ ఆటలో 
వికెట్‌ను కాపాడటం defence మార్షల్‌ 
వేనీన ఒక బంతిని డి ఫెన్స్‌ ఆడబోయి .. 


(ఆం ప్ర 22 4 89) 


Dibaar తప్పుడు పద్దతులు 


వలంబించటంవల్ల, పరీక్ష రాసుకునే 
క్కు తొలగించటం, బహిష్కరించటం 
=bar జూనియర్‌ కళాశాలలో ... విద్యార్హి 
వే కొడుతుండగా పట్టుబడడంతో విద్యార్ధిని 
పూర్‌ చేశారు. (ప్రజా 101087) 

విచరు వి. 


వా కంపెనీ జారీ చేసే అప్పు పత్రం 


Dzibencaru ప్రభుత్వం 


ebenture స్పస్టరన్‌ హేచరీస్‌ దాదావు 
వెకోట్ల అంచనాతో తల పెట్టిన వాటాలను 
ఊలకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు 
మూరు. (ఆం భూ 11589) 


ాండ్‌ వి. DimaanD ఆధికారికంగా 
ఐక్కుగా అడగటం ; గట్టిగా కోరటం 
emand నారాయణదల్‌ తివారీ రాజీ 
ఇమా చేయాలని పార్టిలు డిమాండ్‌ 


'జాయి. (అం (ప్ర 14689) 


జాన్‌ బెంచి వి. Drvyan bene: హైకో 
ఎలో, సు పీంకోర్టులో ఇదరు న్యాయమూ 
మజ (oa) x 

లతో కూడిన ధర్మాసనం 6171301 
enh ఈ డాక్యుమెంట్లను సోమవారం 
గతా తాము దాఖలు చేస్తామని, అందువల్ల 
"8 కేసును సోమవారంనాడు విచారణకు 
క్‌వుట్టవల నీందిగా ఇద్దరు న్యాయవాదులు డిని 

(=) (om 
న్‌ బెంచిని కోరారు. (ఆం ప్ర 36.89) 


డెండ్‌ ఏ. DiDenD వాణిజ్య సంస్తలు 
లూ వాటాదారులకు చెల్రించే లాభంలో 
కాటా య7గరేంగ6. ఈ ఏడాది మార్చి ౩౦ 
నాటీకి అంతమైన 15 నలల కాలానికి డివి 
కౌండ్‌ కింద రికోట్లు 74 లక్షల రూవాయల 
మేర ... 
కారి వి. Dis 6247? చికిత్స తర్వాత రోగు 
ఎను ఆసుపథతి నుంచి విడుదల చెయటం 
Uscharge ఖాన్‌ అబుల్‌ గఫార్‌ ఖాన్‌ను 
జూదివారం ఆన్హ్య(తి నుంచి డిశ్చార్ధి చేస్తారు. 


అందజేశారు. (ఆం భూ. 1689) 


ఆం జ్యో 168.87) 


137 


డిస్పెన్ఫరీ వి. 1826244717 రోగులను 
పరీక్షించి, మందులిచ్చె (పడకలు మొ. 
సౌకర్యాలులేని) వైద్యశాల dispensary 
మందమ్యరి (పాధమిక ఆరోగ్య కేంద్రంలో 
కనీససౌకర్యాలు లేవని రనీందర్‌ రావు వివరిం 
చగా, అది కేవలం డిస్పెన్సరీ మాత్రమేనని 
సంబంధిత అధికారి సమాధానమిచ్చారు. (ఆం 
భూ. 20589) 
స్మిస్‌చేయు క్రి. Dismisceeyu అధి 
కారం నుంచి శిక్షగా తొలగించు to 
dismiss దేశంలో కొరగే సేతర (వపభుత్యా 
లను డిన్మీ స్‌ చేయడానికీ కేందం (సయత్తి 
న్తూందని ఆయన ఆరోవీంచారు (ఆం. భూ 
28889) 

డీలర్‌ షిప్‌ వి. ౩౭467౨2 (పభుత్వ (పకటన 
రేట్ల కనుగుణంగా నిత్యావసర వస్తువులు 
పంపిణీ చేసే బాధ్యత _ dealEIship 
తెలుగు దేశం పారికి చెందిన అస్తు దీయుల కే 
చౌకడిపో డీలర్‌షిప్‌లు కట్టబెట్లడానికి 
కొత్త ఎత్తువేశారు. (ఈ 12.589) 


డెప్యుటేషన్‌ వి. DepyuTeeSan చూ. 
డిప్యు కుషన్‌. సైదులు డెవ్వు టేవన్‌ రద్దు 
చేయాలి. (ఈ 18.687) 

రోను త DoneeSan విద్యార్దుల 
చదువుకోసం లేదా మంచి పనులకోసం 
విరాళంగా యిచ్చే సొమ్ము; చందా 
donation ఒకవైవు డొనేషన్లు లేవని 
చెబుతూనే మరోపైవు రహస్యంగా డొనేషన్లు 
వనూలుచేస్తూ వాటికి రసీదులు ఇవ్వటం 
లేదని (ప్రభుత్య పొరశాలల్లో విద్యాబోధన 
సరిగా లేని కారణంగా (ప్రైవేటు పారశాలలకు 
డొనేషన్లు చెల్తించి ... (ఆం. భూ 29.687) 

డోలాయమానం వి. Doolaayamaanam 
ఎటూ తేల్చుకోలేని పరిస్తితి; ఊగిస 
లాట dilemma (పతిషక్ష సార్గీఇవ్రీ వేడు 


డోలాయ మానంలో పడ్డాయని (క్రీ రాబీవ్‌ 
గాందీ ... బనారంగ నభలో (వనంగిన్తూ 
అనారు. (ఆం. భూ 18589) 

డ్రా వి. Draa ఆటలో ఇరుపక్షాలూ సమ 
ఉజీ కావటం draw భారత-వెస్టిండీ స్‌ జుట్టు 
మధ్య కలకత్తాలో జరిగిన మూడో క్రికెట్‌ 
ప్‌ డా” అయింది. (ఆం ప్ర. 1.1 88) 

డ్రిల్లింగ్‌ చేయు § Drilhng ceeyu 
(భూమి మీద, నీళ్ళలోను) యంత్రంతో 
లోతుగా తనవ్వు 10 6211 (a5 in 
oil and gas exploration) లోతు 
జలాల్లో చమురు బావులు డిల్లింగ్‌ చేయ 


డంలో ఒ. ఎన్‌. జి నీ. ఇప్పటికే కొంత 
అనుభవం నంపాదించింది. (ఈ. 22.7.87) 


a 

ఢక్కామొక్కీలుతిను. క్రి Dhakkaa 
mokknlutinu ఎదురు దెబ్బలు తిను, 
అనుభవం గడించు 10 1266 ps and 
downs during one’s life ముఖ్య 
మంతి వీరం నుంచి దిగి, (నదేళ్‌ కాం(గెస్‌ 
వీరం ఎక్కేలోగా డాకర్‌ చెన్నా లెడ్డిగారు 
బాలా ఢక్కా మొక్కీలు తన్నారు, (ఆం. ప్ర 
4589) 

ఢిల్లీ దర్శారు వ. ౫౫2౭ darbaary 
ఢిల్రీలో అగ శేణి నాయకుల అధికారం; 
ఢిల్లీ పెత్తనం high command in 
Delhi ఢల్లీ దర్భారుకు దయ తప్పినపుడు 
ఎవ్నరైనా ఇంటేదారిపక్టువల సీందే. (ఈ 21188) 

డీ వి. Dhu ఆటల్లో పోటాపోటీగా పరస్సరం 
ఎదుర్కొనటం Competing (as in 
final matches) ఫైనల్లో నందిని, రమ 
డీ. (ఈ 21188) 

ఢీకొను క్రి Dhikonu ఎదురెదురుగా, 
వేగంగా వస్తున్న వాహనాలు గుద్దుకొను 
to collide తిరుపతి రోడ్డులోని కలరోజ్‌ 


138 


(గామం వద్ద శుక్రవారం ఒకకారు, లారీ 
ఢీకొనడంతో ఇద్దరు మరణించాడు. (ఆం 
భూ 20.687) 
ఢోకా వి. Dhookaa రాబోయే అద్దు, 
భయం Insecurity మరో ఆరేడేళ్ళ 
పొటు ఈ రైలు మార్గానికి ఎటువంటీ 
ఢోక్రాలేదని ఆయన చెప్పారు. (ఈ 25 4.89) 
త 
'తండోపతండాలు వి. 
DoopatanDaaluy చాలా 


(బవ) tan- 
అధికమైన 
సంఖ్య (జనం) (people in) large 
numbers ... శివసేన అధిపతి శ్రీ 
బాల్‌ థాకరే సభకు కూడా జనం తండోస 
తండాలుగా నోజరయ్వ్యారు, (ఈ 22.11.89) 


తందనాలాడు క్రీ. tandanaalaa Du 
ఎక్కువ జల్సాచేయు, కులాసాగా కాలం 
గడుపు 0 Make merry ... కొందరు 
(పతివక్షనాయకులను ప్రస్తావిస్తూ వారు 
ముపొళల హక్కులను కాలరాస్తున్నారని, 
తందనాలాడుతున్నారని, వేర్తాటునాద శక్తు 
లతో చేయి చేయికలువుతున్నారని శ్రీ రాజీవ్‌ 
గాంధీ దుయ్యబట్టారు. (ఈ 16889) 

తక్షణ సహాయం వి. takSaNa 
sahaayam పరిస్థితి మదింపుకోసం 
ఎదురుచూడకుండా (పభుత్వం బాధితు 
లకు వెంటనే అందించే సహాయం 
immediate relief పంజాబ్‌, 
హర్యానా రాష్ట్రాలలో వరద సహాయ చర్చల 
నిమిత్తం 142 కోట్ల రూపాయలు తక్షణ 
నహాయంగా మంజూరు చేన్తున్సుట్టు (ధాని 
న. (ప్రకటించారు. (ఉ 151089) 

తక్షణ సహాయ కార్యక్రమాలు వి. (బ.వ.) 
takSaNa sahaaya kaaryakramaalyu 
బాధితులకు వెంటనే సహాయపడే ఉద్దే 
శ్యంతో చేపట్టు పనులు 1000661126 


క. 


relief measures రా ప్రంలో వరదలకు 
గుంన ఆరు జిల్లాలలో తక్షణ సహాయ కొర్వ 
(క్రమాలు చేవ ట్లేందుకుగాను ... మంజూరు 


చేనీంది. (అం ప్ర 27789) 


తగవుపడు §. tagavupaDu ఇతరులతో 
భిన్నాభిప్రాయం వచ్చినపుడు తీవ్రంగా 
వాదోపవాదాలు చేయు 10 pick up 
a quarrel ... ఒక గిరిజన యువతి 
ఎంత వేడుకున్నా కాదని భీమా ఆమెపై 
అత్వొచారం జరవటం చూచిన చంద్రమౌళి 
అతనితో తగవు పడ్డాడని తెలినీంది. (ఆం. 


భూ. 4.789) 


తగ్గు (క్రి ₹699gu ఒక సరుకు పట్ల ఆదరణ 
లేదా వస్తువు ధర అంతకుముందుకంటే 
తక్కువ అగు, చెలపడిపోవు 10 6016 
down (prices, demand) ... ఈ 
మందువ్వా ఇతర కొస్మాటిక్స్‌ గిరాకీ తగ్గే 
(ప్రమాదం ఉందని అనుకోవచ్చు. (ఈ. 13 3.88) 


తగ్గుముఖం వి. taggumukham సాధార 
ణంగా పెరుగుదల చూపించే (క్రమం తగ్గు 
దల చూపటం downward trend 
రాష్ట్రంలో జననాల రేటు తగ్గుముఖం. (ఆం 
(పీ. 1.8.87) 

తచ్చాదు (క్రి. taccaaDu సరైన లక్ష్యం 
లేకుండా ఒకే ప్రదేశంలో లేదా ఒకే 
విషయ పరిధిలో తిరుగాడు 10 266 
up and down, ఎగుమతులు బాగా 
సెరిగి (పవంచంలో పెద్ద కేంద్రంగా రూపొం 
దినాా (పపంచ ఎగుమతులలో మనదేశం 
వాటా ఇంచు మించు ఠి శాతం దగ్గరే 
తచ్చాడుతూ ఉండటంతో ..._ చెప్పుకోదగ్గ 
ఘనత ఉందనేందుకు వీలులేదు. (ఆం ప్ర. 
181188) ... దేశం 22వ శతాబ్దంలోకి (నవేశిం 
చేందుకు ఆయత్తమవుతుండగా సరిపొలనా 
విభాగం మాతం 19 వ శతాబ్దంలోనే 


139 


తచ్చాడుతోందని విమర్శించారు. (ఈ 47.88) 


తటపటాయించు క్రి. taTapaTaayincu 
ఒక పనిచేసే విషయంలో సందేహించు; 
ముందు వెనుకలాడు tO hesitate ... 
తమ పార్టీలో చేరవల నిందిగా కొంగస్‌(ఐ) 
వొరు కూడా పదేవదే రాయబారాలు పంపు 
తున్గారు. ఆయన  తటవటాయించడానికి 
కారణం లేకపోలేదు. (ఆం. భూ 24589) 


తటస్థ అంపైర్‌ వి. taTastha ampair 
పోటీలో పాల్గొంటున్న దేశాల నుంచి 
కాకుండా మరో మూడో దేశానికి చెందిన 
అంపైర్‌ neutral umpire భారత 
జట్టుకూ, పాకిస్తాన్‌ జట్టుకూ మధ్య త్తరలో 
జరిగే సీరీస్‌ను వర్భవేక్షించడానికి తటస్ల 
అం పైర్ధకోనం స్‌ అన్హేషిస్తోంది. (ఆం. ప్ర 
219.89) 

తటాక కుటీరం వి. 1226216 ku Triram 
(లేక్‌వ్యూ కాటేజీలు) కనీసం ఒకవైపు 
సరస్సు హద్దుగా నిర్మించిన విశామ గృహం 
1216-7167 cottage నగరంలో తటాక 
కుటీరాలు- లేక్‌వ్యూ కాలేజీలు అని పిలిచే 
వీటిలో అత్యంత ఆధునికమైన నొకర్వాలను 
కల్పిన్తారు. (ఈ. 2188) 

తట్టుక్‌"ను §. {taTTukonu కొత్త 
పరిస్థితిని అర్థం చేసుకొని భరించు 
to withstand the change or 
changed situation ఒక్క రోజు 
లోనే కాంగెస్స్‌ తెలుగుదేశం అధికార, (పతి 
పక్తాలుగా మారిపోవటాన్లి తట్టుకోలేకపోతు 
స్టారు. (ఈ అను. 301189) 

తడాఖా వి. taDaakhaa ఇత 
రుల్ని ఎదుర్కొనగలిగిన శక్తి సామ 
gs strength, grit, power 
కౌంగస్‌(ఐబ) పార్టీ 42 పార్దమెంట్‌ సీట్లకు, 
294 అసెంబ్లీ సీట్లకు ఒంటరిగా ఎన్టికల్లో 


డోలాయ మానంలో వడ్డాయని శ్రీ రాజీవ్‌ 
గాంధీ ... బహిరంగ నభలో (పనంగిన్తూ 
అన్నారు. (ఆం. భూ 185 89) 

(డొ వి. Dra ఆటలో ఇరుపక్షాలూ సను 
ఉజ్జీ కావటం draw భారత-వ్పెస్టీండీస్‌ జట్ల 
మధ్య కలకత్తాలో జరిగిన మూడో క్రికెట్‌ 
క్‌ (డా! అయింది. (ఆం ప్ర 1188) 

డ్రిల్లింగ్‌ చేయు. క్రి. Drilling ceeyu 
(భూమి మీద, నీళ్ళలోను) యంత్రంతో 
లోతుగా తవ్వు tO dIill (as in 
oil and gas exploration) లోతు 
జలాల్లో చమురు బావులు (ఢిల్లింగ్‌ చేయ 
డంలో ఒ. బెన్‌. బి ని. ఇప్పుటితే కొంత 
అనుభవం నంపొదించింది. (ఈ 22787) 

థో 

ఢక్కామొక్కీలుతిను. క. Dhakkaa 
mokkulutinu ఎదురు దెబ్బలు తిను; 
అనుభవం గడించు t0 1266 15 and 
downs during one’s life ముఖ్య 
ముం(తి వీరం నుంచి దిగి, (నదేశ్‌ కొంగెస్‌ 
పీఠం ఎక్కేలోగా డాక్టర్‌ చెన్నా రెడ్డిగారు 
చాలా ఢక్కా మొక్కీలు తిన్నారు. (ఆం. ప్ర 
4.5.89) 

ఢిల్లీ దర్వారు వి. ౧/41 4270502674 
ఢిల్లీలో అగ(శేణీ నాయకుల అధికారం; 
ఢిల్తీ పెత్తనం high command in 
Delhi ఢిల్లీ దర్శ్భారుకు దయ తప్పినపుడు 
ఎవ్నరైనా ఇంటీదారివట్టవల సీందే. (ఈ 21188) 

డీ వి. ౧౪? ఆటల్లో పోటాపోటీగా పరస్పరం 
ఎదుర్కొనటం Competing (as in 
final matches) ఫైనల్లో నందిని, రమ 


ఢీ. (ఈ 211.88) 

ఢీకొను క్రి ౫౭౫024 ఎదురెదురుగా, 
వేగంగా వస్తున్న వాహనాలు గుద్దుకొను 
to collide తిరువతి రోడ్డులోని కలరోడ్‌ 


138 


(గామం వద్దో శుక్రవారం ఒకకారు, లారీ 
ఢీకొనడంతో ఇద్దరు మరణీంచాడు. (ఆం 


భూ 20.687) 


ఢోకా వ. Dhookaa రాబోయే అద్దు, 
భయం Insecurity మరో ఆరేడేళ్ళ 
పొటు ఈ రైలు మార్గానికి ఎటువంటి 
ఢోకాలేదని ఆయన చెప్పారు. (ఈ 25.489) 


ష్‌ 


ల 
తండోపతండాలు వి (బవ) 122- 
DoopatanDaaluy చాలా అధికమైన 


సంఖ్య (జనం) (people in) large 
numbers ... శివసేన అధినతి శ్రీ 
బాల్‌ థాకరే నభకు కూడా జనం తండోప 
తండాలుగా హాజరయ్యారు. (ఈ 22.11 89) 


తందనాలాడు క్రి. tandanaalaa Du 
ఎక్కువ జల్ఫాచేయు, కులాసాగా కాలం 
గడుపు 0 make merry ... కొందరు 
(సతివక్షనాయకులను 
మవొళల 


(వన్తావిన్తూ వారు 

హక్కు లను కొలరాస్త్తు న్నారని, 
తందనాలాడుతున్నా రని, వేర్తాటువాద శక్తు 
లతో చేయి చేయికలుపుతున్నారని శ రాజీవ్‌ 
గొంధీ దుయ్యబట్టారు. (ఈ 168 89) 

తక్షణ సహాయం వి. takSaNa 
sahaayam పరిస్థితి మదింపుకోసం 
ఎదురుచూడకుండా (పభుత్వం బాధితు 
లకు వెంటనే అందించే సహాయం 
immediate relief పంజాబ్‌, 
హర్యానా రాష్ట్రాలలో వరద నహాయ చర్భల 
నిమిత్తం 142 కోట్ల రూపాయలు తక్షణ 
సహాయంగా మంజూరు చేస్తున్చట్లు (వధాని 
De (ప్రకటించారు, (ఉ 1510 89) 

తక్షణ సహాయ కార్యక్రమాలు వి. (బ.వ.) 
takSaNa sahaaya kaaryakramaalu 
బాధితులకు వెంటనే సహాయపడే ఉద్దే 
శ్యంతో చేపట్టే పనులు 1001661216 


ల్‌. 


relief measures రాష్ట్రంలో వరదలకు 
గురైన ఆరు జిల్లాలలో తక్షణ సహాయ కార 
(క్రమాలు చేప క్రుందుకుగాను ... పొుంజూదరు 


చేనీంది. (ఆం ప్ర 27.789) 


తగవుపడు క్రి. 147272260౪ ఇతరులతో 
భిన్నాభివాయం వచ్చినపుడు తీవంగా 
వాదోపవాదాలు చేయు to pick up 
a quarrel ... ఒక గిరిజన యువతి 
ఎంత వేడుకున్నా కాదని భీమా ఆమెపై 
అత్యాచారం జరపటం చూచిన చందమోొళి 
అతనితో తగవు పడ్డాడని తౌలిసీంది, (ఆం. 
భూ. 4.7.89) 


తగ్గు (క్రి taggu ఒక సరుకు పట్ల ఆదరణ 
లేదా వస్తువు ధర అంతకుముందుకంకే 
తక్కువ అగు, వెలపడిపోవు 10 606 
down (prices, demand) ... ఈ 
మందువల్ల ఇతర కాన్మా టిక్స్‌ గిరాకీ తగ 
(పమాదం ఉందని అనుకోవచ్చు). (ఈ. 13 388) 


తగ్గుముఖం వి. {aggumukham సాధార 
ణంగా పెరుగుదల చూపించే క్రమం తగ్గు 
దల చూపటం downward trend 
రాష్ట్రంలో జననాల రేటు తగ్గుముఖం. (ఆం 
ప్ర 18.87) 

తచ్చాడు క్రి. taccaaDu సరైన లక్ష్యం 
లేకుండా ఒకే ప్రదేశంలో లేదా ఒకే 
విషయ పరిధిలో తిరుగాడు t0 pace 
up and down, ఎగుమతులు బాగా 
సెరిగి (పపంచంలో పెద్ద కేందంగా రూపొం 
దినా, [ప్రపంచ న = మనదేశం 
వొటా ఇంచు మించు రి శాతం దగ్గరే 
తచ్చాడుతూ ఉండటంతో ..._ చెప్పుకోదగ్గ 
ఘనత ఉందనేందుకు వీలులేదు. (ఆం ప్ర 
181188) ... దేశం 21న శతాబ్రంలోకి (పవేశిం 
చేందుకు ఆయత్తమవుతుండగా పరిపాలనా 
నిఖూగం మాతం 19 వ శతాబ్దంలోనే 


తడాఖా వి. 


తచ్చాడుతోందని విమర్శించాడు. (ఈ 4788) 


తటపటాయించు (క్రి. taTapaTaayincu 


ఒక పనిచేసే విషయంలో సందేహించు; 

ముందు వెనుకలాడు t0 hesitate ... 

తను పొరీలో చేరవలనీందిగొ కొంగెస్‌(ఐ 
(Ae) 

నారు కూడా పదేపదే రాయబారాలు పంవు 

తున్నారు. ఆయన  తటపటాయించడానికి 

కొరణం లేకపోలేదు (అం. భూ 24.589) 


తటస అం పైర్‌ వి. taTastha ampair 


పోటీలో పాల్గొంటున్న దేశాల నుంచి 
కాకుండా మరో మూడో దేశానికి చెందిన 
అంపైర్‌ neutral umpire భారత 
జట్టుకూ, పాకిస్తాన్‌ జట్టుకూ మధ్గ త్లరలో 
జరిగే నీరీస్‌ను పర్యవేక్షించడానికి తట్ట 
అం పైర్హకోనం ట్లో అన్నే షిస్తోంది. (ఆం ప్ర 


219 89) 


తటాక కుటీరం వి. taTaaka ku 2227477 


(లేక్‌వ్యూ కాటేజీలు) కనీసం ఒకవైపు 
సరస్సు హద్దుగా నిర్మించిన విశామ గృహం 
1216-7167 cottage నగరంలో తటాక 
కుటీరాలు- లేక్‌వ్యూ కొరేబీలు అని పిలిచే 
నీటిలో అత్యంత ఆధునికమైన నొకర్వాలను 
కల్పిన్తాడు. (ఈ 2188) 


తట్టుకొను క్రీ. taTTukonu కొత్త 


పరిస్థితిని అర్థం చేసుకొని భరించు 
to ‘withstand the change or 
changed situation ఒక్క రోజు 
లోనే కాంగెస్‌, తెలుగుదేశం అధికార, (ప్రతి 
పక్షాలుగా మారిపోవటాన్లి తట్టుకోలేకపోతు 


న్నారు. (ఈ అను. 301189) 


taDaakhaa ఇత 
రుల్ని ఎదుర్కొనగలిగిన శక్తి సామ 
ర్జ్యాలు strength, grit, power 
కౌంగెస్‌(ఐ) పార్టీ 42 పార్ధమంట్‌ సీట్లకు, 
294 అసెంబ్లీ నీట్లకు ఒంటరిగా ఎన్ఫికల్లో 


పోటీ చేనుందని, తెలుగుదేశం శూడా 

ఒంటిరిగా పోటీచేస్తే తడాఖా చూవిస్తామని 

(శ్రీ వెంగళరావు సవాలు చేశారు. (ఆం భూ 

28 8.89) 

తడి సిమోెపడగు క్రి taDismoopeDagu 

అనుకున్నడానికన్నా ఆరికభారం ఎక్కు 

a మ డా 

వగు to become over burden 

ed తాను ఆర్థిక ముంతిగా ఉన్దప్పుటికీ, 

ఇప్పటికీ వడ్డీభారం తడిని మో పెడయిందో 

నొరు. (ఈ 27489) 

జ్‌ 

తదుముకొను 8. taDumukony అనిశ్సిత 

సీతికిలోనగు, తడబడు t0 fumble 

(om) 

(to say the right thing), to 

hesitate re ఉత్తావాంగా బి డన 

రుత్తాబావరుస్తూ (సధాన 

మంతి రాజీవ్‌ గాంధీ (పనంగం 25 నిమిషాలు 
ల ఆ 

వొందీలో దప్పు చప్పగా నొగింది. మధ్యలో 
న తడుముకోవటం కనిపించింది. 

(ఈ 22689) 

తణుకు బెణుకు వి. iaNuku beNuky 

భయం, సందేహాలతో కూడుకున్న మాన 

సిక స్థితి; అదురు బెదురు fUMbling, 
డా 

hesitation వివిధ నమస్యలపై నష 

మైన ఆభి.పొయాలను కలిగి తణుకు బెణుకు 

లేకుండా ముక్కునూటిగా జవాబు చెప్పుగ 

దిగే మం్యతిగా ** బగా తేలును, (అం. భూ 

35 89) 

తతంగం వి. tatangam లక్ష్య శుదిలేని 

» ట్‌ na 

కార్యక్రమం ౫10421 farce ... బోఫోర్స్‌ 

శతఘ్ముల వ్యవహారం పై నమర్పించితా నినే 

దక తాము ముందుగా ఊఈవొంచినటుగ్షానే 

mp) 

తప్పులను కప్పివుచ్చుకునే తతంగంగా ఉందని 

ప్రతి పక్తనాయకులు నేడు వరించారు. (us 

జ on కా 

ప్ర 27.488) 


తదుపరి విణ, tadupari వ్యవధానం 


140 


తనిఖీ 


తపన వి. 


ఉక దఎవాతి 


లేకుండా వెంటనే చేపే; 
ళా న్య 


next, immediate ... 
7 స్‌(ఐు) 

దేశం (వభుత్వాన్ది వడగొట్లాలని కారా( 

తదువరి లక్ష్యంగా సెట్టుకునత్త్యూ లోనో 

చెప్పారు. (ఈ 26489) 


తనిఖీ వి. 12214122 సక్రమంగా ఉన్నది లేనిదీ 


తెలుసుకోడానికి ఉన్నత స్థానాలలో ఉన్న 
వ్యక్తులు చేసే పరీక్ష/ పరిశీలన check, 
checking, search (వభుత్త్యూ అధికా 
రులు ఎప్పుటేకవ్పుడు తనిఖీలు జయవమకుం కే 
(పభుత్త పాఠశాలల్లో విద్యా బోధన మోదుగు 
పడటం జరుగదని ... పలిబుచు) ఆకూన్తూరు. 
(ఆం భూ 29687) 

tarzkhii 


స(కయుంగా 


బృందం వి, 

bRndam కార్యక్రమం 
అమలు జరుగుతున్న దీ లేనిది పరిశీ 
లించే అధికారుల సముదాయం; పవర్యవే 
క్షక బృందం Inspecting body or 
team కరువు నిధుల వ్యయం మ కేంద 
తనిఖీ బృందం రాష్ట్ర ప్రభుత్వం (వచయత్సాంచిన 
చైఖరివట్ల అనంత్ఫన్తీ చెందినందుయమలు నే ఈ 
వర్ణ వ్లేక్షక బృందాన్ది ఏర్పాటు చేయయూా లన 
నిర్భయం తీనుకున్సారు. (ఆం. భూ. 17.20.87) 


తనువు చాలించు §. tanuvy 66 64272664 


ప్రాణాలు పోగొట్టుకొను,; చచ్చిపోము, మర 
ణేంచు to put an end to one’s 
own life, 10 die ఆత్మాభిమానం దెబ్బ 
తిన్హు 25 ఏళ్ళ యువతి మందుతాంగె ఉళశయువ్లై 
చాలించింది. (ఈ 29 1 88) 

tapana కార్యాన్ని నాధథురాచా 
లనే అమితమైన ఆసక్తి 2621 ఇడుజేశాల 
మధ్య అడపాదడపా అధికారుల న్లైైయిులో 
నొగుతున్హు చర్చలకు కొంత (వయెహూజునం 
చేకూర్చాలనే “తవన” ఉభయ్యతా గ చదూతమోా 
తోంది. (ఆం భూ 265.89) 


తపించు §. tapincu మిక్కిలిగా ఆజ్షొాల 


షించు to crave for ... రాబీనామా 
చేయాలని న్లిరయించటం ద్యారా చౌకబారు 
రాజకీయ (పచారంకోనం తవీస్తున్నారు తప్పు 
వారు చేస్తున్న గొప్పు త్వాగమేమీ లేదని ... 
అన్నారు. (ఈ 24789) 

తప్పించు (క్ర. tappincu ఒకరి నుంచి తీసి 
వేయు; తొలగించు t0 take away 
(some responsibility), divest 
చౌక డిపో డీలర్థ నియామకాన్ని జిల్లా కల్తెక్టర్డ్‌ 
నుంచి తప్పించి వేసీ తమ మంత్రులకు 


అప్పుగించేశారు. (ఈ 125 89) 


తప్పిదం వి. tapprdam తెలియక చేసే 
పని; పొరపాటు mistake, misdeed 
- 'టైగర్లు ఇప్పుడివుడే తమ తప్పీదాలను తెలు 
నుకొంటున్నారనీ, జాతి కలహాల వల్ల అమా 
యకులు సైతం అనేక మంది ప్రాణాలను 
కోలోయారని ఆయన చెప్పారు. (ఆం. భూ 


20 5 89) 


తప్పుకొను §. _tappukonu పోటీ 
నుంచి, బాధ్యతల నుంచి వైదొలగు 10 
withdraw, to get relieved భగ 
ల్‌రాంకు అనుకూలంగా జనతాదల్‌ అభ్విర్రి 
రంగం నుంచి తప్పుకున్నారు. (ఆం ప్ర. 
21.1189) 

తప్పుడు సమాచారం వి. 


samaacaaram అసత్యాలతో కూడిన 


tappuDyu 


అవాస్తవ విషయం rong or false 
information ముఖ్యనుంతికి అధికా 
రులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన 
చెప్పాడు. (ఆం భూ. 141087) 

తప్పుదారి పట్టించు §. tappudaars 
paTTincyu బుద్దిపూర్వకంగా ఎదుటివా 
రిని అపమార్గంలో తీసుకు వెళ్ళు, మోస 
గించు; పెడదారికి తిప్పు to mislead 
శ్రీ నీంగ్‌కు ఏ మాత్రం ధైర్భుమున్నా (వజలను 


తప్పుదారి వట్రించకుండా చేసేన ఆబోపణలు 
నిడూపించాలని ... చెప్పారు. (ఆం. జ్యో 
811 88) 

తప్పుదోవ పట్టంచు (కీ. tappudoova 
paTTincey చూ. తప్పుదారి పట్టంచు; 
బియ్యం మళ్ళింపు జరగలేదని కానన నభను 
తప్పుదోవ పట్రించినందుకు తెలుగుదేశం 
నాయకులు తమ పదవికి రాజీనామా చేయా 
లని కోరారు. (ఈ 61088) 

తప్పుపట్టు క్రి tappupaTTu పొరపాట్లు 
చేసినట్టు ఎత్తిచూపు t0 find fault 
wth వివాదాన్తుద “ఫెయిర్‌ఫాక్స్‌ * వ్యవహా 
రం పై దర్యాప్తు జరిపిన రక్కర్‌ నటరాజన్‌ 
కమీషన్లు అప్పటి ఆర్థిక మంత్రిగా వి. వి, 
సీంగ్‌ వ్యవహరించిన తీరును తప్పూ పట్రేంది. 
(ఈ 10.1287) 

తబిసీళ్ళు వి. (బవ)... 1257032002 
ఒక విషయానికి సంబంధించిన నిజస్వ 
రూపం వెల్లడించే వివరాలు; గుట్ట్రుముట్టులు 
incriminating details _బోఫోర్డ్‌ 
నిరాకరించిన రహస్యవత్రాలను తనిఖీచేస్తే 
గాని కుంభకోణం (గంధనీంగుల తబి సీళ్ళు 
బెటపడవు (ఈ 66.87) 

తబ్బిబ్బగు (కీ. 1205200684 ఆధిక సంతో 
షంతో నిండిపోవు; ఉద్వేగం పాందు 
to be jubilant, overjoyed మెక 
(నోపై నెగ్గిన 115 ర్యాంకు పాల్‌ వోల్‌వ్వూస్‌ 
ఆనందంతో తబ్బిబ్బవుతూ తాను కుజుగవాం 
నుంచి దిగి వచా) నన అన్నాడు. (ఈ. 1989) 


తయారుచేయు (కీ. tayaaruceeyyu వివ 
రణ పత్రాలను రూపొందించు శం 
prepare (a report) ఈ బృందం 
ఇస్సుటోకే తన నివేదికను తయారుచేనింది. 


(విశా 12.1087) 


తరచుగా క్రివి. 2766౪47426 ఎక్కువ సాగ 


often, frequently నైతిక బలం దిగ 


జారినటు తరచుగా దిటమికి గురికావడం 
నహజము. ఈ 17889) 
తరరించు క, 74728226 ఉన్న ప్రదేశం 
స 


a bh ష్ష్‌ 
టికి (వెంటనె) అసుకు 


వెళ్ళు t0 shift sb or sth త్మీవగా 
యాలతో ఉన్ల నలీంఖాన్‌ను ఉన్నా నియా 


నాకము: వార్న్‌ 


142 


| Pe 
to drive away కుళ్ళిన భావన 
og 
అతో కూడిన కాంగెస్‌ను తరంిముక ె se 
తెలుగు దేశం పార్దీక (వడలు వట్లుచా ge 
my 


బెప్ఫారు. (&. 11287) 


తరిమివేయు (క్రి tarrmweeyu చమూ. తరి 


అరం. 
మికొట్టు: గుంవులుగా గుమికూూయ హోలి టో 
కెటకోనం డిమాండ్‌ చేన్తును ఆత్త్రూట్త లను 
3) ఆ 64 


ఆనువ.తికే తరలించూ అక్కడ అతను చని పోఠీకులు పలుసాద్దు బయటకూ తోరిమి 
వోయాడు. (ఆం ప్ర 15589) వేశారు. (ఈ అను 30589) 

తరరివచ్చు. క్రై. 1472202664 1... శౌశ్వ తరుణం వి. (ruNanmn ఒక కుని చేయ 
తంగా ఉండిపోవాలనె ఉద్దేశ్యంతో ఒక డానికి అవసరమైన సమయం time, 
పదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మరలి occasion .. అనీచభూలో్‌. శాంతి 
వచ్చు! to shift, come back తెలుగు కోలనీ 


ఆ లా 


ఆ ్ర { 
నెలకు తరలిరండి వభుతూం ఏదో చేనూం 


ను ఆశతో కాకుండా తమదీ రాష్ట్రం దని సోవియట్‌ అధ్యక్షుడు ... దైనాకు 
re] గ్‌ా ఆయ్‌ 3 

ఆనే భావనతో రౌజ్లరల చలన చిత వలువునిచ్చారు (ఈ 16589) 

ed ఇ Pr. aed కోసం యు af ఇ రాళ 

దశకు జల ధిక ఆ తరలిరావాలని తరనభర్రన వి. tIarnanabharjana జక విష 

వీలువునిచా?రు (అం జ్యో 26489) 2 sea 


యాన్ని గురించిన తీవమైన చదు; మాదో 


కు న్‌ అలం నే వ్‌ 
ఆధిక సంఖ్యల్‌. హాజరగు 10 attend పవాదాలు $Eగ0Us discussion or 


in large numbers కోస్తా ఆంధ 


dialogue భగత్‌ అధ్యకతన రాక్ష, నమ 
తరలి వన్తారని వట అ 


నాయ కమిటీ త్తర్ధనభర్రనల్లి కొననాశొరా చింది. 
(ఆం. భూ 2589) 
తర్చిదు వి. tarfudu ఒక కార్యనిత్త్యమాణలో 
కొత్తవారికి తెలిపే జాగత్తలు,  మెఎలకు 
వలు; శిక్షణ జటయనికై కమ్వూనినూ. పారీ 
CA వ ee 
సిబ్బందికి తర్ఫీదు ఇచ్చే కమ్యూ నాను పార్తీ 
న్కూూల్‌ = (ఆం. భూ 21489) 


తరలి వెళ్ళు (క్రై. 1672476౬04 ఒక ప్రదేశం 
నుంచి మరొక ప్రదేశానికి (సామూహి 
కంగా) బయలుదేరి వెళ్ళు to leave 
In exodus అదనపు పోలీను దళాలు ఈ 


(పాంతానికి హుటాహుటీన తరలి వెళ్ళాయి. 
తలజఒగ్గు (క్రి. ₹2/20272 ఎదుటి వారికి తొంగి 


ఉండి వారి అభిప్రాయాన్ని మన్చియయు 10 
yield, to obey శ్రీలంక యూత్రం 
న్యూఢిల్లీ ఏకపక్ష న్నిరయానికి తల౭ గాఆూనోడం 
ననుంజసమాౌా? (ఈ 5687) 

తలకుమించిన (క్రి.విణ. లేల ల్‌సజ- 
762౭742 భరించగలిగిన దానికన్నా ఎక్కు 


(ఉ 5.1287) 

తరహా వి. iarahaa ఒక (క్రమంతో కూడిన 
పద్దతి manner ఈ నివేదికలో సీఫారను 
చేసిన తరహాలో ఆహార స్వీకరణ పద్దతులు 
కొననాగుతున్హు దేశాలలో ... 
3.5 89) 

తరిమికొట్టు §. tarimikoTTy బల్మప్ర 
యోగం ద్వారా దూరంగా పంపివేయు 


(ఆం. భూ 


వగా ఉన్న unbearable beyond 


one’s capacity సామాను (వజల పై 
వివిధ రకాలుగా ఇప్పటికే తలకుమించిన 
భారం పడినందున సెంచిన ఆర్‌. టి ని. 
ఛార్జీలను వెంటనే తగ్గించవల సీందిగా 
(ఆం జ్యో 291188) 


తలదాచుకొొను §. taladaacukony 
(పకృతి వైపరీత్యాలు, దాడులు లాంటి 
సందర్భాలలో తాత్కాలికంగా ఒక ప్రదే 
శంలో ఆశయం పొందు 10 take 
shelter అనేక (పొంతాలు ఇంకొ నర 
దమయంలో ఉనస్తాయని (గౌమం చుట్టురా 
నీరు ఉండటంతో మెరక (పాంతంలో తల 
దాచుకోటం కన్పించిందని చెప్పారు. (ఈ 


26 7 89) 


తలదూర్వు క్రి. 1206664764 (ఇతరుల వ్యవ 
హారాలలో) సంబంధం లేకున్నా జోక్యం 
చేసుకొను t0 2066616, interfere 
పారుగురాష్ట్ర (ప్రభుత్య వ్యవహారాలలో తల 
దూర్చుడం ద్యారా శ్రీ రే రాజ్యాంగ విరుద్దంగా 
వవరించాతని ... ఆదోవీంచారు. (అం ప 
sg ( 


2.9.89) 


తలపడు క్రి. ialapaDu 1. ఎన్నికలలో, (క్రీడ 
లలో పోటీపడు t0 1206, confront 
ఈ నియోజకవర్గంలో ఆయన ని. వీ ఎం 
అభ్యర్ది ...తో ముఖాముఖి తలవడతారు. (ఆం 
జ్యో. 29.1188) 2. దొంగతనాలకు, దాడు 
లకు పాల్పడు t0 resort to దోపిడీకి 
తలసడిన నలుగురు యువకులు 20 నుంచి 
౩౦ సంవత్సరాల మధ్య వయన్సులోని వారే 
(ఆం ప్ర 2812 87) 

తల పెట్టు §. talapeTTu ఏదైనా 
పని చెయ్యాలని ఆలోచించు 10 
contemplate, plan వచే లోకనభ 
ఎన్ఫికలను ద్రుష్టిలో ఉంచుకొని (ప్రభుతం 
ఈ కార్యక్రమం తల పెట్టినట్లు వరిశీలకులు 


భావిస్తు నారు, (ఆం ప్ర 3౦ 5.89) 


తలబిరుసు వి. talabirrusu మద్యాద 


పాటించని మనస్తత్వం 1164161655, 
recklessness ఏపిల్‌ నెలలో బోద్డుతో 
తలబిరునుగా _ వ్యవహరించిన (కీడాకారులే 
ఇప్పుడు దయదలచమని _ వేడుకుంటూ ... 


(ఈ 14889) 


తలమునకలగు కి. talamunakalagu 


ఇతర విషయాలను పట్టించుకోకుండా ఏకా 
(గతతో సమయాన్నంతా వెచ్చించు to 
be absorbed, immerse (ధాని 

. అయిదు (పథాన కేంద్రాలలో పరద్వతించి 
సభలో పాలొనబోతుని ద్ధ్రప్తా ల్‌ నీవియల్‌ 

గ గా oo (cio) 

కొం గెస్‌(ఐ) నాయకులు ఈ (పాంతాలలో 
ఏర్పాట్లకోనం తలమునక్షలై ఉన్హారు... (ఆం. 


భూ. 17889) 


తలవం-చు క్రి. talavancy ఓటమిని ఆంగీ 


కరించు పో. చూ. తలఒగ్గ్లు శం 
bow down చివరికి ఉత్తర్మవదేశ్‌ ఆధి 
కృంముందు ఢిల్లీ జట్టు తలవంచక తప్పు లేదు. 


(ఈ. 29789) 


తలవంచుకొను క్రి. talavancukony 


అవమానంతో సిగ్గుపడు to feel 
ashamed of అద్దుస్తవశాత్తు కొన్లి ఇతర 
శానననభల్లో జరిగిన దురద్భవ్షకర మైన, తల 
వంచుకోవాల్సి న ఘటనలు మనరాష్ట శాన 
ననభలో జరగనందుకు నంతోషించాలి. (ఆం. 


భూ 20489) 
తలసరిఆదౌయం వి. talasari 
aadaayam మొత్తం ఆదాయాన్ని 


ఆప్రాంత జనాభాతో భాగించితే వచ్చే 
ఆదాయసరాసరి average Income 
per head రాష్ట్రంలో తలనరి ఆదాయం 
తగ్గును. ఆంధ్రపదేశ్‌ లో తలసరి ఆదాయం 
1985-86 కింక 1986-878 0.4% 


'తలకిందులు వి. 
నా 


తల్ల డిల్టు (కీ. 


పడిపోయింది. (ఆం ప 23.11.88) 


సు 


తలూపు § taluupu సమ్మతి తెలియ 


జేయు to approve, okay, agree 

భదాచలం మీదుగా కెవ్యూతు వరకు 
కొత్తరైలు మార్గం (ప్రతిపాదనకు కేందన 
భుత్యం తలూదీంది. (ఈ 8388) 


తలెత్తు క్రి. 121౭14 (ఏదైనా సమస్య) ఆవిర్భ 


వించు, పుట్టుకొచ్చు to arise, crop 
up ఇండో- శ్రీలంక ఒప్పందం మౌలిక లక్రా 
అను నెర వేధ కుండా శాంతి సేనను ఉననంహ 
రించడం వల్లి అక్కడ త్మీవమైన (సమాదకర 
మైన పరిణామాలు తలెత్తే అవక్రాశం ఉందని 
మంతి చెప్పారు, (ఈ 21789) 
tallakindulu ప్రీ 
కొట్టి తిరగబడ్డ స్ట్‌తి to be turned 
turtle, capsized కారు వేగంగా వెడు 
తుండగా "పైర్‌ రాడ్‌ విరిగిపోవడంతో అదుపు 
తప్ప రోడ్డుకు ఓ (వక్కగా తల్ప్హకేందులుగా 
పడిపోయింది. (ఈ 22689) 

tallaDillu విపరీత 
మైన భయం, బాధలతో 
పోవు t0 become panicky, be 
in serious trouble ... 


అలలాడి 
రారా 


లోతట్టు 
(పాంతాల్లోని (వజలు, ఇళ్లు మునిగిపోయి, 
కూలిపోయి తల్పడిల్రిపోయినా కొర్ఫొ రేషన్‌ 
ఎమర్జెన్సీ న్య్వాజ్‌ జూడలేదని 
చారు. (ఈ 267 89) 


న. ఎమర్సిం 


తప్పి తలకెత్తు క్రి. tavvr talakettu 


బోలెడంత సహాయం చేయు to help 
on a large scale తక్షణ అవసరాలు, 
హంగులు నిమిత్తం (సభుత్తం నుంచి అప్ప 
తీసుకోడానికి నీలు కల్పించినవుటిక్తీ తానే 
దివాలా స్తితికి న ర్మాష్ట్రప్రభుత్తుం, పరి 
వత్తులు నమాఖ్యల కేదో తవ్వితల కెత్తు తుంద 
నుకోవడం అత్యాశే (ఈ 17.388) 


తహతహ వి. 


tahataha ఒక కార్యాన్ని 
సాధించడం పై ఉన్న బలమైన వాంఛ 
desire, longing పోభుత్త్య పాలకుంను 
సంతృప్త పరచి ఇంకేదో వదవి నంపొదించా 
లన తహతహ ని. ఏ జి లో కకుండా 
చేయటానికి ... నిషేధించారు. (ఈ 28.789) 


తహతహలొదడు క్రి. tahatahalaaDu పని 


త్వరగా చేసెయ్యాలని అభిలషించు; తొంద 
రపదు,  ఆరాటపడు 
rush, be anxious ... 


to hasten, 
ఏకసకంగా 
చి 
నిర్ణయించి, తమకు నమ్వుర్ధనీయమని లతోనిన 
అంశాలతో రూపొందించిన బిల్లును ఇప్పుటి 
కీవుడు పార్రమెంట్‌లో (పవేశ పెట్టడానికి 
తహతహలాడటం దురాలోచనా పూరితమైన 
తొందర వొటు. (ఈ 8589) 


తాండవించు క్రి taanDavincu ఒక ప్రదే 


శమంతటా నిండి ఉండు 10 1000 
(fear or threat) వచ్చిపోయే (వయా 
ణీకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే న్యూఢిల్రీ 
చైల్ఫే స్టేషన్‌లో ఇపుడు మృత్యుభీభల్సం 


తాండవిస్తున్ఫది. (ఆం. భూ 13689) 


తాకటుబటుకొను (క్రి taakaTTu peT- 
త ల 


Tukonu విలువైన వస్తువులను లేదా 
మనస్సును స్వపయోజనం కోసం పరుల 
అధీనంలో ఉంచు; కుదువ పెట్టు to 
mortgage రాజకీయ శక్తి ప్రజల నాడిని 
బట్టి వ్యవహరించి, ఆ మేరకు బుర్యాకసీని 
ఆదేశించుకోవాలి రాజకీయ శక్తి తన 
మేధస్సును తాకట్టు పెట్టుకోకూడదు. (ఆం 


భూ 22 689) 


తాకట్టు రుణం వి. taakaTTu ruNam 


ఆస్తి, నగలు మొ. వాటిని సంబంధిత 

ఆరిక సంస్టలకు కుదువపెట్ట తెచ్చుకున్న 
యడ య లం 

అప్పు mortgage loan తాకట్టు రుణా 

లపై వడ్డీ తక్కువగా కనిపించినా ఆ రుణాలు 


he 


మంజూరు చేయించటానికి ... తక్కు వేమీ 
కాదు, (ఆం. ప 264.89) 
తాజా వణ. taajaa (ప్రస్తుతం ఉన్న లేదా 
ఇటీవలే జరిగిన Current, latest అన 
మ్ముతి వర్గంలోని అ(గ్మశేణీ నాయకులు ... 
జరిపిన సమావేశంలో తాజా రాజకీయ పరి 
ప్రతిని నమీక్షించారు. (ఆం ప్ర 142.89) 
తొజూ అభిప్రాయం షీ 
hiapraayam ఒక విషయం గురించి 
ఉన్న ఉద్దేశం latest 
opinion జనమోర్సాపై తొజా అభి 


taajaa ab- 
. ప్రస్తుతం 


(పాయం. (ఉ. 1310 87) 


తాజా నిర్భయం వి. iaaqjaa mrNayam 
ప్రస్తుతం ఖరారైన అభిప్రాయం latest 
decision ... శ నట్వుర్‌ నీంగ్‌ శ్రీలంక 
హైకమీషనర్‌ ... తిలక్‌ రత్తేని కలసీ భారత్‌ 
తీనుకున్లు తాజా న్నిరయం గూర్చి తెలిపారు. 
(ఆం. జ్యో 56.87) 

తాజా ప్రతిపాదన వ 
jaa pratipaadana ప్రస్తుతం కొత్తగా 
చెప్పిన అభిప్రాయం fresh or latest 
proposal ... మీనవ్‌ సారధ్యంలోని ఉన్ల 
తోన్దాయి భారతీయ బృందం ఎ, ఎం. దో 
రామచందన్‌ తోను, తమిళ తీవవాద (పతి 
నిధులతోను నమావేశమై శ్రీలంక (సభుత్తుం 
చేసిన తాజా (ప్రతిపాదనను వివరించింది. 


taa- 


(ఈ. 22787) 
తాజా వైఖరి వి, taajaa varkhari 
పాత ఆలోచనలకు భిన్నంగా ప్రస్తుతం 
ఉన్న ఆలోచన CuUITent thinking 
చివరి రోజుదాకా నెలకొన్హ అనిల్టితస్తితి 
ఢా 
తొలగి (ప్రభుత్య తాజాూవైఖరి తేటతెల్థమన 
టంతో అయోధ్య వానులు ఊవిరి పీల్పుకొని 
నీమితపడారు. (ఈ 101189) 
థా G 


తాత్కాలిక ఉత్తర్వు వి taatkaalka 


145 


uttarvu అంతిమ తీర్ఫువరకు వేచి ఉండ 
కుండా న్యాయస్థానం మధ్యలో ఇచ్చే 
నిరయం మద్యంతరతీరు ntEerIm 
order రామమందిరం శిలా న్వాసానికి 
( శంకుస్తాపన ) ఉద్దేశించిన బలం అలహాబాద్‌ 
హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులో పేర్కొన 
వివాదాస్త్రద భూమిలో కాకుండా వెలుపలే 
ఉన్హదని ఎ, వివరణ ఇచ్చారు. (ఆం భూ 
9 11.89) 

తాత్కాలిక తీర్పు ఏ9. taatkaalika 
తాత్కాలిక ఉత్తర్వు 

కాంగెస్‌(ఐ) కార్యకర్తలకు వ్యతిరే 
కంగా తుదితీర్చు వెలువడితే మిగతారోజులు 
శిక్ష అనుభవించటానికి జైలుకు వెళ్ళవలనీ 
ఉంటుందని న్యువీంకోర్డు ఇచ్చిన తాత్కాలిక 


7274 చూ. 


తీర్పులో పేర్కొన్సుది. (ఆం భూ 26.489) 
తాత్కాలిక నివేదిక వి. 1441042816 
niveedika (అనుకోని ప్రమాదాల ప్రై) 
వెంటనే లభ్య మైన వివరాలతో పై అధి 
కారులకు పంేే రిపోర్టు internm or 
ad hoc report వరదలకు నంభవించిన 
నష్టం పై తాత్కాలిక నివేదికను రూపొందించి 


=== (ఆం. ప్ర 28789) 


తాత్కాలిక ప్రభుత్యం వి taatkaaluka 
prabhutvam తిరుగుబాట్లు, ప్రభుత్వ 
పతనాలు జరిగిన పరిస్తితులలో కొద్దికాలం 
పరిపాలన కోసం ఏర్పాటయ్యే పాలనా 


వ్యవస్థ. interim government 
సైనిక తిరుగుబాటు నాయకుడు ఫీజీని రివ 


బిక్‌గా (ప్రకటించిన తర్వాత .. 19 మంది 
సభ్యులతో తాత్కాలిక (వభుత్యం ఏర్పాటు 
చేశారు. (ఆం జ్యో 81087) 

తాత్కాలిక భృతి వి. taatkaalika రీగి242 
వేతనాలు మారబోతున్న సమయంలో, 


తుదినిరయం వచ్చేలోపల ఉద్యోగులకు 
a) 


వేతనంలో ఇచ్చే పెంపుదల interim 
relief ... ఇ సీ. ఐ ఎల్‌. ఉద్యోగులు 
నేడు నల బ్యాడ్డీలు ధరించి తొత్కాలికభ్టతి 
కోనం నిరనన దినం పొటించారు. (ఈ 
6.6.87) 

తొత్సారం వి. _iaatsaaram అలక్ష్యం 
వల్ల _ (విపరీతంగా చేసే. ఆలస్యం 
inordinate delay ... _ఒప్ఫందం 
పెంటనే అమలు కొకుండా ఆలన్యం చేయటం, 
ఈ తాత్ఫారంనల్థ దారుణ ఫలితాన్ని నేడు 
భారత జాతి అనుభివినోంది. (ఆం భూ 
35.89) 

తాపీగా (కీ.వి 1642122924 ఆవేశం, ఆ(గహం 
లాంటివి చూపించకుండా నెమ్మదిగా in 
a relaxed mood, leisurely విలే 
ఖరులను అడిగిన అనేక పశ్చలకు (శ్రీ చెన్నా 
రెడ్డి తాపీగా సమాధానాలు చెప్పారు. (ఈ 
16 7.89) 

తాబేదారు వి. taabeedaaru ఒక 
వ్యక్తి లేదా సంస్త అజమాయిషీలో పని 
చేస్తూ వొళ్ళ అదుపాజ్జలలో ఉందేవ్యక్తి 
subservient రాజ్యాంగ చృటంలో కీలక 
యైన వ్యవ అని డా. బి ఆర్‌ అంబేద్కర్‌ 
అభివ్నర్థించిన ను తుళు (నభుత్యానిక్షి 
తాబేదారు కొదు. (ఈ 24789) 

తారతమ్యాలు వి. (బ.వ.) _taara- 
tamyaalu స్థాయిలో ఉండే ఎక్కువ 
తక్కువ భేదాలు Inequalities ఈ తార 
తమ్యాలు నమన పోయేలా శాంతి నంక్షేమ 
కమిటీ క్రుషి చేయాలని కోరారు. (ఈ అను 


1.5.89) 


తారసపడు క్రి. 1aarasapaDu దృష్టిలోకి 
వచ్చు; ఎదురుపడు 10 60006 into 
contact ఉద్యోగం చేన్తున్సు స్త్రీ, చెడిపోయి 
నదిగా భావించే మనస్త త్యమున్ఫ సమాజంలో 


తారాన్హాయి వి. 


ఆమెన్యర్ధం చేసుకొని వివాహం చేనుకు దే 


వ్యక్తి తారనవడేనరికి ఆమె వయన్సు హెలో 
పోతుంది. (ఆం భూ 21489) 


తార సిల్లు (కీ. taarasillu చూ. తారసపడకం. 


మత పిచ్చి), కుల వెరి, రాజకీయ ఉన్న డా, 
(పాంతీయ అహంకొరం ఉన్దు ఇటువడా తర్‌ 
వాళ్ళు (పతివాళ్ళుకి తారసీబ్లతూ ఉంటాయ. 
(ఆం భూ. 22489) 

laaraasthaa y € 
చాలా ఉన్నతమైన సతి; ఉచ్చస్థాలాం 
at peak, flashpoint జనతాదళ్‌ లో 
హెగ్డే, బొమ్మయ్‌ వర్గాల మధ్య ఒకవంక, డేవ్‌ 
గౌడ(జనత్తా) జనతాదళ్‌ మధ్య మరోవణ క 
మురాతగాదాలు తారాస్హాయిలో సాగుతకూ 


నాయి. (ఆం భూ 26489) 


తారుమారగు (క్రీ taarumaaragyu పూర్తి గాె 


మారిపోవు tO have complete 
change అయితే దశాబ్ద కాలంలో ఒఆూడా 
వీక్స్‌ (క్రీడల పరి స్తితి తాడుమారయ్యింది. (eso. 


భూ. 3011.87) 


తారుమారుచేయు §. taarumaaru 


మరుగుపర చు 
(ఫైళ్ళను) మార్చివెయు 10 tamper 
with (documents etc.), to 


ceeyu వాస్తవాలను 


change positions ఈ రికార్డులను 
(పభుత్తుం తారుమారు చేస్తున్లదని తాయూఎ 
భీయపడుతున్నామని అందువ్వం ఈ చూ 
తీనుకోవాలని ఆయన కోరారు. (అం. (మ- 


1612 87) 


తాహతు వి. taahatuy ఒక హద 


చేయటానికి ఉన్న నైతికహక్కు, స్థాయి 
(moral)right, status ఎన్‌. ఈ&ై 
ఆర్‌, నాయకత్తం వవొన్తున్ల నేషనల్‌ 
(ఫ్రంట్‌ నీతులు వల్లించే తాహతు కోలా హ్స్‌ 


యింది. (అం. భూ 21589) 


తికమకపడు క్రి. 12:42724%4244 ఏమి 
చేయాలో తెలియని మానసిక పితికోకి 
> 


వెళ్ళు, కలవరపడదు to be confused 


లా జె ళాల ధం 
అనేకసార్డు ఆ చిన్సారి బాలిక వ్యూహాలకు 


మ్‌ 


వరల్ల్‌ ఛొంవీయన్‌ తకమకనడాల్సి వచ్చిం 
(ఉ 22388) 

తకమకపరచు §. thamakaparacy ఇత 
రులకి ఏమి చెయ్యాలో తెలియని పరిస్తితిని 
కలిగించు; కలవరపరచు t0 ౯౮nfuse, 


baffle బహిరంగ నభో వేదికపై కురీ, 


కేంద కూర్చుంటున్న అలవాటు నొనిక అధి 
కారులను తికమక పంచింది. (ఆం జ్యో 
15188) 

తికాణా చి thaaNac బతికేం 
దుకు అవసరమైన కూడూ, గూడూ, 
బట్టా minimum facilities to 
survive ... పూటకు తికాణా లేక 
పోయినా బిచాణా ఎత్తటానికి సద్దంగా ఉన్ద్ర 
అధికారంకోనం ఖజూనాలకు బొక్కవాడు 
నూనే ఉన్ఫారు. (ఆం భూ 305.89) 

తిప్బకొట్టు కీ. tippikoT Tu విమర్శలను, 
దాడులను సమర్థవంతంగా ఎదుర్కొను 
to rebuff, counter ... నంఘవ్వతి 
రేక శక్తులు జరిపే పయత్శాలను యువజన 
కాం[గెస్‌(ఐ) నభ్యులు తిప్పీ కొడతారని 
(పకటించారు. (ఈ 26489) 

తిరకొసు వి. 47404620౪4 దురుద్దేశంతో 
కూడిన సమస్య, జటిలసమస్య, గొడవ 
intricacy, problem భారత చర్యతో 
ఈ (పాంతానికి నంబందించి అనేక తిర 
కాసులు లోతుపాతులు ఉన్తాయని ఆమె 
న్వాఖ్యానించారు. (ఆం ప్ర 3987) 


తిరగతోడు (కీ. tragatuoDu గతించిన 
లేదా మరుగున పడి ఉన్న వాటిని 


147 


త 


ర్న 
+ 
శ్చ 


న అవ్వ గ త యె + ఇ క గూ జ 
మళ్ళ యె బ్‌స్సుక్ష్‌ 15 న రణకు 
య్‌ న a! 

Le a fF = 
pe జ బవ. శూ ఆలా చాలు గ Ca] 
DN TO క Te A BIEO- 

hae న్ని స 
అన్‌ మొర. 
జానా గమ న న కయ న శా శారా ణా re 
gr CCriiiG Clim po Ty i Sn pT 

(=p) జః వక అం వాడ rg 

చ శ we § శ _ a 
నుంచి పందాల చ ఎదెడంంహలియాు టలు 
పెటీన “Eun హాంగ్‌ త్రం నొని? 

చు ౧ మణ అభ ప ఈ ~~ బీ a ed ) 
నూన స & యా 

ఇగ చొ ఆన చాల లస ల సిన్‌ అల నాసి బల ళ్‌ [3 
[వతి్తాలే వదల * దో సే వే అక్ర అహ eee ఆట్‌ 

షే య్‌ 


| ర్ట 
య ఆ ళా 
కావాలప తశ వం డేను పక౭రించు 
Gr he రు చకా న్‌ తే అని re [చావా p 
రా ళల లు 


లు నీచంగా పరిస్తతులు మారా? 


(6 
న్‌ 
ర్తి 
oh 
స్త్‌ 
ర 


(ప 
రుక వరంచయు (కీ. trukSavaran 
ceeyu ఘోరంగా మోసం చేయు to 
deceive, rob వేలాది మంది అమా 
యక (ప్రజలకు తిర్వుక్షనరం చేసిన నప్తగిరి 
కంపెనీ ఉదంతం ఇంకొ మన జ్లావకాల్లోంచి 
చెరిగిపోకముందే ... నలుగురు మోనగాళ్ళు 
టోవీవేసీ ఉడాయించారు. (ఆం. ప్ర 
410 88) 
రుగుబాటు అభ్యర్థి వి trugubacTu 
abhyarthz పార్టీ అనుమతి లే 
కుండా ఎన్నికల్లో పోటిచెసిన వ్యక్తి 
rebel-candidate శ్రీ నన్వానీ 
నాయుడు గజవతినగరం అ సెంట్రీ నియోజక 
వర్గింలో తిరుగు బాటు అభ్యర్థిగా ఉనారు 
(అవ భూ 211189) 


రుగుబొటుచేయు క్రి. trugubaa. 


ceeyu (మార్పులకోసం) సంస్థాగత విధా 
నాలకు వ్యతిరేకంగా ప్రవర్తించు, పో. 
చూ. తిరగబడు tO revolt ఈ 
నలుగురు మంతులు గతవారం పార్టీకి వ్యతి 
లేకంగా తిరుగుబాటు చేశారు. (అం. ప్ర 


21.11.89) 


తిరుగుబాటు జట్టు వి. tirugubaa 24 
“464 సంబంధిత (క్రీడా సంస్థ అను 
మతి లేకుండా నిషిద్ధ విదేశీ పర్యటనకు 
వెళ్లే బృందం rebel-team దక్షిణ్యాఫి 
కాలో పర్యటించనున్న ఇంగ్లాండ్‌ తిరుగుబాటు 
జట్టుతో డిఫీటాస్‌ కూడా చేయికలిపీనా 
తర్వాత న్నిద్ధయం మార్చుకును నంగతి తెలి 
నీందే. (ఆం. ప్ర. 248.89) 

తిరుగుబాటుదారుడు వి. tirugubaaTu 
daaruDyu ఉన్న ప్రభుత్వాన్ని పడగాట్ట 
ఉద్దేశంతో సాయుధులై (పభుత్వ సైన్యా 
లతో పోరాడే వ్యక్తి rebel, Insurgent 
మజాహుద్దీన్‌ తిరుగుబాటుదారులకు విమా 
నొలు లేవు. (ఆం. ప్ర. 19.488) 


తిరుగుబాటు ధోరణి వి. tirugubaa Tu 

dhooraNi సై వాళ్ళ అభిపాయానికి 
వ్యతిరేకంగా ప్రవర్తించే స్థితి rebellious 
attitude ... బోధా (వభుత్తుం తిరుగు 
బాటు ధోరణిలో నున్న న్వవారిని దారికితెచ్చే 
పద్దతులను ఎఎం. (ప్రశ 5.687) 

తిరుగుముఖంపట్టు (క్రి tirugumukham 
paTTu పై నాయకత్వం వద్దకు ఏవో 
కోర్కెలతో వెళ్ళిన రాజకీయ బృందం 
(నిరాశతో) ఇంటిదారి చూచుకొను, 
వెనక్కువచ్చు 10 return, retreat, 
80 back తిరుగుముఖం పట్టిన కాం(గెస్‌ 
కొర్వకర్తలు. (ఆం. ప్ర. 5.11.88) 

తిరుగులేని నిజాలు వి. (బ.వ.) 
truguleeni nijaalu (పశ్నించటానికి 


వీల్లేని వాస్తవాలు undisputed facts 
సీంగ్‌ చేస్తున వ్యాఖ్యలను తిరుగులేని 
నిజాలుగా (ప్రజలు వరిగణిేస్తున్నారని పేర్కొ 
న్నారు. (ఈ. 11.88) 
తిలకించు కీ. tilakincu అట్టహాసంగా జరిగే 
కార్యక్రమాలను చూచు t0 wth the 
programmes with gaiety ... 
పారిస్‌లో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఎంతో 
ఆడంబరంగా సైనిక్‌ పెరేడ్‌ జరిగింది. వీనిని 
తిలకించిన (ప్రపంచ నాయకుల్లో నంపన్హు 
దేశాల అధి నేతలు కూడా ఉన్నారు. (ఈ. 


15.7.89) 


తిలోదకాలిచ్చు (క్రి. tiloodakaaliccu పూర్తి 
గావదలివేయు 10 say good-bye, 
move away from రాష్ట్ర (ప్రభుత్వం 
(ప్రజాస్వామ్య _ సంథాకు తిలోదకాలిచ్చి రాచ 
రికపు పోకడలను అనునరిస్తున్లదని 
విమర్శించారు. (ఆం. (ప. 20.11.88) 

తిష్ట వేయు క్రి. ₹ Taveeyu ఒకే ప్రదేశంలో 
దీర్ణకాలంపాటు ఉండు; కదలక మెదలక 
ఉండు 10 settle అభివృది నిరోధక 
నీద్దాంత వేత్తలు తిష్ట వే సితన్ల బెర్ధిన్‌ యూని 

. వర్సిటికి కాక జేనా యూనివర్సిటీలో థీసిస్‌ 
సమర్ధించాడు. (ఆం. భూ. 5.5.89) 

తీయు క్రి. 3/౪ (చలన చిత్రాలు) నిర్మించు 
to make (film) ఇదివరలో మాభూమి, 
రంగులకల చిత్రాలు తీనీ అవార్డు పొందారు. 
(ఆం. (ప్ర. అను. 21489) 

తీరిపోవు కి tiiripoovy పూర్తిగా తొలగి 
పోవు t0 get resolved ... విభేదాలు 
లేవని, ఏవయినా అపార్జాలు ఉన్హుపవుటికీ అవి 
నేటితో తీరిపోయాయని ఆయన అన్నారు. 
(ప్రశ. 8.10.87) 

తీరుతెన్నులు వి; (బ.వ.) ti 
irutennulu (ఒక వ్యవస్థ) నిర్మాణ 


స్వరూపం, నిర్వహణా విధానం; రూపు 
రేఖలు structure, shape (of 
a system), ways and means 
(పాక్‌, ప్‌ర్టిమ దేశాల సంబంధాల విషయంలో 
చొరవ తీసుకోడానికి గట్టీగా యత్తిస్తున్ల 
బుష్‌ తన వథకం 1993 నాటికి (సవం 
చంలో మొత్తం సైనిక వ్యవస్థ తీరుతెనులనే 
మార్చి వేయగలదన్నారు. (ఈ 30589) 

తీర్చిదిద్దు క్రి. turciddd (ప్రాతిపదికగా 
ఉండి) ఒక సవ్యమైన ఆకారాన్ని, విధా 
నాన్ని కలుగజేయు t0 shape వ్యావసా 
యిక రంగం తీరుతెన్సులే మన సమాజపు 
రూపు రేఖల్లై తీర్చిదిద్దుతున్సుపుడు, వ్యవసాయ 
రంగాన్ని వ్యాపార విలువల బారినుండి కాపాడి 


==, (4 3388) 


తీర్పు వి. 1177274 ఒక వివాదంపై న్యాయవి 
చారణ జరిపి న్యాయస్థానం చేసే నిర్ణయం 
Judgement, verdict ముఖ్యమంతి 
శ్రీ ఎన్లీరామారావు విశ్వామిత్ర” చిత్రంలో 
నటించటాన్లి నిరోధించాలని కోరుతూ 
దాఖలైన కోవారెంటో, మాండమస్‌ రిట్‌వీ 
టీషన్ల పై గురువారంనాడు హైకోర్టు తీర్చును 
ఇస్తుంది. (ఆం (ప్ర 31889) 

తీర్పు చెప్ప కీ. turpuceppu (న్యాయమూ 
ర్తులుగానీ, అలాంటి నిర్ణాయకస్థితిలో ఉన్న 
వేరే వ్యక్తులుగానీ) ఒక వివాదం లేదా 
విషయం పై తమతుది న్యాయనిర్ణయం 
ప్రకటించు t0 give one’s verdict 
or judgement శాసన సభకు వెళ్ళా 
లిన 294 మంది అభ్యర్దులెవరో రాష్ట్రం 
నుంచి పార్దమెంటొకు పంపాల్సిన 42 మంది 
నభ్యులెవరో ఓటర్లు రేపు తీర్పుచెప్తారు. (ఆం 
భూ. 2111.89) 

తీర్మానం వి. (HIrmaanam ఒక విష 
యంపై అభిపాయ (పకటన చేస్తూ 


149 


సమావేశంలో ఆమోదించిన నిర్భయం 
resolution ఈ ఆరోపణలు వచ్చి అబద్ద 
మని, బెంగుళూరులో ఒక తీర్మా నంలో తమ 
పార్టీ ఈ (ప్రయోగం పట్ల మార్షం వ్యక్తం 
చేసిందని ఆయన అన్నారు. (ఆం ప్ర 23689) 
తీర్మానంచేయు కి. 
666/4 ఒక విషయంపై సమావేశంలో 
చర్చించి ఆధికారిక నిర్ణయాన్ని తను 
to resolve, pass a resolution 
ఢిల్లీలో పథకం ప్రకారం జరగకపోతే వి. 
నీ. నీ(ఐ) ఎందుకు తీర్మానం చేస్తుందని 


tirmaanam- 


ఆయన అన్నారు. (ఆం. భూ 28889) 


తీర్మానించు (క్రి. tirmaanmcu చూ. 
తీర్మానం చేయు. తెలుగుదేశం లెజి స్టేచర్‌ 
పార్‌ కొర్యాలయంలో శుక్రవారం నాలుగు 
ee 
పార్టీలు ననావేశమై పై విధంగా తీర్మానిం 


చాయి. (ఆం భూ. 22789) 


తీవ్రంగా క్రీవిణ. 127727౮662 ఒకరికొకరు 
తీసిపోని విధంగా; ఉధృతంగా, పోటా 
పోటీగా tough, seriously ఢలీలో 
ఉత్తరవదేశ్‌ జట్టు ఢీకొన్న పోటీ చాలా 
త్మీవంగా కొననొగింది. (ఈ 29.77.89) 

తీవ చర్య వి. ₹2772 627/4 (పరిస్థితి 
చేయి జారిపోతుందనుకున్న స్టితిలో దాన్ని 
చక్క దిద్దటానికి) ఆధికారికంగా తీసు 
కునే కరిన నిర్ణయం drastic step 
or serious measure ... రాష్ట్ర 
పతి భవన్‌కు వెళ్ళి కేందం బందుకు ఇంత 
తీవ చర్చ తీనుకోవలనీ వచ్చిందో వివరించిన 
తర్వాత క్రీ వెంకటరామన్‌ నంతకం చేశారు. 


(ఆం భూ. 22489) 


తీవ్ర తరం అగు కీ. tuvra taram agu 
ఉన్నదానికన్నా చాల ఎక్కువ అగు; అధికం 
౪గు to become very serious, 
to be intensified గత రెండు మాసా 


అలోరా ప్ర ౭లో నక్కలెల్లు కొర్పుకలానాలు తవ 
తర మైనాయి అం ప్ర 16687) 

తీవ్రమైన వణ సే 7౧ చాలా అది 
కమైన; ఎక్కువైన severe, acuie, 
very seriouz ... 'తానేలటికే త్మీవమైన 
బద్దడ చ ము ఆ ఆన్నారు 


తీవ రూపం ఎవ. bra 72847422 ఆందోళన 
(& 1 


ళ్‌ క ఓ 
థి serious dimension 


Fi. శె Aan 3 (| ల శ 
తవ Rie న we straay? ఎక్కువ 
ఆవెశం, ఉదెకాలతొ కూడుకున్న దశ 

. ల 


state of charged emotion వాజ్‌ 


i Ca] 
a) 
కుడీ జట ఆప్‌ + 
ఫలితంగా నమావేకంలో ఉద్రిక్తత చోటుచేను 
ముంది. ఈ 10886) 
లె 
తిసికటు చి 1289204274. నిరాశా 
€౨ 


జనకమైన లేదా సంతృప్తికరంగా లేని 
discouraging (state) దేశం 


(ప్రాంతంలో ఎనిమిదవ వణాళిక కాలంలో 
డిమాండ్‌ విషయంలో వి వత్‌ విషయం 


tusipaareeyu పనికి 
రానట్టుగా పరిగణించు t0 Tite off, 
విండీస్‌లో ఓడినందుకు 
పండితులు మమ్ము ల్లి 
లు 

తీనీపా లేస్తు నాలు (ఆం చూ 13689) 
తీసిపోవు 


ణ్యం 


ర్త, 
ఈ 


యొ. 


isipoovy సామర్ధ 50, 
విషయాలలో ఇతరు 


150 


అకన్నా తక్కువస్తాయిలో ఉండు 10 lag 

behind, be inferior ... ఆధునిక 

సాం కేతిక సరిజ్ఞానంలో (ప్రాన్స్‌ ఏ దేశానికి 

తీనీపోలేదని ఆయన అన్నారు. (ఆం ప్ర 
17 1087) 

తుంగలో తొ క్కు §. tungaloo tokku 
నియమ నిబంధనలు పాటించకుండా 
ఉండు; బొత్తిగా ఖాతరు చేయకపోవు 
to ignore (a rule) డిగీ కళాశాలలో 
నాలుగు లెక్టురల్‌ పోన్టులు ఖాళీగా ఉనప్పుడు 
అందులో మూడింటిని ... భర్తీ చేయాలని, 
ఒక పోస్టుకు నేరుగా నియమించాలన్లు నిజం 
ధనలను కూడా రాష్ట్ర (పభుత్వం తుంగలో 
తొక్కీందని వారు విమర్శించారు. (ఆం భూ 


25789) 


తుడిచి పెట్టు క్రి tuDzcapeTTu 1. ఎన్ని 
కలలో ప్రత్యర్థిని తీవంగా దెబ్బతీయు 10 
rout sb in the elections వచ్చే 
ఎన్దికలలో తెలుగుదేశాన్లి తుడిచి పెట్టి కాం[గె 
నును తిరిగి అధికారంలోకి తెచ్చి 2 
ఉనికిని లేకుండా నాశనం చేయు t0 
destroy చైనా ఈశాన్య ప్రాంతంలో పెద్ద 
విన్మీర్ధంలో అడవులను తుడిచి పెట్ల దాదాపు 
191 మంది (బాణాలను బలిగ్‌ెన్హ్ర = (దిశా 


8687) 


తుడచిపెట్టుకుసోవు (క్రి tuDicpeT- 
Tuku poovu పూర్తిగా దెబ్బతిను; ఉనికి 
కోల్ళోవు, లేకుండాపోవు tO be 
wiped off ..._ అఆ పోత్సాహకాలు 
ఉపయోగించుకుని బత నిర్మా ణం జరువుదా 
మనే ఆలోచన నిర్మాతల్లో ఉంటే అది ఈ 
(సకటనతో వూర్తిగా తుడిచి పెట్టుకు పోతుంది. 
(ఆం ప్ర అను 21489) 

తుత్తునియలుచేయు క్రి. tuttuniyalu 
ceeyu తీవ్రంగా దెబ్బతీయు t0 break 


(the hold of sb), shatter ... 
భొజన్‌లాల్‌ ఫరీదాబాద్‌ నియోజకవర్గం పై 
ముస్టీంల ఆధిపత్యొన్ఫి తుత్తునియలుచే సేం 
దుకు శతవిధాలా పప్రయల్షిన్తున్హారు. (ఈ 
17.11 89) 

తుదముట్టంచు §. tudamuTTincy 
పూర్తిగా _నింపజేయు; 
దొక్కు to destroy, liquidate 
(politically) ... అట్టివారిని ఏకా 
కులను చేసీ తుదముట్రిం చడంలో కొంగను 
వాదులు 


అగాగ 


సమైక్యంగా వ్యవహరించాలని 
ఆయన విజ్ఞప్తీ చేశారు. (ఆం భూ 22589) 

తుది జాబితా వి, 146% 06201126 ఒక 
(క్రమ పద్దతిలో రాసిన పేర్ల వరుస final 
list ... వీట్‌ అన్ఫిటేనీ పరిశీలించి అధి 
వ్టానవర్గం తుది జాబితా రూసొందించిందని 
డాక్టర్‌ చెన్నా రెడ్డి తెలిపాడు. (ఈ 4589) 

తుది తీర్పు వి. (ud? tirpu చూ. తీర్పు 
final judgement కోర్టు తుది తీర్చు 
వెలువడలేదు. (ఈ 1589) 

తుది మెరుగులు వి. (బవ) +441 
merugulu చివరిసారిగా చేసే మార్పులు 
చేర్పులు. finishing touches ... 
బన్చి కల సంన్మరణల బిల్లుకు తుది మెరు 
గులు దిద్దటం జరుగుతోందని ... చెప్పారు 
(ఆం జ్యో 81088) 

తుది రూపం ని. 1441 744227 (నివేదిక 
లకు, పధకాలకు) ఒక ప్రతిపాదనను తయా 
రుచేసి చేర్పులు మార్పులతో అంతిమంగా 
ఖరారు చేసినప్రతి final shape తనకు 
అందిన నమాచారం (ప్రకారం, నివేదిక ఇంకా 
తుది రూపం దిద్దుకోలేదని స్పీకర్‌ చెప్పారు. 
(ఆం ప్ర. 19789) 

తుది విచారణ వి. {౪d c౭aaraNa వివా 
దాలను తేల్చటంలో కోర్లు సాక్ష్యాలను, 


151 


తూలనాడు కీ. tuulanaaDu 


రి 
తూవష్షభావం వి. 


వాదోపవాదాలను ఆలకించే (కమంల్‌" 
ఆఖరి ఘట్టం final hearing ..- ఫుల్‌ 
బెంచ్‌ ఈ రిట్‌ పిటిషన్ల తుది విచారణను 
ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేనిందె. (ఆం. 


ప్ర 5.789) 


తూట్లుపొడుచు క్రి. tUuTlupoDucu 


(ప్రభుత్వం, వ్యవస్థ, పథకం మొ. వాటిని) 
కుట్రతో దెబ్బతీయు 10 sbotage కర్తా 
టకలోని జనతాదళ్‌ మంతివర్గాన్లి విజయ 
వంతంగా కూలదోనిన కేంద్రం ఇప్పడు 
(పతిషక్ష పాలిత రాష్ట్ర (ప్రభుత్వాలకు 
తూట్టుపొడవాలని వధకం వేస్తోంది. (ఈ 


25 4.89) 


తూర్చారపట్టు (క్రి. tuurpaarapa T Tu ఇత 


రులను తప్పుపడుతూ, తీవంగా విమ 
ర్భించు 10 fl2y (పధాని తన (పనంగంలో 
మితవాద, వొమ సక్షాలవాదులను యారద్వార 
పట్టారు. (ఆం భూ 22689) 

జరెగిన 
పొరపాటుకు ఒకరిని బాధ్యుల్ని చేస్తూ 
నిందించు t0 rEebUke, blame జరిగిన 
నష్టాలేమైనా ఉం ఓ వాటి నుంచి యువతరం 
నాయకత్తం గుణవారొలు నేర్చుకు నేదిపోయి 
నిర్మాతలను మొత్తంగా తూలనాడనాగారు. 


(ఆం. భూ. 5689) 


tuuSNabhaavam 
ఒక విషయం, వ్యక్తీ, సంస్త పట్లు తేలిక 
భావం, ఉపేక్షాభావం (arelessness, 
reluctance నుష్ట్రుగా భోంచేసి (తేన్చి 
నంత తేలిగ్గా శ్రీ వెంగళరావు చెప్పిన తీరును 
బట్టి పతికలన్నా, వాటిని చదివే (పజలన్నా 
(ప్రభుత్వానికున్లు సానుభూతి రవమవాత్వైఖరి, 
5 
తూష్టీభావమూ వ్యక్తమవుతున్నాయి. (ఈ 


11589) 


తృటి వి. Rr క్షణకాలం, కొని narrow 


(as in narrow escape) బొకారో 
ఎక్స్‌ పెస్‌ రైలుకు త్రుటిలో (వమాదం 
తప్పింది (ఆం భూ. 19589) 

తృణధాన్యం వి. tRNadhaanyam ఆహా 
రంగా పనికి వచ్చే పంట గింజలు (గోధుమ, 
వరి మొ.) cereal, edible grain 
త్ర ణధాన్వాలు-ధరవరలు. (ఆం జ్యో. 221087) 

తృణీకరించు క్రి tRNukarincy (వద్దను) 
తక్కువ వారిగా పరిగణించు t0 reject, 
despise, belittle వ్రన్తుత రాజకీయ 
నాయకులను త్పుణీకరిన్తూ మాట్లాడటం 
కూడా ఎందరినో బాధించింది. (ఆం. భూ. 
30 5.89) 

తృతీయ ప్రపంచదేశాలు వి. Rt 
ya prapanca dee$aalu కమ్యూనిస్టు 
దేశాలతో గాని, పశ్చిమ దేశాలతో గాని 
ప్రత్యేక "సైనిక సంబంధాలు లేకుండా 
ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ఆసియా, 
ఆ ఫిక్కాలాటిన్‌ అమెరికా ఖండాలకు 
చెందిన రాజ్యాలు Third World 
Countries తృతీయ (పపంచ దేశాల 
ఆర్థిక సమస్యల పట్ల =. (ఆం ప్ర 9989) 

తెగతెంపులుచేసుకొను (క్రి. tegatempu- 
luceesukonu (తీవమైన) భెదాభిప్రాయా 
లవల్ల ఇతరులతో తనకు ఉన్న సంబంధ 
బాంధవ్యాలను ఏక పక్షంగా -ఆపీవేయు 
to sever relations with ఇరాన్‌ 
(నవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని 
ఆరోనీన్తూ, ఆ దేశంతో దౌత్య నంబంధాలను 
నామమా(తన్దాయికి (బిటన్‌ తెగతెంపులు చేను 
కున్దాది. (విశా. 20.6 89) 

తెగనరుకు (క్రి teganaruku పదునైన 
ఆయుధంతో దాడిచేసి చంపు t0 hack 
=. ఓక గ్రామంపై దాడీ చేసీ 10 మంది 
నీంహళీయులను తెగనరికారు. (ఆం. ప 


161౧౨౯) 


తెగిపోవు క్రి. 19220074 (సంబంధాలు) 
పూర్తిగా దెబ్బ తినిపోవు +ం be 
severed అమెరికాతో దౌత్స సంబంధాలు 
తెగిపోయే (వమాదం ఏర్పుడ్డా న్యెహూ రాబ్బున్‌ 
60 జన్మ దినోత్సవాలలో పాల్గొన్హాడని ఆత్మ 
కథలో పేర్కొన్నారు. (ఆం భూ 1.589) 

తెగేసిచెప్పు (క్రి tegeeszceppu మొగమాటం 
లేకుండా వాస్తవాలను స్పష్టంగా వివరించు 
to state the facts without 
any fear or favour ఇలా ఆకన్న 
కంగా అభిపాయం మార్చుకోడానికి ర్లక్షణ 
శాఖ ఉటంకించిన కారణాలేవీ నమ్మ శక్షుంగా 
లేవని నీ ఎ. జి తెగేసి చెప్పారు. (ఈ 


217.89) 


తప్పరిల్లు క్రి. ieppanllu తగిలిన దెబ్బ 
నుంచి కోలుకొను 10 reCOver ... 
దయనీయ స్టీతిలో కొట్టు మిట్టాడుతున్లు 
క్ర షీవలుడు తెన్పురిలడమే కనుక నిజంగా 
జరిగితే, అంతకన్నా కావలినీంది మరొకటి 
లేదు. (ఈ. 17388) 

తమిలిపోవు (క్రి ₹622+/2007౪* పని పూర్తిగా 
అయిపోవు tO be finished, to be 
finalized నేరాలను అదుపు చేయడం 
ఒక్కరోజులో తెమిలిపోయే వ్యవవోరంకొదు. 


(ఆం భూ. 185 89) 


తర వి. 1672 పూర్తికావటం; ముగింపు 
curtain, coming to a halt రేపు 
పోలింగు జరిగే చోట్ల (ప్రచారానికి తెర, 

తరచాటున క్రీవి. teracaaTuna పైకి 
కనబడకుండా; నేపథ్యంలో behind 
the curtain ఆఫన్‌ నమన్వ పరిష్కారా 
నికి భారత దేశం తెరచాటున గణనీయమైన 
వ్యొత నిర్దావొంచింది. (ఆం భూ. 21488) 

తెరపడు [క్రి 1674074౬04 (ప్రచారం, సంచ 
లనం, సంపుటన మొ.) ముగింపునకు 


వచ్చు to come to an end ... 
(ప్రతాప్‌ సింగ్‌ ఏకగీవంగా ఎన్ఫికయ్యారు. 
దీనితో గతకొద్ది రోజులుగా నాయకుడి ఎంపీ 
కపై జరుగుతున్ల త్హన బభ్లిర్థనలకు తెరప 
డీంది. (ఆం భూ. 21289) 

తెర పైకి వచ్చు క్రి. 1౮22760042 vaccu 
సమస్యల సాధన విషయంలో ఆసక్తి కన 
పరుస్తూ ఆకస్మికంగా ముందుకు వచ్చు 
to appear on the scene (as 
in politics) ... అయోధ్య వివాదం 
విషయమై సంభాషణలు సాగిస్తే అంతా 
శౌంతి స్ట్రేహాలనే ఆకొంక్తీంచార్‌ని వ్‌. “మః 
నీంగ్‌ చెప్పారు. “మధ్యలో బూటానీంగ్‌ 
తెర పైకి” వచ్చేశారు. ఆయన (పయత్తాలను 
కొనసాగనిద్దాం అన్నారు. (ఈ 101089) 
తెరమరుగవు క్రి. teramarugavu (పాము 
ఖ్యాన్ని కోల్ళోవు tO disappear 
(from the scene) ఇటీవల అద్భు 
తంగా రాణేంచిన మెక్ననో అకస్మాత్తుగా 
తెరమరుగవ్యడం తనకెంతో ఆశ్రర్థం కల్గిం 
ఇందని అన్నాడు, (ఈ 2989) 


తెరవేయు (కీ. teraveeyu ముగింపు పలుకు 
to bring down the curtain, 
put an end to కీలకమైన విశ్యాన 
తీర్మానం ఓటింగ్‌లో కాం[గెస్‌(జ) ఎవరి 
వక్షం వహీన్తుందన్హ విషయంలో కొన్ఫి 
వారాలుగా నెలకొని ఉన్లు న స్పెన్స్‌కు రాజీవ్‌ 
(పకటన తెరవేసీంది. (ఈ. 281.88) 


తెలంగాణా ఉద్యమం వి. telan- 
gaaNaa udyamam (పత్యేక రాష్ట్రంగా 
తెలంగాణా ప్రాంతాన్ని ప్రకటించాలని 
1969 లో వచ్చిన (వేర్పాటు) ఉద్యమం 
Telangana agitation (1969) 
to declare Telangana as a 
separate state తొలి ముఖ్వమం|తి 


శీ (బ్రహ్మానంద రెడ్డి బ్రహ్హాండమైన తెలం 
గాణ ఉద్వమాన్చి ఎదుర్మ్చోగా ... (ఆం. జ్యో 


1.188) 


తెలియజేయు క్రి. tehyajeeyu ఇతరులకు 


ఏదైనా విషయానికి సంబంధించిన సమా 
చారాన్ని లేదా అభిప్రాయాన్ని అందజేయు 
to convey, express, inform వరి 
(కములు, వాణేజ్యశాఖ మంతి ఫస నేడిక్కడ 
పై విషయాని తెలియజేశారు. (విశ. 12 10.87) 


తలియవచ్చు క్రి teliyavaccy సమాచారం 


అందు (t0 60116) to be known 
ఈ ఎన్ఫికల్లో ఒక్కో వోటర్‌కు 20 రూపా 
యాలు, ఒక సారాయి పొకెట్‌ ను పంచినట్టు 
తెలియవచ్చింది. (ఆం. ప్ర 4.12.87) 


తెలుగు గంగ వి. telugu ganga మదాసు 


నగరానికి మంచినీళ్ళు, రాయల సీమకు 
సాగునీటిని కృష్ణానది నుంచి తరలించ 
డానికి ఆంధ, తమిళనాడు రాష్ట్రాలు 
ఉమ్మడిగా చేపట్టిన (ప్రాజెక్టు 4484 
ganga (a joint project of 
Tamilanadu and Andhra 
pradesh intended to provide 
drinking water to Madras 
city and irrigation facilities 
to Rayalaseema region in 
Andhra pradesh) ఈ నిబంధన 
ఆంధ్రపదేశ్‌ రూపొందించిన తెలుగు గంగి” 
(పొజెక్టులో స్నష్షంగా లేదు. (ఆం భూ 20488) 


తెలుపు క్రి. telupu చూ. తెలియజేయు 


మున్సిపల్‌ పాలనా శాఖ ... ఈ నెలలో 
కూడ కొంత సామ్ము విడుదల చేయడానికి 
నుముఖత తెలివీనట్టు ఆయన వివరించారు. 


(ఆం జ్యో 18.1287) 


తెల్లబోవు §. tellaboovu ఊ హించని 
ac) 


సంఘటనతో ఆశ్చర్వానికిలోనగు 10 


be taken aback, astonished 
ఇందిర అనంతరం ఏమిటన్స అమెరికన్లు ఈ 
చర్వతో తెల్లబోయారన్నారు. (ఈ 21889) 

ళా 


తేటతెల్లంచేయు (క్రి. teeTatellamceeyu 
అనుమానాలకు ఆస్కారం లేకుండా చాలా 
స్నషంగా వివరించు t0 reveal, Make 
crystal clear ... కాం[టాక్టు షరతు 

=) 
లను కూడ ఆ సంస కే ఎక్కువ అనుకూలంగా 
మలచి తగని మక్కువ చూపారని నీఎబి 


నివేదిక తేటతెల్హంచే సింది. (ఈ 21789) 


తేరుకొను (క్రి. teerukonu ఒక అనూహ్య 
సంఘటనవల్ల ఏర్పడిన దిగ్భ్రాంతి నుంచి 
బయటపడు; పో. చూ. తెప్పరిల్లు €0 
recover (from shock, dismay 
etc.) ఇస్లామాబాద్‌, రావల్సిండి నగరాలు 
ఈ ద్భుర్రటన, దిగ్భ్రాంతి నుంచి ఇంకా 
తేరుకోలేదు. (ఆం జ్యో 12488) 


తేలిపోవు క్రి. teelipoovy స్పష్టమగు to 
become clear ... వి వీ నీంగ్‌ 
మాటలను బట్టి చూస్తే బి. జె వీ, తో దల్‌ 
పొత్తు చిక్కుల్లో వడ్రదని తేలిపోయింది. (ఈ 


10 10.89) 


తేలు క్రి. 12014 కారణభూతమైన వాస్తవం 
బయటకు వచ్చు; బయటపడు t0 be 
found (as a fact) ... ఈ స్థానరాలు 
ఫీలిప్పీన్ట్‌ (ప్రజలకు ఎయిడ్స్‌వ్యాధి సంకమింవ 
జేన్తు న్నాయని ఒక పరిశీలనలో తేలింది. (ప్రశ 
271087 
తేల్చిచెప్పు (క్రి. ₹66/010టై2*4 అస్పష్ట 
తకు తావులేకుండా ఒక విషయాన్ని 
వ్యక్తంచేయు to make 
a specific statement without 
any vagueness, state clearly 
రాజ్యాంగ రీత్యా గాని, (ప్రవర్తనా నియమావ 
లిలోని నిబంధనలను బటిగాని ఫలానా అర్థం 


నిర్దిష్టంగా 


వస్తుందని తేల్సి చెప్పడం సాధ్యంకాదు. (ఆం. 
భూ 1989) 

తేల్చు §. teelcu నిర్ణయించు to decide 
నేడు మొత్తం 1,271 మంది అభ్ఫోర్డుల 
భవితవ్వాన్ది 84.10 లక్షల మంది ఓటర్లు 
తేల్చు వల సీవుంది. (విశా 18687) 


తేల్చుకొను క్రి. ₹66064%024 (బలాబలాల 
అంచనాపై) ఒక నిర్ణయానికి వచ్చి ఎవరిది 
పెచేయో నిర్జారించు కొను 10 decide 
శీ విశ్చానాథ (ప్రతాప్‌ నీంగ్‌ వర్గంతో బలాబ 
లాలు తేల్టుకోవాలన్హు విధానాన్చి ప్రస్తుతానికి 
నిరమించుకోవాలని ... (ఆం ప్ర. 305.89) 

తైనాతీలు వి. (బ.వ.) tainaatrilu స్వార్థం 
కోసం ఇతరుల నాశ్రయించి, వాళ్ళు 
చెప్పినట్లుగా నడచుకొనే మద్దతుదారు 
henchmen, minions ... దేశాన 
దోచిన ఘరానా దొంగలు, వారి తెనాతీలు, 
తోడుదొంగలు మహారాజుల్లా నేటికీ. వెలిగి 
పోతూనే ఉన్నారు. (ఈ. 27.489) 

తొక్కి పెట్టు §. tokkipeTTu ఏదైనా 
"ఫైలునుగాని, ప్రణాళికను గానీ ఖరారు 
చేయకుండా ఆపి ఉంచు 10 keep in 
pending ఇప్పుడు బనీరామారావు ఆరు 
వేల ఫైళ్ళను తొక్కి పెట్టి కనీనం గవర్డల్‌ 
వద్ద అయినా అనుమతి పొందకుండా తన 
కాలాన్హుంతా సినిమాల నిర్మా ణానికి వినియో 
గిస్తుస్తారు. (ఆం భూ 21489) 

తొక్కిసలాట వి. tokkisalaaTa ఒక దగ్గర 
చేరిన గుంపులో రద్దీవల్ల ఒకరినొకరు 
తోసుకొనే పరిస్థితి stampede ప్రతి 
నిధులకోసం కేటాయించిన ఎ.ఐి. నీ.నీ.(ఐ) 
కొంటీన్‌ దగ్గర లేత కొబ్బరికాయల కోసం 
తొక్కినలా కే అయింది. (& 244.88) 


తొత్తు వి. 1044 చూ. తైనాతీలు. ఆస్ట 
నిస్తాన్‌లో నివ్షక్షపాత, విశాల దృుక్సుధంగల 


(ప్రభుత్యం ఏర్పాటుకోనం అక్కడ నుండి 
సోవియట్‌ యూనియన్‌ తొత్తులను తొలగిం 
చాలని పాకిస్తాన్‌ ప్రధాని ... వీలువునిచ్చారు. 
(ఆం భూ 29589) 

తొలగించు క్రి. tolagincu 1. వ్యక్తిని 
(సంస్థ నుంచి బయటికి పంపివేయు 
to remove డాక్టర్‌ నుబహ్మణ్యస్యామి 
వంటి విచ్చిన్లకర శక్తులను జనతాదళ్‌ నుంచి 
తొలగించే (పీయత్సాలు త్తరలో (పారంభిస్తా 
మని తెలియజేశారు. (అం. జ్యో 
2289) 2. చట్ట సభల ప్రసంగాలలో, 
పుస్తకాలలో అభ్యంతరకరమైన భాగాలను 
తీసివేయు t0 expunge ఉ పేంద చేసీన 
వ్యాఖ్యలను డాక్టర్‌ హెప్తుల్లా రికార్డులనుంచి 
తొలగించారు. (ఈ 20789) 

తొలగిపోవు 8. {olagipoovy (అడ్డం 
కులు, భేదాలు) లేకుండా పోవు t0 
disappear (differences etc.) 
ఇరువురం మనను వివ్రీ మౌబ్లడుకొన్నాం, 
మా నుధ్య ఉన్న పొరపొచ్చాలు తొలగిపో 
యాయని ఆయన అన్నారు, (ప్రశ. 810.87) 

తొలి విణ. 10% మొట్ట మొదటి frst, 
earlier తొలి దశలో కె ని, కెనాల్‌ 
వ్యవస్ధను పటిష్టం చేసేందుకు 7కోట్లు ... 
(ఉ 13.488) 

తోకముడుచు (క్రీ. tookamuDucu కష్టాలు, 
సమస్యలు ఎదు రైనపుడు ఒకపని విష 
యంలో వెనకడుగు వేయు to retreat 
విన్హ్రత నాయిన ఆయుధీకరణను అనుమతిం 
చడం ద్వారా దోవీడీలు ఆగడం, త్మీవవాదం 
తోకముడవడం వట్లేమాట. (ఈ 22.489) 

తోడ్పాటు వి. tooDpaaTu కార్య నిర్వ 
హణలో అందించే మద్దతు; సహకారం 
co-operation ... జయవర్హనేకు, కామ 
సాల్తు దేశాల అధినేతల నమావేశం తన 


155 


సంపూర్ధతోడాటును (వకటిన్తూ .. (విశా 


19 10.87) 

తో సిపుచ్చు §. ioospuccu ఏదైనా 
డిమాండ్‌, సలహా మొ. వాటిని సరైనవి 
కావనే భావనతో అంగీకరించకపోవు; తిర 
స్కరించు tO reject, dismiss (an 
appeal, demand etc.) వ్రతిపక్షాల 
డిమాండ్‌ను తోసీవుచ్చారు. (అం. జ్యో 17.11 88) 

త్యాగపత్రం వి. iyaagapatram పదవిని 
వదలుకొంటున్నట్లు రాసిచ్చిన కాగితం, 
రాజీనామాలేఖ resignation letter 
శ్రీ దూబే త్యాగప్యతాన్లి నమర్సించి అటుపా 
ళగానే, సయంగా ఆయన షడ్డకుడు అయిన 
శీ అరుణ్‌ శౌరి ఆ స్థానంలోకి రావడం 
మరింత విన యాన్టి కలుగజేస్తోంది. (ఆం ప 


9687) 


(త్రవ్వకం వి. 1767720672 ప్రాచిన నాగరికత 
కు సంబంధించిన అవశేషాలకోసం ఎం పీక 
వసన స్టలాల్లో మట్టిని (జాగ్రత్తగా) తిర 
గదోడటం వెలికితీయడం 62726012 

వానర, ఆర్కి యాలబీ విద్యార్దులు 
14 నుంది (ప్రాచీన అవ శేషాలకోనం ఇటీవల 
(తవ్వకాలు జరివొరు. (ఆం. ప్ర 104.88) 
త్రిభాషా సూత్రం వి. trib- 
haaSaa suutram పాఠశాల స్థాయిలో 
మూడు భాషలను బోధించాలనే భార 
తీయ విద్యా విధానం ( (పాంతీయభాష, 
హిందీ, ఇంగ్లీషు) three language 
formula తెలుగు భాషను ఇతర రాష్ట్రా 
లలో వ్యా వీంపజేయడానికి (తిభాషా సూత్రం 
అమలు కింద జాతీయ 
భావం సేంపొందించేందుకే తెలుగు విశ 


(ఆం జ్యో. 


నబ్లైక్ళతా 


విద్యాలయం ఆధ్యర్భంలో sal 
32.88) 


త్రిముఖ పోటీ వి. trmMUkha poo Tii 


చూ ముక్కోణపు పోటీ. రాష్ట్రపతి పద 
విక్తీ (తిముఖపోటీ' .. రాష్ట్రపతి ఎన్నికలలో 
ముగ్గురు అభ్యర్థుల మధ్య (తిముఖపోటీ 
జరుగ నున్హది, (విశా. 28687) 

త్రివిధ దళాలు వి. (బ.వ.) irwidha 
dalaalu మూడు రకాల సైన్యబలం; 
వాయు, నౌక, పదాతి దళాలు three 
wings of the armed forces 
(తివిధ దళాల అధికార బీతాల పెంపు. (వశ. 
20 6.87) 

త్రైపాక్షిక ఒప్పందం వి. traipaakSika 
oppandam మూడు పక్షాల మధ్య కుదిరిన 
అంగీకారం tripartite agreement 
యుగోస్తావియా-ఇండియా-ఈజిప్హుల మధ్య 
కుదిరిన (తైపాక్షిక ఒప్పుందాన్దు మదొంత విజ 
యవంతం చేయడానికి ... (ఈ. 14.889) 


త్రెపాక్తి క చర్చ వి. iraipaakSika carca 
మూడు పక్షాల మధ్య ఒక వివాదా 
స్పద విషయంపై జరిగే సంభాషణ; పో, 
చూ. (తెపాక్తిక ఒప్పందం tripartite 
discussion తెలుగుగంగ (త్రైపాక్షిక చర్చ 
లకు కేందం ఆహ్మనించి నప్పుడు ee (ఈ 
11 6.89) 

త్రోసివేత వి. iroosweeta ఇతరులు చేసిన 
అభ్యర్థన, డిమాండ్లు మొదలైనవి సరై 
నవి కావని తిరస్కరించటం dismissal, 
rejection రాష్ట్రపతి ఎన్నికపై పిటీషన్‌ 
(తోనీవేత. (ఆం భూ 171087) 

(త్రో సిరాజను క్రీ. troosiraajany (సంప్ర 
దాయం లేదా ఒప్పందం) మన్నించకపోవు 
to ignore, violate వంతుల వారీగా 
(పతిషక్రాలకు దక్క నలసీన పబ్లిక్‌ అకౌంట్స్‌ 
అధ్యక్ష సదవి విషయంలో పార్థమెంటరీ నం 
దాయాన్భి ఇంత బాహాటంగా (తోసీరాజునడం 
దేశ చర్మితలో ఇదే (పథమమని అన్నారు. 
(ఆం. భూ. 175.89) 


థ 

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 9. tharmal 
udyutkeendram బొగ్గును మండించి 
అందులోంచి వెలువడిన ఉష్ణం ద్వారా 
విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రదేశం 
thermal power station ఎనిమిదో 
(పణాళిక లో మరి అయిదు థర్మల్‌ విద్యుత్‌ 
కేంద్రాల న్లాపనకు రాజస్థాన్‌ (సభుత్యం 
(పతిపొదనలు పంవీంది. (ఈ 225.89) 

థీరీ వి. thr విడివిడి అంశాల నుంచి 
సాధారణీకరించిన సిద్దాంతం theory 
హత్యలు, ఆత్మ హత్యలు, కొట్లాటలు, నేరాలు 
వంటిీని జరగడానికి చం[దుని (ప్రభావం కొరణం 
మనే దీరీకీ వాద (సతివాదనలు లేకపోలేదు. 


(ఆం భూ. 7987) 


ద 


దండకం వి, danDakam ఆప 
కుండా ఏకధాటిగా ఎవరినైనా తిట్టటం 
a continuous non stop use 
of abusive words against a 
person, ranting and raving 
తిట్ల రాజకీయాన్లి గతంలో నిరనించిన వీ. 
నీ సీ (ఐ) అధ్యక్షుడు చెన్నారెడ్డి గురు 
నారంనాడు బొల్లారంవద్ద జరిగిన బవొారంగ 
నభలో (సనంగిన్తూ ముఖ్యమంధతి బ్వర్సీఆర్‌ 
పై తిట్ల దండకంతో విరుచుకుపడ్డారు. (ఈ 


యూ 


89 89) 


దండయాత్ర వి danDayaatra ఒక 
వ్యక్తి కాని లేదా వ్యక్తుల సమూహం 
కొని ఇతరుల పై మాటల రూపంలోగాని, 
చేతల ద్వారాగాని విరుచుకు పడటం 
attack (a verbal or physical) 
రానున్హు శానననభ శీతాకాల సమావేశాలలో 
(ప్రతి వక్తాల దాడిలో (శ్రీ శశ్రీనివానులు రెడ్డి 
“దండయాత”ను ఎదుర్కొనే విషయంలో 


సలువురు మేధావులు తమ సలహాలతో తెలు 
గుదేశం పార్టీ నాయకత్యాన్లి ఉక్కిరిబిక్కిరి 
చేన్తున్సుట్టు తెలిసింది. (ఉ 8.1287) 
దందుకొను క్రి. danDukonu స్వపయో 
జనం కోసం సేకరించు (డబ్బు, ఓట్లు 
మొ.) to collect (for selfish 
ends) ఇటీవల కొందరు తీవవాద నాయ 
కులు డబ్బు బాగా దండుకొని తర్వాత 
(ప్రభుత్వానికి లొంగిపోయారని చెప్పొరు. 
(ఈ. 20489) ఎన్చి కల్లో ఓట్లు దండుకోవడా 
నికి రిజర్వేషన్‌ కోటాలను విస్తరిస్తూ పోయే 
కుద రాజకీయ వ్యూహం తీరని అనర్హాలు 
తెచ్చి పెటింది, (ఈ 165.89) 


దండోరావేయు క్రి. danDooraaveeyu 
అవసరమైన దానికన్నా ఎక్కువగా 
ప్రకటించు; చాటు శం boast, 
propagate అవకాశం దొరికినపుడల్లా 
తనకు మించిన 'లెఫ్టీన్టు? “సోషలిస్టు” లేడని 
దండోరా వేను కోవడం ముఖ్యమంతి ఎన్‌. టి 
రామారావు అలవాటు, (ఆం. భూ. 21489) 


దభలుచేయు (కీ. dakhaluceeyu బాధ్య 
తలను, అధికారాలను అప్పగించు to 
entrust, assign పై అంశాలతో పాటు 
ఇతర విధులు కూడా “ఉన్హుత విద్వా పరి 
షల్‌ ”కు దఖలుచేయబడ్డాయి. (విశా. 13 8.87) 
దఖలుపరచు (క్రి. dakhaluparacy చూ, 
దఖలు చేయు; రాజ్యాంగం అమలులోకి 
వచ్చేనాటికి సంక్రమించిన అధికారాలనే రాష్ట్ర, 
(ప్రభుత్వాలకు తరిగి దఖలువరచాలని రాష్ట్ర 
(పభుత్వం నూచించింది. (ఆం జ్యో 22.488) 


కుతూనే మరోవైపు ఢిల్లీ పెత్తనానికి వీలుగా 
చర్యలు (పారంభించడం దగాకోరుతనం. (ఈ. 


8.5 89) 


దగాకోరు రాజకీయం వి. dagaakooru 


raajakiiyam మోసపూరితమైన పాలనా 
వ్యవహారాలు politics of deceit, 
crooked politics ఎన్నో స్యార్హవూ 
రిత వ్యవహారాలు, దగాకోరు రాజకీయాలు 
ఈనాడు సాగుతున్హాయని వాటిమీద ఎటు 
నంటి చర్చతీనుకోవడం లేదని ... విమర్శిం 
చారు, (ఆం. జ్యో 2.488) 


దగాపడు క్రి. dagaapaDu నమ్మకదోహా 


నికి గురియగు; మోసపోవు to be 
deceived, be betrayed ఈ పుస్త 
కంలో మొదట ... (ప్రజాస్వామ్యం ఏ విభంగా 
దగావడింది? ... వివరాలతో అచ్చు) వేశాడు. 
(అం. జ్యో. 16.10.87) 


దగుల్సాజీ విణ. 46204౧0641? మోసపూరి 


తమైన, వంచనతో కూడిన de౯eitfU], 
fraudulent ఏమైనా చగుల్ఫాజీ విధా 
నాలను అనునరించే కంపెనీ (సయోజనాల 
కంటు స్వదేశ (పయోజనాలు అతిముఖ్బం 
అని వి వీ. నీంగ్‌ పేర్కొన్నారు. (ఆం ప్ర 


25 4.88) 


దగ్గంచేయు (క్రి. dagdhamceeyu కాల్చు 


to burn వటాంచెరువు బన్సుడిపో వద్ద 
కొంగెస్‌ కొర్భ కర్తలు బన్సురోకో నిర్వ వొంచి 
ముఖ్యమంతి శ్రీ రామారావు దిష్టిబొమ్మను 
దర్ధంచేశారు. (ఆం. జ్యో. 6.12.88) 


దగ్గకాండ వి. dagdhakaanDa దౌర్హన్యంగా 
పెద్ద ఎత్తున కాల్చివేయటం, కాల్చివేత 
య 
arson నక్నలెట్ట దృగ్గకాండు (ఆం. ప్ర 4.2.89) 
దత్తతతీసుకొను (కీ. క 
ఒక ప్రాంతాన్ని అభివృద్ధి పరచేందుకు 
స్వీకరించు 10 adopt (a place or 


దగాకోరుతనం వి. dagaakoorutanam 
నమ్మించి మోసంచేయటం ౧66౫, 
cheating పంచాయితీరాజ్‌ వ్యవస్థను పటి 
వగా తీర్ధిదిద్దడం కేంద రాష్ట్ర (పభుత్వాల 
నమక్షీ బాధ్యత అని ఒకవైవు నమ్మబలు 


an area for development) ... 
విలేఖరులతో మాట్లాడుతూ ఏదో (గామాన్చి 
దత్తతతీనుకొని దానిని అభివుద్ది చేయాలని 
పారిశ్రామికవేత్తలను తమ (ప్రభుత్యం కోరగ 
లదోని చెప్పారు. (ఆం భూ. 1.10.87) 


దద్దరిల్లు §. daddartllu పెను శబ్దాల 
తొకిడికి తీవ్రంగా కదిలిపోవు t0 be 
rocked, be shaken వరుసగా ఆరు 
సాద్దు బాంబు పేలుళ్ళుతో శ్రీ నగర్‌లోని 
పలు (వొంతాలు దద్దరిల్తి పోయాయి. ఈ 


16 8 89) 


దన్ను వి. danny అండ, బలం support 
wii కాం[గెస్‌(ఐ) పార్లమెంట్‌లో మూడింట 
రెండు నంతుల సీట్ల దన్దుతో 1975లో 
ఎమర్జెన్సీ విధించగలిగింది (ఈ 15.1088) 


దఫా వి. 4/42 పర్యాయం O౯౮as5iOn, 
time ఉభయ దేశాల నడుమ ఈ దఫా 
కుదిరే అవగాహన అప్పటీతో పోల్బుకుంశే 
ఎంతో భిన్గంగా ఉంటుంది. (ఈ 155 89) 

దబాయించు క్రి. dabaayincu వాస్తవం 
కాకపోయినా గట్టిగా వాదించడం 
ద్వారా ఒప్పించాలని ప్రయత్నించు 10 
prevaricate నిజంగా వాల్మీకీ మహర్షి 
(వానిన ఉత్తరకాండ కథనే రామానందుల 
వారు అనునరిన్తు న్నారని దబాయిస్తున్నాడు. 
(ఆం భూ. 23689) 

దమన కొండ ఏ. 6౧272౧4 kaanDa 1. 
హింసాయుత కార్యకలాపాలు ₹101ల1 
actions పోరాటావాదులు ఆదివారం 
మళ్ళీ బాంబులు వినరడం కొల్ఫులు జరపడం 
ఎంటి అరాచకాలతో దమన కాండ మొదలు 
పెట్టారు. (ఆం భూ 1488) 2. అణచి 
వేత చర్య ruthless suppression 
అవినీతి అదుపు చేయాలని _... లక్ష 
లాది యువకులు సాగించిన అహింసాయుత 


ఆందోళనను అమానుష దమన కాండతో 
అణచివేసీన ఘాతుకాన్థి ... 16: 20689) 

దమన నీతి వి. Mana 24 అణచి వేయ 
డానికి ప్రభుత్వం రూపొందించే విధానం, 
నియమం 50655176 metheds 
రెండేళ్ళు కింద విద్వార్థి లోకంలో వెల్లువెత్తిన 

ఖా, 

(ప్రజాస్వామ్య నంన్క్మరణోద్వమాన్లి బీజింగ్‌ 
(సభుత్తం దమన నీతితో అంతమొందెం 
చింది (ఈ 25489) 

దయనీయం వి. 46౪2232227 జూలిగొ 
లుపునట్టిది pathetic, 1612016 గత 
ఎన్ఫి కల్లో మొత్తం 21 స్థానాలకుగాను, 20 
సానాలు గెలుచుకున్లు కౌంగెస్‌ పరి నీతి 
దా డా 

దయనీయంగా మారింది. (ఈ 


వ! 
ఇ 


(పస్తు తం 
2811.89) 
దరఖౌొస్తు వి. darIkhaastu 1 ఉద్యోగం, 
సీటు మొ. వాటికోసం తమ ఆర్హతల 
నివరాలను పొందుపరుస్తూ సమర్పించే 
పత్రం application దరఖాస్తు పెట్టు 
కొన్ద అభ్యర్థులందరికీ తక్షణం హాల్‌ టికెట్టు 
ఇచ్చి పరీక్షకు వోజరవనీయాలని డిమాండు 
చేశారు. (ఈ అను 30589) 2. గతం 
లోని నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా 
అభ్యర్థిస్తూ చేసె రాతపూర్వకమైన విన్నపం 
appeal, petition క్షమాభిక్ష కోరుతూ 
కేహార్‌నీంగ్‌ పెట్టుకున్న దరఖాస్తును (తోని 
పుచ్చుతూ రాష్ట్రపతి ఏ విధమైన వ్యాఖ్యలు 
రాశారన్గ విషయం తెలియలేదు. (ఆం జ్యో 


112 88) 


దరిమిలా అవ్వ. 
, వాత, ఆనంతరం, 


darmilaa తరు 

పీమ్మట soon 
after, immediately after sx 
టక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన 
దరిమిలా ఉత్పన్హుమైన తాజూ పరిస్తితిని వీరు 


భయులూ సమీక్షించారు. (ఈ. 23 489) 


159 


దర్పణంపట్టు §. darpaNampaTTu ఇద్దరు క్రికెట్‌ 'స్తేయద్దు దర్భనమిన్తున్న్రాదు. 
అద్దంలోని (పతిచింబంవలె చూపించు; (అం. ఏ. 2388) 
సృషంచేయు to mirror, reflect దళం వి. dram (తీవవాద పాద్దీలో) 
ఆ 


గుంటూరు జిల్లాలోనే కొంగెస్‌ కంచుకోటగా 


సాయుధ విభాగానికి చెందిన చిన్న బృందం 
నిలచిన తెనాలి డివిజన్‌లో శీ రామారావుకు 


squad (of militants) పీపుల్ళ్‌వార్‌ 
లభించిన స్వాగతం పల్లె (పజుల ( పేమాభిమా ఖానాపూర్‌ దళమే ఈ దాడీ జరిపి ఉంటుం 


నాలకు దర్పణం వట్రుంది. (ఈ 101189) దని భావిన్తున్హాడు. (ఆం జ్యో 22.89) 


దర్యాస్తు వి. daryaaptu నేర, దళారీ వి. డ204674% వ్యాపార లావాదేవీలలో 
న్యాయ సంబంధమైన విషయాలని ఇరుపక్షాల మధ్య సంబంధాన్ని కుదిర్చే 
గురించి పూర్వాపరాలను తెలుసుకునం వ్యక్తి; మధ్యవర్తి, (బోకర్‌ middleman, 
దుకు జరిపే పరిశీలన enquiry, agent బోఫోర్స్‌ నంన్దతో ఒప్పుందం కుద 
investigation ఆయుధ ఒవుందం పై రడానికి దోహదం చేనీన వాణిజ్య చర్చల్లో 
నంఘంచేత నంవూర్ధ మైన నమగమైన దళారీలెన్వరూ పాల్గొనలేదని సంయుక్త పొర 
దర్యాస్తు చేయించాలని ఆయన అన్నాడు మెంటర్‌ నంఘుం నిర్జారించింది. (ఆం. ప్ర. 
(ఆం. జ్యో 5.687) 27488) 

దర్యాస్త సంఘం వి. daryaaptu దళిత నాయకుడు వి. daLita 
san gham నేర, న్యాయ సంబంధ naayakuDu హరిజనుల పక్షాన నిలిచి 
మైన విషయాలను పరిశీలించే సభ్యుల వారి హక్కుల కోసం పోరాడే అదే వర్గా 
బృందం enqury commission నికి చెందిన వ్యక్తి Dalit leader ఈ 
"ఫెయిర్‌ ఫాక్స్‌ వ్యవహారం పై దర్యాప్తు నంఘం జిల్లాలో ఇంకా [8వ శతాబ్దంనాట్‌ ఆచారాలు 
నమర్చించిన నివేదికను నీ వీ, ఐ. నభ్యుడు నబీవంగా ఉండడం పై దళిత నాయకులుగాని, 
శ్రీ ఇంద్రజిత్‌ గుప్త విమర్శించారు. (ఉ ఇటు రాజకీయ నాయకులు గాని అంతగా 
15 1287) పట్టించుకోలేదు. (ఆం భూ, 141287) 

దర్యాప్ప సంస్థ వి. daryaapty sam- దళిత రచయిత వి. 2207162 racayita 
stha నేర, న్యాయ సంబంధమైన విష హరిజనుల కష్టాల్ని జీవన సమస్యల్ని, 
యాలను పరిశీలించి నిర్ణయించేందుకు వస్తువుగా తీసుకొని రచనలు చేసే ఆ 
ప్రత్యేకంగా ఏర్పడ్డ ఆధికారిక వ్యవస్త వర్గపు వ్యక్తి Dalit writer తొమ్మిదో 
investigating agency ని బి.ఐ తది తేదీనాడు దళిత రచయితలు రచించిన వుస్త 
తర దర్యాప్తు నంస్త్రలు కళ్ళ ముందు న్నష్షంగా కాలను (పదర్శిస్తారని ఆయన చెప్పారు. (ఈ. 
కనివీంచే విషయాలను సైతం కనుక్కోలే 21087) 
నంత బలహీన పడీ పోవడం పట్టు లేఖలో శ్రీ దళితుడు వి dALtUuDy అణచివేతకు 
నీంగ్‌ ఆశ్రర్షం వబలిబుచ్చారు, (ఈ 19.7 89 గురయ్యే హదిజన వర్గానికి చెందిన వ్యక్తి 

దర్శనమిచ్చు క్రి. darsanamcey కని Dalit కులాల పేరిట దళితులను దూవ్నిం 
పించు, (అనుకోకుండా) అగపడు 10 చడం కించ పరచే విధంగా మాట్లాడటం 


appear, be found వతి ఇంట్లో నేరమని పేద్కొంటూ... (అం ప్ర. 18488) 


160 


దశదిన పర్వం వి. dasadina parvam దాటవేయు (క్రీ daaTaveeyu జవాబు చెప్ప 


పదిరోజుల పాటు జరిగే ఉత్సవం, వేడుక 
ten-day festival 24 సోవియట్‌ నగ 
రాల్లో భారతీయ చితోత్త్స వాల వారోత్సవాలు 
దళదిన పర్వాలు ఏర్పాటు చేశారు. (4. 2787) 


దశలవారీగా (క్రివిణ. das alavaarrigaa 
అంచెలంచెలుగా, ఒకటి వెనుక (తర్వాత) 
ఒకటిగా n 2 phased manner, 
step by step సోవియట్‌ సేనలు దశ 
లవారీగా వచ్చే మే 15న తేదీ నుంచి 
ఎదాలగుతున్నాయి. (ఆం. ప్ర 19488) 


దాక్షిణ్య హత్య వి. 44255ట0ిగ6 hatya 
నయంకాని తీవమైన జబ్బుతో బాధపడే 
వారి మరణానికి వైద్యులు సహాయపడటం 
mercy killing “దాక్షిణ్య. హత్వా” 
(మెర్సీ కిల్లింగ్‌ లేక యుథినేషియాాను అను 
మతించాలా వద్దా అని (వపంచవ్యాప్తంగా 
టైద్యులు న్యాయవాదులు కొట్టుమిట్లాడుతుం 
డగా న్యూజెర్సీలో ఒక 65 ఏళ్ళ వృద్దుడు 
దాక్షీణ్య హత్య వ్వ మరణించాడు. (& 
237.87) 

దౌఖలా వి dAaakhalaa సందర్భం, నిద 
ర్శనం instance గతంలోవారు ఇదే విధ 
మైన నేరాలు చేసీ శిక్తంపబడిన దాఖలాలు 
కూడా లేవని తను తీర్పులో పేర్కొన్నారు. 
(ఆం. జ్యో 13.11.88) 


దాభఖలుచేయు క్రి. daakhaluceeyy (అపి 
కేషన్‌, పిటిషన్‌, నామినేషన్‌ మొ.) సమ 
ర్పించు 10 submit, file రాజు వధం 
కార్పొ రేటర్లు నామినేషన్లు దాఖలు చేయ 
డానికి దారితినిన పరిస్థితులను. వివరిస్తూ 
రత్హుకుమారి వర్గంతో నహవకార చక్కర ఫ్యాక్ట 
రీల నభ్యులు దాఖలుచేసిన రిట్‌ వీటీషన్లను 
పురస్కరించుకుని న్యాయమూర్తి ఈ సే 
జారీ చేశారు. (ఈ 5687) 


కుండా తప్పించుకొను t0 parry (2 
question) ఈ విషయమై లోక్‌దళ్‌ (బి) 
అధ్యక్షుడు బమహుగుణను (వరించగా తొంద 
రవడకండి వేచి చూడండి అని నవ్వూతూ 
దొట వేశారు. (అం జ్యో 20.687) 


దౌడీ వి 622407 1. దౌర్హన్యంగా ఆక 


స్మికంగా చుట్టుముట్టటం attack తవ 
వాదులు ఒకరైలు పై దాడిచేసి 40 మందిని 
బస్సు పై దాడిచేసి 21 మందిని వధించారు. 
(ఆం ప్ర 81087) 2. వ్యాపార సంస్థల పై 
అధికారులు జరిపే ఆకస్మిక దండయా(త 
raid ఇన్‌ కమ్‌టాక్‌ అధికారుల దాడులు 
నమ్మర్థించదగినవే అయినా (వ్రభుత్తం నిను 
హాయ న్టితిలో ఉన్ఫది. (ఆం ప్ర 26.489) 
3. నిరంతరంగా చేసే తీవ విమర్శ 
tirade, (verbal) attack గవర్దుల్‌ 
కుముద్‌బిన్‌ జోషి రిపబ్లిక్‌డే (పనంగం పై 
తెలుగు దేశం పార్టీ నాయకులు (ప్రారంభించిన 
దాడి ఉద్దేళం హైకోర్టు తీర్పు నుండి [వజుల 
ద్భష్షి మళ్ళించడమేనని ... (ఆం ప్ర 2288) 


దామాషా వి. 4467244524 మొత్తంగా 


ఉన్నదాంట్లో అందులోని భిన్న భాగాలు 
ఆక్రమించి ఉన్న పరిమాణాల నిష్పత్తి. 
proportion బలహీన వర్గాలకు జనాభా 
దామాషా పై రాజకీయ  కేటాయింవులు 
ఉండాలని ,... అన్నారు. (ఆం. ప్ర 


21289) 


దామాషాపద్ధతి ఎన్నికలు వి. (బవ) 424- 


maaSaapaddhat: ennikalu నాధా 
రణ ఎన్నికలలో ఒక పార్షీకి వచ్చిన 
మూ 
ఓట మొత్తాన్ని అనుసరించి, చట 
యా ఇం 
సభలలో స్థానాలను ఆ పార్టికి 
కేటాయించే విధానం proportional 
representation or elevation 


57౨0611 (ప్రన్తుత ఎన్ఫికల పద్దతి న్లానే 
డా థా 
దామాషా పద్దతి ఎన్ఫికలు (ప్రవేశ పెట్టడానికి 
డా అ 
ఎనీ కల నంన్కరణల పై నూచనలు చేయ 
డానికి ఎ. ఐ. నీ. నీ. కమిటీ వ్యతిరేకత 
వ్యక్తం చేనీంది. (ఆం ప్ర 151088) 


దారితీయు (క్రి. daaritnyu ఒకటి మరొక 
దానికి మూలమగు; ఒక పని ఫలితంగా 
మరొకటి పరిణమించు 10 lead to, 
give rise to అమెరికాలోని భారత జాతీ 
యులు ఆరికంగా బాగా అభివ్బద్ది బెందడం 
థా య 
ఈర్య అనూయలకు అనేక నమన్వలకు 
యె 
దారితీస్తుందని, దీనికి పరిష్కారం ... (ఈ 


277.89) 


దారిద్ర రేఖ వి. daaridryareekha సమా 
జంలో కడుబీద. స్తాయిని సూచించే ఆర్దిక 
అంతరువు poverty line దార్మిద్య 
రేఖకు దిగువనున్ద వారి సంశ్లేమంకోనం 
తెలుగుదేశం (ప్రభుత్యం (ప్రారంభించిన కిలో 
రెండురూవపాయల బియ్యం పధకం ... (ఉ. 


10 4.88) 


దారి మళ్ళించు (కీ. daar: 2.862264 
1. ఒక నాహనాన్ని ఆపి అందులోని వస్తు 
వులను దొంగిలించేందుకు వక్ర మార్గంలో 
తీసుకు వెళ్ళు to divert ఒక (ట్రాన్స్‌పోర్ట్‌ 
కంపెనీకి చెందిన వ్యాన్‌ను మార్గ మధ్యంలో 
కొందరు దుండగులు దారి మళ్ళించి వ్యాన్‌తో 
సహా వరారెన నంఘటన తేలినింది. (అం 
ప్ర 111287) 2. (రాజకీయ (పయోజనా 
లకోసం) ఒక విమానాన్ని బలవంతంగా 
భిన్నమైన మరో మార్గంలోకి తీసుకు 
వెళ్ళు to hijack సోవియట్‌ యూని 
యన్‌కు చెందిన ఒక విమూనాన్ఫి ఇటీవల 
ఇజాయిలో కు దారి మళ్ళించిన  షెరరి 
న్హులను ఆదివారంనాడు తిరిగి మాన్మోకు 
తీసుకువచ్చారు. (ఆం జ్యో 51288) 


దారుణంగా కీ.విణ. 


దించు క్రి. dancu 1, 


daaruNangaa 
1. పూర్తిగా totally, completely 
వ్యక్తిగత పోటీలలో కూడా మన క్రీడాకా 
రులు దారుణంగా విఫలమయ్యారు... (ఆం 
ప్ర 26489) 2 (కూరంగా cruelly 
బంకు ఆవరణలో న్మిదపోతున్లు ముగ్గురు 
వ్యక్తులను దుండగులు ఇనువరాడ్డు, కరలతో 
దారుణంగా క్‌ట్లారు. (ఈ 6.687) 


దావావేయు క. daavaaveeyy కోర్టులో 


కేసు పెట్టు to file a case or suit 
తన (పభుత్యాన్టి రద్దు చేయడానికి రాష్ట్ర వతి 
ఆమోదించడం న్వాయరీత్వా సక్రమం కొనే 
రదని రాషస్ట్రవతి పాలన విధింవు పై తాను 
న్యుపీంకోర్డులో దావా వేస్తానని రద్దయిన 
కర్ణాటక జనతాదళ్‌ (పభుత్త స్తు లుకు 


= అన్నారు. (ఆం భూ. 224.89) 


(విమానాన్ని) 
"పైనుండి కిందికి చేర్చు t0 land (an 
aeroplane) విమానాన్ఫి దించడానికి 
బీరూట్‌లో అధికారులు నిరాకరించడంతో 
విమానం మరోచోటికి చేరుకున్సుది. (ఆం జ్యో 


9 488) 


దింపు (కీ. 4[౧p౪ శాంతి భద్రతలు కొర 


వడినపుడు అవసరమైన రక్షణ బలగాలను 
తరలించు 10 deploy (as security 
forces) శాంతి భద్రతలు క్షీణించే అవ 
కాశం ఉన్గచోట తన స్వంత బలగాలను 
కూడా కేందం దింపుతుందని ఈ వర్గాలు 
తెలిపాయి. (ఆం ప్ర 26489) 


దిక్కుదివాణం జ. dikkudwaaNam 


తగిన రక్షణ (సాధారణంగా వ్యతిరేక 
వాక్యంలో వస్తుంది) pIoper care 
or protection కోట్లాది రూపాయ 
విలువగల నరకు దిక్కుదివాణం లేకుండాః 


ఉందె. (ఆం భూ 22488) 


102 


దిగంబరం వి. తి బట్టలు . దిగమింగనల సీవచ్చేది. (ఈ 14889) 
వేసుకోకపోవటం; నగ్నం naked కాకర దిగు కీ. dgu (చెదుపనులకు) పూను, 
(నూకరాజు ఎమ్మె ల్బేగా గెలుపొందితే ఏమి కొను, పాల్పడు t0 resort అనవానంతో 
చేసావు అంటే దిగంబరంగా ఉరేగుతానం కుటలకు దిగుతున్నారు. (విశ 1210.87) 
టున్వాడీయను (ఈ 811.89) దెగుడు ప్రాంతం వి. 628454 praantam 

దొగజారు క్రి. 21062274 స్తాయి, నిలువ క్రింది భాగంలోని (ప్రాంతం lower are 
మొ. పడిపోవు tO decline or ఉత్తర (పడేళ్‌ వాయునా ప్రాంతంలోని మామా 
come down 1982-83లో స్వేచ్చా) లయ వర్షతాల దిగుడు ప్రాంతం (క్రమంగా 
విపణిలో నీమెంట్‌ బస్తా ధర 75 నుంచి ఎడారిగా మారే నూచనలు కనబడుతున్నా 
త౦ రూపాయలుంది. ఇప్పుడది 60 రూపా యని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (ఆం. ప్ర. 
యలకు దిగజారొంబి. (ఈ. 19288) నెతికంగా 4 589) 
దిగజారిన తెలుగుదేశం (ప్రభుత్వం తృరలో దిగుబడి వి. 8940402 వ్యవసాయంలో 
పతనమవుతుందని ఆయన ఆన్నారు. (అం, పండే పంట మొత్తం yield (from 
భూ 27.489) crop) పొద్దు తిరుగుడు సంటలో అధిక 

దిగజార్వు (క్రి. 6౭66476౪ స్లాయిని, విలు ' దిగుబడులకు తేనెటీగల తోడ్చాటు. (ఆం. ప్ర. 
వను తగ్గింపజేయు t0 bring down 16 6.87) 
రెండు లక్షల కోట్ల రూపాయల బుణ దిగుమతి వి. 4294722441 ఇతర ప్రాంతాల 
భారంతో దేశ ఆర్థిక వరిస్థితిని దిగజార్థిన నుండి అవసరమైన సరుకులను తెప్పిం 
కాంగెస్‌ నాయకులకు తెలుగు దేశం (వభు చటం Import దేశంలోని న్యూస్‌ (పింట్‌ 
త్యాని విమర్శించే నైతిక హక్కులేదని ... ఉత్పత్తిని మన వ్యతికల అవసరాలకు చాలని 
అన్నారు (ఆం జ్యో 1411.88) కొరణంగా విదేశీ న్యూస్‌ (పంట్‌ దిగుమతి 

దొగతుదుపు వి. 222724042౪ లక్షణాల తప్పనిసరి, : 
పోలికలో ఏమాత్రం సరితూగక పోవటం దిగ్గంధనం వి _dIigbandhanam ఒక 
no match ఆ విషయంలో మార్చ్‌), (పదేశాన్ని చుట్టుముట్టి బయటి నుండి 
ఎంగెల్టులు కూడా అతని ముందు దిగతు ఏ రకమైన సహాయం అందకుండా అద్దు 
దుపే. (ఆం. భూ. 21489) ' ,కోవటం blockade (థీ లంక సైనిక 

వెగమింగు క్రి. 44gamingu ఓ. స్వాహా దిగ్భంధనానికి గురైన జాఫా తమిళులకు 
చేయు t6 embezzle, misuse వి. He 0) 
ఎఫ్‌ సొమ్మును. లక్షల్లో కోట్లలో దిగమిం దిగ్భ్రమ వి. 6290072776 నిష్వెరపాటు 
గన మిల్లుల (ప్రబుద్దులు తమ పలుకుబడిని ' dismay , be shocked నక్ష్యలైెట్లు | 
డబ్బునూ వినియోగించి ప్రభుత్తం తమ మీద పదిమంది పోలీసులను ఆగష్టు 25న ఆలం | 
ఎలాంటి చర్చ తీసుకోకుండా తవ్పీంచుకొం పల్లి వద్ద హతమార్చారు. ఈ నంఘకునతో ' 
టున్నారు. (ఆం భూ 19.789) 2. భరించు దిగ్భ్రమ చెందిన (పభుత్వం పునరాలోచానలో 
to bear (praise or criticism) పడింది. (ఆం. భూ 20487) 


అందుకే (పప్రశంనలు విమర్శలు రెండింటిని దిగ్భ్రాంతి వి. digbhraan tz 


చూ. దిగ్భ్రమ; నిరాయుధ్యులైన విద్యార్దులు 
వేలాది మందిని చైనా సైన్సం హతమా 
ర్ధుడం కొన్టి ఆనీయా దేశాలకు దిగ్భాంతి 
కలిగించింది. (ఆం ప్ర 15 689) 
డిగిజయంఅగు క్రి digvijayamagu 
(సభలు, సమావేశాలు మొ.,) ఎలాంటి 
అవాంతరాలు, లోపాలు లేకుండా ఆశిం 
చిన విధంగా జరుగు t0 become a 
success ... నభ దిగిజయంఅయిందని 


శ అన్తారు. (విశా 1910 87) 


దివాలొ వి. dఃaalaa ఆర్థికంగా కృశించిన 
లేదా క్షీణించిన పరిసితి bankruptcy 
ల ఢా 
రాష్ట్ర వ్యయం పెరిగి దివాలా వరిస్టితులకు 
దారి తీయడానికి శ్రీ ఎన్లీఆర్‌ (పచారసాధ 
టు 


నాలే కారణం ... (ఆం. భూ 20.6 87) 


దివాళాకోరు విణ. daaLlaakoory ( 
రాజకీయాలు విధానాలు మొ.) విలువ 
లులేని bankrupt (of ideas and 
values) దేశంలో (పతివ్యక్తాలు దివాళా 
కోరు విధానాలను అవలంబిస్తూ పరస్త్రర 
హననానికి ... పేర్కొన్నారు. (ఈ 26489) 


దివాళాకోరుతనం వి. dIivaaLaakooru- 
tanam (రాజకీయాలు, నిధానాలు 
మః వాటిలో) విలువలు లేక 
పోవటం bankruptcy (of ideas 
and values) నక్షృలెట్ల నుండి తమను 
తాము ర్తీించుకొనేందుకు (గామానికి ఒక 
రికో లేదా ఇద్దరికో తుపాకులు నమకూర్చా 
లన రాష్ట్ర (ప్రభుత్వ నిర్ణయం రాజకీయ 
ఆలోచనా ధోరణిలో దివాళా కోరుతనానికి 
నిదర్భనమని .. వ్యాఖ్యానించారు. (ఆం. భూ 
21489) 

ఏవాళాతీయించు క్రి. divaalaatiyincu 
(సంస్తలు, (పభుత్వం) ఆర్థికంగా పతన 
స్థితికి తీసుకువెళ్ళు 0 bankrupt అవి 


నీతి తప్పుడు విధానాలతో శ్రీ రామారావు 
(ప్రభుత్తం ర్యాష్ట్రాన్లి దివాళాతీయించిందని 
క్‌ 9 
ఇ చార్థిషటులో ఆరోపించారు. (ఆం జ్యో 
84 88) 
దిష్టిబొమ్మ వ. kSTibomma నిరసనకు 
గురి అయిన వారి పేరున (కర్రలు, గడ్డి, 
పాత బట్టలతో) తయారుచేసిన ఆకారం 
(ఆందోళన కారులు దీనిని శవయాత్రగా 
ఊరేగించి దహనం చేస్తారు.) ffigy .. 
బాణాసంచా కొాలున్తూ, రొనణ, కుంభీక్షర్ధ, 
మేసునాధ్‌ల దిష్పబొమ్మ లను ద్గగం చేయ 
టాన్భి నేలాదినుంది తిలకించారు. (ఆం ప్ర 


3.1087) 


దీక్షాస్టలి వి. dnkSaasthalz ఆందోళనా 
కార్యక్రమం కొనసాగే చోటు 7646 

ఇటువంటి 
(సదర్భనలు తమని భయ పెట్టవని దీక్షాస్తలి 
నుంచి కదిలే (పనక్త లేదని విద్యార్దులు న్నష్టం 
చేశారు. (ఈ 2689) 

దిటు వి. 4౫T సమాన స్థాయి , సమడిజీ 
equal (in status, capability 
etc.) (ఫంట్‌ కార్యక్రమాలను వినృతం 
చేసీ కాం7స్‌(ఐ్సకి దీటుగా విశ్వసనీయమైన 

(ప్రజలకు సమర్చించు 


of an agitation ... 


(పసత్యామ్మాయంగా 
కోవాలని తీర్మా నించారు. (ఆం. భూ 24.489) 
దీర్ణకాలిక ప్రతిపాదన వి. 1172606281 
pratipaadana అమలులో పెట్టటానికి 
ఎక్కువ సమయం అవసరమయ్యే ఆలో 
చన long term proposal దేశంలోని 
వివిధ ప్రాంతాల్లో లభించే నహజవాయువు 
అంతటినీ కలివీ జాతీయ స్దాయి (గడ్‌ ఏర్పాటు 
చేయడం .అన్హుది ద్లీర్థ కాలిక (ప్రతిపాదన అని 


» (ఆం ప్ర 26489) 


దీర్ణకాలిక రుణం ఏ. dirghakaalika 
ruNam ఎక్కువ వాయిదాలతో చెల్లించే 


అప్పు long term loan ... అంతర్జా 

తీయ అభివుద్ది సంన లాంట్‌ వాటి నుండి 
ధా థా 

తక్కువ వడ్డీకి సులభతరంగా ద్లీర్థకాలిక రుణొా 

లను పొందే అవకాశాలను (కమేవీ లేకుండా 

చేయడం మూలంగా ... (ఈ 20.5 89) 


దీర్ణకాలిక వ్యూహం వి durghakaa- 
062 vyuuham ఎక్కువ సమయాన్ని 
దృ షలో పెటుకొని రూపొందించిన ప్రణా 
లు లు 
భిక long term strategy వరదలు, 
కరువు కొటకాలను అధిగమించి వ్యవసాయ 
ఉత్పత్తిలో నిలకడ సాధించడానికి అనువైన 
ద్గీద్ధకాలిక వ్యూవోన్చి రూపొందించ వలనిం 
దిగా కేంద వ్యవసాయ మంతి విజవ్లీ చేశారు. 
జ 


(ఈ. 61087) 


దీర్హకాలిక సలవు వి. dnrghakaalika 
selavu ఎక్కువ కాలంతో కూడిన సెలవు 
long leave ... సీనియర్‌ ఐ. ఎ. ఎస్‌ 
అధికారి శ్రీ పి ఎస్‌, క్రిష్షన్‌ను ద్దీర్ధకాలిక 
సెలవు పై వెళ్ళవలసీందిగా రాష్ట్ర వభుత్యం 
ఎఎం (4 281087) 

దుండగుడు వి. dnDaguDu హింసాత్మ 
కమైన పనులు చేసే వ్యక్తి MisCreant 
థాణ జిల్లాలో మారుతీ కారులో వెళుతున్హ 
అయిదారుగురు వ్యక్తులపై గుర్తు తెలియని 
దుండగులు దాడి చేని కాల్చిచంపొడు. (ఆం 
జ్యో. 5 1288) 

దుందుడుకు విధానం వి. 442242054%4 
wudhaanam సరిగా ఆలోచించకుండా, 
తొందరపాటుతో ప్రవర్తించటం hasty 
or rash step కొంతమంది. విప్పవకా 
రులు గత చర్మిత నుండి సరైన పారాలు 
తీనుకోవడానికి నిరాకరిన్తున్హారని మరో 
వపు దుందుడుకు విధానాలే అనునరిస్తున్ల 
ఫలితంగా విప్టవోద్యమానికి తీవ్రమైన హాని 
జరుగుతుందని ... తెలిపారు. (ఆం భూ 
18.5.89) 


దుమారం వి. 2472468707 అన్యాయం, 


అక్రమం అనిపించిన విషయాలపై తీవ్రస్టా 
యిలో చెలరేగే గొడవ furore యునో 
(వధాని పదని చేపట్టిన కొద్దిరోజులకే గైషా 
(వేళ్ళతో సంబంధాలపై పెద్ద దుమారం 
చెలరేగింది. (ఆం భూ. 257.89) 


దుమ్ముదులుపు §. dummudulupu 1. 


(మరుగున పడిన అంశాన్ని) బయట పెట్ట 
టానికి సిద్దం చేయు to clear the 
dust ... ఈ (పతిపాదనను దుమ్ము దులిపీ 
బయటికీ తీసీ మరోసారి పరిశీలిస్తే ... (అం. 
భూ 20489) 2, తీవంగా విమర్శించు 
to reprimand, rebuke కంప్పోలల్‌ 
అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సీ. ఎ. జి, నివేదిక 

రాష్ట (పభుత్యాన్లి దుమ్ము దులి ఏీంది. 


(ఆం. (ప్ర. 20 4 89) 


దుమ్మెత్తిపోయు §. dummettipooyu 


తీవంగా విమర్శించు 10 criticise 
severely మతవాద, వామ వక్షాలు 
కుమ్మక్కయి తను రాజీనామాకు డిమాండ్‌ 
చేయడం అత్వంత శోచనీయమని (శ్రీ రాజీవ్‌ 
గాంధీ (పతివక్తాలను దుమ్మెత్తిపోశారు. (ఆం 


భూ. 27 7.89) 


దుయ్యబట్టు §. duyyabaTTu లోపా 


లను చూపిస్తూ ఆక్షే పించు to fay ... 
(పతివక్షనభ్యుడు పార్రమెంట్‌ (పతిష్ణను అన్ని 
రకొల సాంపదాయాలను మంటగలిపారని శ్రీ 
భగత్‌ త్మీవంగా దుయ్యబట్టారు. (ఆం ప్ర 


25.7 89) 


దురదృష్టకరం వి. duradR5 Takaram 


విచారించదగ్గ విషయం unfortunate 
రాష్ట్ర (ప్రభుత్వాలు చేపడుతున్ల నంక్షేమ పథ 
కాలను (వధాని శీ రాజీవ్‌ గాందీ జునాకద్దక 
పథకాలనడం దురద్భష్షకరమని పజ అన్నాదు. 
(ఉ 27488) 


దురవగాహాన వి. 


duravagaa- 
ఇతరుల మాటర్నీ, పనుల్నీ 
తప్పుగా అర్ధం చేసుకోవటం; అపోహ 
misunderstanding శ్రీ జెల్‌ సింగ్‌ 
హయాంలో జరిగినట్టు కాక దేశాధినేతతో 
ఎలాంటి దురవగాహనకు తావుండరాదని 


hana 


(ప్రధాని భావిస్తు న్నారు. (ఆం. భూ. 4.10.87) 
దురాక్రమణచేయు 
maNaceeyu అక్రమంగా మరొకరి భూభా 
గాన్ని స్వాధీనం చేసుకొను t0 annex 
టిబెట్‌ను .. 1950లో చైనా కమ్యూనిస్టు 
(పభుత్వం దురాక్రమణచే సీంది. 


8.10.87) 


(కీ. duraakra- 


(ఆం. ప 


దురాగతం వి. dUraagatam దౌర్హన్యంతో 
కూడిన చట్ట వ్యతిరేక కార్యకలాపం cruel 
action గతంలో ట్యెరరిన్టుల దురాగతా 
లకు బర్భాలా (పభుత్సం సాచినేత. వైఖరే 


కారణమని ఆరోపించిన కేంద (పభుత్వం 


= (ఊఉ. 15.687) 


దుర్భాషలాడు క్రి. durbhaaSalaaDu అవ 
మానకరమైన మాటలు వాడు, తిట్టు 
to indulge in foul talk, abuse 
అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నబ్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ ... 


కులం పేరుతో ... దుర్భాషలాడినందుకు 
అరెస్టు చేయాలని ... డిమాండు చేశారు. 


(ఆం. భూ. 17.8.89) 


దుర్భిక్షం వి. durbhikSam తీ వమైన వరా 
ల a యె 
భావంవల్ల ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గిపో 
వటంతో ఏర్పడిన కరువు drought, 
famine నాలుగు నంవత్సరాలుగా తీవ 
దుర్శిక్షాన్లి చవిచూస్త్తు నృ రాష్ట (పజలను 
ఆదుకోవటంలో (పభుత్వం ' శ్రద్ద చూపటం 


లేదర్‌ విమర్శించారు. (ఈ. 5.6.87) 


దుర్భిక్ష ప్రాంతం వి. durbhikSa praan- 
tam కరువు ఏరిడిన [పదేశం famine 


165 


దుశ్చర్య వి 


stricken area కొన్చి దుర్గిక్త (ప్రాంతా 
లలో మాత్రం మంచినీటికి కరువుగా ఉందని 
అక్కడ మంచినీటి పథకాలు చేపట్టడంలో 


(పాధాన్యత వవ్యాలని ... చెప్పారు. (ఆం. (ప. 
29.4.89) 
దుర్మరణం 9. durmaraNanm ప్రమా 


దంలో చిక్కుకొని చనిపోవటం death 
(due to an accident) ఇద్రరు తావీ 
పనివారు శుక్రవారం మధ్యాహ్నం గోడకడు 
తుండగా అకస్మాత్తుగా ఆ గోడ కూలిపోవ 
డంతో అక్కడికక్కడే దుర్శ రణం పొందారు. 


(ఆం. ప. 6.6.87) 


దుర్వినియోగం వి. durviniyoogam అక్ర 


మమైన పద్దతిలో లేదా స్వప్రయోజనాలకు 
(పదవి, అధికారం, నిధులు మొ.) ఉప 
యోగించటం misuse (of power, 
సాంతలాభం ఉండే 
వాణేజ్యుంలో కానీ, వృత్తి ఉద్యోగాలలో కానీ 
ముఖ్యమంతి నిమగ్గమైతే అది అత్యున్లు 
తమైన పదనిని దుర్చినియోగ వరచినట్లేనని 


money etc.) 


... (ఆం. ప్ర. 5.7.89) 

duscarya చెడు తలం 
పుతో చేసే పని 1156666 దేవీలాల్‌ 
వ్వాఖ్వానిన్తూ ఈ దేశంలో (పజూన్యామ్యాన్ని 
భంగం చేస్తున్నారని కేంద్రం దుళ్ళుర్వను 


ఖండించారు. (ఆం. ప్ర 22.489) 


దుష్ప్రచారం వి. duSpracaaram 
ఇతరుల గురించి చెడు సమాచా 
రాన్ని వ్యాప్తి చేయటం (bad) 


propaganda కొం్మగెస్‌ను సాధారణ 
పద్దతిలో విమర్శించడంతో నంత్తప్తీ చెందని 
ము స్టేంలీగ్‌, కొం(గెస్‌ మంతి వర్గాలు మైనారి 
టీల పై అత్యాచారాలకు పాల్పడుతున్నాయని 
దువృ)చారం సాగించాయని ... పేర్కొ 
న్నారు. (ఆం. జ్యో. 7.11.88) 


దుస్సాహసం ట్ల dussaahasam 
సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలు గమ 
నించకుండా చేసే (తీవ్రమైన పని 
imprudent or rash act బాధితుల 
నహాయానికి భారతదేశం సంసీన వడనలను 
తన నముద జలాల్లో (వవేశించడానికి శీ 
అంక (పభుత్వం అనుమతించనందుకు (పతిచ 
రగా న్యూఢిల్రీ ఈ వైమానిక దున్వావానానికి 
వొల్పుడింది. (ఈ 5689) 

దూకుడు వి. 2424204 తొందరపాటు 
rashness తప్పుల పై తప్పులు చేన్తూ 
దూకుడుగా వ్యానహరించడనుం కే ఇదే, (ఆం 
(ప. 23.4 89) 

దూరంచేయు (కి. (642767666౪ 4 అయి 
ప్రతని పెంచి సాన్ని హిత్యాన్ని దెబ్బతీయు 
to distance ఈ న్టర్హయాలనీ (వభు 
త్యాన్సి (ప్రజలకు మరింత దూరంచేస్తాయని 
ఆయన హూచ్చరించాడు. (ఆం జ్యో 18488) 

దూషణ వి. dUUuSaNa ఇతరుల్ని కించ 
పరుస్తూ మాట్లాడటం ఒ0156 (పభుత్త 
(ప్రచార సాధనాలను దూషణ నిమిత్తం ఉవ 
యోగించిన ఘనత తివారీకి దక్కుతుంది. 
(ఈ 20589) 

దూ షించు కీ. 4౪15ల ఇతరుల్ని కించ 
పరిచే విధంగా మాట్లాడు t0 Abuse 
రాష్ట్ర కార్మిక మంతి ఆసభ్యకరంగా అనా 

నీనియల్‌ ఐ ఎ. 
దూషంచడాన్ని ప 
ఖండించారు. (ఆం భూ 8689) 

మూసు కొనిపోవు § duusukonipoovy 
ఏదైనా వాహనం తప్పి 
ఎదుటనున్న మరో వాహనంలోకి 
చొచ్చుకుపోవు 10 ram into 
నిలిచి ఉన్న  అమృతసల్‌ొహరెద్యాల్‌ 
సాం సింబగ్‌లోకి. వంతం క నేక నకు 


గరికంగా (పవర్తిన్తూ 
యస్‌. అధికారిని .. 


అదుపు 


166 


వంజన్‌ ఆ తర్వాత క్‌ గూడు బండ 
దూనుకొని పోవడంతో... (ఇం. ప్ర 1712.87) 

దృఢనిిర్ణయం వ. dRDhanirrNayam 
(ఏదైనా పని) తప్పుని సరిగా చేసి తీరాలని 
నిశ్చయించుకోవటం fltmn decission 

. అవసరమైతే నమ్మెకైనా నా సద్దమవుతా 

మని దృఢ న్లిరయానికి వచ్చినట్టు'తెలున్తు న్హుదె. 
(ఆం. జ్యో 9.4.88) 

దృఢపరచు §. daRDhaparacu 
విషయం వాస్తవమేనని బలపరచు t0 
strengthen, substantiate పతి 
కీలనాంశాల పట్టికలో గారి మీద 
అవినీతి ఆరోపణలే మొదట పేర్కొనడం 
ఈ అభిప్రాయాన్ఫి దృుఢపరున్తున్హుది. (ఆం. 
ప్ర. 271187) 

దృఢమగు §. dRDhamagu మరింత 
బలం, గట్టిదనం సంతరించుకొను to 
get strengthened ఈ టిన్యూను 
ఇస్తే కంటి కింద చర్మం ద్రుఢమై మడతలు 
లేకుండా పోతుంది. (ఈ 13388) 

దృఢ వైభరి ఏ. dRDhavaikharrn వెస 
లుబాటుకి, వెనుకంజకీ అవకాశం ఇవ్వని 
ఖచ్చితమైన ధోరణి firm stand శద 
రిస్టుల విషయంలో దృఢబైెఖరి అవలంబిస్త్తు నృ 
బి జె వీ ని (వధాని (వశం నీంచారు, (ఈ. 


ఒక 


20789) 
దృఢసంకల్పం ల 
ఒకపని 


dRDhasankalpam 
తీరాల నే 


తలంపు determination, strong 


ఖచ్చితంగా చి 


conviction భారతాశ్రీలంక ఒప్పం 
దంలో తమిళులకు ఇచ్చిన హామీలను నెదవో 
ర్ఫుకోవాలని భారతదేశం దృఢసంకల్పంతో 
ఉన్నట్లు 


పునరుడ్డాటించారు. (ఈ. 


19.7 89) 


దృశః శ్రవణ విజానం వి. శ౧త౭*4 


$ravaNa vynaanam టీవీ, ఆకాశ 
వాణి ప్రసారాల ద్వారా పొందే విజ్ఞానం 
audio-visual materials సార్క్‌ 
ఆమోదించిన ఐదు కార్యక్రమాలలో ముఖ్వ 
మైనది ద్భశ్వ శ్రవణ విజ్ఞానాన్సి సార్క్‌ 
దేశాలు వరస్పురం మార్పిడి చేసుకోవడం. 
(ఆం జ్యో 20687) 

స్ట శ్రవణ విద్యాబోధన వి. dRsya 
$ravaNa wdyaaboodhana దూరద 
ర్శన్‌ , రేడియోలను ఉపయోగించి చదువు 
నేర్పటం Audio-visual teaching 
జంట నగరాలలో వచ్చే విద్యా సంవత్సరం 
నుంచి నూట ఇరవై పాఠశాలల్లో దళ, 
(శ్రవణ విద్వా బోధనని (వవేశ పెట్టాలని 
(స్రభుత్తం న్నిర్ధయించింది. (ఈ. 287 89) 
దృశ్య శ్రవణ విద్యా విధానం వి. 282628 
SrvaNa wdyaa mdhaanam టీవీ, 
ఆకాశవాణి ద్వారా చదువు చెేే ప పద్దతి 


audio-visual education దశ 


(శ్రవణ విద్యా విధానాన్ని ఈ, నెల 14 వ 
తేదీ నుంచి (పారంభిన్తున్హుట్టు (నకటించారు. 
(ఈ 5687) 

'దృషమ్రారతం వి. " ARS Taantam భవిష్య 
త్తులో ఉదాహరణగా ఉపయోగపడే సంఘ 


టన precedent ... శ్రీనివాశోలు రెడ్డి 


అభ్యర్థన పై (పకటన చేయడానికి తపక. ॥ 
ఇన్తోన్సామని, ఇది కేవలం తన విచక్తోణ ఉప ' 


యోగించి ఇచ్చే అవకాశమని, ఈ విషయం 
భవిష్యత్తులో దృష్టాంతంగా మారకూడదని 
చెవ్వొరు. (ఈ 171287) 

దృష్టికీ తెచ్చు (కీ. dRSTiki teccu పరిశీ 
లనకోసం తెలియపరుచు t0 bring to 
the notice ... 
లఠ్‌ను వారు తమ దృష్షీకి తేవాలని ... 


అయితే ఆ సర్కు్య 


అన్నారు. (ఆం. ప్ర 236.87) 


దె ప్పీపొడుచు 


దృష్టి 'కేంద్రీకరించు §. dRSTi keen- 


drukarnncy ఒక అంశంపై ఏకాగతను 
నిలుపు t6 concentrate స్యయంగా 
ఉపాది కార్ళ క్రమాలను రా ప్ర (వభుత్యం 
సరిగా ప్రోత్స పీంచడంలేదని ... (వతి 
మండల సాయిలో పారిశ్రామికాభిన్భద్ది వట్ల 

62D ణా గా 
(ప్రభుత్వం ద్ద షీ కేంద్రీకరించాలని ఆయన 
కోరారు. (ఈ 3.787) 


దృష్టి సానించు §. dRST: saarincu 


పరిశీలనకు తీసుకొను 10 look at 
యూనివర్సి టీలు, కాలేజీల్లో లెక్టురర్ర ర్మికూ 
టమెంట్‌ కోనం ఏయే పద్దతుల్లో అర్హతా 


, వర్తీక్షలు నిర్హాపించాలన విషయమై యు. 
యత దా 


న్‌. |పన్తుతం ద్రుష్టి సారించింది. (ఈ 
28 7.89) 
క్రి. deppipoDucu 
వ్యంగ్యంగా విమర్శించు లేదా తప్పులను 
ఎత్తి చూపు 10 Make a caustic 
remark పోలీనుల. అత్యాచారాలు, బరి. 
తెగించిన్ల్న (ప్రవత్తన, (కడం యధావిధిగా 
కొనసాగుతూనే వున్తాయని దర్వారాసీంగ్‌ 
లాంటేవారే దెప్పిపాడున్తున్నారు. (ఆం. భూ 


22 7.89) 


' దెబ్బక్‌"ట్టు క్రి. debbakoTTu భంగం కలి 
-గించు, ఫాడుచేయు to damage, 


spoil కుడి కొల్వు అలెన్‌ మెంట్‌ను ఆయ 
కట్టుకు మారిస్తే రాయలసీమకు ఎనలేని 
నష్టం 2 జరుగుతుందని, అనలు సీనలైెన నీటి 


* నొరుదల (పొజ్జెక్టయిన కుడికొల్తు (ప్రతిపాద 


నపై దెబ్బకొట్రవద్దని కోరారు. (ఈ. 20.72.89 


'దెబ్బతిను క్రి 4602424 1. పాడైపోవు 


to get damaged గ్వాలియర్‌ వైమా 
నిక స్థావరంలో హంగర్‌ కూలిపోవటంనల్ల 
ఎన్ఫి మిరేజి విమానాలు దెబ్బతిన్నాయని .. 
అన్నారు. (ఆం ప్ర 257.83) 2. నష్టపోవు to 


be affected వందలాది కుటుంబాలు 
నిర్మాశయులయ్యారని ... నుమాడు 175 
(గామాలు దెబ్బతిన్నాయని జిల్లా కేందానికి 
నమాచారం అందింది. (ఆం. ప్ర 257 89) 

దెబ్బతీయు (కీ. debbatiryu నష్టం కలిగించు 
to harm (వతివక్తాలు (నజూన్యామ్యాన్చి 
దెబ్బతీన్తున్సాయని ... ఆరోపించారు. (ఈ 


29 7 89) 


దేవరహస్యం వి. deevarahasyam కొద్ది 
మంది ప్రముఖులకు మాత్రమే తెలిసీ, 
అందరికీ అందుబాటులోకి రాని సమా 
చారం secret, confidential రాజు 
కీయ పార్టీలకు విదేశీ నిధుల గురించి దశా 
బ్రానికి వూర్చుం కేంద హోంశాఖ జరి పించిన 
దర్భాప్తు నివేదిక నేటికీ దేవరహన్యమే. (ఈ 
20 4.89) 

దేశద్రోహి సః deesadroohi దేశ 
ప్రయోజనాలకు నష్టం కలిగించే వ్యక్తి 
antinational, traitor దేశదో 
హులు పార్దమెంటులోకి (వవేశించారంటూ 
(వధాని మంగళవారంనాడు చేనీన వ్యాఖ్య 
లను .. (ఆం ప్ర 17889) 

దేశభక్తుడు వి. deesSabhaktuDy దేశం 
పట్ల (పేమాభిమానాలు కలిగి ఎప్పుడూ దేశ 
(శ్రేయస్సునే కాంక్షించే వ్యక్తి patriot 
(వభుత్తు (వచార సాధనాలు దేశభక్తులకు 
నన (వొధాన్దొం ఇవ్వడం లేదని ... ఆరో 
పంచాడు (ఈ ౩0189) 

దేశభద్రతాచట్టం వ్‌ deesabhadra- 
taacaTTam దేశ మనుగడకి ముప్పు 
కలిగించే అంతర్గత శక్తులను అణచటా 
నికి అసాధారణ అధికారాలను కల్పిస్తూ 
తయారు చేసిన చట్టం National 
Security Act దేశ భదతా చట్టం 
బారత. దేశంలో అంశరత పరిపాలనా వవ 


హారాలలో దేశ భదతను కాపొడ్డంకోసం 
1971లో ... అమలులోకి వచ్చింది. (ఆం ప్ర. 


24987) 


దేశవొలీ విణ. deefavaaln స్వదేశం 


లోనే తయారయిన లేదా రూపుదిద్దుకున్న 
native, indigenous మనం అనున 
రిస్తున్ద సోషలిజం మన చరిత, సంస్క లె 
బీవన విధానం నుండి మలుచుకొన్నామని, 
మనది పూర్తి దేశవాళీ సోషలిజమని (వధాని 
వివరించారు, (ఉ 291289) 


దెశవ్యాప్తం వి. deeSavyaaptam దేశం 


మొత్తానికి వర్తించేది 6౧౦1౫137-7166 
ఏడవ (పణాళికా కాలం ముగి సే నాటికి దేశ 
వ్యాప్తంగా దరఖాన్తు చేనుకొన్స వారందరికీ 
బెలెక్ట్‌ కనెక్షన్లు ... (ఆం ప్ర 6687) 


దేశసమ(గ్రత వి. deesasamagrata జాతి 


యావత్తు రాజకీయంగా, సాంస్కృతి 
కంగా ఒక్కటిగా ఉండటం national 
integrity దేశనమ్యగత కన్నా ఎన్టికల 
నర్దుబాట్టు ముఖ్యమైనవి కొదని నోమవారం 
న్నష్షం చేసీన జనతాదల్‌ అధ్యక్షుడు వి. 
వీ నీంగ్‌ మాటలను బటి చూస్తే ... ఈ 


10.10 89) 


దేశాధినేత వి. deeSaadhineeta దేశాన్ని 


పరిపాలించే నాయకుడు head of the 
state ... 1970 నాటి రాజ్యూంగాన్చి 
రద్దుచేసి తనకు తానే దేశాధినేతగా (పకటం 
చుకున్నారు. (ఆం భూ 21087) 


దేహశుద్ది న డ66% (త *డే4%? తీవ్రంగా 


కొట్టటం thrashing కేరళ అసెం 
బ్రీలో ఎం ఎల్‌. ఎ. కి దేహశుద్ది. (ఆం ప్ర 


2787) 


దొంగ వోటు వి. 40286 ౪00724 తనది 


కాని వోటు bogus vote దొంగనోట్లు 
వేయడానికి వచిన వారిని పోలింగ్‌ ఏజెంటు 


నిలదీశారు. (ఆం ప్ర 241189) 


దొంగ ఖాతా వి. 40294 khaataa మారు 
పేర్లతో రహస్యంగా ఉండే పద్దు 560161 
account స్వీస్‌ బ్యాంకులో దొంగఖాతా 
లున వారిని ప్రాసీక్యూట్‌ చేయాలని ... 


(ఉ 15687) 


దొంగచాటు వ్యాపారం బ్‌ don- 
gacaaTu vyaapaaram (పభుత్వం 
కన్నుగప్పి సాగించే అక్రమవ్యాపారం 
clandestine business వజూలు 
పొదిగిన నగలు ఎగుమతి ద్యారా మరింత 
ఎక్కువ విదేశీయ ధనం లభించగలదని చెబు 
తున్నారు. కాని దొంగచాటు వ్యాపారాన్ని 
అరికట్టడం ఎవరితరం? (ఆం ప్ర 19889) 


దొడ్డిదారి వి. doDDidaarn న్యాయ 
సమ్మతం కాని అక్రమ మార్గం; back 
door ... శ్రీ రాజీవ్‌ గాంధీ దొడ్డిదారి 
గుండా కొర్యగెస్‌ నభ్యులను (వేళ పెట్టడానికి 
యత్తున్తున్నారని ... (ఆం ప్ర 23.489) 

దొమ్మీ వి. 4071747 జనం గుంపుగా 
కలబడి కొట్టుకోవటం riot రాష్ట్రంలో 
రోజుకు ఐదు హత్పలు, పన్హాండు దొమ్మీలు 
చెల రేగుతున్హ రోజుల్లో = (ఈ 22489) 

దోచు క్ర. doocyu దౌర్జన్యంగా డబ్బు, నగలు 
మొ. ఎత్తుకొనిపోవు t0 705 బన్ను 
రాజమండి నుంచి హైదరాబాదు వెళుతుం 
డగా పాలేరు, మోతే (గామాల మధ్య గుర్తు 
తెలియని ముగ్గురు వ్యక్తులు దోపిడి చేసి 
(వయాణీకుల నుండి 40 వేల విలువైన 
నగలు, నగదు దోచు కెళ్ళారు. (ఆం. ప్ర 


26 4.89) 


దోచుకుతిను కీ. doocukutinu అక్రమ 
సంపాదనకి వాడుకొను to eat ౪p, 
exploit (బతి సందర్భంలోనూ గాంధీజీని, 


ల ఇక్కత్‌ A Wels a AUR mn a 


169 


కునేవారే ఈ దేశాన్ఫి దోచుకు తింటున్నారు. 
(ఆం ప్ర. 10589) 

దోబూచులాడు క్రి. doobuuculaaDu నిర్ణ 
యించకుండా కాలయాపనచేయు శం 
play hide and seek, delay 
వరల్డ్‌ కప్‌ లాంటి భారీ టోర్హు మెంటు 
నందర్భంగా కెపెన్సీతో దోబూచులాడటం 
(శేయన్కరం కాదు. (ఈ. 186.87) 


దోహదంచేయు §. doohadamceeyu 
ఏదైనా పరిణామానికి అనుకూలంగా ఉప 
యోగపడు t0 6011210116 కాని ఇవి 
ఎలుక జాతి జంతువులలో క్యాన్సర్‌కు కారణ 
మయ్యే రెటో వైరస్‌ ఆవిర్భవానికి దోహ 
దంచేస్తాయి. (ఆం. జ్యో 301287) 

దోహదపడు §. doohadapaDu అభి 
వృద్ధికర మైన మార్పులకు, పరిణామాలకు 
అనుగుణంగా పనిచేయు to help ... 
నర్హుతో ముఖ పారిశ్రామికాభివృద్రికి కార్మికా 
భ్యునతికి దోహదవడాలనదే (వభుత్త విధా 
నంగొ ఉందని ఆయన వఏవరించారు. (ఈ 
2589) 

దొత్యకార్యాలయం వి. _dautyakaar- 
yaalayam ఒక దేశం తన రాయబార 
కార్యకలాపాల కోసం విదేశాలలో నెలకొ 
ల్సిన అధికార నివాసం అb255y పెకీం 
గ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంలో తల 
దాచుకుంటున్హ ఇద్దరు అసమ్ము తి వొదులు 
దేశం విడిచి వెళ్ళకుండా ... ఆదేశించింది. 
(ఆం. ప్ర 14689) 

దౌత్యనీతి ఏ. dautyannti ఇతర దేశా 
లతో సంబంధాలను చాకచక్యంగా నిర్వ 
హించటం diplomacy ఈ విషయంలో 
మున దౌత్యనీతి సైనికనీతి నిస్సందేహంగా 
ఎఫలమయ్యాయి. (ఆం జ్యో 5.6.87) 

దౌతంవరాలు వి. (బ.వ.) _dautyavar- 


(44/4 ఇతర దేశాలతో సంబంధాలు నెరసే 
బాధ్యతను నిర్వహిస్తూ ఆ కార్యకలాపాలకు 
సమాచారం తెలియజేసే 
అధికారులు diplomatic sources 


సంబంధించిన 


శ్రీలంకతో (ప్రత్యక్షంగా ఘర్షణ పడే ఉద్దేశం 
తమ (వభుత్వానికి లేదని ... 
రాజీవ్‌ గాంధి తెలిపినట్టు దౌత్సవర్గాల ద్వారా 
వెల్బడైందె. (ఆం. ప్ర. 25.7.89) 

దౌత్యవేత్త వి. dautyaveetta ఇతర దేశా 
లతో సంబంధాలు నిర్వహించటం కోసం 
నియమించబడిన అధికారి diplomat 
.భారతాశ్రీ లంకల దౌత్య వేత్తలతో పరిస్తితి 
గురించి డిక్యులర్‌ నంపదిన్తున్హారని ఆయన 
తెలిపారు. (ప్ర. శ. 5.6.87) 

దౌత్య సంబంధాలు వి. 42462 sam- 

bandhaalu రాజకీయ, ఆర్థికాది రంగా 
లలో., దేశాల మధ్య ఉన్న అధికారికమైన 


లావాదేవీలు diplomatic relations 


ఉభయ దేశాల మధ్య దౌత్య నంబంధాలను 
నెలకొల్టుకొనడానికీ థాయిలాండ్‌, భూటాన్‌ 


' అంగీకారం (ఆం. ప్ర 


6.7.89) 

దౌత్యస్థాయి వి. * న. (విదేశీ 
వ్యవహారాలకు సంబంధించి) రాజకీయ 
నాయకత్వానికి ప్రాతినిధ్యంవహిస్తూ . అధి 
కారులు పాల్గొనే స్ధితి diplomatic 
level శ్రీలంక నుండి * భారతీయ శాంతి 
పరిరక్షణ దళాల” (ఐ. వి, 

_ నంహరించుకొనే విషయమై దౌత్యన్దాయిలో 
తుది నిర్ణయం తీనుకోవలనీన సమయం 
ఆనన్హ మై మెంది. (ఆం. ప్ర. 25.7.89) 

దౌర్హన్యకాండ వి. daurjanyakaanDa 
పెద ఎత్తున జరిగే హింపాత్మక సంఘట 


నలు 71016166 చైనాలోని రెండు (పీధాన 


పటణాలో పెద్ద ఎత్తున అల్లర్లు, దౌర్దన్య 
వ సు క్‌ మ 0 2 


ప్రధాని శ్రీ 


కె ఎఫ్స్‌ను ఉప 


170 


దౌర్భాగ్య స్ప సితి. వి, 


ద్వంద్వనితి సలి 


ఎకాలల్‌ 11 'చెలరేగినట్టు అధికారిక వార్తలు 


తెలిపొయి. (ఆం. ప్ర 24489) 


. daurbhaagyasthiti 
మిక్కిలి దురదృష్టకర మైన పరిస్టితి; హీన 
స్ధితి unfortunate క 
wretchedness నట్టనడి చలికాలంలోనే 
విద్యుత్‌ కోత. విధించవలనీన దౌర్భాగ్య స్టీతి 
ఎందుకు దావురించింది? (ఆం. జ్యో. 2.12.88) 
దౌష్ట్యం వి. dau$5 Tyam దుర్మార్గంగా. ప్రవ 
ర్తించటం rude behaviour ఇరాన్‌ 
| దౌత్యవేత్త పై పె (ప్రాన్స్‌ పోలీసుల. దోష్ట్యం. (ప్రశ 

14.7.87) 
ద్రవ్యోల్బణం వి. dravyoolbaNam అన్ని 
వస్తువుల ధరలు పెరిగిపోయి ఆ మేరకి 
డబ్బుకున్న కొనుగోలు శక్తి పడిపోవటం 
inflation రెండు (ప్రధాన మెట్రోపాలిటన్‌. 
నగరాలైన మద్రాసు, బొంబాయిలలో (ద్రవ్వో 
ల్పుణం రేటు తక్కిన , చోట్లకం కొ అధికంగా. 
ఉంది, (అం. ప 218.87) 
ఒకే. 
రెండు రకాల విధానాలను 
అనుసరించటం double standard . 
రాష్ట్ర (ప్రభుత్వం ద్వుంద్వనీతిని పాటిన్తున్హుదనే 
అనుమానం నకృలెట్లలో సహితం కలగడం 


dvandvaniitz 


అంశం పె 
(c= 


నహజం. (ఆం. భూ. 18.7.89) 


ద్వంద్వప్రమాణాలు వి. (బ.వ.) dvand- 


ద్వంద్వవైఖరి వి. 


vapramaaNaaly చో. ద్వంద్వనీతి; 
నక్సలైట్ల వ్యవహారంలో నిరిష్ట మైన నిధానం 
లేకుండా (పభుత్తం ద్వంద పమాణాలను 
అనునరిస్తోందని ఆయన ఆరోపించారు. 
క ప్ర. 25.7.89) 
. dvandvavaikhart 
అమ్‌ ద్వంద్వనీతి; మహారాష్ట్రలో "శివ సే 
నతో పొత్తు పెట్టుకొనే పార్టీతో సీట్ల సర్దు 


బాటు చేనుకోబోమని వి వష  నీంగ్‌ 


(ప్రకటించడం వారి ద్ద్వుంద్దు వెఖరికి నిదర్భ 

నంగా ఉందని ... వమర్శించారు (ఈ 
117.89) 

ద్విజాతి సిదాంతం వి. 
| ఠా 
siddhaantam చూ. 


౧7౮06624 
జొతి ద్వయ 
సిద్దాంతం; రాజ్యసభలో నేడు నర్మారియా 
కమీషన్‌ నివేదికపై మాట్లాడుతూ ఈ దేశం 
ఎనడూ ద్వొజాతి సీద్దాంతానికే అంగీకరించ 
నపుడు కొందరు డిమాండు చేస్తున్న బహుళ 
అంగీకరిన్తుందని 

ఆయన (సళ్టించారు. (ఆం ప్ర 301188) 
ద్విముఖ విధానం వి. dUmMmukha vid- 

haanam (లక్ష్యసాధన కోసం) ఒకే 

సమయంలో రెండు కోణాల నుంచి ప్రయ 
త్నించటానికి వీలు కల్పించే ప్రణాళిక 
dual strategy పంజాబ్‌ పై (పభుత్తం 
న్నష్షమైన ద్దిముఖ విధానం రూపొందించిం 

దని ఆయన అన్నారు, (ఆం. జ్యో. 204 88) 
ద్విముఖ వ్యూహాం వి, 

vyuuham చూ. ద్విముఖ విధానం; మత 

తత్త బెడదను ఎదుర్కొనేందుకు ద్విముఖ 
వ్వూహాన్ది అనునరించాల్సి ఉంది. 
ద్వ క విణ. dvupaakSika ఇరు దేశా 
లకు లేదా పక్షాలకు (మాత్రమే) సంబం 
ధించిన స ప! “సార్క్‌ * నియమావళి 

(ప్రకారం చక్‌ సమన్వులను, అంశాలను 

చర్చకు లేవనెత్తరౌదు. (ఆం భూ 6687) 
స ఎన్నిక వి. dvawaarSika en- 

naka రాజ్యసభకు కొత్త సభ్యులను ఎన్ను 

కోవటానికి రెండు సంవత్సరాల కొకసారి 
నిర్వహించే ఎన్నిక biennial election 
ద్వైవార్షిక ఎన్నికల అనంతరం 146 వ రాజ్బు 
నభ నమావేశాలు సోమవారం (ప్రారంభమ 
యిన వెంటనే . (& 26488) 
ధ 


ధనాధుఃడు వి. dhanaaDhyuDu బాగా 


బొతి సీధాంతౌన్చి ఎలా 
డా 


dvimukha 


171 


డబ్బుగల వ్యక్తి; ధనవంతుడు wealthy 
person భూస్వాములకు, ధనాఢణులకు 
ఆయుధాలు ఇచ్చి, వారు గౌమాలలో తమ 


పెత్తనాన్ని సెంచుకొనడానికి ... (ఆం. ప్ర 
214 89) 

ధనికదేశం వి dhanikadee$ am 
పారిశామికంగా అభివృద్ధి చెందిన 


దేశం rich-nation, developed 
చైనాపై అనుచిత ఆలో 
పణలు చేస్తున్నాయని పీపుల్‌ డైలీ ఈ 
ఏడు ధనికదేశాలను విమర్శించింది. (ఆం. ప్ర. 


country ... 


18.7.89) 


ధరావతు వి. _dharaavatu ఎన్నికలలో 
నిలబడటానికి అభ్యర్థి చెల్లించే సామ్ము 
(తగినన్ని ఓట్లు లభించిన పక్షంలో ఈ 
మొత్తాన్ని అభ్యర్థికి వాపసు చేస్తారు) 
మొదటి 
రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. 
ఒక్కరు మాత్రమే ధరావతు మొత్తం చెల్లిం 
చారు. (ఆం. జ్యో. 116.87) 


security deposit ... 


ధర్నా వి. dharnaa నిరసన వ్యక్తం 
చేయడానికి (నిర్గీత (ప్రదేశం వద్ద) జరిపే 
బెరాయింపు dharna ఆకాశవాణి దూర 
దర్భన్‌ కేంద్రాల వద్ద ఈ నెల 26వ తేదీన 
ధర్హా నిర హీంచాల్సిందిగా 


విజవి 
జ్‌ 


చేశారు. (ఆం ప్ర 15.689) 
ధర్మయుద్దం బ్‌ 
అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా 
చేసే పోరు hOly-war ... నభలో 
నాయకులు (ప్రసంగిస్తూ, (పభుత్వం పై ధర్మ 
యుదం చేస్తామని (పకటించటాన్భి కేంద్రం 
ధా 
తీవ్రమైన విషయంగా తీనుకొన్సదని ఈ 


dharmayuddham 


వర్గాలు తెలిపాయి. (ఆం (ప్ర 26.4 89) 


ధర్మాసనం వి. 
ఒక కేసును విచారించే న్వాయాధిప 


dharmaasanam 


తుల బృందం bench (of judges) 
భోపాల్‌ బాధితులకు నష్ప్రవరిహారంగా 47 
కోట్ల డాలర్లు తుది పరిష్కారం చేయడానికి 
కారణాలను ఈ ఉత్తర్వులో ధర్మాననం 
వివరించింది. (ఆం. భూ 56.89) 
ధాటి వ. dhaaTi ఆటలో విజృంభించటం 
force (of a player in a game) 
రిచ్చర్ధ్‌నన్‌ నేడు కూడా ధాటిగా 
బ్యాటింగ్‌ చేసీ దురద్దష్టవశాత్తు ఒకే ఒక 
రన్‌ దూరంలో 99 పరుగులకు అవుట్‌ 


కావడం విశేషం. (ఈ 20489) 


ధారపోయు (క్రి. 4226722004 (క్రికెట్‌ 
ఆటలో బౌలరు పరుగులు) ఎక్కువగా 
ఇచ్చివేయు 10 give away (runs 
in cricket) పాక్‌ కెప్టెన్‌ ఇమాన్‌ఖాన్‌ 
తన మొదటి ఆరు ఓవర్ణలో 52 పరుగులు 
ధారపోశారు. (ఉ 22.3.88) 
ధారావాహికం వి. dhaaraavaahikam 
(నవల, ఆత్మ కథలాంటి) రచనలను కొన్ని 
భాగాలుగా విభజించి వరుసగా (పత్రి 
కల్లో) (ప్రచురించటం లేదా (రేడియో, 
టీవీలలో) ప్రసారం చెయ్యటం serial 
(గోమికో, న్మ్రతుల పేరిట రానీన ఆళ్ళ 
కథను “లండన్‌ పమ్సు’ అబ్లర్హల్‌ షతికలు 
భారావా పొకంగా (పకటించాయి (ఆం భూ, 
5.7.89) 

ధిక్కరించు (క. dhikkarincu ఉద్దేశ 
పూర్వకంగా అతిక్రమించు; ఉల్లంఘించు 
to violate, go aganist (పభుత్తం 
రాజ్యాంగంలోని 151 జర్థికల్‌్ను ధిక్కరిస్తు 
న్లదని అందువల్ల (ప్రభుత్తం నభావాక్కుల 
ఉర్హంఘన నేరం ఎదుర్కోవాలని ఆయన 


అన్నారు. (ఆం. భూ 9589) 


ధిలాసా వి. dhilaasaa నమ్మకంతో 
కూడిన ధెర్వం; ధీమా 0nfidence మీ 


172 


అనుమతి ఉంటుదన్ల ధిలాసాతోనే ఆయన 
ఇలా అధికార దుర్షినియోగానికి పాల్పడుతు 
నట్టుగా భావించవలనీవస్తుంది. (ఆం భూ 
2.5 89) 

ధీమా వి dhmMaa చూ. ధిలాసా 
ఇరువర్గాలకూ ఏదీతేల్సి చెప్పక పోవడంతో 
ఎవరికివారు [వధాని తమ పక్షానే ఉన్నారనే 
ధీమాతో ఉన్నారు. (ఉ 27.48) 

దోబీఘాట్‌ వి. 6౧౦౦0౫౧242 రజకులు 
బట్టలు ఉతకడానికి ప్రత్యేకించిన నీటివసతి 
గల (ప్రదేశం dhobighat (a place 
where washermen wash the 
clothes) ... నెల్తికుదురులో ధోబీఘాట్టు 
లేక రజకులు ఇబ్బందికి గురవుతున్నారని ... 


(ఆం. భూ 171089) 


ధ్రువపత్రం వి. dhruvapatram తన తర 
ఫున మరొకరు వ్యవహరించటానికి ఇచ్చే 
రాత పూర్వకమైన సమ్మతి letter of 
authorisation పాస్‌పోర్టుగాని, నంబం 
ధిత (ధ్రువ పత్రాలుగానీ దరఖాస్తు దారునికి 
లేదా ఆయన (ధువష్యతంతో వచ్చిన వ్యక్తికి 
మాత్రమే అందజేయాలన్లుది నిబంధన (ఆం 


ప్ర 15689) 


(ధువపరచు §. Ghruvaparacu (దిగువ 
కోర్టు విధించిన శిక్షను) ఖరారు చేయు 
to uphold (a judgement) ... 
యాన్‌ సీరోంగ్‌లకు దిగువకోర్డు విధించిన 
మరణశిక్షను షాంగై ఉన్హుత న్యాయన్హానం 
మంగళవారంనాడు (థువపరిచింది, (ఆం భూ. 


22.689) 


ధ్రువీకరణ పత్రం వి. dhruvukaraNa 
patram పేర్కొన్న వివరాలు నిజమే 
నని నిర్ధారిస్తూ అధికారి ఇచ్చే పత్రం 
certificate ... కనుక వెంటనే ఎం. 
ఆర్‌, ఓ. దగ్గర (ధువీకరణ వ్యతం తీనుకొని 


సంవీంచవలనీందిగా (పధానోపాధ్యాయులకు 
ఉత్తర్వులు పంనొరు, (4 144.88) 

ధ్రువీకరించు (క్రి. dhruwviikarincy ఒక 
విషయం నిజమేనని (ఆధికారికంగా) అంగీ 
కరించు లేదా తేల్చిచెప్పు; పో. చూ. 
నిరారించు 10 0nfiIrm అయితే ఈ 
వార్తను తాము (ధునీకరించజాలమని ఇక్కడి 
భారత హైకమీషన్‌ (ప్రతినిధి ఒకరు అన్నారు. 
(ఆం ప. 161087) 

ధ్యజ మెత్తు క్రి dhvajamettu తీవమైన 
విమర్శచేయు 
to attack (verbally), criticise 
(severely) మావో విధానాలపై ధ్యజమె 
త్తిన డెంగ్‌ నాయకత్యాన్భి ఇప్పుడు (పతిఘు 
టిన్తున్ల యువతరాన్ని నంస్కరణల పేరిట 
రకరకాల ఆకర్థణలు కప్ఫుస్తు నాయి. (ఆం 


భూ 26.489) 


ధ్వనికాలుష్యం వ. dhvanikaaluSyam 

యంత్రాలు, మోటారు వాహనాల వంటివి 

చేసే రొద పరిమితి దాటటంవల్ల వాతావర 

ణంలోని ప్రశాంతత తీవంగా దెబ్బతినటం 

noise pollution (ప్రముఖ రచయ్యి(తి 

3 'ధ్యనికాలుష్యం' పై వచనకవిత వినిపీం 
చారు. (ఆం (ప 26489) 


న 


నకలుక్‌ "ట్టు (క్రి. nakaluko TTu (పరీక్షల్లో) 
దొంగతనంగా చూసిరాయు; కాపీకొట్టు 
to copy (as in examinations) 
ఒక విశ్యవిద్యాలయంలోని కళాశాలలో భారీ 
ఎత్తున విద్వార్జులు నకలు కొడుతున్నారన్హది 
బపొరంగ రవాన్యం. (ఈ 282.88) 

నకలు ప్రతి వి. nakalu 2764 వివరాలు, 
రూపు రేఖలు ఖచ్చితంగా అసలు దాన్ని 
సరిపోలి ఉండేట్లుగా తయారు చేసిన 
కాపీ duplicate (copy) భారత కర్షక 


173 


నమాజ్‌కు-సంబీవని పొడ్డార్గ్‌కు మధ్య జరిగిన 
ఒప్పందం తాలుకు “నకలు (పతి” ఒవటి 
కొనాలని (సతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. (ఆం 


ప్ర 9.5.89) 


నకిలీ వి. ౫4177 1. ఒక వస్తువులాగా పైకి 
కనిపించినా నిజానికి అదికానిది 1216 
thing నకిలీ బంగారం 2. మరో వ్యక్తి 
లాగా నటిస్తూ మోసంచేసేవాడు fake 
(person) నకిలీ ఐ. ఎ. ఎస్‌. అధికారి 


ష్‌ _ (ప. 23.687 
అ రెస్టు (ఆం. (ప ) 


నక్సలిజం వి. naksalgam తుపాకీ 
గొట్టం ద్వారా రాజ్యాధికారం లభిస్తుం 
దన్న విశ్వాసం, వర్గ శత్రు నిర్మూలన 
ధ్యేయంగా కలిగిన రాజకీయ ఆలో 
చనా విధానం naXxXalism నక్రలిజం పై 
బహుముఖ సమరం (అం ప్ర 21887) 

నక్సలైట్‌ క్‌ naksalaiT సాయుధ 
విప్లవం లక్ష్యంగా రహస్యోద్యమం చేపటి 
sc) aA ఈం 
(ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి 
naxalite ... 
సామాజిక సమస్యలతో తాము గుర్తించినట్టు 
చెస్ఫారు. (ఆం ప్ర 4.789) 

నక్షత్రపు గుర్తు వి. 
gurtu (చట్ట సభలలో (పశ్నలకి) అత్యంత 
ప్రాముఖ్యం ఉన్నట్టు సూచిస్తూ పెట్టే 
చుక్క $5tar mark ఈ నెల 11వ తేదీన 
౩7 నక్షత్రపు గుర్తు లేని (పళ్ళులను 16 
నక్ష (త్రం గుర్తు ఉన (పళ్లులను శానననభో 
'పేబులు ముందు నభ్యులు ఉంచారు. (ఆం. 


నక్సలైట్ల సమస్త ఆర్టిక 


nakSatrapy 


ప్ర 209 89) 


నగరవాొలక బిల్లు వ. nagarapaalaka 
bllu శకేందృప్రభుత్వం నేరుగా నగర 
పాలక సంస్థలకు ఆర్థిక సహాయం అంది 
చేందుకు ఉద్దేశించిన బిల్లు Muna 
corporation bill... పేదరిక, 


అనకు దోహదం చేయాలను ఉద్దేశంతో తన 
(పభుత్యం (వవేశ పెట్టిన పంచాయితీరాజ్‌, నగ 
రవాలక బిల్లులను (పతిషక్తాలు అడ్డుకున్నా 
యని ఆయన పొతపాట పాడారు. 
71.89) 

నటనచేయు (కీ. naTanaceeyu తనవి 
కానివి, నిజంగా తనకు లేనివి ఆయిన 
భావాలను ప్రదర్శించు 
pretend ఈ 


(ఈ 


to act, 

ఆటగాడు దబ్బున పడి 
పోయి పెద్దదెబ్బు తగిలినట్టు బోల్డు నటనచె 
యాలి, (ఆం భూ 301187) 

నటించు క్రై. naTincy చూ. నటన 
చేయు. నభిలో గందరగోళం జరిగినంత 
సేపు ఏదశలోను సభ్యులను వారిన్తున్హుట్టు 
(ప్రధాని కనీనం నటించనైనా లేదని అన్హారు 

నడక పందెం వి naDaka pandem 
వేగంగా నడనటంలో పోటీ walking 
(race). నిన్గ జరిగిన ఇతర పోటీలో 
మహిళల షాట్‌ పుట్‌, డిన్క స్‌త్రో, పది నేల 
మీటర్ధ నడక వందెంలో మలేషియా జాతీయ 
రికార్డులు న్లావీంచింది. (ఆం. ప్ర 19787) 

నడుంకట్టు §. naDumka TTu పనిచేయ 
టానికి ఉద్యుక్తులగు t0 Undertake, 
endeavour జాతీయ న్లాయిలో (ప్రచారో 
ద్ధమానికి నడుంకట్టాలని పార్టీలోని కొందరు 
సీనియర్‌ నాయకులు సూచించారు. (ఈ 
27.789) 

నడుంబిగించు (క్రి naDumbigincu చూ. 
నడుం కట్టు; విశ్చుశాంతికోనం నిరంతరం 
కలలుగన్టు ఈ నవభారత నిర్మా త ఆశయాలు 
ఫలింపజేయడానికీ న్యాయవాదులు నడుం 
బిగించాలని ఆమె పిలుపునిచ్చారు. (ఈ అను. 
17.89) 

నడుపు (కి. naDupu ఏదైనా సంస్థను లేదా 
కార్యకలాపాలను నిర్వహించు 1ం ru, 


174 


organize (పజలకు ఉపయోగన డక విభంగా 
నడపాలని ముఖ్యమంత్రి వాటి అడ్డా వ తులను 
కోరారు. (ఆం. జ్యో 12483) 

నడ్డవిరుచు కి. 26052౯7464 ఆధికభా 
రాన్ని మోపి ఇబ్బందుల పాలు చేయము to 
over burden (ప్రభుత్వం నీటి ఆతియువాను 
రెట్టింపు చేసి ఇతొంగం నడ్డి వదె చిందని 
అన్నారు. (ఆం ప్ర. 25 4.89) 

నమోదుచేయు §. namooduceeyu 
(చేరు, విషయం మొ) రికార్తుల్లోకి 
ఎక్కించు tO register ... నభ్యు 
లను నమోదుచే సే కార్య్యక్రమాన్ఫి ఉక (పత్యేక 
అధికారులు నిర్హహిన్తారు. (ఈ 27-4-89) 

నమ్మ బలుకు §. nammabaluku నమ్మే 
విధంగా మాట్లాడు 10 2551126౭ పంచా 
యితీ రాజ్‌ వ్యవస్థను పటుతరడా.గా తీర్థి 
దిద్దడం కేంద రాష్ట్ర (వభుత్వాల నమష్ట 
బాధ్యత అని ఒక్తఎపు నమ్మ బలుకుతూనే 
మరోవైవు ... (ఈ 8589) 

నమత ఏ. ౫47౫7౬22 వినయంగా ఊఆండటం 


humbleness, politeness వీరి 
అవ్చీలు నముతగా డఉన్ఫట్టయితే పరిస్సీతి 
గొ mp 


మరోవిధంగా ఉండేడేమోనని అత్లి(వాయప 
డుతుసన్నారు. (ఈ. 22889) 


నయమగు వి. nayamagu (వ్యాధి, 
గాయం మొ) మానిపోవు *ల get 
cured ... 


అతని బొటన వేతి దెబ్బ 
ఇంకా పూర్తిగా నయం కాలేదు అన్నాడు. 
(ఆం. జ్యో 1410 87) 

నరమేధం వి. narameedham ముూకుమ్మ 
డిగా మనుషుల్ని చంపటం carnage 
నేడు పంజాబ్‌లో నరమేధం “క్రికెట్‌ 
స్కోర్‌ లా పెరిగిపోతోంది. (అం. భూ. 27.6.89) 

నరికి చంపు క్రి. 227242 campu  మూరణా 
యుధాలతో ఖండించి ప్రాణాలు తీయు 
to hack sb to death వంజూబ్‌ టర 


రిస్తులు గత 24 గంటల్లో ఒక పూజారిని 
నరికి చంపారు. (ఆం జ్యో. 19.1087) 

నర్మ గర్భం వి. narmagarbham ,నిగూ 
ఢమైన అర్ధం subtle ... అవుటిదాకొ 
నేను చ ఆర్థరు జూరీచేనీనా అది భారత 
రాష్ట్రపతి నుంచి వచ్చిన ఉత్తరునే అవుతుం 
ద్‌ని నర్మ గర్భంతో రాష్ట్రపతి చెప్పారట. (ఈ 
14.7.87) 

నర్సరీ వి. రకరకాల పూల, 
పండ్ల మొక్కల్ని పెంచి అమ్మే చోటు 
nursery ... మొక్కలు అటవీ శాఖ వారి 
నర్సరీల నుంచి ఉచితంగా పొందవచ్చు. (ఆం 


(ప. 22 488) 


narsarn 


నలుగు క్రి. 240474 పరిశీలనలో ఉండు t0 
be under consideration మళ్ళీ 
పీ నీ నీ. (ఇ) అధ్యక్ష బాధ్యతలు న్వీక 
రించమని ... (పస్తు తం మాజీ ముఖ్యమంత 
డా. మర్రి చెన్నారెడ్డి పేరు నలుగుతున్దది. 


(ఆం. భూ. 22.4 89) 
నలుపురోజు వ. nalupurooju నిరసన 


వ్యక్తం చేసే దినం black day భారత 
స్వాతం త్త దినోత్స వాన్చి “నలువురోజు గా 


పాటించాలని వీలుపు నిచ్చిన ముస్తీం యునె ' 


టెడ్‌. (ఫంట్‌ను నిషేధించాలని ఆయన 
కోరారు. (ఆం భూ 17889) 

నలచటం వి, 
రాలు 
హక్కులను కాలరాసే చట్టం black 
act కేంద (ప్రభుత్యం టెర్రరిస్టు చటం, 
నాసా, మీనా లాంటి .. చట్టాలు అనేకంగా 
తీనుకొని వచ్చి) (పాథమిక హక్కులను కాలరా 
యాలని చూన్తున్హదని ... ఈ విషయంలో 
(ప్రజలను జాగ్ళత వరచి' న్హై చట్టాలను 


“ nallacaTTam (పజల 


9 9 అల 
తబ కొట్టాలని ఆయన బలుపు నిచ్చారు. 
(ఆం ప్ర 111089) 


నల్లజెండా వి. nallajenDaa నిరసన తెలి 


175 


యజేయటానికి ప్రదర్శించే నలుపు రంగు 
పతాకం black flag ... హర్యానా 
ముఖ్యమంత శీ దేవీలాలకు వ్యతిరేకంగా 
న్రజెండాల (పదర్భన నిర్వహించడానికి ae 
సీద్దం చేస్తున్నది. (ఆం. ప్ర 12.9.88) 

నల్లధనం న్య nalladhanam తమ 
ఆదాయం గురించి ప్రభుత్వానికి తప్పుడు 
లెక్కలు చూపించి అక్రమంగా దాచిన 
డబ్బు black money జంగా రెడ్డి గూడెం 
లోని డిస్పిలరీని 2కోట్ల 10 లక్షలకు అమ్మే 
యాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని పైగా 30 
లక్షల రూవొయలు నల్హధనంగా ఇచ్చారని ... 
అన్నాడు. (ఆం ప్ర 8589) 

నల్లబజారు వి. nallabajaary అక్రమ 
వ్యాపార లావాదేవీలు జరిగే వ్యవస్త; చీకటి 
బజారు black market పేద (వజ 
లకు అందవలనీన నిత్వావనర వస్తువులను 
నల్హబజారులో అమ్మే వారిపై కరిన చర్చలు 
తీనుకోగలమని (ప్రధాని హెచ్చరించారు. (ఆం 
జ్యో 2987) 

నల్లబ్యాడ్డీ వి. nallabyaaD} నిరసన 
సూచకంగా ధరించే నలుపురంగు బట్ట 
ముక black badge సరువు న్యం 
బిల్లుకు నిరననగా రేవటి నుంచి 14న తేదీ 
వరకు న్యా బ్యాడ్డీలు ధరించాలని ... విజిస్తీ 
చేనీంది. (ఆం. ప్ర. 129.88) 

నవ్వులనాలగు §. navvulapaalagu అప 
హాస్యానికి గురి అగు t0 become a 
laughing stock, get ridiculed 
సార్ట్‌ నాయకత్త ధోరణి వ్య పార్హమెంటరీ 
పారి నలుగురి ద్భ షిలో నవ్చాలపొలయిందని 

* వీరు బాధపడుతున్నారు. (ఆం భూ 30.1187) 

నష్టపరిహారం వి. 
ప్రమాదంవల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటా 
నికి చెల్లించే సొమ్ము 0mpensati 


nas Taparihaaram 


మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు 
లక్షల 50 వేల డాలర్లు, ఇతర బాధితులకు 
లక్ష డాలరగ్దు న్నష్ష్టవరిహారం ఇవ్వుదలచినట్టు 
అమెరికొ (పకటించింది. (ఆం (ప 197.89) 

నష్టపరిహార పత్రం వి 
haara patram (ప్రమాదం వలన తాము 
కోల్పోయిన దానికి (ప్రత్యామ్నాయంగా 
పొందవలసిన సామ్ముకోసం సెట్టు 
కొనే అర్జీ compensation paper 
భోపాల్‌ గ్యాస్‌ బాధితుల్లో ఆరు లక్షలకు 
అగా బాధితులు నంబంధిత అధికారుల వద్ద 
నష్టపరిహార  వత్రాలను దాఖలు చేశారని 
రాజ్యునభలో చెప్పారు (ఆం ప్ర 25789) 


nas 624 77- 


నాంది ఏవి. naan? ఒక కార్యక్రమానికి లేదా 
పరిణామానికి (ప్రారంభ సూచకమైన తొలి 
ఘట్టం లెదా సంఘటన beginning 
స్ట్‌ (ప్రదేశ్‌ కొం[గెస్‌(ఐ) కమిటీ నిర్వహించ 
తల పెట్టిన దీర్ర కాలిక ఉద్యమానికి నాందిగా 

రు య 

విజయవాడలో (బహ్మ్హాండమైన నభ 
జరపాలని నిరయించినటు తెలియవచ్చింది. 

nc) వూ 


(ఆం ప్ర 42.89) 


నాటుసారా వి. naaTusaaraa దేశ 
వాలీ పద్దతిలో తయారు చేసిన మద్యం 
country liquor గత వది రోజు 
లలో ఎక్సయిజ్‌ ఐన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు 
దాడులు జరివీ అక్రమంగా నాటుసారా విక్ర 
యించడాన్న్తి కనుగెన్నారు. (ఆం జ్యో 29787) 
నాటో దేశాలు వి. (బవ 
deesaalu పరస్పర సహకారం కోసం 
ఏర్పాటయిన నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గ 
నైజేషన్‌ సంస్థలోని సభ్య దేశాలు (అమె 
రికా, కెనడా, ఐస్‌లాండ్‌, టర్కీ, గ్రీస్‌ 
ఇంకా అనేక ఐరోపా దేశాలు ఇందులో 
ఉన్నాయి.) member countries 


of NATO (North Atlantic 


naa loo 


176 


నాణ్యత రా 


నాదార్హు 


నాబార్‌ వి. 
Ce 


నాొదుమ్మోతం వి. 


Treaty Organization) నాటో 
దేశాలు ఆయుధ పోటీని పెంచడం, ఉదిక్త 
తల్తి విస్తరించడం లక్ష సంగా పెట్టుకున్నాయి, 
(విశా 10687) 

naaNyata పనితనం, 
మన్నికకు సంబంధించిన మంచి గుణం 
quality కేవలం నాణ్యత ఆధారంగా 
బోఫోర్స్‌ తుపాకుల ఒప్పందం కుదుర్భుకు 
నస్దుట్టు ఎం, (4 27488) 


(గామం వి. naadaartu 
graamam (పభుత్వ రికార్డుల్లో చేరని 
పల్తె naadaartu village (that 
which has not gone into the 
official records) గత పది ఏళ్ళుగాను 
ఈ 25 (గ్రామాలు 'నాదార్తు” (గామాలుగానే 
ఉండిపోయాయి. అంటే (ప్రభుత్త రికార్డుల్లో 


ఈ (గామాలు ఉండవు. (ఆం జ్యో. 21,787) 


నాన్సు క్రి ౫2462726 విషయాన్ని తేల్చక 


అనిశ్చితంగా ఉంచు t0 drag బోఫోర్స్‌ 
వ్యవహోరాన్చి నానున్తున్హామన్న ఆరోపణను 
(పథాన తిరస్కరించారు. (& 15687) 

naabaarD 
సాయ రంగం అభివృద్ధికోసం 
స్థాయిలో ఏర్పాటైన బ్యాంకు; 
వ్యవసాయ పరిశో ధనాభివృద్ధి బ్యాంకు 
NABARD (National Bank 
for Agricultural Research 
and Development) మున్ఫిపాలీటీ 
లకు ఆర్ధిక సహాయం అందజేయడాన్నికె 
'నాబార్దు? తరహాలోనే 
బ్యాంకును స్థావీస్తున్లట్టు (ప్రధాని (ప్రకటిం 


వ్యవ 
జాతీయ 
జాతీయ 


పట్టణాభివృద్ధి 


చారు. (అం భూ 27689) 


7067216027 0౬6- 
tram పేరుకు మాత్రమే చెప్పుకోదగినది, 
అత్యంత స్వల్పం nominal పరిశ్రమలు 


నాయకగణం వః 


గడిస్తున్లు లాభాల. శాతంలో నానునూత్రం 
ఖర్చు పెట్టినా కాలుష్యాన్లి నివారించవచ్చు ననీ 


ఇ అం (a0 ప.6,687) 


నామినేట్‌ చేయు. (క్రి 2627722266 Tceeyu 
ఒక వ్యక్తిని (ఎన్నిక ద్వారా కాకుండా 
నేరుగా) .ఒక.- పదవి లేదా హోదాలో 
నియమించు శం nominate నల్హగొండ 
నట్లణ - ప్లీక్వూటివ్‌, ను కూడా.డి--న్‌ నీ. 


అధ్యక్షుడు నామినేట్‌చేశార్డున “(౦ ఫ్ర 
27.7 89) కాస 
నామినేషన్‌ పత్రం విడ  naEmMm- 


౫66౨౬౫ patram ఎన్నికలలో తమ అభ్య 
ర్ద్రత్వాన్ని పేర్కొంటూ సమర్పించే కాగితం 
nomination paper ... బస్సులో 
వెళ్ళి శానన నభకు నామినేషన్‌ వత్రాలు 
దాఖలు చేని వచ్చారు. (అం_ప్ర 1811.89) 
నామోషి వి. ౧౭7౫౦05 (ఒక -పనిని)_ చిన్న 
తనంగా లేదా సిగ్గు పడాల్సిన విషయంగా 
భావించటం 5170655, shame చాల 
మందికి వీల్లర్తి కనడంలో ఉన్హు ఇం(కుస్టు 
పెంచడంలో ఉండదు. పిల్లల్లి ఎక్కడికైనా 
తీసుకు వెళ్ళడానికి నామోషీగా అనివీన్తుంది 
కాబోలు. (ఆం.-భూ 21489) 

naayaka- 
gaNam పార్టీలో (ప్రముఖులైన నేతలు 
leadership. షెడ్యూల్డు కులాల, తెగల 
. రిజర్రేషన్ల రక్షణ మీద చాల రాజుకేయ పార్టీల 
నాయక గణానికి ఈ మధ్య అకస్మాత్తుగా 
ఎందుకు గాలి మళ్ళిందో అందరికీ తెలును. 
(ఈ 165.89) 

నాయకత్వం వి. naayakatyvam 1. చూ. 
నాయక గణం. తన అభ్మిపాయాలన్తు డాక్టర్‌ 
చెన్నా లెడ్లి.. మొదటనే పార్డీ నాయకత్వానికి 
చెప్పేను లేళుత్తున్లుది. ౯ త్ర . 20289) 
2. ఒక) జట్టుకి. వేతృత్వ జ్రాభ్యతలు 


177 


.ల్లోటు ఏళ 310515 


వహించటం Captaincy బోర్డర్‌ నాయ 


క 5 
. కత్తంలో 17 మంది సభ్యులున్హ ఆస్ట్రేలియా 


జట్టు ఆదివారంనాడు లండన్‌కు చేరుకుంది. 


(ఆం ప్ర 3589) 


నాశనంచేయు కి. naa$anamceeyy 


కోలుకోలేని విధంగా _దెబ్బతీయు - t0 
run, destroy భారీ. . పెట్టుబడి, భారీ 
యంత్రాలు (పజల జీవితాలను _ నాశనం 


చేశాయి. (ఆం. భూ. 211187) , 


నాసిరకం వి. naa5Trakam నాణ్యతలేనిది 


sub-standard దేశంలోని మార్కెట్ల 
లోగల మందులలో 15 శాతం నానీరకానివని 


తేలిందని ... (వికా 10 &87) 


నిందించు క్రి. ౧2726427 6 అనుచితమైన 


పనిచేసినట్టు ఆరోపిస్తూ విమర్శించు 10 
accuse (పతిషక్షాలకు (వజాస్యామ్యూంలో 
నమ్ము కంలేదనీ, వీరి రాజీనామాలు అవ్రజా 
స్యామికమని నిందిన్తూనే ఉన్నారు. 


25 7.89) 


(ఈ 


నిందితుడు ఏ. ౫224244054 నేరం చేసిన 


ట్టుగా ఆరోపించబడిన వ్యక్తి 15౭d 
అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు. (౬ 


291287) 


నింపు క్రి. 217204 మందుగుండు నామగిని 


(పయోగించటానికి వీలుగా ఉంచు t0 


. load ఎస్‌. ఎస్‌. ఎన్‌. -7 కివణులు 
ca 


సరఫరా కాకపోయినప్పటికీ చక్షను కొద్దిమా 
ర్పులతో _ఎస్‌, ఎస్‌. ఎన్‌, -28 క్రిసణులతో 
నింపి. (ప్రయోగించగలిగే సామ్మర్ర్యం భారత 
నావికా దళానికి ఉన్ఫుది, (ఆం. ప్ర 1.3.88) 


నికరనష్ట్రం-వి, mkeranas Tam. (వ్యాపా 


రంలో) మొత్తం ఆదాయంలో. పెట్టుబడి, 
నిర్వహణ ఖర్చులు తీసివేసినప్తూడు షౌ 
శ్రుమారు. వదిక్‌ 

రూపాయాలు. నిక్రరనకణ;తేలిందని ... ఆ, 


178 


సారు. ie ప్ర 2489౧౧. శం find out (truth, essence 
నికరలాభం వ్ర Miele సంపా ల etc.) లమ కొర్భుకలావాల లోతులు 
దించిన సొమ్ములో పెట్టుబడి, నిర్వహణ . |. తరచి, నిజానిజాల నిగ్గుతేల్ఫేందుకు కొనల 
ఖర్చులు తీసివేసిన br మిగిలే నిన యంత్రాంగం, . ఇతర హంగులు నీ. 
ఆదాయం net Bint ఎ... వంతవ ౨ బు జి క్షీ ఉన్నాయి. (ఈ. న. 
రకు (వభుత్వం. నిధుల సేకరణ, నికరల్లాభం, నిఘా -వి. nighaa ఇతరుల కార్యకలాపా 
తదితర అంశాలపై ఒక నిర్ణయానికి రాలేక. లను ఎప్పటికప్పుడు రహస్యంగా గ గమనిస్తూ 
పోయింది. (ఆం. ప్ర 165.89). ఉండటం surveillance భారత రాయ 
నిక్షిప్తంచేయు క్రీ nikSiptamceeyu జాల Mos పె.-నేపాల్‌ గూఢచార 
(సమాచారాన్ని) భద్రపరచు t0 51076 - నంస్టలు గట్టినిఘా వేశాయి. (ఈ 2.7.89) 


మ వారు చెప్పున నమా = విఘాబ్బందం వి. nighaabndarm అక్రమ _ 
ధానాల్లి శ్రీ ప్రణబ్‌ రాయ్‌ కంప్యూటర్లలో. కార్యకలాపాలపై కన్ను వేసి వుంచటా 


నిక్తీవ్తంచేశారు., (అం. ద్ర 20.11.89) నికి ఏర్పాటైన రక్షక దళం a 


నిక పం వి. nikSeepam భూమిలో" ఉన్న చే య squad చిత్తూరు. జుల్లా వీలేరులో ఒ 
ఫా తైలాలు, లోహాలు మొదలైన వ్యరచందనం అ(కము రవాణా. So 
నిల్వ deposit of gold, oil కడపలో మరొకటి ప్రత్యేక నిఘాబ్బందాలు 
కృష్ణు గోదావరి బేసిన్‌లో రెండు. ౨ ఉన్హాయని. ... (ఆం భూ. 71087) 


కోట్లు ను తం షు గాస్‌. నిక్షేపాలు. నిఘాసంస్థ వ్ర nighaasamstha దేశ 


ఉన్లట్టు 3 . (ఆం భూ. 20.687). త రక్షణ, శాంతి భద్రతలకు సంబంధిం 
నిభారయిన' విణ... ‘nikhaarsay- “౨ చిన రహస్య సమాచారాన్ని సేకరించి. 
ina ' నిజాయితీ, . నైతిక విలువలతో స్‌ అందించే ప్రభుత్వ సంస్థ intelligence 
ముక్కు సూటిగా వ్యవహరించే. sincere, . agency చదువుల 'కోనం అమెరికా పెళ్ళి 
straightforward శ్రీలంక అధ్యక్షుడు = ష్మవిల్‌ లోనే భారత దేశానికి తిరిగివచ్చారని 
రణనీం ఘు  (ేతుదాన నిభార్భయ్యిన వ్యక్తీ అని “ _ వివిధ నిఘా సంసల ' సమాచారాన్ని బట్ట 
బాల సింగం అభివ్వర్థించారు. (ఆం. భూ. ఒకక)... తెలుస్తోంది. (ఆం. జ్యో. 19.987) 
నిగ్గదియు కి ‘niggadiiyu నిల నిజనిర్ధారణ బృందం వి 2 


దీసి . ప్రశ్నించు ,tం. question 
(emphatically) మహారాష్ట్ర గ్‌ లకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని 
నుధ్యప్రదేశ్‌ ' రాష్ట్రాల్లో. కేంద్రం సరఫరా . ప్రత్యక్షంగా సేకరించి ' సత్య నిరూపణ. 
చేస్తున్న. బియ్యాన్ని కిలో 229 పైసలకు చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటైన (అనధికార) 

'వికయిస్తున్ల సంగతి మీకు తెలియదా? అని 

డీ .నీంగ్‌ (ప్రధానిని నిగ్గదీశారు. ' (ఆం ప్ర 


janirdhaarala bRndam సంఘటన 


సంఘం fact finding mission నక్ష 
౨ విషయంలో రాష్ట్ర (ప్రభుత్యం తీసుకుం. 
వ me rr ౨ _టున్హు చర్చలు అభినందనీయమని. ఈ సంస్టకు 
స్లుతేల్సు (క్రీ. nigguteelcy .(నిజాని ౧ చెందిన నిజనిర్జారణ బృందం తన నివేదికలో 
జాలు) క్షుణంగా. పరిశీలించి నిర్ణయించు Sg పేర్కొందని తెలుస్తోంది. (ఈ 18.38) 


8.7.87) 


| 


నిత్య కార్యకలాపాలు వి. (బ.వ.) 7౫74 


kaaryakalaapaalyu (సంస్తలు) రోజు 

వారీ కార్యక్రమంలో భాగంగా చేపట్టే 

పనులు TEegular activities రాజు 

కీయ పారీలు తన నిత్వ కొర్పకలావొల 
దర 

నిర్దహణకు, ఎన్ఫికల కోనం అవసరమైన 

నిధులను ... (ఆం ప్ర 31087) 


నిదర్శనం వి. ౫216473 6247 ఒక విషయం 


నిజమని నిరూపించడానికి తోడ్పడే అదే 
రకం దాఖలా 10520066 ఇలాంటి నిదర్భ 
నాలు కోకొల్పలని శ్రీ ీనివాను అన్నారు. 


(ఆం భూ 41087) 


నిద్రకాయు (క్రి ndrakaayu (రాతి పూట) 


మేల్కొని ఉండు 10 bg awake ఈ 
కాలనీలో చీకటి పడితే చాలు మహొళల్చి, 
సల్చల్టి ఒకచోటకు చేర్చి మగవాళ్ళు ర్మాతంతా 
నిదోకొస్తున్నాడు (ఆం భూ 22489) 


నిధి వి. ౫24/1? కార్యక్రమాల నిర్వహణకోసం 


నిపుణుల బృందం వి 


అందుబాటులో ఉండే ధనం 11106 కలె 
అరు జనహర్‌ రోజ్‌గార్‌ యోజన కింద 
అందుకున్హ నిధులను జెడ్‌ పి. ప, నీ డి. 
అకౌంట్లలో జనుచేనీ ... (అం. ప్ర 18.589) 


నినదించు (కీ. 7224622604 తము కోర్కె 


లను, అభిప్రాయాలను తెలుపుతూ 
గొంతెత్తి అరుచు 10 2156 slogans 
నీకర్‌ ఎంత వారించినా వారు నినదించడం 


ఆపలేదు. (ఈ 13789) 


'నిపుణుడు వి. mpuNuDyu ఒక రంగంలో 


ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి expert 
ఈ బాంబు అత్యంత శక్తీమంతమైనదనీ, 
దొదావు యాభై అడుగుల పరిధిమేరకు గల 
వస్తువులను, వ్యక్తులను నాశనం చేయగలదని 
ఒక నివుణుడు తెలిపారు (ఆం. ప్ర. 13.689) 


nipuNula 


bRrdam ఏదైనా ఒక రంగంలో 


179 


నిబంధన వి. nbandhana [= భ్‌ 


నిబంధనలమేరకు సని వి. 


నిబంధనావళి వి. 


నిబద్‌ న్యాయ 
యా 


జట్టు team of 
(పత్తేకించి (పైవేట్‌ 
పరచాలని జపాన్‌ మాదీ 
నాయకత్తుంలోని 


ప్రావీణ్యంగల వ్యక్తుల 
experts ... 
రంగాన్చి వటీష్ష 
విదేశాంగ మంతా 
అయిదుగురు. వ్యక్తుల నివ్రుణుల బృందం 
తన నివేదికలో న్నవష్షం చేసంది. 


14.2 89) 


(ఆం. ప్ర 


శ్‌ 
వ్యక్తుల లేదా సంస్థల (ప్రవర్తన, పరిస్థితు 
లకు సంబంధించి చట్టరీత్యా 
చిన నియమం rule, regulation 


ఒం 


పార్కింగ్‌ నూచించని న్రలంలో OY TNE 
నిలువరాదన, ఈ నిబంధనను డమ స్తే 
క్త పడుతుందని ఆయున అన్నాడు. (౦ 
ప్ర 16 687) 

niband- 
hanala meeraku pani కేవలం నియ 
మాల మేరకే పనిచేసి, మిగిలిన పని 
వదలి వేయటం ద్వారా ఉద్యోగులు తము 
నిరసనను తెలియ జేసే విధానం wంrk 


గా 


to rule (వభుత్య డ్డాక్తర్జు గత షల 
నుంచి నిబంధనల మేతకు వని” అందోళనను 
నిర్హ వాన్తున్హారు. (ఆం. ప్ర. 23.6.87) 
nzibandhanaavali 
ఒక సంస్థలోని సభ్యుల (ప్రవర్తనని నియం 
(త్రించడానికి ఏర్పరచిన నియమాల పట్టక 
code of conduct బి. నీ నీ ఐ 
మాజీ కార్యదర్శి ... ఓ ఇంగ్లీషు వతికతో 
మాట్లాడుతూ అనలు టూరు కాంటాక్టు 
మీద నంతకం పెడితే బి. ని నీ ఐ 
నిబంధనొవళికి కటుబడిన కనని అన్నాడు, 
యక! me] 
(ఈ. 228.89) 
వ్యవస్త బ్‌ ni 
యై 
baddha nyaaya vyavastka "పేదలు, 


బడుగు వరాల (ప్రజలకు న్యాయం ఆందిం 


చడం ప్రధాన కర్తవ్యంగా భావించి పని 
చేసే న్యాయ వ్యవస్థ committed 
Judiciary ఇందిరాగాంధీ లోగడ “నిబద్ద 
న్వాయ వ్యవస్ట్రోకావాలని (పతిపాదించడమూ, 
" ఆమేరకు నుపీంకోర్టు, హైకోర్టు జడ్డీలను 
తారుమారు చేస్తూ కొని చర్చలు తీనుకోవ 
డమూ జరిగింది. (ఆం భూ 17889) 
నిమగ్నంఅగు §. _nimagnamagu 
(ఒక పనిలో) పూర్తిగా మునిగిపోవు 
to engage or involve oneself 
deeply ... పార్టీని గెలివీంచాలనే పట్టు 
దలతో గతకొద్దిరోజులుగా ఆయన పార్టీ 
సనులలో నినుగ్భమై వున్నారని తెలుస్తూంది. 
(& 18488) 

నిమజ్జనం వి. 227౫406247 దేవుడి విగ్రహా 
లను లేదా మృతి చెందిన వారి అస్థికలను 
పవిత్రంగా భావించే జలాల్లో కలిపి 
వేయటం 
or the ashés of a person in 


immersion of idols 


waters considered pious, like 
rivers, lakes etc. (a ritual in 
వ Hitdu religion} నాలుగువేల పెచి 
లుకు విగహాలు హుసేన్‌ సాగర్‌లో నిమజ్జనం 
- చేశారు '(అఆరంభూ 7989) ద. ఎస 
“'సిమజ్జనోత్సవం” ధని. = న. 
2 తిడాండగా విగ్రహాలను - ఊళరేగిం చ్రవశ్చివరగా 
నీళ్ళలో కలిపే చేదుక 65టి?2] of 
~“--Jmmetsion of idols ౫55" “ఉత్సవ 
‘= ఒ “నిర్వాహకులు. నికర నొక రోజున 
(ఈ అను 7989) - ఎం. సావి 
| నిమిత్తం వీ. 27౫2447 అవసరం లేదా 
సంబంధం కలిగి ఉండటం ₹ంfcern 
(ప్రజాభిపాయంతో సైనిక నియంళతలకు 
- నిమిత్తం ' లేదు. (ఆం. జ్యో. 91088) 


me Nase 
నియంత వి. ౫44214. సేరొగొకొరాలను 


180 


గుప్పిట్లో పెట్టుకొని, ప్రజాభిప్రాయాన్ని 
లెక్కచేయకుండా అణచివేత చర్యల ద్వారా 
ష్టం వచ్చినట్లు పరిపాలన చేసే వ్యక్తి 
dictator 'హరికేష్‌ బహదూర్‌ మాట్లా 
డుతూ వి పీ సింగ్‌ 'దల్‌లోని 
కీలక పదవుల్లో అవినీతి పరులను నియమి 
స్తున్నారని, నియంతగా వ్యోవహరిస్తు న్నారని 
ఆరధోవీంచారు. (ఆం. ప్ర' 255 89) 
నియంతృత్వ దోరణి వి. 2224622104 
డ%0076.గ/2 (పజాస్వామ్య ' పద్దతులను 
తోసిపుచ్చి ఇష్టారాజ్యంగా పరిపాలించే 
పద్దతి dictatorial attitude or 
tendency శుక్లా నియంత్పత్తు ధోరణికి 
విసుగు చెందినవారు ఈ విశ్వానరా హత్తు 
( తీర్మానం పై సంతకాలు వ. తెలు 


స్తున్లది. (ఆం. ప 17108) “ we 


నియంతృత్వ పొలన వి. “niyantRtva 
“paalana (పజాస్వామ్య విలువలకు "తావు 
= -శేక్సుండా అధికారం  చెళోయంచటం 
- dictatorial rule ఎన్టీఆర్‌ నియంతృత్త 
పాలనకు నిరననగా- we 
నియంతృత్వ స 
చై pookaDa చూ. ' నియంత్యత్సి ధోరణి: 
el సమట్థమం తిక “సకోషోడ్యుం మద్ద వ 
మాత్రలా పిశ్యానంో లేదని" నియలీళ్ఫత్స . పోక 
-- డలతో వరొపాలేనా ఆినిసళన్తున్నాళన్‌ విమ 
ర్ఫించారు. (ఈ ' కోరరు! 4) అపరెడల 
సెళ్ట్య్య్య్య శ్ర త టై! fy. 2a ia 
న్‌ vaikhen నాం "ధోరణి. 
~~ శుక అ ఎంళ్ల్‌ రద్దు, పీరహిబ్‌ నీమర్రెన్సీ 
క బిట్ల భుక్తి [సేయం 
"ల ౪ “పెఫరిని సోవీస్తున్నాయన తెలిపారు. 
క్‌ (ఈ కక శశ) Cr ఖై TR 
“నియంత్రణ వి.“ సట ోతటీపు 
సందర ద్రం ‘cont trate (( డగ “అరల కందం 


ee “267 ప. 


కడ ఏ. 


i 


a 


Pest 


నియంతణను -తొలగిఠిచే ఆలోచన ' చేస్తు 
అ న్ల్‌దో?.(ఉ-6.9.87) 
సాయలత్రించు (క్రి. 72322266 అదుపులో 
ఉంచు, కంటోలు చేయు to control 
"తన పరిధిలోని షోలీసు అధికారుల (పవర్తనను 
- నియంత్రింఛలేదని డి. నీ. వీ. అనమర్హుడని 
- వః వ్యాఖ్యానించారు. (ఈ. 231189) . 
నియమనిబంధనలు వి., (బవ), niyama 
nibhandhanaly ,ఒక సంస్థ తన వ్యవ 
హార "నిర నిర్వహణకు ఏర్పరచుకున్న (క్రమ 
 ప్రద్రతుల్ను? rules and regulations, 
charter ఏ _ రయం తీసుకోవాలన్నా 
సార్క్‌ సభ్యదేశాల నమా వేశంలో హాజరు 
కావలనీ 'ఉంటుం ని నియమ నిబంధనల్లో 
జరదీని తెలిపింది. (ఆప 29680) 


శ్ర? ' 


ఆ ఆ ఆపో 


నియమబద్దర ' ప య. d- 


ahr rah గా అరల 


న. కక" పదతికి “కటు లై 
అోడ్జిండ్తటం! systenatit; itu 8 
“fo ules”* “ముఖ్యంగా స్థానిక" నంనస్దలీకు 
బపన్యాయమ బద్దంగా _ఎన్హకలు నిరూహీంచడోనికి 
పంచాయితీరాజ్‌? సెరస్థలకు మంటూ వఆధి 
కొరాలు ఉండాలని 'మాచ్చిం్రచాఢు; ar (ee 


చ 
5 27.5 89) i (బటల ఖా క భై గ ఇ pet 


నియమావళి -వి, 


కార్యకలాపాలను సక్రమంగా 


నో 
బో 


- nyamaavabe "నంస్ట 
నిర్వహిం 
=చటానికి- రూపొందించుకున్న (ప్రవర్తనా 
సూత్రాలు procedures శాననసభ్‌ న్లియ 
మవాని అనుసరించే స్పీకర్‌ (1 /ప్రవర్తి న 
. ఎటువంట్లే పక్షప్తాతానికి .శావనలేదేల 


ష్‌ ఇన wr 
' గ్ల ne రజ గ 
. 13488) , ౯ 
కా 


= న క Malan 


నిషేముంచు క్రి mjarnincu ఒక స్టేదవిలో 


(a 
we 


ప్రవేశ పెట్టు to appoint డాక్టర్‌ మర్రి 
“చెన్నారెడ్డి రన్‌ ఆంధ (ప్రదేశ్‌ కాంగ్‌" కమిటీ 
క్రొత్త ఆధుక్షుడేగా నియమిరెచారు' (ఈ 

“6.89% త యట i స 


నియామక సంఘం వి. 


నిరంకుశం వి. 


నియామకం వి. ౧627246272 ఒక పద 
విలో ప్రవేశ పెట్టటం appointment 
రెండు రోజుల (క్రితం మణీపూర్‌ 
గవర్దుర్‌గా నియమితులు కావడంతో ఈ 
నియూమకం అనివార్భబైంది. (ఈ. 5.7.89) 
నియామక పత్రం వః niyaa- 
maka patram ఒక వ్యక్తిని ఒక పద 
విలో నియమిస్తున్నట్లు ఆధికారికంగా 
జారీచేసిన ఉత్తర్వు appointment 
order, credentials (as of 
"ambassadors) ... నేడు రాష్ట్ర 
వతి జైలుసీంగ్‌కు తన నియామక పత్రాలను 
సమర్థించాడు. (ఈ 5687) 
nyaaniaka 
sangham ఉద్యోగాలు భర్తీ చేయటానికి 
ఆధికారికంగా ఏర్పడిన సభ్యుల కమిటీ 
selection committee ...- “సర్ధీస్‌ 
_ కమీషన్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ” వంటి 
ఉధ్యోగ - నియామక నంఘాల వ్రతినిధుల 


స - నమావేశంల్లో .. న ప్ర 30589) _ 


నియోగించు క్రి. ౧3008261 ఒక కార్య 


. నిర్వహణ చ అప్పగించు to 
“employ .. సెన్ఫం బదులు నరిహద్దు 
భద్రతా బలాలను, భారత్‌ -టిబెటో స సరిహద్దు 
' పోఠీనములను నియోగించాలని కూడా గుర్తిం 


నాగా 


చారు. (ఈ ' 2651287) +... 


నియోజకవర్గం వి. niyoojakavargam: చ 


టసభలలోని ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం 
లం 
= వహించే (ప్రాంతం constituency, లోక 
"నభ ఎన్ఫికలకు నామినేషన్ల -సూూరం "నేడు 


కొవూర్తయినప్పటికీ దేశంలో. అనేక నియోజకవ 


“ ల్లాలలో ae (ఆం ప్ర 311039) 

nirankusam 'కరినవై 

- ఖరి అవలంబించటం,; నిర్దాకిణ్యం-యారం 
[పభుత్యాలు [వజా ఉద్వమాలనూ నిరంకుశంగా 


చడం (ప్రధాన కర్తవ్యంగా భావించి పని 
వ 
judiciary ఇందిరాగాంధీ లోగడ “నిబద్ద 


న్యాయ వ్యవస్త committed 
థె 


న్యాయ వ్యవస్ద” కావాలని (పతిపాదించడమూ, 
' ఆమేరకు స్నువీంకోర్డు, హెకోర్తు జడీలను 
| ళు రుల (=) 2 
"తారుమారు చేస్తూ కొన్చి చూలు తీనుకోవ 
ఢమూ జరిగింది. (ఆం భూ 178.89) 
నిమగ్నంఅగు క్రి 
. (ఒక పనిలో) పూర్తిగా మునిగిపోవు 
“ to engage or involve oneself 
deeply ... పొరీని గలిపించాలనే వట్లు 
౬ 9ంం 
దలతో గతకొద్దిరోజులుగా ఆయన పార్ట 
సనులలో నినుర్హు మై వున్నారని తెలున్తూంది. 


7272 6282272664 


(ఉ 18 488) 


నిమజ్జనం వి. 22౫46227 దేవుడి విగహా 

లను లేదా మృతి చెందిన వారి అస్థికలను 
కలిపి 
immersion of idols 


పవిత్రంగా భావించే జలాల్లో 
వేయటం 
or the ashes of a person in 
~ waters considered pious, like 
-“ rivers, lakes etc. (a ritual in 
“ ‘Hindu religion) నాలుగువేల పెచి 
లుకు విగ్రహాలు హుసేన్‌ సాగర్‌లో నిమజ్ఞనం 
“చేశారు (అం. భూ. 7987) తలం. 
- నమజ్జనోత్సవంగ: సి... -మ్లోరర్లంణం0 
a ద లగి గ్రహోలను - - ఊోరేగించీరచ్చివరగా 
నీళ్ళలో కలిపే “వేడుక 68ష921 of 
"-jhtersion of idols “గణేశ్‌ “ఉత్సవ 
ఇ : “నిర్వాహకులు నిమజ్ఞనోత్త నం రోజున 
(ఈ అను 7989) 
“నిమిత్తం వీ 
సంబంధం కలిగి ఉండటం ₹oiicern 
(ప్రజూభ్మిపాయంతో సైనిక ' నియారహోలకు 
నీమిత్తం' లేదు. (ఆం జ్యో 91088) 14 
నియంత వి. 


ఖు నే 


"2274467 అవసరం” లేదా 


niyanta సర్వాధికారాలను 


180 


ఇ 
% 
జ 

mr 


గుప్పిట్లో “పెట్టుకొని, ప్రజాభిప్రాయాన్ని 
లెక్కచేయకుండా అణచివేత చర్యల ద్యారా 
ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసే వ్యక్తి 
dictator 'హరికేష్‌ బహదూర్‌ మాట్లా 
డుతూ ది వష నీంగ్‌ “దల్‌లోని 
కీలక పదవుల్లో అవినీతి వరులను నియమి 
స్తునారని, నియంతగా వ్యువహరిస్తు న్మారని 
ఆరోనీంచారు. (అం (ప్ర ' 25.589) 
నియంతృత్వ ధోరణి వి. nIiyantRtva 
dhooraNi ప్రజాస్వామ్య - పద్దతులను 
తో సిపుచ్చి ఇష్టారాజ్యంగా పరిపాలించే 
పద్దతి dictatorial attitude or 
tendency శుక్లా నియంత్పత్తు ధోరణికి 
బనుగు చెందినవారు ఈ విశ్యాసరా హిత్వ 
"తీర్మానంపై నంతకాలు చేస్తున్లట్లు తెలు 
171087) © 
నియంతృత్వ పొలన వి. “nIyantRtva 
-paalana ప్రజాస్వామ్య విలువలకు "తావు 
- లేకుండా చెలాయించటం 
- dictatorial rule ఎన్టీఆర్‌ నియంత్తత్య 
సాలనకు నిరననగా ౫..-(ఈ ౨6789) = 
నియంతృత్వ పోకడ 'స్యుమటాణం 
a podtaDd చ pn 'నీయంత్యత్వి ధోరణి: 
అంక మంగ[లోకీ” "ద్రజాస్యామ్యుం స్స ఎ 
మ్మోత్రర విశ్యానడో లేపన నియంత్రుత్య పోక 


Ur ae 
bg 
ణా 


| స్తున్లది. (ఆం ప 


అధికారం 


ఎ పడు హ్య్టాత్రో పప్పల పంపిస్తాం క విమ 


an 


అ శీ 


ర్భించారు. (ఈ | సరళ + చలు 


లనప? 


| 


నియంతృత్వ వ న న hijantRtva 
wdikhari సై ంత్యత్తు "ధోరణి. 
"= క్రర్రాటకి అమె చంచల వీమరెల్సీ 


ః “నయుతత్రణ వి, " 


పరువు ర మ. వ్రభుత్వ నియం 
ససఫ్టీర్‌ే ఎ నూచిన్తు న్నాటునే ఢధీపారు. 
"(ఈ గరకు) వ. 


ద 4 


పం... 4 తీముపు 


ెంగార్ధ్హ్యు ద్ర: ‘tontrdl (డ్స్‌ 'భరీల పె కందం 


నియంతణను తొలగించే ఆలోచన చేస్తు 
న న్హాదాలి:(ఉ. 6987) క 
సాయంత్రించు (క్రి. neyantrincu అదుపులో 
“ఉంచు, కంటోలు చేయు to control 
“తన పరిధిలోని' పోలీసు అధికారుల (ప్రవర్తనను 
నియంతించలేదని డి. సీ వి. అసమర్దుడని 
ము వ్యాఖ్యానించారు. (ఈ 231189) 
నియమ నిబంధనలు వి. (బ.వ.) ౧4౪2724 
mbhandhanaly ఒక సంస్థ తన వ్యవ 
హార . నిర్వహణకు ఏర్పరచుకున్న (కమ 
పద్దతులు [11౭5 and regulations, 
charter ఏ న్నరయం తీనుకోవాలన్నా 
సార్క్‌ నభ్వదేశాలన్నీ సమావేశంలో హాజరు 
కావల సీ 'ఉంటుందని నియమ నిబంధనల్లో 
ఉందని తెలిపింది. (౯౪ 29689) 


. 
ఒక. పద్ధతికి "కట్టుబడి 
"ఉండట Ssstematit; tating 
“to rules: “ముఖ్రీంగా " “స్థానిక సంస్హలకు 
“భయమే పదంగా .ఎన్టోకలు "నిరీహీం చడానికి 
క ఎలు పండా 
పంచాయితీరాజ్‌: సంస్థలకు --'పూర్తి "అధి 
- శ్రారాల్లు = ఉండాలని .మాచ్చించారు..... (ఈ 


7588) ౧ వబ ఇ 


ఇక 
అ ఆని ఈ స్తా 


నియమావళి. 2d, -nuyamaavabr నంస్థ 
-కార్యకల్లాపాలను. సక్రమంగా _నిర్వహిం 
ఎవటానిక్సి రూపొందించుకున్న ప్రవర్తనా 
సూత్రాలు procedures శాసనసభ న్లియ 
స _ మూవళిని అనుసరించే స్పేకల్‌ (ప్రవర్తించాడని 

ల . ఎటువంటే షే యాలో థ్లావుఇవ్యల్లేదని 


"a 134 క a 


వ ఇ నూ జ 


స్టమమించు క్రి myamincu ఒక ప పదవిలో 
ఒవ్‌ పవేశ పెట్టు to appoint. డాక్టర్‌ మర్రి 
“చేన్నా రెడ్డి హో ఆంధ్ర (దేశ్‌ కోంగెస్‌" క్రవింటీ 
కొత్త అధ్యక్షు గ నియమిరెచారు. 
Rr OD జీ 


(ఈ. 


భా Deny? వ 
wu! - క 


181 


నియామకం వి. nఃyaamakam ఒక పద 
విలో ప్రవేశ పెట్టటం appointment 
రెండు రోజుల (కతం మణీవూర్‌ 
గవర్దుర్‌గా నియమితులు కావడంతో ఈ 
నియామకం అనివార్ద మైంది. (ఈ 5.789) 
నియామక nryaa- 
maka patram ఒక వ్యక్తిని ఒక పద 
విలో నియమిస్తున్నట్లు ఆధికారికంగా 
జారీచేసిన ఉత్తర్వు Appointment 


పత్రం వి 


order, credentials (as of 
ambassadors) ... 


పతి జైలు సీంగ్‌కు తన నియామక నత్రాలను 


నేడు రాష్ట్ర 


నమర్సించారు. (ఈ 5.687) 
నియామక సంఘం వి. 
sangham ఉద్యోగాలు భర్తీ చేయటానికి 
ఆధికారికంగా ఏర్పడిన సభ్యుల కమిటీ 
selection committee ... 
_ కమీషన్‌, న్తాఫ్‌ సెలక్షన్‌ కమిటీ” వంటి 
: ఉద్యోగ = “నియామక నంఘూల వతినిధుల 
_ నమావేశంలో ... (ఆం ప్ర 30589) _ 
నియోగించు క్రి. 7220087204 ఒక కార్య 
నిర్వహణ బాధ్యతను అప్పగించు to 
employ . 
| భదతా బలాలను, భారత్‌ -టిబెట్‌ సరిహద్దు 
పోలీనులను నియోగించాలని కూడా గుర్తిం 


niyaamaka 


“సర్హీస్‌ 


సెన్సం బదులు నరివాద్దు 
ద యై 


చారు. (ఈ. 29.12 87) అలం 
నియోజకవర్గం వి. nryoojakavargam చ 
ట్రసభలలోని ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం 
"వహించే ప్రాంతం Constituency os 
“నభో ఎన్లికలకు నామినేషన్ల 'ఘట్టురో నేడు 
నొ పూర్తయినపుటికీ దేశంలో 'ఆనేక నియోజకవ 
“రాతలతో ౫ . (ఆం. ప్ర 311089) 
నిరంకుశం వి. 2722048672 -కఠినవై 
“ ఖరి ఆవలంబించటుం; నిర్హాకిణ్యం.-యరం! 
అరి 
(పభుతా;లు [పజా ఉద్వమాలను నిరంకుశంగా 


జ్‌ 
ల్లో 
pp” షా 
1 స ate 4 


182 


అణచివేసేందుకు చర్చలు త్‌ీనుకుంటున్హుట్టు నిరసన వి. 27466222 అసమ్మతిని, వ్యతిరే 
ఆయన తెలివొరు. (ఆం. భూ. 255.89) కతను తెలియపరచటం protest మెబీ 
నిరంకుశ పోకడ వి. nirankus a స్ట్రైట్‌ కుటుంబంపై పోలీనులు జరివీన 
pookaDa కఠినంగా అణిచివేత చర్యలు దౌర్థన్యానికి నిరసనగా జిల్లా కా గెస్‌ కమిటీ 
చేపట్టటం tyranrical tendency బంద్‌కు _పీలుపునిచ్చింది. (ఆం. భూ. 2.10.87) 
దేశంలోని లొకిక, వానుపక్ష (వజాతంత్ర నిరసన దినం వి. 77720474 dinam 
శక్తులు ఏకోన్ముఖంగా ఈ నిరంకుశపో అసమ్మతిని వ్యక్తం చేయటానికి ఎంపిక 
కడలను (తిన్పీకొట్టవలనీన తరుణమిదేనని చేసిన రోజు black day, a day of 
ఆయన వీలుపునిచ్చారు. (ఈ 26.5 89) protest (శ్రీ బొమ్మయ్‌ (ప్రభుత్వాన్ని రద్దు 
నిరంతర పోరాటం వి. ౧7౭౧1476 చేసినందుకు నిరననగా ఈ నెల 27 వ తేదీన 
pooraaTam మధ్యలో ఆపకుండా నడిపే దేశ వ్యాప్తంగా నిరసన _ దినం (బ్లాక్‌డే) 
పోరు. continuous struggle ... పాటించాలని ... (ఆం. ప్ర 23.489) 
స్వాద్ధ శక్తులతోను, రాజకీయ పైరవీలతోను నిరసన ప్రదర్శన వి. ౧2724474 
మా నిరంతర సోరాటాన్భి కొనసాగిస్తాం అని 7646786222 ప్రజలు తమ అసమ్మ 
(ఈ 115.89) తిని వ్యతిరేకతను సామూహికంగా 
నరరతరాయం వి, niran- వీథుల్లోకి వెళ్ళి వ్యక్తం చేయటం 
taracyam (కార్యక్రమం) మధ్యలో = demonstration (against sb 
ఎటువంటి ఆటంకం లేకపోవటం or sth) దేశంలోని నిరనన ప్రదర్భన 
uninterrupted బీజింగ్‌ వీధుల్లో లను నిషేధిస్తూ చైనా ప్రభుత్యం ఉత్తర్వులు 
వేలాది విద్యార్దుల (పదర్భనలు నేటీకీ నిరంత బారీ చేసింది. (ఈ 20589) 
రొయంగా కొనసాగుతున్హాయి. (ఈ 315.89) నిరసించు § nirasmcu అసమ్మతిని 
'నిరవధికం వి. nITraIvadhikam కొలపరి ప్రకటించు t0 protest తెలుగు దేశం 
మితి లేకుండా కొనసాగేది ndefInite (ప్రభుత్యం అవినీతికి పాల్పడుతున్సుదని నీలా 
' తాము తరగతులను నిరవధికంగా బహీష్క పనిందలు వేయటం పట్లు తెలుగుదేశం పార్టీ 
రిస్తామని బీజింగ్‌ విద్యార్దులు చెప్పారు. (అం. వినత నమావేశం త్మీవంగా నిరసించింది. 
ప్ర. 25 4.89) (ఈ. 22889) 


నిరశన దీక్ష వి. 27266242 diikSa నిరాకరించు క్రి. nTaakarincu (ఒకపని 


(కోర్కెల సాధనకోసం) ఆహారం తీసుకో చేయడానికి) ఒప్పుకొనకపోవు; తిరస్క 

కుండా కూర్చోవటం hunger రించు 10 refuse, decline నేషనల్‌ 
' చెరువుల్లో, జలాశయాల్లో లీజింగ్‌ పద్దతి పై (ఫ్రంట్‌ ముసాయిదా కార్యాచరణ పథకం 

చేసలు పళ (| పన్తుతో. విధానాన్ని రద్దుచే గురించి వ్యాఖ్యానించేందుకు మాతం ఆయన 

యాలని ... నిరవధిక నిరశన దీక్ష నిరాకరించారు. (ఈ 29789) 

[సౌ రంభించారు. (అం. ప్ర. 236.87) నిరాటంకం వి. niraaTankam చూ. 


నిరంతరాయం. చెనా విద్యార్దులు 
ఉధ్ధుత నిరసననోద్యమం నిరాటంకంగా కొన 
సాగడంతో ... (ఈ 165.89) 
నిరోయుధీకరణ వీ 
ikaraNa దేశాలు తమ వద్ద ఉన్న మార 
ణాయుధాల నిల్వలను తగ్గించుకోవటం 
disarmament ఐక్య రాజ్య సమితి 


niraayudhi- 


అధికారాలు సెరగాలనీ, నిరాయుధీకరణకు, 
(ప్రపంచ ఉదిక్త తలను పరిష్కరించడానికి 
మరింత కీలక పొత వహించాలని రెండు 


దేశాలు విజ్ఞస్తీ చేశాయి. (ఆం భూ. 19589) 
నిరాహారదీక్ష ఏ. _niraahaaradnksSa 
చూ. నిరశనదీక్ష: అధికారులు నిర్లక్ష్యం పై 
ఆమరణ నిరాహార దీక్షొస్త్రం. (ఉ. 15.86.87) 
నిరుద్యోగభృతి వి nirudyoogabhRti 
అర్హత ఉండీ ఉద్యోగాలు రానివారికి 
ప్రభుత్వం సహాయరూపేణా నెలవారీగా 
అందించే డబ్బు Unemployment 
allowance తమ రాష్ట్రంలోని నిరుద్వో 
* గులకు నెలకు వందరూసొయలు చొప్పున 
ననిరుద్యోగభ్బతి” చెల్లించనున్దట్లు ... 


టీంచారు. (ఆం ప్ర 121088) 


(పక 


నిరూపించుకొను (క్రి nruupmcukonu 
(శక్తి, సామర్థ్యం మొ వాటిని) రుజువు 
చేసుకొను tO establish, prove తన 
కున్సబలాన్లి నిరూపించుకునేందుకు తగిన 
వ్యవధి నివ్వుకపోవటం విచారకరమని 
అన్నారు. (ఆం (ప 224 89) 

నిరోధించు క్రి. 7227004%22264 ఒక పని 
లేదా సంఘటనని అడ్డుకొను, ఆపు t0 
stop, prevent ఈ జిల్లాలో జూరాల 
(పాజెక్టును పూర్తి చేసినట్లయితే (ప్రజలు ఇత 
ర్మపాంతాలకు వలస వెళ్ళడాన్సి నిరోధించ 


183 


వచ్చునని నూబంచారు. (అం ప 18 12.87) 
నిర్ణనీకరణ వ. nirjanukaraNa (ఒక 
ప్రదేశంలో) ప్రజలు నివసించకపోవటం 
depopulation నదొకిన నగల్‌ “నిర్థనీక 1 
రణ” వెనక కుటు. మెదక్‌ జిల్లా రామాయం 
పేట మండలంలోని 24 గ్రామాల్లో ఒక్క 
నదాశివనగల్‌ 'డిపొపులేపెడ్‌' (గ్రామం అని 
మండలాధికారులు ఎందుకు సరిగణీస్తున్వారు. 
(ఉ. 109.87) | 
న్టర్ణయం వి. nirNayam ఒక, విషయం 
పట్ల నిశ్చితాభిప్రాయం decision దిట్‌ 
నీటేషన్లను విచారణకు న్వీకరించాలా లేదా 
అనే విషయాల పై నిరయాన్లి రాష్ట్ర హైకోర్టు 


.ఫులోబెంచ్‌ వొయిదొ " వేసీంద. (ఆం. ప్ర, 
30 8.89) 
నిర్గీతకాలం వి, nirNitakaalam 


ముందుగా నిశ్చయమయిన సవముయ పరి 
మితి $Chedule ఎన్టీకలు న్నిరతకాలంలో 
జరుగుతాయని ... (ఈ 3589) 
నిర్ణిత బరువు వి. 
నిబంధనల ప్రకారం ఉండవలసిన బరువు 
డీలర్హకు 


nirNnuta baruvu 


prescribed’ weight ... 
యిచ్చే బన్తాలో నిధ్ధీత బరువు ఉండటం 
లేదనే ఆరోపణ లో నిజం లేదని ... (ఊఉ. 


61087) 


నిర్గీతవ్యవధి వి. mrNutavyavadhzi చూ. 
నిర్గీతకాలం. లోకసభ ఎన్ఫి కలు నిర్గీత వ్యవధి 
కన్నా ముందుగానే అంటే అక్టోబర్‌లో జరిగే 


పకంలో ... (ఈ 28.689) 
యై 


నిర్గీతసమయం వ. nmrNutasamayam 

చూ. నిరీతకాలం. ఎని కలు నిరతనమయం 
ce r3 

లోనే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 


& 


(ఈ 3589) 


నిరేశించు (క్రి. nideeéimcu ఆదేశం జారీ 
.5 direct . 
రుణాలకు పదిశాతం య ననూలు చేయా 
లని (గ్రామీణ బ్యాంకులను రిజర్వుబ్యాంకు 
నిర్దేశించింది. (ఆం 


En 


ఆ TAD) 
ప 17 7.12.87) 


నిర ర$ంద్వం వి. 2౯4౮624067 ఖచ్చితం, 
స్పష్టం అయిన రితి categorical ... 
అసాధారణ అధికారాలను గవర్దర్దకు కట్లు 
బెట్టాలని ఏ స్థాయిలోనూ ఆలోచిం చలేదని 
కేంద్రం నేడు నిర pcogom (సకటించింది. 
(ఆం (ప 165.89) 
నిర్జారణ వి. rirdhaaraNa నిశిత పరి 
వ్‌ ఆధ్యయనం ఆధారంగా చెప్పిన 
అభిప్రాయం conclusion ... ఆసియా 
ఖండ అభివృద్దికి నమన్హ్యయ కృషితో సహ 
కారం సాధించే మార్గమే ఫలప్రద మైనదని ఢిల్తీ 
సెమినార్‌ చేనీన నిర్దారణ హేతుబద్ద మైనది, 


నాన్తవమైనది. (విశా 61087) న్న 


నిర్హారంచు (క్రి. nmrdhaarmcy ఒక 
విషయం లేదా సంఘటన -- నిజమేనని 
ఆధారాల సహాయంతో బలపరచు; రూఢి 


పరచు t0 60nfirm (ప్రదర్శనల్లో పాల్గొన ల్లొన్హు 
(పజలను చెదరగాళ్తేందుకు సైన్యాటు వీషవా 
యువు, రనొయినిక పదార్దాలు ఉవయోగిం 
చారని సోవియట్‌ వెద్వనివుణుల కన్‌ 


నిర్ణారించింది, (ఆం భూ 21489) 


నిర్షిబంధం వ. nirnibandham ఎలాంటి 
ఆంక్షలు లేనిది unrestricted (ప్రజా 
స్వామ్య వ్యవస్థకు ఆయువు పట్టు వంటిదైన 
వత్రికా స్వేచ్చ నిర్దిబంధమైంది కాదని ... 
ఒక రూలింగ్‌ ఇచ్చారు. (ఈ 77 80)” 

నిర్బంధం dD. nirbandham-1l. అరెస్టు చేసి 
జైల్లో పెట్టటం custody, detention 
దాదాపు 65 మందిలి నిర్హంభంలోకి తీసుకుం 
టునృుట్లు ... (ఆం. ప్ర 26489) 2, ఇతరుల 


కాలపరిమితి. 


184 


- ఇష్టానికి". వ్యతిరేకంగా తీసుకువచ్చే =: 2 ర్రైడి 
fore కాగా; రష్మీ ధత్తత్త తతంగం = దొత్త్రం 
ధంగా జరిగిందని ... తెలిపారు. _(ఈ౯- ప 
228 89) 


ల 
చని a wr వో 
జా చా 
ఉక్తో పో జో 
ఇ ఖా 


నిర్బంధకాండ వి. nrbapdhaka.az? Da 
విచ్చలవిడిగా. అరెస్టులు చేస్తూ బాధిరా-కకిం 


repression ఖమ్మ జ జిల్లాలో స్వీ కైన 


(ఎం. ఎల్‌, ) పార్త్‌ కార్యకర్తల పై పైనో, తూ 
తినిధుల పైనా పోలీసులు నిర ంధకాలాడను 
(ఆ 
సర్పంధ శిబిరం వి. nirbandh Sibiram 
యుద్దఖైదీల పట్ల అమానుషరిగా ప్రవత్తి స్తూ 
ప. మూకుమ్మడిగా బంధంబటి”' 'ఊందచే” 
౫ప్రొంతం coricentration calnp 
శాంతిదళాలు జాఫ్తాను నిర్చంధ -శొకరిెడాంగా 


, మార్చి ,వేశాయని ఆయన్న తీవంగ్రా:వియార్చిం . 


అమలు, చేస్తున్నారని 4. 5.39) 


చారు. (ఆం ప్ర 3.1287) Ey 
నిర్భంధించు : (క్రి “nrbandhinee .అిడెన్టు 
చేసి జైల్లో పెట్టు 10 detainrarzest 
-=బోఫోర్స్‌ ల! క్‌ మాటే “సజెంట్‌" విబ్‌ ఛద్దాన - అధి 
కొఠులు, _నిర్భంధించారు. (ఆర ప్ర 15్వూడితి. 
నిర్భంధితుడ్రు వి nirbandhituBy,, జుందీ 
అయిన వ్యక్తి ‘captive నిర్భంధిత్తుజైో్‌ = జక 
అ ఎవ్వని, చంపొమని, మ్మిగత్తాన్తాళ్డును చిక వూ 
తెలిపాడు. 


ష్‌ res ఛే 


తా 
ర. 


"1 స్‌ ri 


నల పాళ్షేస్తున్నామన్ని.. ౫ a 


wes ఇ J 
శః వ 0 
U 


al వీటిలో ల్యూ 


10.488) 


fr 


ee 
Far Tre 


ఖ్‌ 
లూకి 
లః ఫూ 
వో ఛో |. వు 


సీర్ఫీతీ ః 5: nar hist, సీయం కవక్‌హటం 
fearlessne క “వివధ మార్టీల- ప్రభుఆక్వూలు 
స్వేచ్చగా? నిర్భీతీగా వ్‌ వ్రహాపే వాతావరణం 
నెలకొనడం అవసరమని 2. 


IN జ్‌ 
తా ల? విటి జ 4 wy 


“4 క - he hE Oe a het 


"అన్నాడు" ఈ. 
నిర్మాణత మొ జాం (సిద్‌) 
రిత్రీకరణ దశ production (as of 
అశ కలగ): ఆర కేళ్చరుడు! చూలు ము నప్పూ 
= ణో వుంది: ' (జం. (ప 2౬4 క సన ఏతా 


'నిర్మాణాత్మకం వె. mrmdaN aatmakain- 


పయోజనకరమైన ఫలితాలు "అతీదెరచేది 
constructive శ్రీరకతో పాటూ పడు 
దేశాల = హాజులైనా ఈ "సమావేశం 
నర్మాణా కరగా, ల ఉండని 
“ఈ 


స 


చాడు te 15687) న 


నిరూ అన 


FEE 


: rn పూర్తిగా శ్ర 
పవేయటం ati మ 1971€ో 
పేదరికం 'నిక్యూత లన నినాదం ఇచ్చిన కారడైస్‌ 
ఇప్పుడు నీడుద్యోగ నిర్మూలన "నినాదం. చేప 


ట్రందని wos అన్ఫారు. (ఆం (ప్ర 25.4 88) 


నిర్యుద్దసంధి వి. nryuddhasandhi' 
యుద్దాన్ని నివారించేందుకు "చేసుకొనే 
"ఒడంబడిక no- war pact’ _కల్యస్త 
వ్యాప్తి నిరోధక" ఒప్పందం, నిర్వుద్ద నలథి' సమ 
నాయ పరిచే విధంగా విస్త సృృతమైన ద్రైపాక్షిక 
ఒప్పందం కుదుర్భుకొనే విషయం “మోచిం 
చాలని పాకిస్తాన్‌ Se శ్రోకిరది*: 
(ఆం జ్యో 2987) = - 2. శరా మో 
నిర్లక్ష్యంచేయు . “SPITE 
“కోవొలని పట్టిరదుకో కపోవు, ఖాతరు చేయ 
.కపోవు to కటి తమన పాతిన నిర్హ 
కం ంచేము వే కడా సషటోక్యని 
చూశారని ....' Gr (తం ప్ర 


నా “ఎటో 
జ్‌ 


శ షై జ గ్‌ా | | 
బి 51287) ఇ eee ॥ తాం 1 
జను రాడా? 
mm a pt 


నిర్ణక్ష క వెఖరి వ. 2272216 య 


సిక విషయా "కావా వాలసా క 
పోవటం "16 కం. సా పరిస్టితి 
“వివరించి రక్షణ కోరినప్పటికీ జమ 
అహ వికీ భరవేటకితో 'హత్మకజిరిగ్‌రదని 


షా 


యన "వివరించ దోర ఆరో — 


నిర్తిప్తత వి. rbot (పక “విషయం 
పట్ట) ఉతో హం, “ఆసక్త శ్రిహోవటంగోకదో 


ees hie 28) apathy ఫ్‌ 


గ్‌; WDNR) 


రిభ్మ్యూడర్జ్య్పడ్ట = "తాము రూ ఎనివారీంచ 


గలేమునే. “నిర్గివ్తుత డ్రజిపక్ష నాయకుల్లో: 
నచింది. (ఆం భూ టట ద దులా 
నిర్దిప్తు"వైఖరి"5. mA var: Ch 
"విక్షయోన్ని) పట్టేలచు కో నా౭థో ఈణి ఉడా 
“సీన “ వైఫరా ihtiferent Attia de 
అధికారులు. ఈ - నిష నెర్దిప్త “వేరి 
" ఆవలంబించీవ ' "వక్షంలో! ఆందోణనం న 3 
లఅమునికఆం కమిటీ “హెచ్చరైనవిందిందటో 
"తిను. 1669) గతా అం. చెంలు చ! జు 
నిర్గహణ'- ప్ర GirohaNe 3(ఓకకార్య 
(క్రమౌన్సి)- రజరకటర ౦౯d 
రానున్న సాధారణ ఎన్ఫి కల — 


a5, 
స 
“న్య 


ఎటు ల(ఆం ప్రతుక్సితపున 3 1 త నం. ప 


| కి న్‌ త 
నిర్భహాణ వ్యయం హో 


he a 


“a [గ ఒకరకార్యక్రమం౨నడపటానేకి 


“అయే operational ps 
హణ వ్యయాన్ని 'వోటకలుగారాభడం చౌల నే 
శ్రీవిషయంల్లో సమావేశం ,భకాభి పాయంంభుక్తుణా 
కేకిబేసింది.. (క. 1652206 కథం 63 దయా 
నిర్యాహకరా మ్మ. వ కేజనుర్ధ 
స్తతో కూడిన లేదాఅవ్యాంభనీయమైను కని 
"wrong deed-or contribution 
ఉపార్టీ వన్లితీడును చిమత్థాయేమాడు తముంనిర్యా 
హకం గురించి ఆత్మపరిశీలన చేసుకకోమాలుని 
ర తాకు. ఆక 58 దీర 
నిర్యాపితులు బి వ) రజక చత!2 
లుళ్ళభారీదయరిశములుగై నిర్మా అుల్టుయళూటి 


ఒషప్రభుత్వ శార్గకణాసొల్‌, పలితంరా ఇళ్ళు, 
ఆస్తులు పోగొట్టుకున్నవాఠక 3౬ నిభ్తాశ 


peesisplacedRersns; వితల 
గకోట్టఉ౭ తీక్ళుల కర్మా గానం ప్రకా అం రార్డోల్ల 
నలిక స్టేకు క్రనారికడబ్రాధ్య కర్పిద్లతత్రత్రున 

ల శేరు డ్రల్యక్రం కిన శజోమంక గ- విధి ప్ర 


సాజజి4 జరిగ సఎంలయందం కాష్‌ ఆస్తి 
న్‌ ట్స్‌ చని 


నిర్వాహక సంఘం విం) nireeghaka 


sangham ఒక కార్యక్రమం నిర్వహణ 
బాధ్యతలు చూసుకునేందుకు నియమిం 
చిన వ్యక్తుల బృందం Organising 
committee నమా శతజయంతి 
(క్రికెట్‌ పోటీల నిర్వాహక నంఘం కనీ 
నర్‌గా వ్యావహారిన్తున్హు ... (ఈ. 29.789) 

నిర్వాహకుడు వి. 2772242444 క 
క్రమం నిర్వహించే వ్యక్తి Organiser 
అక్కడి నుంచి ఆటగాళ్ళు ఇక్కడికి నకా 
లంలో చేరలేదనే ఉద్దేశంతో పోటీలను వాయి 
దావేశామని నిర్వాహకులు తెలిపొరు. (ఈ. 
3.5.89) 

నిర్వీర్యం వి, nirouryam చైతన్యం, 
ఉత్సాహం కోల్పోవటం; నిస్తేజం 
inactive, weak స్థానిక స్వపరిపాలనా 
వ్యవస్థ నిర్వీర్యం కావడానికి రాష్ట్ర (ప్రభుత్వా 
లదే (వధాన బాధ్యత, (ఈ 3589) 

నిలకడ వి. nilakaDa (ఒక వ్యక్తి 
సామర్థ్యం, అభిప్రాయాలు మొ.) చీటికీ 
మాటికీ మారిపోకుండా స్థిరంగా ఉండటం 
consistency బాగా ఆడుతున్న కొత్త 
తరం ఇప్పుడు ముందుకొస్తోంది. వాళ్ళలో 
కొందరు నిలకడగానే ఆడుతున్నారు. (ఈ 


2.9 89) 


నిలదీయు .క్రి. niladityu బలంగాకోరు 
to demand ఛైనా (ప్రధాని రాజీనామా 
చెయ్యాలని నిలదీస్తూ ల్లక్ష మంది (పజులు 
గురువారం బీజింగ్‌ వీధుల్లో కదం తొక్కారు. 


(ఈ 265.89) 


నిలబడు (క్ర mlabaDyu ఎన్నికల్లో = అభ్య 

రిగా పోటీచేయు t0 Contest (an 

election) తనకు పార్టీ టికెట్‌ యివ్హ 
(2) 

డానికి మీరంతా అనుమతిస్తే నిలబడతానని 

లేదా ప్పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి తాను 
మద్దుతు ... (అం ప్ర 18589) 


నిలబెటు (క్రీ nilabeTTu 1. (వ్యవస్త గౌరవ 
ర్‌ థి 


మర్యాదలు) దెబ్బతినకుండా చూచు to 
uphold న్యాయస్థానాల గౌరవ్యనతివత్తు 
లను నిలబెట్టనల నన న్యాయ శాఖ మంతి 
బలొ విమర్శించటం 4 (అం ప్ర 41287) 
2. అభ్యర్థిగా పోటీలో ఉంచు 10 
choose sb as a candidate (for 
a contest) తను సార్టీ అభ్బర్థిగా ఉపరా 
ప్రుసలి భీ. ఆర్‌, వెంకటామన్‌ను నిలబెట్టా 
అని కొం(గెస్‌(జ) క న్నిర్ణయించింది. (ఆం. 


ప. 186.87) 


నిలబెట్టుక్‌ "ను క్రీ. 2206220024 చేజూ 


రిపోకుండా రక్షించుకొను 10 retain 

నిరుటీ ఛాంవీయన్‌ రైల్వేస్‌ జట్టు, 
పైటిల్‌ నిలబెట్టుకొనే క్రషీలో భాగంగా బుధ 
వారం ' మహారాష్ట్ట్రను 112 -0తో చిత్తుగా 
ఓడించింది. (ఈ. 27.7.89) 


నిలవేయు (క్రి mlaveeyu ముందుకు కద 


లకుండా చేయు; అడ్డగించు to stop, 
prevent sb (from advancing) 
మమ్ము ల్లీ నిలవేనీ, రాజమం సెంట్రల్‌ 
జైల్లో ఉన్ల తమ నహచరులు ఏడుమందిని 
విడుదల చేస్తేనో మిమ్మ ల్లి: వదలి పెడతామని 
చెప్ఫూరు. (ఆం (ప్ర 311287) 


నిలుపుదల ఉత్తర్వులు వి. (బ.వ.) 


nilupudala uttarvulu ఏదైనా కార్య 
క్రమాన్ని కొంతకాలంపాటు ఆసీవేయ 
మని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం 5127 
orders స్పీకర్‌ తాజాగా జూరీ చేసిన 
వారంట్లను అమలు పర్ధరాదంటూ కోర్డు 
మళ్ళీ ఇప్పుడు నిలువుదల ఉత్తర్వులను జారీ 


చేసింది. (ఆం. ప్ర 279.89) 


నిలువ నామర్థ్యం వి. 720472 saa- 


marthyam (గిడ్డంగులలో) వస్తువులను 
భ(దపరచటం కోసం ఉన్న స్థల పరిమాణం 


storage capacity ఎఫ్‌. నీ ఐ. 

ఇటీవలనే కాజీపేట వద్ద పదివేల టన్నుల 

నిలువ సామర్థ్యం కలిగిన గిడ్డంగిని_ నిర్మిం 
mp య 

చటం పూర్తయిందని జ చెప్పారు. (ఆం. (ప 


28.7 89) 


నిలువునా చీలు (క్రి. niluvunaa 6704 
(రాజకీయపార్టీ) పరస్పరమైన రెండు భిన్న 
పక్షాలుగా నిడిపోవు t0 undergo 2 
vertical split (as a political 
party) ... లేకుంకే బీహార్‌లో 
కొం(గెస్‌-ఐ నిలువునా బీలడం ఖాయమని 
నేటి సంనుటనలే చెబుతున్నాయి. (ఈ 


30 1.89) 


నివాళి వి. ౫+74605+ చనిపోయిన (పము 
ఖుల పట్ల గౌరవం, అభిమానం ప్రకటిస్తూ 
మాట్టాడే మాటలు లేదా చేసే పని 
tribute రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌ 
శ్రీమతి ప్రతిభా పొటిల్‌ మాట్లాడుతూ శ్రీ 
చరణ్‌ నీంగ్‌కు ఘనంగా నివాళి అర్చించారు. 


(ఆం భూ 28787) 


నివాస ధృవపత్రం వి. ౫2౮4686 dhRva- 
patram ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో నిర్గీత 
కాలం నుంచి నివ సస్తున్నట్లు నిర్దారణ 
చేస్తూ అధికారులు జారీ చేసే పత్రం 
residence certificate నివాన ధృవ 
సత్రం లేకుండానే క్‌"ట్థారరుం పట్టణంలోని 
హజాయ్‌ ఇంజనీరింగ్‌ నంస్దలో =.= డిప్లామా 
చదెవిన ... (ఉ 301087) 


నివృత్తి చెయు §. 2778222666 (అను 
మానం, సందేహం మొ.) తొల 
గించు to clear (a doubt or a 
suspicion) పార్ధమెంట్‌ (పతిష్షకోన 
మైనా పరిస్థితిని న్నష్షం చేస్తూ, అనుమూనాల్లి 
నివృత్తి చేయాలని బలరాం జక్కర్‌ని (పతిషక్త 
నాయకులు కోరారు. (ఆం భూ 4589) 


నిశాచర వన్యమృగ 


నిశ్చితాభిప్రాయం వి. 


నివేదించు (కీ. niwweedincu సమాచారం 


అందించు 10 report ... కాల్బులు 
కూడా జరిగినట్టు (ప్రత్యక్ష సాక్షులు అధికా 
రులకు నివేదించారు. (అం. ప. 307.87) 


నివేదిక వి nweedika ఒక విషయం 


లేదా సంఘటనకి సంబంధించిన అన్ని 
వివరాలను పొందుపరచి తయారుచేసిన 
సమాచార పత్రం report ఈ (వమాద 
కారణాలపై విచారణ జరుపుతున్ల కమీషన్‌ 
త్యరలో నివేదిక నమర్పించగలదని ... (ఆం 


(ప. 18 4,88) 


నిశాచర జంతు సదనం వి. ౫౫ 462౮04274 


jantu sadanam రాత్రిళ్ళు మాత్రమే 
సంచరించే జంతువుల కోసం తయారు 
చేసిన నిర్మాణం nocturnal animal 
resort or house దేశంలో మొట్టుమొ 
దటి సారిగా నగరంలోని న్మెహూ జలత్యప 
దర్భనశాలలో నిర్మించిన “నిశాచర జంతు 
నదనానికి? ముఖ్యమంతి ... (పారంభోత్స వం 
చేశారు. (ఆం. జ్యో 4.1087) 

కేంద్రం ప్‌ః 
nisaacara vanyamRga keendram 
చూ. నిశాచర జంతు సదనం; జూపార్డ్మ్‌ లో 
నిశాచర వన మృగ కేంద్రం. (ఆం. ప 4.10 87) 


నిశితం ఏవ. n$tM (విషయ పరినీలన 


లేదా పరీక్ష) అన్ని విధాలుగా సమ్మగమై 
నడి thorough అద్ది (పయోగానికి 
మరోసారి (పయల్త్సించేముందు మొత్తం శ్రీవ 
లీని శాస్త్రజ్ఞులు నిశితంగా మల్ళీ వర్ఫీక్తి ంచాల్సి 
ఉంటుంది. (ఈ 2589) 

ns citaabhi- 
praayam దృఢమైన ఆలోచన fIrMm 
opinion తియోసాన్‌ స్కేల్‌ను ఎల్లో 
పరిన్టీతులలోను వదలి వెళ్ళరాదని బీజ్వాగ్‌ 
బయటి నుండి వచ్చిన విద్వార్లులు నిశ్చితా . 


భిప్రాయం వ్యుక్తనరిఛారు. (ఈ 30.589) 
నిచ్నేధల 
"పస్తు వుల.వినిమాయం లేదా . కొన్ని -కార్య 
కలాపాలను. ఆప్పుచేస్తూజారీ చేసే ఆజ్ఞ 


cbans prohibition . ‘పాన్‌. సా! 


వాణేబ్య వకటనల- పై పె పెంటనే నిషేధం;నిధిం 
చాల... (ఆం (ప్ర 18.488) |x 
నిషీధించూ క్రి ' ni5eedhincu “నిషేధం 
“విధించు. t0 prohibit, _debar 
-మౌదక (దవ్యాలు తీనుకుని 100 మీటడ్లు 
న్ప్రంట్‌లో పాల్గొన్నాడన్ద కారణం పై జాన్స 
ఎజ్‌ను. ఇెండేళ్ళి. పాట్సుప్తోటీల్లో పాల్గొనకుండా 
షేధించిన_చిషయం తెలిసీందే .(ఆం. ప్ర 
229 . |. 
నిష్యుర్త 8.417. niSkarSa ఎలాంటి 
“మైహమాటం,? దాపరికం ' లేకపోవటం 
frankness. పమువంటే మొహమాటం 
లశేకుండాంనిష్య రగ అన్లి విషయాలను చర్చిం 
ఎచేన్లమ్రుడే రరెండు. దేశాలు. ప్రభుత్వాలు మొరిడి 
ఎఖరిని విడనాడ (గలుగుతోయి -(కజడ5.4:89) 
నిష్క్రమించు §. HiSkramincu (సంస్థ 


"గుర్రం: వెళ్ళి; పోవు.:*0 శతఖా8ి an 


"లతకు య). కాం కెప్‌(బ) -మాటీ 
(ఖం: ఏ మీ ఎవీనీనోరుడూ ఇయు శివాబీ గణే 


ఇతర్‌ భారీ నుంది నిష్య san (ఆం. 


రహగ జిత) ల టం ree 
షత్తింంప్తు డు తం విషయము ఇదేన 
భిన్న జ్రైరకాలకు _చెరిదిన. పదార్థాలు పలేదా 
మ స లంలో 
కొలమానం [2t10ంపుల్ల, సకువుల-బరువు 


al నచ్చ్రత్తలో కం యు కలకి (కః 


నాం, లో 


MRD) ee Te క 

స్పలంేన్న క్యు సం 
మజోలబుసలస్తషేలకుదడా ౬" “చేయు t0 
edtfusa(ehorab}: nema. నిక్టలం 


జాలక 


వి. = nmSeedham. క్‌ెన్ని రకాల' 


చేసేందుకు నిపుణులను _రవ్చీంచాడు. _ (అం, 
భూ.-26.288) BET Wg 
నిష్టాక్షికం' :వి - niSpaakSikam పక్షపా 
తానికి తావులేనిది impartial తీవ్రవా 
దులు సృష్టించిన భయానక వాతావరణంలో 
. నిష్టాక్షిక విచారణ సాధ్యపడదని, అందువ్వూ- 
ఈ కేసును వేరేచోటికి, బదిలీ చేయమని 
"కోరుతూ “భారత అటార్తీ - జధరల$ః 
పీటేషన్‌ వేశారు. 5 (ఈ ఇర 89) 1 i క్‌ 
నిస్సందేహం: వి ;. zmssandeeham బిటి 
“వంటీ-. అనుమానం .. లేకపోవటం) 'ఇన్నిస్యాం 
శయం .౪ndeubted: ఒవ్పుండాన్లి త్తల్లం 
ఘీంచి మన క్రీకెటర్లు ఖర్జిబివన్‌ మ్యాచ్‌లు 
ఆడడం. నిన్ఫందేహంగా , తప్పే, (ఈ 18.8 89) స్ట 


నిస్సహ్రాయుదు విం న. ఏమీ 
చేయలేని స్థితిలో ఉన్న ,వ్యక్తి helpless 
న Person “ఖ్మద్రరూ,. ముగ్గురు. దుండగులు 
+ తుపాకి చూపీంచి , 4 =రంధుమూడు బస్సు 
ను న్రిలివ్వి -టూరీ చేస్తు న్మా 2 బాట్లీలోని 
నందలొది మంది నిన్సహాయులుగ్లా నిల్నునుం 


డిపోవటాన్చి _. ఎ (ఈ. 2049)... , 


a mrp 
యో wh Ee 
వి . MABSIg GY శచెడ్తపని 'చెల్లుట్టా 

సిగ్గుపడకపోవటం . shameless 


కించి దూరదర్భన్‌, వార్తలను సొంత 


కర! 


ళం ౬ 


గ! 


య. నిన్పిగ్లుగా నాదుకొంటుర్ల ఫలి 


క్ర 


[ (అం ప్ర 224 _ ల 
నన్ని మండలం: వి _ ne 
man Dalam సైనిక. బల్లాల ఉనికి లేని 
_(సరిహద్దు (ప్రాంతం demilitarized. 

ల ne (ప్‌ 


YI 
న 1౯ 


అశాంతిని వ్రరిష్కరించడాన్లికి 
స్తు బ్‌ దంగా ,మార్లొల్లని 
అ “లో కతపషస ఆక 


లేకుండా చేయటం 
demilitarization చెనా-సోవియట్‌ 
నరిహద్దులో ని స్పెనికీకరణకు నంబందించిన 


సెనికబలాలు 
(ఆ 


(ఈ. 19.5.89) 
నీటి తీరువా వి. ౫27 tira పంట 
లకు సరఫరా చేసే నీటి మీద విధించే 
పన్ను water tax ఈ చెరువు కింద 
పండే భూములకు నీటి తీరువా విధించటం, 
వనూలు చేయటం మండల (ప్రజా పరిషత్తు ల 
ఆధీనంలో ఉంటాయని ఆయన తెలిపారు. 
(ఈ 56.87) 

నీటి - మట్టం వి. neiT, maT Tam 
నదులు, “జలాశయాల్లోని నీటి పరిమాణం 

« water level బుధవారంనాడు గోదావరి 

“నీట మట్టం పెరుగుతూనే ఉంది. 
స 248 89 " ఎమ సరం 
నీరుకార్చు (క్రి niirukaaca. దైనా 
=. పథకం,. ఆలోచన మొ.- వాటికి) 
- అవరోధాలు ..- కల్పించి" 1 నిర్వీర్యం 
చేయు. శం make ineffectiye (a 

s: Programme, plan ఆల), ..తెలు 

= దగుడేశం_ పడుతుం ధ్రలిష్తాత్మకింలా. భావి 

సున ల్‌ల్కే బియ్యం. _పథికాల్లి న్ల్లీ నీడుకార్చ 
టానికి సా క్రేం ద్రవభుత్సం . క్షు చేస్తోందని 


0 
శ్‌ జాలు wy 
(సు క్స్‌ 


స్ట నా. (క 3౦0189) " 
"వి రాపనింద వీ 
బురదచల్లే ఉద్దేశంతో ' చేసే 
దజిండ్యట ఉ్రర్రోప్రణ false allegation 
(న కం గౌస్‌ స్‌ ప్తార్ట ' పతిష్యక్త్‌ కొలకు చెందిన న 
ils నాయికల పే పై? - నిరాభాతమైననీలాపనేందలు 
న మోడీ జ (ఈ 2889). క. 
= నీలిచిత్రరవి వి._22/2ఉ4222 అప్రభ్యకిరమైన 
సెక్స్‌ దాం నిండి “ఉన్న బూతు 
రక యని మ్ల bye film సంగారెడ్డిలో... నీలి 


ట్‌ 939 వలే లీ క శ్ర న 


చార్మితాత్మ క ఒస్పుందం పై aes 


(ఆం (ప్ర 


అక ఆ 


nalihpanmda "కేవలం 


'తద్గారం 


. చిత్రాలన్లు కత తరహాలో |షదరినశునారు. 
జాడ “రరాదో అదీ 27 9 


(ఆః భూ. 29.168) అః 


189 


(తప్పుడు విధానాలు లేదా యుద్ధం-వంటి 
సంఘటనల ఫలితంగా) సమాజంపై. కలిగే 
చెడు పరిణామం bad effect కోటి 
మంది వనీవారిపై జాత్సహంకారపు-- నీలినీ 
డలు అధికమని ఆ నివేదిక పేర్కొంది (ఈ 


““ ర్‌3క8ిక 


= నీలివార్త వి. nulivaarta సాక్ష్యాధారాలు 
లేని కబురు లేదా సమాచారం rumour 

. పాస్‌ పోర్టు పొందటానికి ప్రభుత్వ ఫీజు 

2000 రూ లు పంతాల క) ఇది 
జనవరి నెల నుంచి అనులులోకి వస్తుందన్లు 
నీలివార్త న్వా వీంచటంతో వాటిని "పొందే 

వారి - సంఖ్య అకస్మా త్తుగా పెరిగింది. (ఆం 

ప్ర 15689) : 

a నూకలుచెల్లు క్రి 
ర. స్ప్వన్థస్టుష్ట్వే to come to a end 
భొరత వ్రభుత్తంతో : మూట మాత ణు = se) 

అడి కుండా తమిళ బగర్హను-ముఖ్రోము బీలీలకు 
ల ఇజితిచాడ శ్రీఖ్రంికలో “జ్ఞిరిడియాక పైన వే 
నూకొన్ల ఊుద్దరికానిక్నూకలుపెల్తాబరుని తేట 
(23:తలమైందిం 3(ఈవర్త్‌ 89)... = 
“కడవ సెక్షన్‌ వి 
“hamadalugavu; S€kS: 4౫ (ఘర్షణలు నివా 
రించటానికి) ఇద్దరు లేక . అంతకంటె 
ఎక్కువ మంధి _గుమిక్రూడరాదన్ని అత్జికా 
= == ర్హులు_ విధించే న్లిషే షెద్దాజ 144 section 
పట్టణంలో Fee చ్లోసిన్లా. భీయారదోళనలు 


పా 
లే జో |? ఆ pre) (| aE లు 


తా ఈ జొ 
— బూ కావా 


న. iu. కాలం 


ళా » 
“ery ళాల t 
3 Af ant 


ష్‌ ర eee / 


౭ కాజజసం[6ర- 


నెలకొన్నాయి... 1445 సెక్ష్‌ విధించారు. 
క్ట (ఆం వ్‌ 710 88) నం లో 
[ దాం షర క్‌ ప్త ఖ్‌ Tan 
నూతనాధ్యాయర వ Me nyutanaad- 
శ శ ర్‌. Ty 


hyaayan గుణాత్మకమైన మ్లార్నులతో 
' కూడిన” కొత్త దశ ne thipter 


కక తు “కూలీ హోరాబాక్లిమోకీవీష్టోయుం. 


rita గ | చృగా 
నకల చ్‌ లచ 


క Fy sa 


a శ 19 10 eae 


నెక్లెసింగ్‌ వి. neklesing (రాజకీయ విరో 
ధులను) మెడ చుట్టూ పెటోల్‌ నింపిన 
పైరు బిగించి నిప్పంటించి చంపే పద్దతి 
(ఆ ఫికన్‌ దేశాలలో ఈ పద్దతి బాగా 
వ్యాప్తిలో ఉంది) neklacing దక్షిణా 
(ఫీకా (ప్రభుత్వంతో కుమ్మ క్కయ్యే నల్హ జాతి 
యువకులను దారుణంగా చంసే “నెక్ట 
నీంగ్‌” అనే ప్రక్రీయను (పోత్సపొంచే దక్షో 
ణా(ఫీకా దేశాలకు నహాయం చేయకూడదని 


అమెరికా న్నర్ధయించింది. (ఉ. 28.687) 


నెగెటివ్‌ వోటింగ్‌ వి. 2౪౮607 vooTing 
అధికార పార్టీ విధానాలు నచ్చక దాని 
మీద వ్యతిరేకతతో వేరే పార్టీకి ఓటు 
చేయటం negative voting అంథ 
(ప్రదేశ్‌లో కాంగెస్‌ పార్టీ విజయం సాధిం 
చింది నెౌగెటిన్‌ వోటింగ్‌ జరిగినందునల్లనే 


అని ... అన్నారు. (ఈ 30.1189) 


నెట్లుకొచ్చు (కీ. neTTukoccy (పతి 
వూ 
కూల మైన పరిస్థితుల్లో చాకచక్యంగా 
ముందుకు సాగు 
(inspite of the deficiencies) 
పొకిన్తాన్‌ బ్యాటీంగ్‌ బలంగా లేకపోయినా 
ఎలాగో ఒకలాగ నెట్టుకొస్తున్నారు. (ఆం జ్యో 


to manage 


19 1087) 


నెపం వి. ౫672౭౫ ఒక పని వెనుక ఉన్న 
అజ హ్‌ అ ర్తి 
అసలు ఉద్దశాన్ని కప్పి పుచ్చటానికి చె ప్ప 
వేరే కారణం, సాకు, మిష pretext 
(ప్రతిరోజూ ఏదో నెసంతో కొర్జిక నాయకు 
లను అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. 
(ప) 

(ఆం జ్యో. 5.687) 


నెలకొను క్రి. nel1konu (సంబంధాలు) 
ఏర్పడు 10 be established (as 


relations) ముప్పై ఏళ్ళ నుద్దీర్హ విరామం 
చో ఇ 


190 


తర్వాత చైనా సోవియటొల మధ్య మళ్ళీ నాధా 
రణ నంబంధాలు నెలకొనబోతున్నాయి. (ఈ 

15 589) 
నెలకొల్పు క్రి. nelakolpu (ఏదైనా సంస్థ 
నిర్మాణం మొ.) ; ఏర్పాటు చేయు, 
స్థాపించు t0 establish, set up 
రెండో అణు విద్వుల్‌ కేందాన్సి శ్రీకాకుళం 
నమీపాన నాలకొల్సాలన్హు (వతిపాదన ... (ఈ 

28.6 89) 
నేచరోపతి. వ, బాష 
ధాలు ఇవ్వటం ద్వారాకాక స్నానాలు, 
ఉపవాసాలు, ఆహార నియమాలు వంటి 
పద్దతుల ద్వారా వ్యాధుల్ని నయం 
సే వైద్య విధానం; ప్రకృతి చికిత్స 


neecaroopati 


naturopathy నేచరోవతి పరీక్షలు: 
ఉస్మా నియా విశ్శవిద్యాలయం నిర్వ వొంచ 
నున్ఫ డిప్లామో ఇన్‌ నేచరోపతి రెండవ, 
నాల్గన సం. వార్ధిక పర్షీక్షలు ... తేదీ నుంచి 
(వొరంబమవుతాయి. (అం జ్యో 29787) 


నేతృత్వం వి. neetRtvam అనుచరవర్గానికి 
మార్గ నిర్దేశం చేస్తూ ముందుకు నడి పించే 
బాధ్యత; నాయకత్వం leadership 
రవ్యన్‌ విప్పవానికి లెనిన్‌తో పాటు నేత్త్సత్యం 
వపొంచి ... న్హావీంచి వారి పరిరక్షణలో ... 
(ఆం. భూ 264.89) 

నేపథ్యం వి. neepathyam ఒక సంఘటన 
లేదా పరిస్థితికి కారణమైన దాన్ని ప్రభా 
వితం చేసే పూర్వ సంఘటన(లు) back 

ఈ నేపథ్యంలో భదతా 

ఏర్పాట్ల విషయమై అత్యున్హుత న్దాయి అధి 


ground ... 


కొరులతో ముఖ్బమం(తొ “== (ఆం ప్ర 26489) 


నేరస్ట్రజాతి వి. neerasthajaatr (పభుత్వం 
దృష్టిలో దోపిడీలు, దొంగతనాలు చేహ 


వారుగా ముద్రపడిన తెగ లంజ! 
tribe (బిటోష్‌ పాలకులు ఒకప్పుడు వీండా 
రీల గురించి ధగ్గుల గురించి కొని నేర 
జాతుల గురించి. రక్షణకోసం (గౌమొలలో 
రక్షణదళాలను ఏర్పాట్టు చేశారు. (ఆం. ప్ర 
21 4.89) 

నేలకు ఒరుగు (క్రి. neelaku orugu (ఘర్హ 
ణలు, కల్లోల పరిస్థితులు వంటి వాటి 

| కారణంగా) ప్రాణాలు కోలోోవు to get 

| killed ... 
సగలు అన తేడా లేకుండా జనం నేలకు 


ఏదో ఒక మూల రాతి 


ఒరుగుతూనే ఉన్నారు, (ఆం భూ. 227.89) 


నేలమట్టంచేయు 
Tamceeyu పూర్తిగా పడగొట్టి వేయు 


క్రి. neelama T- 


to bring down, demolish ... 
దొదాపు 139 వంతెనలను నేలమట్టం చేశారు. 


(ఈ 25489) 


నేషనల్‌ (ఫ్రంట్‌ వి. neeSanal franT 
(కాం గెస్‌పార్తికి (పత్యామ్నాయంగా) జన 
తాదళల్‌ (ప్రధాన భాగస్వామిగా ఏర్పడిన 
మధ్యేవాద రాజకీయ పార్టీల కూటమి, 
జాతీయ (ఫంట్‌ National Front 
నేషనల్‌ (ఫ్రంట్‌ ఆవిర్భావం నందర్భంగా 
తమిళనాడు (సజులు సందించిన తీరు తనను 
పులకింప జేనీందని ఆయన అన్నారు. (ఆం 


ప్ర 20.988) 


వైతికం వి. 7221204272 నీతి నియమాలకు 
సంబంధించినది moral ముఖ్యమంత్‌ 
సీనిమాల్లో నటించటాన్లి నైతికంగా నమ 
| శ్రించలేనని 


ఉంటుంది. (ఈ. 18889) 


పేర్కొనటం గుర్తుండే 


నైతిక పోరాటం వి naitka pooraaTam 
నైతిక విలువలు కాపాడటం కోసం సాగించే 


191 


నైతిక బాధ్యత 5), 


నైతిక విలువలు వి. 


నైతిక వాక్కు సః 


ఆందోళన struggle for moral 
values హర్యానా రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను 
పునరుద్దరించేందుకు రాష్ట్ర (ప్రయోజనాలను 
రక్షించేందుకు నైతిక పోరాటం ప్రారంభిస్తూ 


మని ... వార్డానం చేనీంది. (ఆం భూ. 
6.6.87) 
నైతిక బలల వి naitika balam చూ. 


ఆత్మ స్థర్యం. నైతికబలం దిగజారిన జుట్టు 
తరచుగా ఓటమికి గురికావడం నహాజుమే. 
(ఈ 17889) : 

naitika baad- 
(చట్ల పరమైన 
నిమిత్తం లేకుండా) నీతికి, ధర్మానికి 
కట్టుబడి చెయ్యాల్సిన 


hyata అంశాలతో 
పని moral 
responsibility రాష్టంలో వరదలకు 
గురన (పొంతాలను నందర్భించటం (వధాన 
మంతి బెలిక బాధ్యత, (ఆం. ప్ర 287.89) 

(బ.వ.) 
vluvalu నీతికి, ధర్మానికి కట్టుబడి (పవ 
ర్తించటం moral values ... 


naitika 


రాజ 
క్రీయాల్లో నైతికనిలువలు పడిపోయాయని 
రాజీ 
నామా చేనినట్టు ఆయన తెలిపారు. (ఈ 


భావించి శాసన నభ్యత్యానికీ 


5689) 


naitikha hakkyu 
నీతినియమాలకు కట్టుబడి ప్రవర్తించటం 
ద్వారా వచ్చే అధికారం [moral right 
తెలుగుదేశం సార్టీలో ఉన్దుంతకాలం తను 
నాయకుడు చేసీన అన్ది వనులను సమర్ధిం 
చిన వారికి (పన్తుతం ఆ పార్టీని విమర్శించే 
అ 
నైతిక హక్కు లేదని ... పేర్కొన్నారు. (ఆం. 


(ప. 115.89) 


నైవేద్యం వి. nawveedyamn సొంత పనుల 


ra 192 


“- కోసం చెల్లించే ముడుపు bribe హైకోడ్డు 
యల తీర్పు అమలు జరగాలన్టు ఉమరాన్‌,, పోలీను 
..-లకు- నైవేద్యం సమర్ధించుక్తోవల సీ వచ్చింది. 
అ. (ఆంయగభూ. 27.87) 
-నొక్కిచెప్తు (క్రి. nokkaceppu (ఒక విష 
యానికి) ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడు t0 
=z stress, emphasize పార్గీలో యువ 
' కులకు అధిక (ప్రాధాన్యత యివ్యాల్సిన విష 
యాని శ్రీ రామారావు తన (వనంగంలో 
పలుసార్లు నొక్కి చెస్ఫారు. (ఆం భూ 29.589) 
“నాకి వక్కాణించు §. nokkevakkaaN- 
ప (పతిషక్షాల 
నాయకులతో, గతనెలలో: ఢిల్లీలో జరిగిన 
పమా నేశంలో షం "సమాఖ్య అవసరం 


చూ: ,., నొక్కిచెప్పు, 


గురించి క్రీ బ్బ్‌ రామారావు 
పరినోంచార్లు. టి వ. 
నో. కామెంట్‌ వి. :. noo kaarmz;, 2 
: న్యాభ్యానించబానిక్త్‌ నిర్రాకరించటం 10 
చారి comment మల్ళీ మీరు భారత్‌ జట్టు 


వు నొక్కి వక్కా 


పా కె పెగ్‌ కావోలనుకుంటున్నారా రా అని అడిగిన 
నో కామెంట్‌ 
“== అని స. (ప్రళ్షను చాటవేశాడు. (ఆం 

జ్యో,శ.12 87)- 3. Fea 
నోచుకొను §. 2000640820" అవ 
సంకాశం... పొంద్పు _శంబప్రం౪ఎ(్లు 

ci:epportunity) రమణ జజ్యాంకులలో 
1రప్రషరిచేస్తుత్సంఉల్వోశతు నద్తవళ్భురాల్యూకరబడి 
యత నర్జ్వీవూత్తూళ్తులాంట్పాలన మోషన్లకు నోచుకో 
ంర్జియత్రటలుంలేగలి ఇ్రంరు జెలి పారు: బకగీఆం భూ 


గ్‌ కా వుడు ఇవ్హ ట్లో యూ విషయం పై 


వగ 


- చిత్ర కటకం మ ల. చ క 
a డా 
నోటీట్లుకేప్పున్‌ చ ఏ... noo TfikeeSan ఒక 


విషయాన్ని తెలుపుతూ విడుడలబేస్తే ఆధి 
పయతాఊుపైన (ప్రకటనుఇంటయంజ్యోరిరి బడు 


3.శ్రకన్నా ఆరు నెలలు ముందుగనే ఎన్టైకలు 

-  నిర్షవొంచడ్డానిక్తి ఎన్లికఠ నోటిని కేవ్షన్ల్‌ జార్‌ 

చేయనచ్చు.. (ఆం. ప్ర181089) 
నోటిఫైెడ్‌ ఏరియా. వి. 

farD eeriyaa ఒక నిర్దెష్ట్ష' (ప్రయోజనం 

కోసం ప్రభుత్వం ఎంపిక చేసి ప్రకటిం 


inooTi- 


చిన ప్రాంతం notified area పట్టణ 
. (ప్రాంతాల్లో ముఖ్యంగా మున్చిపాలిటీలు, నోటి 
ఫెడ్‌,ఏరియాలో సాఖిక నవరిపాలనా నంనల 
౧ దు ఇ, థా 
పటిష్టతకు చొరవ తీనుకుంటామని రాబీవ్‌ 


గాందీ వెల్లడించారు. (ఈ 11589) 


నోటిమాట వి. n౮6TimaaTa కాగితం 

“ర పెట్టకుండా కేవలం నోటితో చె ప్పీంది 
= ral ఈ తీర్పు పై ను వీంకోద్దుకు రిట్విటి 
షన్‌. దాఖలు చేసుకొనే ల్తన్తుమతి ఇవ్వాలని 
కోనా రెంటో రిట్‌ వీటిషన్‌, తరపున వాదిం 
చిన న్వాయనాది శీ పెన రామచంద్రరావు 
నోటిమాటగా చేనుక్షున్న విజ్ఞస్తీని ధర్మాసనం 
తోన్‌ ఫుల్చెంది (ఆం ప్ర 1989) 


జు వోటు వ noo Timaa Ta 
700 Tu చట్ట సభలలో ఏదైనా తీర్మానం పై 
, ఓటింగు, పెట్టకుండా సభ్యులు మూకుమ్మ 
౫౩ డిగా, తెలిసే. నయం Voice ౨7016 
వం. పెడ్యూల్డుకులాల్లు, ,తెగ్రల్ల వ్వారిమ్హై అత్వాచా 
1 రాలు జరిపే వారిని క్రరినరగా శిక్షించేందుకు 
ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం 
నోటిమాట నోటుతో ఆమోదించింది. _ (ఆం 


wt~= ఉపక" ya అజో ఏలే 


ఎం భూ. 748 89) 


wey 


ఇబ ఆనే 


యవోటీస్‌.3ల noo 278. (నివాద్రం) ఏర్పడిన 


కం, వుడు నిర్టీళ్ల గడువు ల్లోఫల తగిన విధంగా 
స్తీవకోవ 


Gu 


wot లని, నస్తుంధన్సి చాన్లరిప్తూ. ఇధ్దు పకా 


గ హన్నా 


Ds పరమే చట్టపరమైన _తాఫీడు notice 


(పతిస్సందించని - షక్షంలో, } చర్య 


శనివారం ఆ్హరా(తి నుంచి నిరనధిక నమ్మె 
చేయదలచినట్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌, 
యాజమాన్యానికి నోటీస్‌ ఇచ్చిన విషయం 
= (ఈ 20.687) 

నోళ్ళుకొట్టు §. 2000 022% 
న్యాయంగా రావలసిన వాటారాకుండా 
చేయు; దోచుకొను t0 
plunder, loot ఈ నిబంధనను అడ్డు 


అన్యాయం 


పెట్టుకొని నంఘాల్లో ఆధిపత్సం నవపొంచే 
వారు రైతుల నోళ్ళు కొడుతున్నారు (ఈ 
22.4 89) 

నోళ్ళునొక్కు క్రి. nooLLunokku ఖావ 
ప్రకటనని అణచివేయు t0 suppress 
the voice అవినీతిని, అన్వాయాన్ది, దోపి 
జీని కవ్పీవుచ్చే యత్హుంలో భాగంగా. (ప్రభు 
తాలు తమ కర్తవ్యాన్ని నిర్హ్వహిస్తున్ల వ్యాతి 
కేయుల నోళ్ళునొక్కేందుకు పూనుకుంటు 
నాయని వారన్నారు. (ఈ 3011.89) 


న్యాయంచేకూర్చు క్రీ. nyaayamceekuyu- 
764 (బాధ్యత) సక్రమంగా, సంతృప్తిక 
రంగా నిర్వర్తించు t0 dO Justice to 
5th పార్టీ నా వట్ల ఉంచిన విశ్వాసానికి 
న్యాయం చేకూరున్తాను. (ఉ 15687) 
'న్యాయనిపుణుడు వి. nyaayanipuNu- 
Du చట్టాలను అన్వయించటంలో వృత్తి 
రీత్యా నైపుణ్యం సంపాదించిన వ్యక్తి legal 
expert ... బోర్డు తుది న్లిర్ధయం తీను 
కోవడానికి ముందు న్వాయనివుణుల అభి 
(పొయాలను తెలుసుకోవటం అనవసరమని 
భావిస్తోంది. (ఈ 24889) 

న్యాయ పదకోశం వి. nyaaya pada- 
kooiam న్యాయ: శాస్త్రానికి సంబంధిం 


చిన పదాలను ఒకచోట చేర్చి అర్జాలు 


193 


న్యాయ విచారణ వి. 


న్యాయ సమీకాదికారం వి. 
జ్‌ 


న్యాయ సహాయం వి. 


సమకూర్చి ఉన్న పట్టిక glos50ry of 
legal terminology వచ్చే నెల రెండో 
వారంకల్లా న్యాయ వదకోశాన్ని సీద్దంచేసీ 
అందజేయగలమని అధికార భాషా నంఘం 
తెలిపింది. (ఈ. 67.89) 

nyaaya vr- 
caaraNa (ప్రభుత్వ నియామకం మేరకు 
న్యాయాధికారి ఒక సంఘటన పూర్వాప 
రాలు పరిశీలించి నిజనిర్దారణ చేయటం 
judicial enquiry పోలీను కాల్పులపై 
న్యాయ విచారణకు అంగీకరించిన (ప్రభుత్యం 
== (ఉ 15687) 

nyaaya 
samukSaadhikaaram చట్టు పర 
మైన నిశితంగా పరిశీ 


లించి నిర్ణయించే అధికారం power 


అంశాలను 


of judicial scrutiny న్యాయనమీక్షా 
ధికారం ద్యారా న్యువీంకోర్డు రాజ్యూంగాన్చి 
ర్ష్తన్తుంది. (ఆం జ్యో. 26.188) 


న్యాయ సమ్మతం వి. nyaaya sam- 


matam ఆ[క్రమానికి తావు లేకపోవటం 
fair ఎన్నికలు స్వేచ్చగా న్యాయ నమ్మ 
తంగా జరక్కుండా నిరోధించాలన తలంపు 
ద్రువ ... (ఆం ప్ర 24589) 

nyaaya sa- 
haayam బలహీన వర్గాలకు న్యాయ 
సంబంధమైన వ్యవహారాలలో ఉచితంగా 
సలహా సహకారాలను అందించటం legal 
ad పేదలకు మెరుగైన న్యాయ నహాయా 
నందించటానికి ఉద్దేశించిన ఒక బిల్లును 
(వభుత్తుం వచ్చే పార్దమెంట్‌ నమావేశాలలో 
(ప్రవేశ పెట్టనున్లుది. (విశా 286.87) 


న్యాయాధికారాలు వి. (బ.వ.) 73/26- 


పంచనామా వి. 


పంచశీల వి 


yaadhikaaraalu నిందితుల్ని విచారించి 
శిక్షించే అధికారం judicial powers 
లెవెన్యూ అధికారుల చేతిలో ఉన న్యాయా 
ధికారాలు అన్సీ తనుకే కావాలని పోలీసు 
అధికారులు రాష్ట్ర  (సభుత్వాన్చి కోరినట్టు 
తెలినీంది. (ఆం ప్ర 81088) 

'న్యూస్‌| పింట్‌ వి. nyuusprinT పత్రికలు 
అచ్చువేయటానికి ఉపయోగించే కాగితం 
newsprint న్యూస్‌ (పీంట్‌ కొరత ఇదే 
విధంగా కొనసాగితే పర్మిశ్రమ మనుగడకే 
ముప్పు కలుగుతుందని ,.. (ఈ 2689) 


శ 


ధల 


pancanaamaa 

అనుమానాస్పద పరిసి 

(కొ 

తులో మరణించినప్పుడు, "పదల ముందు 
క్‌ (శా) 

శవం 


ఒక వ్యక్తీ 


వివరాలు సేకరించి అధికారులు 
శవ దహనానికి అనుమతి ఇవ్వటం, 
శవ పంచాయితీ a formality of 
identification and collection 
of facts about the dead body 
before its disposal, in case 
of death under suspicious 
circumstances enquiry done 
by ofhcials శవాన్థి పంచనామా గాని 
పోన్టుమ్వార్హంగాని చేయనిచ్చేదిలేదని ... (& 


15 6.87) 


దేశాల 
మధ్య శాంతియుత సహజీవనం సాగేం 


pancasnla 


దుకు అనుసరించే అయిదు సూత్రాలు 
(అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్‌ 
లాల్‌ న్మెహూ, చైనా ప్రధాని చౌఎన్‌లైల 
మధ్య కుదిరిన అవగాహన) pancasiila 


(five principles of peaceful 


194 


పంతం వి. 


coexistance between neigh- 
which 
were formulated by the late 
priine ministers of India 
and China, Mr Jawaharlal 
Nehru and Chou-en-lei) మరో 
దేశ వ్యవహారాల్లో జోక్యం చేనుకోనటమం టే 


bouring countries 


వంచశీల నూత్రాలను ఉల్ల ఘీంచడ మేనని 


శ్రీలంక అధ్యక్షుడు అన్నారు. (ఆం 
ప్ర 24789) 

పంచాయితి వ. 2266227124 (గ్రామ 
పాలన కోసం ఏర్పరచిన స్థానిక 
పరిపాలనా సంస్థ local body 


to administer a village or a 
cluster of villages బీ.జె సీ. నాయ 
కులు, కార్యకర్తలు ఆరువేల (గామ పంచా 
యితీలలో పర్పటించి ... (ఆం. ప్ర 25 488) 

pantam అనుకున్నది జరిగి 
తీరాలన్న మొండి పట్టుదల ౦005112216 
stand ఎవరేమి ఘోషించినా రాజ్యాంగ 
సవరణ తెచ్చి తీరాలన్ధ (పథాని రాజీవ్‌ గాంధీ 
పంతం నడలదన్హుది ఢిల్లీ నదన్సులో వెల 


డ0ది. (ఈ 8.589) 


పంథా వి. 7౭౧7౧22 రాజకీయ, సామాజిక 


మొ. రంగాలకు సంబంధించి (పభుత్వం 
లేదా పార్షలకున్న ఒక నిర్దిష్టమైన విధానం, 
ధోరణి political or social line 
తెల్హ్లది"రల వంధాలో తేలుగు నేతలు, (ఆం 


భూ. 4.1087) 
ఇళ కో ణీ ( 
బంట వి, pampiNa 
వాడకందార్తకు వస్తువులు అందిం 
చడం Aa s5v5stem of public 


distribution of commodities 
నిద్యుల్‌ పంపిణీలో ఎదురవుతున్స సమస్యల 
(ఆం జ్యో. 


పరివ్మా రానికి అన్నాడు. 


19 1188) 
పంపీణీచేయు క్రి 
వాడకందార్తకు నిత్యావసర వస్తువులను, 


pampiNiiceeyu 


గుర్తింపు కార్డులను, అప్పులను అధికార 
యంత్రాంగం ద్వారా పంపకం చేయు 
to distribute through official 
machinary బియ్యం చౌకగా పంవీణీచే 


యటం ద్యారా ఎం (ఆం (ప్ర 12.4 88) 


(పం పిణీదారుడు వి. pampNudaaruDu 
చలన చిత్రరంగంలో సినిమాలను (ప్రాంతా 
లవారీగా ప్రదర్శించేందుకు నిర్మాతల 
నుంచి కొనుగోలు చేసిన హక్కుదారుడు 
(film) distributor ... 
ఎంతరే టైనా పెట్టికొంటామని అనేక మంది 


నీనిమాను 


పంవీణీదాడ్డు ముందుకు వస్తున్నారని ఆయన 


చెప్పాడు. (ఆం భూ. 27489) 


'పకడ్భందీ వి. pakaDbandu ఎటువంటి 
లోటుపాట్లకు అవకాశం లేకుండా కట్టు 
దిట్టంగా ఉన్నది firm, effective 
నక్రల్ల్‌ మువ్పును తివీకొట్టడానికి రాష్ట్ర 
(ప్రభుత్యం పకడ్డందీగా వ్యూహాన్మి రూపొం 
దించి గట్టి చర్చలు తీసుకోవాలని ఆయన 
నూచించారు. (ఈ. 22.689) 

పక్కా ఇల్టు వి. 
గోడలు, పైన గట్టి కప్పుతో దిర్షకాలం 


pakkaa 1/2 చుటూ 
లు 


పొటు నిలిచి ఉండే ఇల్లు permanent 
house ... గుడ సెలున్లు చోట పక్కా ఇళ్ళు 
నిర్మించేందుకు ఇప్పుడున నియమ నిబంధ 


195 


నలను కూడా నవరించాలని నిర్ధ్టయించినట్టు 
మంతి చెప్పారు. (ఈ 6.12 88) 
పక్షం వి. pak5am కొన్ని నిర్తిష్ట సూత్రాలు, 
ప్రణాళికతో పనిచేసే రాజకీయ సంస్ద 
political party బి వాచ్‌ ఇ 
ఐల్‌. లో ఈ సెల 23వ తేదీన జరిగిన 
పోలీను కాల్పులకు నిరసనగా వివిధరాజక్రీయ 
పక్షాలు, కార్మిక నంఘాల సారధ్యంలో ... 
సోమవారం బంద్‌ జరిగింది. (& 16.687) 


పక్షపాత రహితం వి. 
rahitam ఏ ఒక్కరి పట్టా అవసరమైన 


pakSapaata 


దానికన్నా ఎక్కువ (పీతి లేకపోవడం; 
నిష్పక్షపాతం iMmMpartiality పక్షపాత 
రవొతంగా ఇళ్ళ వట్టాలు ఇన్తున్హుట్టు ఆయన 
తెలిపారు. (ఉ 6.10.87) 
పక్షపాత వైఖరి వి. 
vaikhari కొందరిపట్ల ఆధిక (పీతి (పద 


pakSapaata 


రించే దృక్పథం partisan attitude 
ముస్తీంలీగ్‌ ఏర్పాటు చేనీన కమిటీ తన నివే 
దికలో ముస్తీంలు, ఇతర మైనారిటీల పట్టు 
చూపుతున్లు వక్షపాత వైఖరికి సంబంధించి 
ల (ఆం జ్యో. 7.1188) 

పక్తీఘాతం వి. pakSighaatam ఎగురు 
తున్న విమానానికి ఏదైనా పక్షి ఢీకొనడం 
వల్ల తగిలే దెబ్బ bird-hit భారతీయ 
విమొనాలు కూలిపోవడానికి (పథాన కారణ 
మైన షక్షీఘాతాలను ఎ. (ఈ. 18488) 

పక్తీశాస్త్రం వి. pakSisaastram పక్షుల 
జీవన సరళి, వలస పోవటాలు వగైరా అల 
వాట్ల గురించి అధ్యయనం చేసే విషయం 
ornithology పక్షిశాస్త్రానికి చేసిన సేవ 


లకు. గుర్తింపుగా భారత (ప్రభుత్వం 


ఆయన్ను నత్కరెంచింది. (ఈ. 21687) 
పచ్చజెండా వి, paccaqjenDaa ఒక పని 
జరిగేందుకు తెలిపే ఆమోదం; అను 
మతి green signal, permission 
to do something చంద శేఖర రెడ్డి 
(సవేశానికి వచ్చజౌండా. (ఈ 910.87) 
పటాటోపం వి. 
అనవసర మైన 


2 224 Toopam 


ఆర్భాటం, 


show(excessive) అధికోత్సాహంగల 


ఆడంబరం 


అధికారుల (ప్రచార వటాటోపం వల్ల తీవ్రవా 
దుల పట్ల (వజల్లో మలో విధమైన అభిప్రాయం 
ఏర్పుడుతున్హుదని ఆయన చెప్పారు. ( 22.4 89) 


a 


లఅటాపంచలుఅగు (క్ర. pa Taapancaluagu 
పూర్తిగా తొలగిపోవు t0 be set at 
rest త్మీవవాదులు పోలింగ్‌ జరగకుండా 
దార్ధన్యానికి పాల్పిడగలరన్హు భయాందోళనలు 
టంతో పటాపంచలయ్యాయి. (ఈ. 23 11.89) 


పటాపంచలుచేయు క్రి 
caluceeyu పూర్తిగా తొలగించి వేయు to 


pa Taapan- 


set at rest, remove నేటి చర్చలు 
ద్యారా ఆ అనుగూనాలను బెనజీర్‌ పటాపం 
చలుచేయగలిగ్గారు. (ఈ 76.89) 


పటాలం వి. paTaalam నిర్షిష్ట సంఖ్యకు 
సరిపడా జవానులు గల సైనిక బృందం 
(యూనిట్‌) battalion ... 


సముద్రం నుంచి 12 సైనిక వటాలాలను, 


ఫసిరీక్‌ 


11 వైమానిక దళ రెజిమెంట్రను, 16 యుద 
గొ ధే 
నౌకలను రవ్వా ఉపనంహరించుకుంటుంది. 


(ఆం. (ప 18 689) 


పటిష్షంచేయు (కి. 6 252% 6726663224 క్రిష 


196 


పటణ వనం వి. 
eం 


పటా వి. 
లు 


పట్టా భూమి వి, 


మైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా 
ఒక వ్యవస్థ బలాన్ని, సామర్థ్యాన్ని భుంచు 
to strengthen నమన్వును ఎదుద్కొనే 
విధంగా పోలీను యంత్రాంగాన్చి సఠతోవ్హు చే 
యడమే వరిష్కార మార్గమని ... ఉద్తాకలం 


చారు. (అం ప్ర 22.489) 


paTTaNa vanam 
(వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కొ చేం 
దుకు) నగరాలలో పథకం ప్రకారం -పెంచే 
సామాజిక అడవి 1ూban forest జంక 
నగరాలలో వాతావరణ కాలుష్యాన్చి నివాదెం 
చేందుకు విన్ఫృతంగా మొక్కల పెంపకాన్లి 
చేపట్టాలన్హ్ర ధ్యేయంలో భాగంగా “పక్తుల 
చేవ 


(ఆం. (ప 


వనం” (అర్జున్‌ ఫారెస్ట్‌) పథకాన్ని 
బ్రదలచినట్టు చెప్ఫారు. 
311287) 

paTTaa స్వంత భూవి౨ మై 
హక్కును తెల్పుతూ రెవిన్యూ కాలు 
ఇచ్చే అధికార షత్రం 2 document 
declaring the property right 
on land ప్రభుత్తు భూమిని స్వాధీన వదచయు 
కున్లు వారిలో కొందరికి పట్టాలు లభించాయి. 


(ఆం ప్ర 21289) 


paTTaa bhuurmz 
రవిన్యూ శాఖ ఇచ్చిన హక్కులతో వ్యక్తుల 
లేదా సంస్థల స్వాధీనంలో ఉన్న నేల 
patta land (పభుత్య భూములు లేదా 
పట్టా భూములలో గుడిసెలు వేసుకున్సువా 
రికి పక్కా ఇళ్ళు కట్టించి ఇచ్చే (సతిపాదనకు 
... తేలిపారు. (ఈ 6.12.88) 


పట్లాలుతప్తు |కి. paTTaalutappu [ప్రయా 


ణీస్తున్న రైలు తన మార్గం నుంచి జారి 
పోవు to derail గీతాంజలి ఎక్స్‌ పెస్‌ 
పట్లాలుతప్పుడంతో వదిమంది గాయవడ్తారు. 
రూ (ae 

(ఆం ప్ర 15689) 

పట్టు వి 72227, రాజకీయంగా ఉన్న 
పలుకుబడి లేదా ప్రభావం hold or 
influence శ్రీ దేవీలాల్‌కి జాట్‌వగ్థం పై 
గలవట్టు చెక్కు చెదరలేదని మొన్దుటి ఎన్ఫిక 


లలో న్నష్షమైంది (ఆం జ్యో 206.87) 


పట్టుదలవ హించు §. paTTudala 
vahincy తలచుకున్న పనిపూర్తి చేయ 
డానికి దీక్ష బూను (5th) to be 
లై 
determined, to be resolute 
ఎర్జాట్‌ మరింత అణచివేతకు వాల్తుడినా 
భయవడక బాంగ్లాదేశ్‌ (ప్రజలు, (పతివక్హాలు 
ఈ ల్వక్యాన్చి సాధించడాని కే పట్టుదలన పొ 
స్తాయని ఆశిద్దాము. (ఆం ప్ర 1112.87) 
'పటుపటు (క్రి paTTupaTTu ఒక పని జరి 
అ 6 
గితీరాలని గట్టిగా వాదించు 10 insist 
అభ్యంతరాలు తెలువదలచుకున్హు (వతినభ్యు 
డిని పిలవాలని సభ్యులు పట్టుబట్టారు. (ఈ 
16589) 
పట్టుబడు క్రి. paTTubaDu నేరం 
చేసిన వాళ్ళు (పోలీసులకు) దొరికిపోవు 
to be apprehended (by the 
police), be caught అయిదుగురు 
జురరిస్టులు పట్టుబడినట్టు పోలీనులు తెలి 
ఈం హూ (=e) 
యజేోశారు. (ఆం. ప్ర. 25 4.89) 
పడగిట్టు క్రి 26060274 ప్రభుత్వాలను 
మాయోపాయాల ద్వారా అధికారం నుంచి 
మధ్యంతరంగా దించు t0 topple, 


overthrow ఆంధ (వదేళ్‌ లోని తెలుగు 
దేశం (వభుత్వాన్లి పడగొట్టాలని కాంగెస్‌(ఐ 
తదుపది లక సంగా 'పెట్టుకున్లుట్టు ఆయన 

ర్‌ కూ! అం 
చెప్ఫూరు. (ఈ. 26.4.89) 


పడావు వి. paDaavu "సేద్యం చేయని 


బీడు భూమి uncultivated land 
పదివేల ఎకరాల సారవంతమైన భూమి పడా 
వుగా పడి ఉన్హదని తెలిస్తే ఆశ్వర్భం కలుగక 


మానదు. (అం ప్ర 229.89) 


పడిపోవు క్రి paDipoovu దిగువ స్థాయికి 


చేరుకొను; తగ్గిపోవు t0 fall, be 
reduced ... Re దీనితో మైనారిటీ 


న్లాయికీ పడిపోయింది. (ఆం ప్ర. 22.489) 


పణం పట్టు (క్రి paNampeTTu ఎంతో 


ప్రాముఖ్యం లేదా అవసరం ఉన్న విషయా 
లను ఒక ఒప్పందం లేదా కార్యక్రమంలో 
భాగంగా పరిత్యజించు t0 stake రక్షణ 
విషయాలలో దేశ (ప్రయోజనాలను వణంపె 
ట్రైనందున (ప్రభుత్యం రాబీనామా ఇవ్వాలని 


గద్దిస్తోంది. (ఆం భూ 25789) 


పతనం వి. 7422227 యుద్దంలో ఒక 


కీలకమైన (ప్రాంతం, దాడిచేసిన వారి 
ఆదీనంలోకి వెళ్ళిపోవటం fall (of a 
strategic location in a war) 
..._ న్యాధీనం చేనుకోవడం, అనేక ఎల్‌. 
టే టే ఇ. కంచుకోటలను నర్షనాశనం 
చేయడంతో జాఫ్లా పతనం అనివార్యమే 
కొనవచ్చు). (ఈ 5687) 


పతనమగు క్రి. patanamagu అధికారాన్ని 


కోల్ళోవు; పడిపోవు t0 60114056 (25' 
a government) బొమ్మయ్‌ మంతి 


వర్గం ఎలాగూ వతనమవుతుందని, ఈ లోగా 
కౌంగెస్‌(ఐ) చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందు 
కని వీరు వాదించారు. (ఆం భూ 22489) 
పతాక ఘట్టం వి. pataaka ghaTTam 
ఒక కార్యక్రమం లేదా సంఘటన పరిణామ 
(క్రమంలో చిట్టచివరి లేదా అత్యున్నత దశ 
final or last phase ..._ లక్షలాది 
మంది (పజలను నమీకరించాలని, వతొక 
ఘట్టంగా 1987 డిసెంబర్‌ 9వ తేదీన పొర్ష 
మెంట్‌ ముందు (పజ్యాపదర్భన జరసాలని 
ఎ, (విశా 191087) 

పతాక నాయి వి. pataaka sthaayi ఒక 
విషయం లేదా ఘటన [క్రమక్రమంగా పెరిగి 
చివరకు చేరే అత్యున్నత దశ lIMax 01 
peak of a development 1969 
ఘర్షణలతో సతొక స్తాయికి చేరిన విభేదాలను, 
ఉదిక్తతలను తొలగించుకొనేందుకు ... (ఈ 
15.5 89) 

పతాక శీర్షిక వి. pataaka 8475144 పత్రిక 
మొదటి పేజీలో (ప్రధాన వార్తకు పెద్ద అక్ష 
రాలతో పెట్ట హెడ్డంగు (ఒక వార్తకి అత్య 
ధిక ప్రాముఖ్యం ఇవ్వటం) headline 
of a newspaper, banner ఆయన 
పర్భృటనల వార్తలను భారత, సోవియట్‌ పతి 
కలు వతాక క్రీరికలలో (ప్రచురించాయి. (ఆం. 
ప్ర. 23 687) 
పతాకావిష్కరణ వి. pataakaa- 
vSkaraNa పర్వదినాలలో జాతీయ 
జెండా ఎగురవేయటం nfurling the 
national flag ... స్వాతంత్ర దినో 
త్రవం నందర్భుంగా ఎ్మరకోటలో పతాకావివ్క 


రణ అనంతరం జాతినుద్దేశించి (ప్రనంగిన్తూ 


... (ఆం. జ్యో 16887) 


పత్రం వి. patram ఆధికారిక సమాచారంతో 


కూడిన డాక్యుమెంటు dంCument జన 
తాదళ్‌ నాయకుడికి నీఐఎ) తో నంబం 
ధాలున్నాయని చెబుతూ ఒక ఆంగ దిన 
షత్రిక (ప్రచురించిన వత్రాలు ఫోర్టరీ వత్రాలని 
ఇక్కడ అమెరికన్‌ రాయబార కార్యాలయం 


అభివర్ధించింది. (ఆం. ప్ర 20.789) 


షత్రికొ గోష్టి వి. patrikaa gooSThi 


విషయ (ప్రకటనకు విలేఖరులతో నాయ 
కులు, ముఖ్య అధికారులు జరిపే సంభా 
షణ press conference ... తేలుగు 
దేశం నాయకులు ఇక్కడ పత్రికా గోష్టి 


ఏర్పాటు చేశారు. (ఆం. (ప్ర. 4.7 89) 


పత్రికా ప్రతినిధి వి. patrikaa pratinidhi 


వివిధ ప్రదేశాల నుంచి వార్తలు సేకరించి 
పత్రిక ప్రధాన కార్యాలయానికి చేర్చే విలే 
ఖరి pressperson ... నోమనారం 
నాడు హోంమంతి స్మతికా (వతినిధులతో 
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్యం ... (ఆం ట్ర. 


25 5.89) 


ప ఆ 
పత్రికా స్వచ్చ వి. patrikaa sveeccha 


రాజ్యాంగంలో పౌరులకిచ్చిన భావ (ప్రక 
టనా స్వాతంత్ర్యంలో భాగంగా ఆంక్షలు 
లేకుండా వార్తలను, వ్యాఖ్యలను (ప్రచు 
రించడానికి షతికలకున్న న్యాతంత్ర్యం 
freedom of the press పత్రికా 
స్వేచ్చ ఉందని తప్పుడు నమాచారాలు, 
ఊహాగానాలు (పజల కందివ్యవద్దని సిక 


అను ఆయన వొచ్చరించాడు. (4. 24 12.87) 


'పదవీకాలం వి. padavikaalam చట్టరీత్యా 
అధికారులతో కొనసాగేందుకు అనుమతిం 
చబడ్డ సమయం tenure, term వాస్త 
నానికి నేటితో వీరి వదవీకాలం ముగియనల సీ 
ఉంది. (ఆం భూ 11087) 


పదవీచ్యుతి వి, padaviicyuti అధి 
కారస్థానం చేజారటం,; పదవీ (భష్టత 
dislodgement ఆం్యపదేశ్‌కు చెందిన 
కేందనుంతులు, కొందరు పలుకుబడిగల 
ఎంపీలు నేదురుమల్రి వదవీచ్యుతికి తెర 
నెనుక పాత్ర నిర్హపించక పోలేదు. (ఈ 


45.89) 


పదవీప్రమాణం వి. padaviipramaaNam 
ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతలను స్వీక 
రిస్తూ రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటా 
మని చేసే ప్రతిజ్ఞ ప్రమాణ స్వీకారం 
swearing in (oath taking at 
the time of assuming some 
public position) ... పదన్మీపమాణం 
చేసిన మంతి ... తన విధులను విస్తరిస్తే 
సీంకావాలి ... (ఆం ప్ర 28689) 
పదవీభ్రష్తుడగు శ్రి 
STuDagu అధికార స్థానాన్ని కోలోవు 
to lose position చుర్తాట్‌ లాటరీ 
నినాదం ఫలితంగా (శ్రీ సింగ్‌ పదవీ (భష్టుడ 
యాడు. (ఆం ప్ర 306.89) 


padavubhra- 


పదవీబాధ్యతలు వి. (బవ) padaw- 
thbaadhyatalu ఒక అధికార స్థానానికి 
సంబంధించిన పనులకు పూచి Charge 
of an office ఆంధ్రపదేశ్‌ హైకోర్టు 
న్యాయమూర్తి కె రామన్యామిని సుపీం 
కోర్డు న్యాయమూర్తిగా నియమించారు. 
ఆయన శుక్రవారంనాడు పదవీబాధ్యతలు 
స్వీకరిస్తారు. (ఆం ప్ర. 61087) 


పదవీవిరమణ వి. padawunmviramaNa 


199 


timer aT 


కాల పరిమితి ముగియగానే అధికార బాధ్య 
తలను వదలివేయటం retirement 
పదవీవిరయణ చేయనున ముగ్గురిలో ఇ్రడు 
నర్వీను జడ్డీలు. (ఆం. భూ. 1.10.87) 

పదవీ స్వీకార ప్రమాణం వి. padavt- 
7807246276 pramaaNam చూ. పదవీ 
ప్రమాణం. నేషనల్‌ (ఫ్రంట్‌ ప్వార్ధమెంటురీ 
పార్టీ నాయకుడుగా ఎన్నికైన. వి. ని, 
నీంగ్‌ రేపు (పథాన మంతొగా వదవీన్వీకార 
(ప్రమాణం చేసీన అనంతరం (ఆం. (ప 
2.12 89) 

పదిలం వి. padilam మార్వులేకుండా సుర 
క్రితంగా ఉన్న పరిస్థితి? భద్రం safe or 
secure, intact శ లంకలో ఎక్కడైతే 
శాంతి సేన ఉందో అక్కడే శాంతి భ్యదతోలు 
పదిలంగా డన్హ విషయోబ్దు గమునించా లను 
ఆయనన్సారు, (ఈ. 18.7.89) 

పదిలం చేసుకొను (క్ర. padilarn 6963 
సం%* తన స్థానాన్ని సురక్షితం చసుకోన్యు 
భద్రం చేసుకొను t0 safeguard 
(one’s position etc.) పద్దెనిమిది 
నెలలపాటు ఉండవల నిన తన వదనిని వదిలం 
చేసుకోడానికి వయత్హిన్తున్నాడు.. (ఆం.బ్యో. 
91088) 

పదిల పరచు క్రి. padilam paracu పొడ 
యిపోకుండా జాగ్రత్త చేయు; భద్రపరచు 
to preserve పొత చితాలను వదిల 
పరచడానికి ఫిలిమ్‌ ఆర్క్మి వ్‌ ఏద్హాటు. (ఈ. 
193 88) 

పదును పెట్టు క్రి. padunupe TTu ఒత్తిడికి 
గురిచేయడం ద్వారా ఒక వస్తువు చురు 
కుదనం పెంచు t0 sharpen అందుకే 
అ(గశేణీ ఆల్‌, రౌండద్దు రిచర్డ్‌ హోడ్డ్‌, కవల 
దేవ్‌ తమ శరీరాలకు పదును పెట్టి నమరానికి 

చూడొచ్చు). (ఆం. 


: వలన వ | కాజ వి 


అనితా మఖ బ్యా pe 


పనితీరు వి. 


జ్యో 21288) 

పదేపదే (క్రి.విణ. padee padee వెంట 
వెంటనే అనేక మార్లు repeatedly 
వోంమంతి బూటానీంగ్‌ ఇదే వివయాన్ది 
నభలో వదేవదే స్మష్షం చేశాడు. (ఈ. 17889) 
పద్దు వి. 7466౪4 (పభుత్వ శాఖలు తమ 
కవసరమైన నిధుల కోసం చట్ట సభలకు 
సమర్పించే వివరాల షత్రం proposal 
or demand (budgetory) అనేక 
మంతిత్య శాఖల వద్దులను స్పీకర్‌ జక్కర్‌ 
చర్చ జరక్కుండానే నభ ఆమోదానికి పెట్టిన 
అనంతరం బడ్జెట్‌ పై ఆమోద ముదపడింది. 
(ఈ 27.489) 

పథకం వి. pathakam ఒక కార్యక్రమం అమ 
లుకోసం తగిన విధినిధానాలతో ఏదైనా 
సంస్థ లేదా (పభుత్వం రూపొందించే (ప్రణా 
ళిక scheme, programme వ్యవ 
నాయం, (గౌమీణ నీటివరఫరా మరుగు 
చేసే పథకాలకు వెచ్చించడానికి ఈ డబ్బు 
ఉపయోగినారు. (ఆం భూ 11087) 


222702274౬ విధులను అమ 
పంక సై ఖం. 

లుచేస పద్దతి functioning శ్రీ 
మహంతా తెలుగు విజయానికి వచ్చి పార్డీ 
పనితీరును తెలునుకోదలచినట్టు ఆయన 
చెప్పారు. (ఈ. 5.6.87) 


ఎదుటివా 
రిని మోసగించేందుకు రహస్యంగా వేసిన 
ఎత్తుగడ; రహస్య పథకం ploy, plot 
రాష్ట్ర, (ప్రభుత్వాలను వడగె క్రేందుకు కేందం 


పన్నాగం వి. _pannaagam 


పన్నాగం పన్దిందని విమర్శించారు, (ఈ. 


25 4.89) 

పబ్లిక్‌ కెండర్‌ వ. 2760824 TenDar 
(పభుత్వ పనులు (నిర్మాణాలు వగైరా) 
చేసేందుకు, కాంట్రాక్తర్త నుంచి దరఖాస్తు 


200 


పదిసిటీ వి. 
3) 


పరకామణి వి. 


పరమావధి వి. 


లను కోరుతూ పత్రికలలో విడుదల so 
బహిరంగ (పకటన public tender 
అంతకు మునువు వబ్లిక్‌ బండర్‌లో ఇరవై 
వేలా ఏడు వందలా తొంబై ఏడు రూపాయల 
ఆఫర్‌ వచ్చింది. (ఈ 510.87) 

pablsiTn ఒక వ్యక్తీ 
లేదా విషయానికి సంబంధించిన సమా 
చారం ఎక్కువ మంది ప్రజలకు చేరటం 
publicity మొత్తం మీద (పభుత్వం ఇర 
కాటంలో పడడం కాకుండా ఆ రెండు 
సినిమాలకు. పెద్ద ఎత్తున పబినీటీ _ చేనీ 


సెటీనటయింది. (ఆం భూ 20687) 
6 ౧౫ 


పయనించు క్రి. payanincy ఒక నిర్ణీత 


దిశలో కదలి to move 


towards బంగాళాఖాతంలో నిన ఏర్పడిన 


వెళ్ళు 


అల్పపీడన ప్రాంతం ఈశాన దిశగా వయ 
నించే నూచనలు కనివిస్తున్నాయి. (ఆం ప్ర. 
2212 87) 

parakaamaNz 
తిరుపతి వెంకటేశ్వరుని హుండీలో 
భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించే 
కార్యక్రమం 60011082 of money 
and other offerings to Lord 
Venkateswara at Tirupati 
ఆదివారం ఉదయం  వరకామణి నంద 
ర్భంగా లెండునోట్ల కట్టలు అధికారుల ద్ద ప్రక 
వచ్చాయి. (ఈ 29.6.87) 

paramaavadhi అంతి 
మంగా సాధించాలని అనుకొనే లక్ష్యం 
ultimate motive or aim రాష్ట్రాల 
అధికారాలను కబళించడమే కేంద్రం పరమా 
వథిగౌ కన్ఫిన్తున్దుదని =. (ఉ. 51089) 


పరామర్శించు క్రి. 6766726728 incu 


పరపతి వి. 


అనారోగ్యంగా ఉన్నవారిని పలకరించి 

ఆరోగ్యం గురించి వాకబు చేయు to 

enquire about somebody’s 

health (వధాని శ్రీ రాజీవ్‌ గాంధీ శ్రీమతి 

విజయలకీ శ్ర పండిట్‌ నివాసానికి వెళ్ళి ఆరో 

ea 

గ్వౌన్టి గురించి సరామర్భించారు. (ఆం. భూ 

27.10 87) 

parapati వ్యవసాయం, 

వ్యాపారం లాంటి వృత్తి నిర్వహణ కోసం 

సెటుబడిగా వివిధ ఆరిక సంసల నుంచి 
రె థ ఇ 

అప్పు లభించే అవకాశం ౯redit రాష్ట్రంలో 

(గ్రామీణ సహకార వ్యవస్థకు, ఇతర న్థానిక 

నంస్పలకు ఎన్ఫికలు జరగటం వర్ణ (గామీణ 
థి గా 

పరపతి విస్తరణ విధానం బాగా పనిచేసే 

అవకాశముందని ... అభిప్రాయపడ్డారు. (ఈ 


30 1.87) 


పరపతి విధానం వి. 7672064 vidh- 
౧6౧7477 ప్రభుత్వం, బ్యాంకుల పరంగా 
డబ్బును అప్పుగా ఇచ్చే పద్దతి credit 
policy వచ్చే మే నెల నుంచీ, అక్టోబరు 
చివరిదాకా ఆరు సెలలలోనూ అవలంబించ 
నున సరవతి ఎధానాన్ది ఈ నెల మొదట్‌ 


వారంలో ... తెలియ జేశారు. (ఆం ప్ర 
14.4.88) 
పరాకాౌష వి. paraakaaS Tha 


క్రమక్రమంగా చేరే ఉన్నత దశ 


(అవాంఛనీయ పరిణామాల విష 
యంలో) clmax or peak 
of a (usually undesirable) 
development నిన్స ఆయన అంత 
(క్రియలు ముగిసీన వెంటనే దౌర్జన్యకాండ 
పరాకాష్టకు చేరుకుంది. (ఆం. ప్ర 24.4 89) 

పరార్‌అగు (క్రి paraaragu ఎవరికీ ఆచూకీ 


తెలియకుండా పారిపోవు t0 జ56016 
హత్య గురించి న్వచ్చందంగా పోలీను 


లకు ఫిర్వాదు న్‌ నా గేందమ్ము ఎందుకు 
పరార్‌అయిందో అర్థంకాక పోలీనులు, అధి 
కారులు అయూమయంలో పడ్డారు. (ఆం. భూ. 


5.5 89) 


పరిజ్ఞానం వి. parjnaanam సాంకేతిక 


శాస్త్ర, రంగాలలోని పనులు, వాటి 
పద్దతులకు సంబంధించిన తెలివి తేటలు 
knowhow జూబ్‌లెన్సల ఉత్పత్తి 
పరిజ్ఞానంలో చెయ్యితిరిగిన తర్వాత తమ 
మచిలీపట్టం యూనిట్‌ దూరదర్శన్‌ 
స్టూడియో కెమెరాలను తయారు 
చేయగలదని ఆయన చెప్పారు. (ఈ 14.8.89) 


పరిణతి వి. 271064 ఒక వ్యక్తీ ఆలో 


చనల్లోనూ, కార్య నిర్వహణ తీరులోనూ 
కనిపించే పరిపక్వత maturity (of 
thought and actions) పరిణతి 
లోవీంచిన శ్రీ రాజీవ్‌ గాంధీ వ్యవహార నరళి 
కొరణంగా ... (ఈ 5687) 


పరిగణనీ యమైన విణ. _pangaNani- 


tyamaina (ప్రాముఖ్యం ఇవ్వడానికి తగి 
నంత; _ లెక్కించదగిన, చెప్పుకోదగిన 
considerable ఈ విజయం పాక్‌ (వజ 
లదే అయినప్పటికీ ఇందులో వ్యక్తి గతంగా 
ఆమెద్సీ ఆమె తి న్యనత్‌ భుట్టోది (పత్వే 
కమైన పరిగణనీయమైన పాత్ర (అం. జ్యో 


31288) 


పరిగణించు (క్రి. parigaNincu లెక్కలోకి 


తీసుకొను; గుర్తించు, భావించు t0 
consider ఈ సరిసీతులో ఎన్ఫి కల దృష్టా 
రా గం ల్‌ 
దాన్భి రాజకీయ పార్టీగా వరిగణీంచలేమని 
గోయల్‌ వివరించారు (ఈ 30689) 


పరిణమించు క్రి pariNamincu ఏదైనా 


సంఘటన దశలవారీగా మార్పు చెంది 
చివరకు ఒక నిర్షిష రూపం దాల్ఫు to 
coe 


culminate my విద్యారులు (పారంభిం 


చిన నామూవొక (స్రదర్భనల వర్షం నానాటిక్తీ 
పుందాకొెని (పజాసన్యామ్య హక్కుల కోవం 
బృహత్తర (వజూ ఉద్యమంగా జోరిణమిం చింది. 


(ఈ. 31589) 
పరిణామం వి. pariNaamam 
కొత్తగా ఏర్పడిన పరిస్టితి; మార్పు 
= రా 


development, change బుధవారం 
నొటి వరిణామాలు భారత్‌కు ఆందోళన కలి 
గించొయి. (ఆం. జ్యో 56.87) 
పరిత్యాగంచేయు (క్రి. parityaagamceeyu 
పదవి లేదా స్థానాన్ని ఇష్టపూర్వకంగా నదలి 
వేయు to renounce కంచి కానుకోటి 
వీరం అధిపతి పదవిని శ్రీ జయేంద్ర నర 
సుతి న్యూమి పరిత్వాగంచేయటం అకన్నా 
త్తుగా _గకొన్సు న్నిరయంకాదు. 
డం గ 
28.8 87) 


(అం. ప్ర. 


పరిధి వి, ౫4౫4౭ పొలనాధికారాల హద్దును 


తెలిపే పరిమితి Jurisdiction డైనే 


జీల వను ననూలు, మరమ్మత్తులు. జిల్లా 
(సజూవరిషత్తుల పరిధిలోకి తెన్తునుట్లు మంతి 
చెప్పారు, (ఈ 5687) 

పరిసక్వదశ వి. paripakvadas$a 
సంపూర్ణత్వం ఏర్పడిన స్త్రీతి ripened 
state (as of an action or a 
situation) గోర్ఫచేచ్‌ అధికారంలోకి 
వచ్చిన తర్వాత ఈ (సయత్తాలు సరిన 
కదశకు చేరుకున్నాయి. (ఈ 15.5.89) 

పరిపాటి వి. 
జరిగే పద్దతి routine, normal వతి 
సారి విశ్ళ విద్యాలయం నిర్హుపొంచే పర్లీక్షలలో 
అవకతవకలు జరగటం పరిపాటి అయిందని 
వారన్నారు. (& 30.1687) 


paripaa Ti సామాన్వంగా 


పరిపుష్టం వి. paripu5 Tam (నిధులు, అధి 
కారాలు ఇచ్చి) సంస్థలను ఇంకా బలంగా 
తయారు చేయటం strengthening 


202 


పరిమిత అవగాహన వి. 


పరిశీలకుడు వి. 


(as institutions) 1. స్థానిక నంస్హల్డి 
పరివుషం చేసేందుకు వాటికి రొజ్యూంగ 
(సతివత్తి కల్పించాలన్దు (వతివొదనకు 

(ఈ. 22689) 2. వ్యవసాయ పారిశ్రామిక 
రంగాలకు తగిన రాయితీలు ఇచ్చి వరిపుష్షం 


చేయడం ... (ఉ 2388) 


parim- 
ita avagaahana మొత్తం విషయంపై 
కాకుండా అందులో కొన్ని అంశాలపై 
మాత్రమే (సంబంధిత పక్షాల మధ్య) 
ఏకాభిప్రాయం కుదరటం limited 
understanding చెనా-సోనియటో్‌ నరి 
హద్దు వివాదం పై ఉభయ దేశాలు వటీవలనే 
ఓక పరిమిత pee నచ్చాయి. (ఆం 


ప్ర 3287) 


పరిమితమగు (క్రి parimitamagu కేవలం 


ఒక (ప్రాంతం లేదా ఒక రంగానికే అందు 
బాటులో ఉండు t0 be confined 
(to some area) ... పశువుల ఆనువ 
(తితో నహా అన్బీ వహాడీ శరీఫ్‌కే పరిమితమై 


పోయాయని ... (ఉ 274.88) 


పరిరకణ వి. parirakSaNa నష్టం వాటి 
ల లు 


ల్రకుండా కాపాడటం Safeguarding 

దేశ నమైకుత, నమగ్రతల పరిరక్షణ ... 
వూ Aa 

(పీ 18488) 


(ఆం, 


పరిరక్తి ంచు క్రి 227276026౪ నష్టం వాటి 


లకుండా కాపాడు 10 5జే68ళజూరే, 
protect రాజ్యాంగ నిబంధనలను పరిరక్షిం 
చడంలో రాష్ట్ర వతి కూడా విఫలమయ్యారని 
ఆయన విమర్శించారు. (ఈ 23489) 

pari$vilakuDu 1. 
(రాజకీయాలు, క్రీడలు మొదలైన రంగా 
లలో) జరిగే పరిణా 
మాలను బయటి నుంచి సునిశితంగా 
పరిశీలించే వ్యక్తి nOn-participant 


సంఘటనలు, 


observer ఎంతో అనుభవం డస్ట్‌ ఖేడ్‌ 
బర్గ్‌ను క్రొత్త కురాళ్ళు ఓడీంచేస్తుండడం 
ఆశ్చర్యంగా ఉందని పెన్టిస్‌ పరిశీలకుల 
న్నారు. (ఆం ప్ర. 15.689) 2. రాష్ట్రాలలో పార్టీ 
అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టేందుకు 
గాను కేంద నాయకత్వం పంపే దూత 
observer, a representative 
deputed by an organisation 
to co-ordinate activities at 
local level నాయకళత్తు నమన పై రాజ 
కీయ వరిష్కారం బాధ్యతను అధిష్టాననర్గానికీ 
అవ్పుగించే విషయంలో, అసమ్మతి వాదులు, 
అధిష్టాన వర్గం వరిశీలకుల మధ్య రాజీ 
కుదరటంతో ... (ఆం జ్యో 2289) 


పరిశీలన వి. 244౫541224 ఏదైనా ఒక విష 
యానికి సంబంధించిన మంచి చెడులను 
జ్యూగత్తగా విశ్లేషించడం examining, 
consideration ఈ నమన్య నుపీం 
కోర్టు పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. 


(ఈ 27789) 


పరిశీలించు కీ. pari$iilincuy 1. కార్య 
(కమం అమలు జరిగే విధానంలోని బాగో 
గుర్ని పరీక్షించు. t0 review కడప 
జిల్లాలో వరదలకు గురైన ప్రాంతాలను ... 
రేపు నందర్భిస్తారు. ...  నహాయక 
కొర క్రమాలను పరికీలిస్తాదు. (ఈ 21789) 
2. (ప్రజల ఆర్టీలు లేదా నిపుణుల 
నివేదికల పై) నిర్ణయం తీసుకునే ముందు 
ఉచితానుచితాలను గురిం అధ్యయనం 
చేయు to look into (a report 
etc.) ... నివేదికను నెలరోజుల్లో పరిశీ 
లిం చగలనుం అన్నారు, (విశా 61087) 


పరిశోధన కేంద్రం ఏ. parnsoodhana 

keendram శాస్త్రజ్ఞులు (ప్రయోగాల ద్వారా 

ఫలితాలను నిరారించే సంస; ప్రయోగ 
రా థి 


పరిసర శాస్త 


శాల research centre దీనిని అంబర్‌ 
పేటలోని ఆంధ్రపదేశ్‌ వ్యవసాయ విళ్టు 
విద్యాలయం వారి పరిశోధన కేంద్రంలో 
రూపొందించాడు. (ఆం భూ 15989) 


పరిష్కరించు §. parSkarnncu l. 


సమస్యలపై నిర్ణయం తీసుకొను t0 
dispose off an application ఇక 
ముఖ్యమంతి స్వీకరించిన 200 దరఖాస్తు 
లనైనా ఎలా పరిష్కరించారనే విషయాని 
వరిశీలించేందుకు విలేకరులను అనుమతించ 
లేదు. (ఏ. 61087) 2. వివాదాన్ని 
విచారించి తీర్పు చెప్పు t0 settle a 
6256 ఇప్పటీ వరకు 1338 లోక్‌ ఆదొ 
అత్‌లు నిర్దాహించి 828870 కేనులను 
పరిష్కరించినట్టు స్ట్‌ వెల్రడించారు. (ఆం. 


జ్యో. 27.11.87) 


పరిష్కారం వి. pariSkaaram వివాదాన్ని 


పరిశీలించి తీర్పు చెప్పడం settlernent 


8 లక్షల కేసుల పరిష్కారం. (ఆం. జ్యో. 27.11 87) 


పరిసర వాతావరణ శాస్త్రం వి. parisara 


vaataavaraNa S$aastram చూ. సరి 
జ Oa కొ 
సర శాస్త్రం క్షతిదు వర్ణాలను కుదిబంచ 
{ =) అ 
డొనికి (పభుత్వం ఎర్వాట్టు చేసేట్టు (జూ 
భిపాయాన్చి నమీకరించవల సీందని వరినర 
వాతావరణ శాస్త్రవేత్త టీ శివాజీరావు 


(పజలకు బిజ్ఞప్తీ చేశారు. (ఆం ప్ర 61087) 


స్తం వి. parisara త 2636727 
మనుషులకి, వారి చుట్టూ ఉండే ఇతర 
జంతు జాలం, వృక్ష సంపద, వాతావరణం 
లాంటి (ప్రకృతికి మధ్య ఉండవల సిన సను 
తూకం, సంబంధాలను గురించి వివరించే 
విజ్ఞానం environmental studies 
దేశంలోని అన్ఫి పాఠశాలల్లో పరినర విజ్ఞాన 
శాస్ర్రాన్సి (ఎన్సిరాన్‌ మెంటల్‌ స్టడీస్‌) ఒక 
సబ్జెక్టుగా భావించాలని కేంద్రం నిర్రయిం 


eet శే 


చింది. (ఉ. 137.87) 


పరిహారం వి. 7arIihaaram (పమాడాలలో 
దెబ్బతిన్న బాధితులకు లేదా వారి కుటుం 
బాలకు (ప్రభుత్వం, సంబంధిత సంస్థలు, 
అందించే సహాయం ex gratia ... 
(ప్రమాదాలలో మరణించిన లేదా శాశ్యత 
అంగ వైకల్యం పొందిన వారికిచ్చే పరిహారం 
యొత్తొన్లి ==. (ఆం ప్ర 29989) 
పరీవాహక (ప్రాంతం వి. 24712066%2642 
7726222272 నదులు, జలాశయాల లోనికి 
వర్షపునీరు వచ్చి చేరే పరిసర (ప్రాంతం; 
ఆరగాణి ప్రాంతం CatChment area 
గత 24 గంటలలో కురిసిన భారీ వర్గాల 
మూలంగా రండు రిజర్యాయర్థకు వాటివాటి 
పరీవాహక (పొంతాల నుంచి (ప్రవాహాలు 
నిరంతరం వచ్చి పడుతూనే ఉండటంతో ... 
పెరుగుతూ వచ్చాయి. (ఆం. భూ. 22789) 


పరుగు వి. 747484 1. నిర్ధిత దూరం 
పరిగెత్తాల్సిన పందెం TUN (as in a 
rae) పురుషుల 800 మీటర్హ వరు 
గులో ... ఈ పతకం సాధించాడు. (అం 
ప్ర 22.989) 2. క్రికెట్‌ లాంటి ఆటల్లో 
బంతిని కొట్టిన తర్వాత బ్యాటింగ్‌ చేస్తున్న 
ఆటగాళ్ళిద్దరూ వికెట్ల మధ్య ఒకసారి 
పరిగెత్తగా వచ్చే స్కోరు TUN (asin 2 
cricket match) (గీనిడ్‌ 69 పరుగులు 
సాధించాడు (అం. ప 1188) 

పరుగుతీయు (కీ. parugutiyu హడావు 
డిగా బయలుదేరి వెళ్ళు €0 151 మూకు 
మ్మ డిగా ఇంజనీర్ధను నస్పెండు చేస్తున్నారని 
తెలియడంతో సలువురు ఇంజనీద్దు 
హైదరాబాదుకు పరుగుతీశారని తెలినీంది. 


(ఆం. (ప. 26.489) 


పరుగు వేగం వి. paTUgU veegam 
(క్రికెట్‌ ఆటలో సగటున ఒక్క ఓవరులో 


204 


తీసే పరుగుల సంఖ్య run rate వీరి 
తర్వాత రిచీరిచర్ల్‌ నన్‌ జుట్టు పడుగు వేగం 
కొపొడుతూ 79 సరుగులు సాధించి నాట్‌ 
అవుట్‌గా నిలిచాడు. (ఉ 223.88) 


బరువు నష్షం బిల్లు వి. paruvu nas Tam 


billy కేవలం వ్యక్తుల మాన మర్యాదలను 
దెబ్బతీసే ఉద్దేశ్యంతో పత్రికలలో రాసే 
రాతలను అదుపులో పెట్టేందుకు ఉద్దేశిం 
చిన చట్ట ముసాయిదా defamation 
bill బాధ్ధతారపొత జర్దలిజాన్లి అదువులో 
పెల్టేందుకే సరువు నష్టం బిల్లును రూపొం 
దించినట్టు సమ్మర్రించుకున్నారు. (ఈ. 
410 88) 

రుష పదజాలం వి. 78274౮4 pada- 
26/27 ఇతరుల మనసును నొప్పించే 
నాయ 
కుల పై పరుష పదజాలంతో తీవ వినుర్భలు 
చేశారు. (ఆం జ్యో. 8.488) 


మాటలు $trong words ... 


పర్యటన వి. paryaTana (నాయకులు, 


క్రీడాకారులు, కళాకారులు వంటి) (పముఖ 
వ్యక్తులు ఇతర (ప్రాంతాలలో లేదా దేశా 
లలో నిరీత కార్యక్రమం ప్రకారం జరిపే 
aC) 
సందర్శనాత్మక ప్రయాణం Visit, tour 
భారత దేశంలో మూడు రోజుల అధికార 
పర్ఫుటన ముగించుకొని మాస్కో బయలుదే 
రిన సోవియట్‌ అధ్యక్షుడు ... (ఆం జ్యో 


2111 88) 


సర్యటించు (కీ. paryaTincyu నాయకులు, 


ఇతర ప్రముఖులు, ఇతర (ప్రాంతాలలో 

లేదా దేశాలలో నిరీత కార్యక్రమం (ప్రకారం 
AC) 

సందర్శనాత్మక ప్రయాణం చేయు t0 

tour శ్రీ యౌదబ్‌ మంగళవారంనాడు 

తుఫాను దెబ్బతిన్ల (ప్రాంతాల్లో పర్పటిన్తారు. 

(ఆం జ్యో. 61288) 


పర్యావరణం వి. paryaavaraNam సము 


తుల్యంతో ఉండే అడవులు, (ప్రకృతి, బరి 
సరాలు, వాతావరణం environment 
“తెలుగు గంగి (పొజెక్టుకు పర్యావరణ అంశా 
నికి సంబంధించి కేంద (పభుత్వం అనుమతి 
ఇచ్చినట్టు వీ వ్వాఖ్వానించారు. (ఆం. ప్ర 
30 9.88) 

పర్యవేక్షణ వి. paryaveekSaNa కార్యక 
మాల అమలుతీరుపై ఆయా రంగాలలోని 
ఉన్నత స్థానాలలోని వ్యక్తులు ఎప్పటిక 
పుడు చేసే పరిశీలన supervision 
వీటి పంపీణీ పర్భ వేక్షణ మండల (పీజాపరి 
వత్‌ పర్హవేక్షణలో ఉంటాయని శ్రీ తుమ్మల 
చెప్పారు. (ఈ 5687) 

పర్యవేక్తించు (కీ. paryaveekSincu కార్య 
(కమాల అమలు తీరును, ఉన్నత స్థానాల 
లోని వ్యక్తులు ఎప్పటికప్పుడు పరిశీలించు 
to supervise ... సహాయ కార్యక్రమా 
లను పర్యవేక్షించడానికి ముగ్గురు ఉపమం 
(తులు =. (ఆం. జ్యో 161087) 

పర్యాటక ఆరామం వి, paryaa Taka 
aaraamam సుదూర ప్రాంతాలకు వెళ్ళే 
ప్రయాణీకులు మధ్యలో విశ్రాంతి తీసుకో 
డానికి అవసరమైన వసతులున్న ప్రదేశం 
tourist shelter దూర (ప్రాంతాలకు 
(ప్రయాణించే వారు మార్గ మధ్యంలో కొంత 
సేపు విశ్రాంతి తీనుకునేందుకు వీలుగా పర్వా 
టక ఆరామాలను ఏర్పాటు చేయనునట్లు 
... తెలిపొరు (ఈ 211087) 

పర్యాటక కేంద్రం వి. 747266 Taka 
keendram చారిత్రక లేదా (పకృతి సంబం 
ధమైన ప్రాముఖ్యంతో కూడి ఉండే, చూడ 
దగిన ప్రదేశం tourist centre రాష్ట్రం 
లోని పర్యాటక కేంద్రాల విస్తరణకు భారీ 
పథకాన్సి చేపట్టు బోతున్నామని ... (వకటేం 
చారు. (ఈ. 28.989) 


పరాయం వి. paryaayam వరుస 


(క్రమంలో మరోదఫా; సారి tiMe (25 
in fifth time) ... పార్రమెంట్‌ నీక 
ర్‌గా వరునగా ఎనిమిదవ పర్యాయం కూడా 
ఎన్జి కయ్యారు, (ఆం. ప్ర 16.6 87) 


పర్యావరణ అనుమతి వి. paryaavaraNa 


anumati ప్రాజెక్టుల ప్రారంభానికి 
ముందు పరిసరాలు, అడవుల సమతు 
ల్యాన్ని గురించి పరిశీలించి కేంద్రం 
లోని సంబంధిత శాఖ తెలిపే అంగీకారం 
environmental clearance పర్వా 
వరణ అనుమతి ఇవ్వుడొనికీ నంబంధించి 
తన మంళిత్త శాఖ వ్ర (పాజెక్టుల కేనులేనీ 
పెండింగ్‌లో లేవని అన్సారీ (పకటించాడు. 


(ఈ 20.489) 


పర్యావరణ నిపుణుడు వి. 747248 


varaNa 2224404 కాలుష్యం మొద 
లగు వాటిని నివారించడం ద్వారా (పకృ 
తిలోని సమతుల్యాన్ని పరిరక్షించేందుకు 
కృషిచేసే వ్యక్తి environmentalist 
ఆది నానీలు భూమికి నంబంధించి ఎదు 
ర్కొంటున్స సాధక బాధకాలను పరిశీలించి 
సీఫారను చేసేందుకు ఏర్పాటుచేనీన కమి 
టీలో పర్యావరణ నిపుణులు నభ్యులని (ప్రధాని 
తెలిపారు. (ఈ 25.89) 


పర్వం వి. 267727 రాజకీయ, సామా 


జిక రంగాలలో ఒక ఘట్టం phase 
జపొన్‌లో ర్మికూట్‌మెంట్‌ కుంభీకోణానికి 
సంబంధించి కొద్ది మంది రాజకీయ నాయ 
కులను అభిశంనించడానికి ఒక పక్క 
రాజకీయ నాయకుల రాజీనామాల వర్షం 
కొనసాగుతోంది. (అం. ప్ర 18.589) 


పర్వదినం వి. parvadinam రాజకీయ లేదా 


సాంస్కృతిక పరంగా చాలా (ప్రాముఖ్యం 
కలిగి, (ప్రజలు రోజువారీ బాధ్వతలకు 


దూరంగా, ఆనందోత్సాహాలతో గడిపే 
రోజు; పండుగ రోజు festival day 
కార్మికులకు పర్వదినమైన “మే డే'ను ఎంతో 
ఉత్సాహంగా జరుపుకునేందుకు ... (అం. 


భూ. 214.89) 


పర్సనల్‌ లౌ వి. parsanal laa ఒక మతా 
చారాలకు మాత్రమే వర్తించే న్యాయ 
సూత్రాలు personal law ఆమె చేయ 
గలిగిందల్లా తన మతం, “పర్సనల్‌ లాలు 
అనుమతి స్తే విడాకులకోనం (నయత్సించడం 
4 (ఆం జ్యో 22.88) 

పర్సన్‌ ఇన్‌ చార్ట్‌ ఏ9. parsan-in-caar} 
(ప్రభుత్వాల, ప్రభుత్వసంస్థల పొలక మండ 
లులు రద్దయిన లేదా పదవీ కాల పరి 
మితి పూర్తిచేసుకొని వెళ్ళిపోయిన సంద 
ర్భాలలో పాలనా వ్యవహారాలు చూసేం 
దుకు తాత్కాలికంగా (ప్రభుత్వం నియ 
మించిన అధికారి person-in-charge 
రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసేలా రాష్ట్ర 
గవర్చుర్‌ ఆదేశాలు జార్‌ చేయాలనీ, రాష్ట్ర 
పాలనా బాధ్యతలు నిర్హహొంచడానికి 'వర్చన్‌- 
ఇన్‌-చార్డ్‌' ని నియమించేలా కేంద (ప్రభు 
తాని ఆదేశించొలని ... (ఆం ప్ర 
28 9.89) 

పలాయన మంత్రం వి. 
mantram ఇబ్బంది కరమైన లేదా తీవ 
మైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎదుర్కోలేక 
తప్పించుకోవటం evasive action 
బోఫోర్స్‌ పై ముఖాముఖి చర్చకు సిద్దమని 
తాము (ప్రకటించగానే (పథాన మంత్రే సలా 


palaayana 


యన మంత్రం జవీంచారని అన్నారు. (ఈ 


21.8.89) 


పలుకుబడి ఏ. palukubaD: సమాజంలో 
ఇతరులను తనకనుకూలంగా మార్చుకొని 
పనిచేయించుకోగలిగిన శక్తి Influence 


శ ఛద్దా బాగా వలుకుబడ “ల వ్యాపారి 

కొవదంతో సంతకంచేయడానికి చాలా ముంది 

ఎనుకొడొరని .,. (అం ప్ర 6687) 

పలుచనగు 8. palucanagu ఉన్నదాని 
కన్నా తగ్గిపోవు t0 deCliNne ('.3 the 
” a 
image of sb) తెలుగు దేశం పార్టీ 
పలుకు బడి (ప్రజల్లో రోజు రోజుకూ పలు 
చనవుతూ ఉనొదని ... అన్నారు. (. 

(wn ము 

2912 87) 

CA తళ mrt ¥ 

పల్లపు ప్రాంతం వి. paliapu 2722720277 
చుట్టూ ఉన్ల ఇతర వ ఖా ఎత్తు 
తక్కువగా ఉండి సులభంగా నీరు చేరుకునే 
ప్రాంతం low-lying area మంజీర 
నరదలనల్హ్ల సింగూరు (ప్రాంతంలో పల్లపు 
(పొంతాలు జలమయం కొనడంతో ... (ఆజ 


ప్ర 257 89) 


సవిత్ర యుద్ధం వి 270206 yuddham 
కొన్ని నిలువలు, ఆశయాలను పరిరక్రించ 
డంకోసం జరిపే పోరాటం holy war 
(ప్రజాస్వామ్య పరిరక్షణకు వీలుగా (పతిషక్షనా 
యకులు శ్రీ రాజీవ్‌ గాంధీ (ప్రభుత్వంపై 
సవిత యుద్దం (ప్రకటించారు. (ఆం ప్ర 
23489) 

పవిత్ర స్నానం వి. pavtra snaanam 
మతపరమైన ప్రాముఖ్యం కలిగిన రోజున 
జలాశయాలలో, నదులలో భక్తులు సామూ 
హికంగా చేసే స్నానం holy dip 
సుమారు 12 లక్షల మంది కురుక్తేతలోశి 
సవ్మిత నరోవరాల్లో పవిత్ర స్ఫానాలు చేశారు 
(ఆం. ప్ర. 24.987) 

పశ్యాత్తా పపడు క్రి. ౩46 Caattaapapa Du 
తను చేసిన తప్పును గుర్తించి అందుకు 
విచారం ౩౨ చేయు 10 repent వశా 
త్తావస శో తనను రెవిన్యూ మంత్రి పదవిలో 
కొనసాగనిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని " 


అయితే ఏ తప్ఫూ చేయని తాను వశ్ళా 


త్తాసం వ్యక్తం చేయ లేదని ... (ఆం జ్యో 
312 87) 
పస వి. pasa (వాదనలో) తగి 


నంత బలం strength (as in an 
argument) రాష్ట్రంలో తిరిగి కాంగెన్‌ 
అధికారంలోకి రాకుండా చేసేందుకే తెలుగు 
దేశం పార్టీని బలపరుస్తామన్స నీ. వీ. ఎం. 
వాదనలో పనలేదని ఆయన వ్యాఖ్యానించారు. 
(ఆం. జ్యో 11.687) 

పసిగట్టు (క్రి. 6884221 ఏదైనా రహస్యం 
లేదా రాబోయే (ప్రమాదాన్ని కనుగొను 10 
smell sth అయితే కొళ్ళీర్‌లోని మన 
పరిపాలనా యంతాంగం ఈ (వమాదాన్ని 
ముందుగా వనిగట్లటం చేయలేకపో 


యింది. (ఆం భూ. 265 89) 


పసుపుపచ్చ కార్డు వ. _pasupupacca 
kaarDu (ఆంధప్రదేశ్‌ లో) మధ్య తర 
గతి, ఉన్నతాదాయ వర్గాల వారికి నిత్యావ 
సర వస్తువులను (కిరోసిన్‌, నూనెలు 
మొ.) సరఫరా చేసేందుకు ఒక 
కుటుంబానికి ఇచ్చిన గుర్తింపు పతం 
yellow ration card given to 
a family on which essential 
commodities are supplied in 
fair price shops మధ్య తరగతి, 
కుటుంబాలకు నమకూర్చిన పనుపుపచ్చు 
కౌర్డు పై చౌకధర దుకాణాల ద్వారా బియ్యం 
నరఫరాను పునరుద్దరించే ఆలోచన (పస్తుతా 
నీకి లేదని ... (ఆం. ప్ర 4589) 

పహాణి పత్రం వి. 
tram వ్యవసాయ భూములపై రైతుల 
కున్న హక్కు భుక్తాలను తెలిసే రెవిన్యూ 
శాఖ డాక్యుమెంటు government 
record in which the rights of 


pahaaNz: pa- 


207 


ownership of land pertaining 
to the agriculturists are 
noted నుండల రెవిన్యూ కార్భాలయా 
లలో రైతులకు నంబంధిందిన వహోణీ వ్యతాల 
తయారీలో ... (ఆం భూ 31589) 

పాంధథిక్‌ కమిటీ వి. 72221200 kami- 
Ti సిక్కుమతాచార్యుల మత సంఘం 
panthic committee అకల్‌ తక్త్‌ 
తొత్కాలిక (వధాన పూజారి ( ఫెస్‌ దర్భన్‌ 
నీంగ్‌ పై అయిదుగురు నభ్యుల పాంధథిక్‌ 
కమిటీ 15 ఆరోసణలు చేనీంది. (ఆం. ప 


309 87) 


సాకు (క్రి. paaky ఇతర ప్రాంతాలకు చేరు; 


వ్యాపించు శం 527౭౬౬ పంచాయితీలకు 
పాకుతున్హ తెదే. మురా ఫీట్లు (ఆం. భూ 
ధా 
19.2 88) 
పొకులాడు క్రీ. paakulaaDu లాభం 


పొందేందుకు అన్ని విధాలా ప్రయత్నించు 
to crave for ... మంతులు ఇప్పుడు 
వదవులకోనం పొకులాడుతున్నారని ... విమ 
రించాడు. (అం జ్యో 31287) 


(| 
పొకికం వి. 
డి 


అసంపూర్ణం partial ... 
డలోని ప్రభుత్య కార్యాలయాలు పాక్షికంగా 


paakSikam కొంత భాగం; 
విజయనా 


వనిచేశాయి. (విశా 20.687) 
పాగావేయు క్రి. paagaaveeyu (ఎన్నికలలో 
మెజారిటీ పొంది) విజయాన్ని సాధించు 
to capture (in election} ఆంధ 
i 
(పదేశ్‌' లో తెలుగు దేశం 
పేరు మోసిన కొన్ది నియోజక వర్గాలలో 
కొంగెస్‌ పాగా వేయటం ఖాయమని ... 


వ 
యూ 


కోటలుగా 


(ఈ 201189) 
పాటవం వి. 
చేయడంలో ఉన్న సామర్థ్యం (నిర్వహణ 
సామర్ద్యం, శక్తి! Capability ఇండియా 


paalavam ఒక పని 


కొనుగోలు చేనిన “బోఫోర్స్‌ * శతఘ్ముల 
పాటవం పట్ట (వతిష్షక్షనాయకులు అనుమా 
నాలు వ్యక్తం చేయడాన్ని ==, ఖండించారు. 


(ఆం. భూ 41087) 


పాటవ పరీక్ష వి. paaTava pariikSa 
వస్తువు సామర్థ్యాన్ని నమూనాగా ఉప 
యోగించి చూసి తెలుసుకొనే కార్యక్రమం 
test firing ... (పన్తుతం ఎం. ది. 
లు కూడా ఈ ఫీరంగుల పాటన వరీక్షలను 


ఖండించారు. (ఆం భూ. 6.10.87) 


పొటించు (క్రీ. 640264 నియమా 
లను లేదా ఆదేశాలను విధాయకంగా 
అనుసరించు లేదా ఆచరించు 10 
observe లోకాయుక్త నియమాకం విష 
యంలో (పభుత్యం (పానీజరును పూర్తిగా 
వొటించిందని ఆయన చెప్పారు. (ఆం జ్యో 


24.11.88) 


పొటుపడు (8. paaTupaDu లక్ష కసాధ 
నకోసం దీక్షతో పనిచేయు 10 strive 
(పజూన్వామ్యూన్లి రక్షించడానికి. శక్తి వంచన 
లేకుండా పాటు పడతానని ... ఆయన 
చెప్పారు. (ఉ. 112.87) 


పాఠం వి. paaTham చట్టాలు, ఉపన్యా 
సాలు మొ. నాటి యథాతథ లిఖితరూపం 
text of a resolution, speech 
etc. (ఆ బిల్లు ముసాయిదా (పతి తనకు 
కూడా అందలేదని స్పీకర్‌ చెప్పగానే) (వతిషక్ష 
సభ్యులు, ఈ సవరణ బిల్లు మునొయిదొ 
పూర్తి పారం (పచురితమైన ఇండియన్‌ ఎక్స్‌ 
శ (పెస్‌ పృతిక (ప్రతులను గాలిలో ఊపుతూ 
= అరిచారు. (ఆం. ప్ర 115.89) 
సాత్రికేయుడు వి. 
షతతికలకు వార్తలు, వ్యాఖ్యలు రాస 
వ్యక్తి; పుత్రికా రచయిత ౦1121151, 
pressperson సొయం[తం మూడు 


paatrikeeyuDu 


పాదయాత్ర వి 


గంటలకు శ్రీ రామారావు స్యాతికేయుల 
సమావేశాన్ఫి ఏర్పాటు చేసినట్టు అధికా 
రులు చెప్పారు. (ఆం. జ్యో 3.12.88) 


పాదపూజ వి. paadapuwa ప్రముఖుల 


మీద ఉన్న భయ, భక్తులతో వాళ్ళ కొళ్ళు 
కడిగి, మొక్కటం 7250108 ihe 
feet of a prominent person 
as a mark of reverence ముఖ 
మంత్రి శీ ఎన్‌, టి రామారావు దేశం 
పార్టీని స్థాపించిన నాటి నుంచి జరుగుతున్లా 
“పాదపూజ” బుధవారం విమూానాశయంలో 


ప్‌ ॥ 97.8 
(పత్యేక ఆకర్షణా అయింది. (& 97.87) 


paadayaatra 
ఏదైనా ముఖ్య విషయాన్ని (ప్రజల 
దృష్టికి తెచ్చి, వారి చైతన్యాన్ని ఉద్దీ 
సింప్ప జేయటానికి ప్రముఖ నాయ 
కులు కాలినడకన సాగించే ప్రయాణం 2 
journey on foot taken up by 
political and social leaders 
to create awareness among 
people about an important 
issue శ్రీ ఆజాద్‌ నిన్సు పొట్టా వీధుల్లో 
దాదాపు ఆరుకిలోమీటర్ల దూరం పాదయ్యాత 
జరిపారు. (ఆం ప్ర. 9289) 


పాదుకొల్సు (క్రి paadukolpu స్టీరపడె 


ట్టుగా చేయు; నెలకొల్పు t0 Create, 
establish పార్టీ పట్ట ప్రజల్లో విశ్వాసాన్ని 
పాదుకొల్ళాలని (ప్రదేశ్‌ కాం(గెస్‌ కమిటీ 
ఆఫీస్‌ బేరర్ధ నమావేశం న్లిర్ణయించింది. (ఆం 


భూ. 30.5.89) 


పాయింట్‌ ఆఫ్‌ ఆర్తర్‌ వి. paayinT 


aaf aarDar చట్ట సభలలో ఒక సభ్యుడు 
(ప్రసంగిస్తున్నప్పుడు మరో సభ్యుడు లేవ 
నెత్తే అభ్యంతరం point of order శ్రీ 
రమణీ లేవనెత్తిన పొయింట్‌ ఆఫ్‌ ఆధర్‌ 


తదుపరి, ముఖ్యమంతి ఈ (పకటన చేశారు. 
(ఆం ప్ర 25.489) 

పారద్రోలు §. 4472470044 ఒకచోటి 
నుంచి తొలగించివేయు; తరిమివేయు 
to drive out అందరం కలనీ ఈ 
సామాజిక నేరాన్లి పారదోలుదాం. (ఆం. జ్యో 


223 88) 


పారాట్రూపరు వ. _paaraaTruupary 
విమానంలోంచి పారాచూట్‌ సహాయంతో 
భూమి మీదకు దూకి యుద్రకార్యక్రమం 
నిర్వహించే సైనికుడు paratrooper 
కిరాయి. సైనికులకులను అణచివే 
యడంకోనం మాళ్తీవులకు వెళ్ళిన భారత 
నొర్మాటూపర్లు (సైనికులు స్యలృవ్యవధిలో 
విజయవంతంగా తను కర్త వ్యాన్చి నిర్దాహిం 
చారని ... (ఆం ప్ర 51188) 
పారామిలిటరీ దళం వి. paaraamili- 
Tarn dalam సాయుధ సైనిక శిక్షణ 
పొంది, రక్షణ విధులను నిర్వహించే 
(బోర్తర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ మొ.) దళం 
; అర్హ సైనికవ్యవస్ట paramilitary 
force వివిధ రాష్ట్రాలు కేంద పాలిత 
(ప్రాంతాలలో 1986-88 మధ్య నియుక్తు 
లైన పారామిలిటరీ దళాలలో 150 మంది 
మరణేంచారఠని ... చెప్తారు. (ఆం ప్ర 9589) 


పొరితో షికం వి. paarntooSikam ప 
లకు గుర్తింపుగా గౌరవ పూర్వకంగా ఇచ్చే 
డబ్బు stipend ఆయన బతికున్చుంత 
కాలం (సభుత్తం నుంచి 150 రూపాయలు, 
తనకు 50 రూపాయలు వచ్చేవని 

ఈ పారితోషికాన్సి నిలిపివేయడంతో జీవనం 
సాగడం లేదని చెప్పారా మె. (ఈ 20489) 
పారిశ్రామిక వేత్త వి. paarsraamika- 
veetta తగినంత పెట్టుబడి, యంత్ర 
సామగ్గి కార్మికులను కూర్చుకొని వస్తు 


209 


పార్పివ్యతి రేక 


వులను ఉత్పత్తి చేసే యజమాని 
industrialist దరఖాన్తు చేసేవారు 
(ప్యసథమంగా ఉత్పత్తి రంగంలో (వవేశిన్తు న్ల 
పారిశ్రామిక వేత్త అయి ఉండాలి, (ఆం. భూ. 


264 89) 


సార్కింగ్‌ వి. paarking (రోడ్డు ప్రక్కన, 


వాహనాలు నిలపటానికి ఉద్దేశించిన స్తలం 
parking place పార్కింగ్‌ స్టలంలోనో 
వాహనాలు నిలనొలి, (ఆం ప్ర 16.687) 


పార్లీ టికెట్‌ న. ౭27౯౫ TkeT ఎన్ని 
వూ! 


కలలో పోటీ చేసేందుకు తమ అభ్యర్థిగా 
గుర్తిస్తూ రాజకీయ పక్షం ఇచ్చే అనుమతి 
పత్రం (political) party ticket 
తనకు పార్టీ టీకెట్‌ ఇవడానికి మీరంతా 
అనుమతిస్తే నిలబడతానని ... తన అభిప్రా 


యాన్ది వేరీబుచ్చాదు (ఆం ప్ర 18.5 89) 


పార్షిరహిత ప్రొతిపదిక వి. paarTi- 


2764222 praatipadika (స్థానిక సంస్థలు, 
సహకార సంఘాలు మొ. వాటిలో) రాజ 
కీయ పకాల (పసక్తి లేకుండా ఎన్నికలు 
ర్మ అజాత 
జరిపే పద్ధతి non-party basis ... 
పార్ధిరహీత (పాతిపదిక పై ఎన్చికలు జరపాలని 
"కో ద 
(సభుత్తం నిర్ణయించింది. (ఈ 205 89) 
కార్యక్రమాలు వి, 
(బ.వ.) paarTrivyatireeka kaa- 
ryakramaalu ఒక రాజకీయ పక్షం 
విధానాలు, (ప్రయోజనాలకు భిన్నంగా 
నష్టం కలిగించే పనులు Anti-party 
activities పార్ష వ్యతిరేక కార్భుకలాపాల క 
౬౨ ర 
ఆయనను బహిష్కరించడమే సముచితం 
కాగలదని కాం గెస్‌(ఐ) అధిష్టానవర్గం అక 
స్మాత్తుగా ఈ ఎదురు దెబ్బతీని ఉంటుంది. 


(ఆం జ్యో. 217.87) 


పార్టీ సమావేశం వి. paarTii sama: 


veesam రాజకీయ పక్ష ౦ సభ్యులు ముఖ్య 

విషయాల చర్చలకు ఏర్పాటు చేసుకునే 

సభ party meeting ... పార్టీ నమా 

వేశం పారీ నాయకత్తం పై చర్చించలేదని 
అ Can 

ఆయన అన్నారు, (ఆం జ్యో 20.4 88) 


పార్టీ సాహిత్యం వి. paarTu saahityam 
ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన 
సిద్దాంతాలను, కార్యక్రమాలను వివరించే 
పుస్తకాలు, పతికలు, కరపత్రాలు, చిత్రాలు 
వగైరా party hterature ... వారి 
వద్ద నుంచి ఎస్‌. బి బి. ఇ. తుపాకిని, 
పార్ధ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
(అం (ప. 23.6 87) 

పార్తమెంటరీ కమిటీ వి. paar- 
(27262 22700 kamiTi (అభియోగాలు, 
వివాదాస్పద విషయాలను పరిశీ 
లించేందుకు) పార్లమెంటులోని వివిధ 
పక్షాల (ప్రతినిధులతో కూడిన 
సంయుక్త సంఘం parliamentary 
committee బోఫోర్స్‌ ఒప్పందం పై విచా 
రణ జరి సేందుకు నియమించుకున్ల పార్ధ 
మెంటరీ కమిటీ తన నివేదికను నమర్పించిన 
తరువాత్‌ ,.. (ఆం. జ్యో. 30.687) 


పార్లమెంటేరియన్‌ వి. paarlamen 2 
66722622 పార్లమెంటు చర్చలలో, కార్యక 
లొపాలలో విశేషానుభవం గడించిన ప్రజా 
(ప్రతినిధి parlamentarian దాదావు 
ఏడు దశాబ్దాలకు పైగా పార్ధమెం పేరియ 
నగా ఆయన పేరు నంపాదించిన (పా ఫెనరు 
రంగాపై ... (పశంసల నర్ధం కురి వీంచారు. 


(ఆం. ప్ర 55.89) 


పాలకపక్షం వి. paalakapakSam పరిపా 

లన చేస్తున్న రాజకీయ పార్లీ 74108 
(Ee 

party ఎవరు ఏమనుకుస్తా న్‌రే (ప్రభుత్వా 

నిక్కీ పాలక వక్తానికీ మధ్య ఉన్లు నరివద్దుల్సి 


పాలనాయంత్రాంగం బ్ర 


రద్దు చేయాలన్హ్రదే ముఖ్యమంతి లక్ష్యమై 
నట్టు స్నష్షమవుతుంది. (అం. భూ 66.87) 


పొలక పార్టీ వి. paalaka 226722? చూ. 


పాలక పక్షం. సీవీబ నివేదికపై చర్చను 
కోరుకుంటున్నారా అని డాక్టర్‌ హెప్పుల్లా 
సభ్యులనుద్దేశించి (సళ్ళించారు. అవునని 
పాలక పార్ట్‌ సభ్యులు చేతులెత్తారు. (ఈ. 


20.7.89) 


పాలకవర్గం వి. paalakavargam ఒక సంస 


కార్యకలాపాల నిర్వహణకోసం ఏర్పరచిన 
కమిటీ ruling body శ్రీశైల ఆలయ 
పాలకవర్గం ఖాళీ అయి దాదావు నాలుగు 
మూనొలయింది. (ఆం ప. 9.687) 


పాలనాకర్త వి. paalanaakarta పాలనా 


పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి 
administrator పంజూబ్‌కు చెందిన 
పోలీను అధికారులు, ఉన తన్హాయి పొలనా 
కర్తలతో చర్చించిన మీదట ఈ చర్వతీ 
నుకున్హట్టు ఆయన చెప్పారు. (ఆం జ్యో 
9.4 88) 


సాలనాపగ్గాలు వి. (బ.వ.) paalanaapag- 


gaalu పరిపాలనను నియంత్రించేందుకు 
అవసరమైన (కళ్లేల వంటి) అధికారం 
reigns of power రాష్ట్ర పాలనా 
పగ్గాలు చేతికంది ఏడు నంవత్తరాలు కొవ 
న్తున్దా పేదరికాన్ని సారదోల లేకపోయినం 
దుకు నీగ్గువడుతున్నానని ... ఆవేదన 
వెలిబుచ్చారు, (ఈ 207.89) 


paalanaa 
yantraangam ప్రభుత్వ , కొర్యక్రమాల 
నిర్వహణకు ఉద్యోగులతో అంచెలం 
చెలుగా ఏర్పడిన అధికార వ్యవస్థ 
administrative machinery ... 
(ప్రధాన మంత్రి నమావేశానికి రంగం నిద్దం 
చేసేందుకు పాలనా యంతాంగం ఆ 


రాత్రంతా పని చేనీంది. (ఆం ప్ర 211189) 


పొలనాసంస్కరణ వి. paalanaasam- 
skaraNa (పభుత్వ కార్యకలాపాల నిర్వ 
హణను మెరుగు పరిచేందుకు ఉద్దే 
శించిన మార్పు Administrative 
reform (ప్రజలకు మరింత సమర్థంగా పరి 
సాలనను అందించాలన్దు ధ్వేయంతో రాష్ట్ర 
(ప్రభుత్యం చేయతల పెట్టిన పరిపాలనానంన్క 
రణలకు తుదిరూపు ఇచ్చేందుకు ఏరా కైన 
ఎం (ఈ 17687) 

పొలశీతరీకరణ వి. paalas vita liikaraNa 
(పాలను సేకరించి పంపిణీ చేసేందుకు) 
చల్లబర్భి నిలువ ఉంచే పద్ధతి cold 
storage of dairy milk కరీoన 
గర్‌ జిల్లా జగిత్యాలలో గల పాలకీతలీకరణ 
కేంద్రాన్ని పునః[పారంభించాలని (వభుత్తం 
న్నిర్ధయించినట్టు ట్‌ బెల్లడం చారు. (ఆం. భూ 


37.87) 


పొలుపంచుకొను క్రి paalupancukonu 
ఒక కార్యక్రమంలో తమవంతు పనిచేయు 
to participate or share రాష్ట్ర 
(ప్రభుత్యం త్తరలో ఏర్పాటుచేన్తున్లు వంతె 
నలు, రహదార్హ నిర్మాణ సంస్థలలో (పవాసాం 
(ధులు పొలువంచుకోవాలని (శీ రామారావు 
నూచించారు. (ఈ 11789) 


పొలుపోవు క్రి. paalupoovy ఆలోచన 
లకు ఆందు, మనసుకు తట్టు (వ్యతిరేక 
(క్రియారూపంలోనే వస్తుంది) t0 Cath 
an idea సంజాబ్‌ నమన్వుకు రాజకీయ 
పరిష్కారం కనుగొనడానికి, సీక్కుల నాయ 
కులో చర్చించడానికి సిద్దంగా ఉన్నామని 
(ప్రభుత్తుం వదేవదే చెప్తోంది. అకాలీల నుధ్వ 
ఉన్ల చీలికలు ఎవరితో చర్చించాలో పాలు 
పోకుండా చన్తున్తాయి. (ఆం భూ 22789) 


పాల్పడు క్రి. paalpaDu అవాంఛనీయమైన 


211 


పొవు వి, 


పాసింగ్‌ షాటు వి. 


పనిచేయు t0 resort to, do sth 
undesirable మార్చి 29న అసెంబ్లీ 
ఆవరణలో (ప్రదర్శన చేసీ సభాధిక్కారానికి 
వొల్పడినందులకు ౨౭మంది కార్యకర్తలను 
శిక్తంచిన విషయం విదితమే. (ఈ 26489) 
744674 ఇతరుల ప్రయో 
జనాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పి 
నట్టు నడిచే వ్యక్తి లేదా సంస్థ pawn 
(of persons) పజాస్యాన్యు వ్యతిరేక 
వ్యూహంలో కర్నాటక గవోర్జ్సల్‌ “పావుగా 
మూరారని ఆయన విమర్శించారు, (ఆం (ప. 


234.89) 


పాశ్చాత్యకూటమి వి. paas caatyakuu- 


Tam అమెరికా; ఐరోపాలలోని పడ 
మటి అభివృద్ది చెందిన దేశాల సంఘటన 
western bloc ఎందుకంటే జపాన 
పాశ్చా త్స కూటమితో స్ట్రేహంగా ఉంటు 
న్దది. (ఆం భూ 16.488) 

paasing SaaTu 
ఆటలో బంతిని తమ ఆటగాళ్ళకు నేర్పుగా 
ఆందివ్వటం passing shot పాసింగ్‌ 
వొట్టు కూడా అద్భుతంగా కొట్టాడు. (ఆం 


(ప. 1.9.89) 


పింఛను వి. 77624622 1. ఉద్యోగ విర 


మణ చేసిన వారికి చట్టపరంగా (ప్రభుత్వం 
ఇచ్చే నెలవారీ ఆర్థిక చెల్లింపు pension 
2. పేదకుటుంబాలలో ఆదుకునే వారు 
లేని ముసలివారికి, సంశ్లేమ పధకంలో 
భాగంగా (పభుత్వం అందించే నెలవారీ 
ఆర్ధిక సహాయం pens1on వృద్ధావ్యపు 
వీంఛను సౌకర్యాన్టి కల్పించేందుకు 60 
సంవత్సరాలు వయోపరిమితి మించరాదని, 
ఈ పింఛన్లు కూడా జీవన వ్యయ నూచిని 
అనునరించి పెంచుతూ ఉండాలని కమిటీ 
కోరింది. (ఆం ప్ర. 20.4 88) 


పికెట్‌ ఏవ. ౯7067 నేరస్తుల పై నిఘా వేసి 


ఉంచేందుకు తగినచోట ఏర్పాటు చేసిన 
కొద్దిమంది పోలీసుల లేదా సైనికుల 
బృందం picket (police) కీలకమైన 
అన్ది (నదేశాలలో వికెట్లను ఏర్పాటు చేశారు. 
(ఉ. 15.6.87) 

పికెటింగ్‌ వి. 260727 కోర్కెలసాధన 
కోసం ప్రదర్శకులు కార్యాలయం ముందు 
గుమికూడి, ఇతరులను లోపలకు అను 
మతించకుండా నినాదాలు చేస్తూ నిరోధిం 
చడం picketing ఏడాదిపాటు ఓవీకతో 
ఉన అధ్యాపకులు మరో పదిరోజులు ఓవి 
కపభ్హ ఈ నెల 9వ తేదీన తలపెట్టిన 
పి కెటింగ్‌ కార్కక్రమాన్గి విరమించుకోవాలని 
... కోరారు. (ఆం జ్యో 81288) 

పీక్కటిల్లు క్రి. pikkaTillu శబ్దం హోరె 
త్రినట్టు (పతిధ్వనించు 10 resound 
ఆయోధ్య రామయ్యకు గుడిక ప్రేంతవరకూ 
విశ్రమించబోమన (వతొజ్జల నినాదాలు దిక్కు 
అను సీక్క టిల్లజోశాయి. (ఈ. 10.11.89) 


పీచ్‌. వః pic (క్రికెట్‌ మైదానంలో 
వికెట్ల మధ్యనున్న చోటు pitch (of 
a cricket ground) సిన్‌పై ఖాదిర్‌ 
విజ్ఞుంభించడంతో ఇంగ్లాండు వికెట్లు నరు 
నగా పడ్డాయి. (ఆం జ్యో 261187) 

పీచ్‌ కారిచేయు (క్రి pickaariceeyu (పంపు 
సహాయంతో) (క్రిమిసంహారక మందును 
పంట పై సన్నని ధారలుగా పడేట్టు చల్లు to 
spray దీని నివారణకు 'పెథెన్‌ యం-45 
మందును 2 (గ్రాములు లీటరు నీటికి కలిపి 
హెక్టారుకు 1000 లీటర్ల మందు (దవాన్లి 
పీచ్‌ కొరిచేయాలి, (అం. జ్యో 252 88) 

పిటిషన్‌ వి. piTiSan న్యాయంకో 
రుతూ కోర్టులో దాఖలు చేసే ఫిర్యాదు 
petition ప్రధాన న్యాయమూర్తి శ్రీ 
భాన్మ్క రన్‌ వయస్సుకు సంబంధించిన ఒకో 


వీటీషన్‌ జననరి 4న తేదీ తరువాత న్యుపీం 
కోర్టులో విచారణకు వస్తు నందువల్ల ఎం (ఆం 
ప్ర 4188) 
పీడివాదం వి. 
రత్రా సాక్ష్యాధారాలను, భిన్నాభి పాయా 


piDwaadam ఇత 


లను పరిగణించకుండా, ఒక సిద్దాంతాన్ని, 
విశ్వానొన్ని మొండిగా అనుసరించడం 
dogmatism (సజాస్యాన్వుం బూడ్డువా 
భావన అనా నూరి సు వీడివాదాన్ది వమ్ము 
చేసినందుకు కూడా గోర్చుబేవ్‌ను విశేషంగా 
అభినందించాలి. (ఈ 27.5 89) 

పిపాస వి. 7౭24426864 లక్ష్యాన్ని సాధించాలన్న 
తపన thirst నాలో వీపాన ఇగిరిపోనంత 
కొలం నేను పోరాదుతూనే ఉంటాను అని 
ధీమాగా చెపీ ౫. (ఈ 13989) 

పిలుపు వి. Dlupu సంస్థలు, నాయకులు 
(పజలను ఉద్యమాలలోనికి రావలసిందని 
కోదే (పకటన call త్మీవవాదుల వీలుపు 
మేరకు తను దుకాణాలు మూసీ వేయాలని 
వర్తకులు నిర్ణయించుకున్నారు. (ఆం ప్ర 
14.689) 

పీలుపునిచ్చు (క్రి pilupuniccuy సంస్థలు, 
నాయకులు ఆయా సమస్యల పై (పోరాడేం 
దుకు) కదిలి రమ్మని (ప్రజలకు ఉద్భోధించు 
to give a call, exhort people 
to respond to an issue or a 
situation దేశంలో అవినీతిని అంతః 
చేసేందుకు యువజనుల 
ఐక్షంగా పోరాడాల్సి ందిగా = నాయకుల 


విద్యార్దులు, 


పీలువునిచ్చారు. (విశా. 131087) 

పీకనొక్కు §. pukanokku స్వేచ్చను 
హరించి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియం 
తించు; అణచు 10 strangle, 
supress ‘పరువు నష్టం బిల్లు వ్‌ 


కల పీకనొక్క డానికి కాదని ప్రధాని న్నవ్షం 


చేశారు. (ఉ. 289.88) 

పుంజుకొను (క్రీ [40044024 క్రమంగా బల 
పడు 10 gain strength రాష్ట్రంలో 
తెలుగుదేశం బల హీనవడి, కౌం్యగెస్‌ పుంజు 
క్‌ "ంటున్దు దశలో కౌంగెస్‌లో అనైక్యత 
తలెత్తడం దురద్భష్షకరమని ... తెలిసింది. 
(ఆం జ్యో 26488) 

పుట్టగొడుగులు వి. (బ.వ) puTTago- 
Dugulu (మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ 
ఫలితంగా) అధిక సంఖ్యలో పుట్టుకొచ్చే 
ఒకే రకం సంస్థలు, నిర్మాణాలు మొ. 
mush-rooms గత రెండేళ్ళలో హైదరా 
బాద్‌ నగరంలో బోగస్‌ ఫైనాన్స్‌ కంపెనీలు 


పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి ... ఇన్తామని 
(ప్రచారం చేశాయి. (ఉ 15687) 
పునఃపరిశీలన వి. punahpari$ nlana 


గతంలో తీసుకున్న నిర్ణయం లేదా విధానం 
బాగోగులపై తిరిగి జరుపుకునే సమీక్ష 
revision (పస్తుత తీర్చును వునఃవరిశీలిం 
చడానికి ... (ఈ 18689) 
పునఃప్రారంభించు §. punahpraaramb- 
hincy గతంలో ఆగిపోయిన కార్యక్రమాన్ని 
తిరిగి మొదలు పెట్టు to reopen, 
resume ... టిప్పుసుల్తాన్‌ టెలీనీరియల్‌ 
మూటీంగును సెస్పెంబరు సదో తేదీ నుంచి 
పునః (పారంభిస్తు న్వారు. (ఈ 14889) 
పునర్‌వ్యవ స్ట్రకరణ వి, 
vasthukaraNa ఉన్న పద్ధతిని, నిర్మా 
ణాన్ని మార్చి కొత్త రూపు కల్పించటం 
reorganisation మంతివర్గ పునర్‌వ్య 
వస్తీకరణ గురించి విలేకరులు (పళ్టించగా 
ఇప్పుడిప్పుడే ఆ ఆలోచన ఏమీ లేదని స్నృష్టం 
చేశారు. (ఆం జ్యో. 19 488) 


punarvya- 


పునర్‌వ్యవ స్థికరించు §. punarvyava- 


sthnkarincu ఉన్న పద్రతిని, నిర్మా 
(ఆ 


213 


పునరంకిత దినం వి. 


పునరారంభ విత్తవిధానం వి. 


పునరావాసం వి. 


ణాన్ని మార్చి కొత్త రూపు కల్పించు 
to recast, 60220156 వి.ని.ని (టూ 
జోనల్‌ కమిటీలను కూడా పునర్‌వూవస్త్రీకరిం 
చడానికి కొంగెస్‌(ఐ) అధిషగా నవర్గం నుము 
ఖంగా ఉనట్టు తెలినీంటి. (ఈ 13789) 


punarankita 
dinam ఒక ధ్యేయంసట్ల దీక్షను మరో 
సారి ఉద్దాటించే రోజు rededication 
dy శ్రీమతి ఇందిరాగాంధీ హంతకుల 
తుపాకీ గుళ్ళకు బలయిన అక్టోబర్‌ ౩1న 
తేదీ జాతీయ వునరంకిత దినంగా పొటి 
స్తారు. (అం భూ. 271087) 


punar- 
aarambha vittamdhaanam బడ్జెట్‌ 
కేటాయింపులతో సంబంధం లేకుండా 
కార్యక్రమాలకు ద్రవ్యం వినియోగించే 
పద్దతి, శూన్య విత్త విధానం 2లాం 
based budget 'వునరారంభ విత్త 
విధానం” అధికతము వనూళ్ళు మయొద్నలైన 
మార్గాల ద్యారా కొరతను పూడ్భుకుంటా 
మని ఆర్దిక మంతి (సకటించారు. (ఆం ప్ర 


14 7.87) 


పునరాలోచించు (క్రి. punaraaloocincu 


తీసుకున్న నిర్ణయాన్ని అమలు చ 
ac) 

ముందు తిరిగి పరికీలించు 
reconsider ఆంధ (సదేళ్‌ వికలాంగుల 


to 


సహకార నంస్హను మపొళా శిశు నం క్షేమశా 
ఖలో విలీనం చే సే విషయాని రా ప్ర(వభుత్వం 
పునరాలోచిన్తున్సుట్లు తెలిసింది. (ఈ. 5687) 
punaraavaasam 
(ప్రకృతి వైపరీత్యాలు లేదా రాజకీ 
యాది కారణాల వల్ల సర్వం కోల్పోయిన 
వారికి) తిరిగి జీవితాన్ని సాఫీగా సాగిం 
చేందుకు తగిన వనరులు కల్పించటం 
rehabilitation లొంగిపోయిన వారికి 


(పభుత్తుం వునరావానం కల్తిన్తుందని, వ్యవ 
సాయం చేనుకునే వారికి రుణ నొకర్పం ... 
అన్ని వసతులు (పభుత్యం అందజేస్తుందని శ్రీ 
రొమారావు పేర్కొన్నారు. (ఆం ప్ర 30689) 
పునరావృతం వి, punaraavRtam 
గతంలో జరిగిన సంఘటనలు తిరిగి జర 
గటం repeated పదేండ్ల (క్రితం ఉత్తర 
భారతమంతా కాం(గెస్‌( విని తరన్కరించిన 
పరిస్టితి ఈనాడు హర్యానాలో వునరా 
వృతమైందని చెప్పువల సీ ఉంటుంది. (విశా 


20.6.87) 


పునరుత్తానం వి. _punarutthaanam 
ప్రాముఖ్యం కోల్పోయిన స్టితి నుంచి 
తిరిగి బలమైన శక్తిగా ఆవిర్భవించటం 
resurrection 1980లో మళ్ళీ ఇందిరా 
గొంధీ వునరుత్తానం చెందినపుడు . . (అం 
భూ. 20.6 87) 

పునరుద్దాటించు §. punarudghaaT- 
264 లోగడ చెప్పిన విషయాన్నే తిరిగి 
నొక్కిచెప్తు t0 reiterate శ్రీలంక తమి 
తుల నమన్వను ఆదేశ (పాదేశిక నమత, 
ఐక్కుతల పరిధిలోనే వరివ్మరించాలని తాము 
కోరుతున్హుట్టు భారత (ప్రభుత్యం గురువా 


రంనాడు వునరుద్దాటోం చింది. (ఆం జ్యో, 
5.6 87) 
పునరుద్దరణ వి. _punaruddharaNa 


గతంలో అనులులో ఉండిన విధానాన్ని 
తిరిగి అమలులోకి తేవటం revival, 
వీజీ దేశంలో (ప్రజా 
స్వామ్యం పునరుద్దరణకు చర్చలు తీనుకు 
నేలా భారత (వభుత్తుం తన పలుకుబడి 
ఉవయోగించవల నీందిగా 


restoration 


౨ (ఈ. 5687) 

పునరుద్ధరించు §. punaruddharincu 
గతంలో ఉండిన విధానాన్ని తిరిగి అమలు 
పరచు లేదా (పవేశపెట్టు to revive, 


214 


reintroduce, restore వాణిజ్యం, 
సరకు రవాణా ఒవ్పుందాన్లి వునరుద్దరించే 
విషయం నేపాలొాజు శ్రీ బీరేంద దృవ్షీకీ 
తీనుకు వచ్చామని ... 


అన్నా రు (ఈ 


19.7.89) 


పునక్తర్శనమిచ్చు (కీ. punardars anam- 


iccy (కొన్నాళ్ళు మరుగున పడి) తిరిగి 
క్రియాశీలకార్య క్రమాలలో పాలొను *ం 
make a, reappearance కవీల్‌ 
బదులు గవాన్కర్‌ మదో రెండు మూడేళ్ళు 
కెప్టెన్‌గా కొనసాగి ఉన్నా విశ్వనాథ్‌ పస్ట్‌ 
(కీ కట్‌ లో పున్లర్థర్భ నమిచ్చి) ఉండేవాడు. (ఈ 


3.3 88) 


పున ర్నిర్మాణం వి. punarnirmaaNam 


దెబ్బతిన్న కటడాలను తిరిగి కటడం 
రు లు 
reconstruction జసానగర్‌ పునర 
ర్వా లొనికి కూడా ఇరాక్‌ దేశం అత్యంత 
(పొధాన్యత ఇనోంది. (ఆం ప్ర 20.9 89) 


పునశ్చరణ తరగతులు వి. 74265 caraNa 


taragatulu నేర్చుకున్న విషయాలను 
మరోసారి మననం చేసుకుని, కొత్త పోక 
డలను తెలుసుకొనేందుకు ఏర్పాటు 
చేసిన బోధనా కార్యక్రమం refresher 
course విద్యార్దులకు అం అయ్యేలా 
సులభమైన పద్దతులలో విద్యాబోధన చేసేం 
దుకు ఉపాధ్యాయులకు _వునశ్రరణ తరగ 
తులు వీర్పాటు చేయాల్సిన అవనరం ఉందని 
అనారు. (ఆం. భూ. 95.89) 


పునస్సమికరణ వి. punassamukaraNa 


విడివిడిగా ఉన్న బృందాలు తిరిగి ఒకటి 
కావడం Tealignment రాజకీయ శక్తుల 
పుననమీకరణ జరిగి కౌంగెస్‌(ఐ) పూర్తిగా 


ఏకాకి అయింది. (ఆం భూ. 20687) 


పునస్పమిక్షి అచు (కీ. punassamnikSincu 


విధానాల, కార్యక్రమాల మంచి చెడ్డ 


లను మరొక్కసారి బేరీజు వేయు t0 

reevaluate, review పన్ను (పోతా 

హకాలను పునసమీక్షించాలని (పభుత్వ ద్‌ 

కాలిక ఆర్థిక విధానం కూడా నూచిస్తోందని 
చెప్పొరు. (ఈ 6.6.87) 


పునాదులు వేయు §. punaaduluveeyu 
సంస్థాగత నిర్మాణానికి తగిన (పాలిప 
దిక తయారు చేయు to prepare 
a base (for the growth of an 
organisation) (గ్రామస్థాయి. నుంచి 
రాష్ట్ర నాయి వరకు పార్టీ నిర్మాణానికి 
ఆనాడే వునాదులు వేశామని అన్నారు. (ఆం 


ప్ర 231287) 


పురమాయించు (క్రి. puramaayincu ఒక 
పనికి సంబంధించిన బాధ్యతలు నెరవేర్చ 
మని ఒక వ్యక్తికి అప్పగించు t0 entrust 
'ఫెయిల్‌పొక్ష, రక్షణ ఒప్పందాల గురించిన 
నమాచారాన్ని సీంగ్‌ నుంచి రాబట్రవలనం 
దని కూడా ఆయనను వురమాయించారు. 


(ఈ. 5687) 


పురస్కరించుకొని కీ. వణ puraskar- 
mcukoni విషయాలను ఆధారం చేసు 
కొని in connection with పలువురు 
దాఖలు చేసుకున రిట్‌ వీటీషన్హను పురన్క 
రించుకొని న్యాయమూర్తి ... సస్పెన్షన్‌ 
ఉత్తర్వులు జారీ చేశారు. (ఈ 5687) 
పురోగతి వి. ౫7౦౦94౪ (అభివృద్ధి దశలో) 
ముందుకు సాగటం progress జాతి 
పురోగతికి అవరోధంగా పరిణమించిన అవి 
నీతి ఆశ్రిత వక్షపాతాల నిర్మూలనకు యువ 
కులు ఉద్యమించాలని ఉదోధించారు. (ఆం 
జ్యో. 16.887) 

పురోగమించు (క్రి puroogamincu లక్ష్యం 
వెపు ముందుకు సాగు t0 move 
forward ఈ రోజున (శ్రామికవర్గం ఆత్మ 


215 


పరిశీలనా, విమర్శలతో తమ ఉద్యమాన్ని 
సీంహావలోకనం చేసుకుని లోటుపాట్లను 
సరిదిద్దుకొని పురోగమించాలనే ఆదర్భం లేర 
మర్చుగె పోయింది. (అం. ప్ర 1589) 

పుష్కరం వి. ౬౨427272 పన్నెండు సంవ 
తృరాల కాలం a period of twelve 
years రాజేంద (వసాట్‌ వదవిలో ఉన్ల 
పువ్మరం పొటు తప్పనిసరిగా దక్టిణాది రాష్ట్రా 
లలో పర్వటీంచేవారు. (ఆం భూ 17.889) 

పుష్కలం వి. pusSkalam ఇబ్బడిముబ్బ 
డిగా లభించటం abundance ... ఈ 
(పాజెక్టు సాంతం పూర్తయితే మొత్తం తెల్లక్ష ల 
ఎకరాలకు సాగునీరు లభించి వ్యవసాయం 
పువ్మలం కాగలదని రాజీన్‌కు రామారావు 
వివరించారు. (ఈ. 28188) 

పూచి వి. 2446౪ బాధ్యతతో కూడిన హామీ 
undertaking నిజాయితీగా _ నిన్నా 
శ్రంగా వన్ములు కడతామని వాణీజ్బుం పారి 
(శ్రామిక మండలులు పూచీ ఇస్తే (పభుత్వం 
రాయితీలు ఇస్తుంది 

పూచీకత్తు వి. puucukattu నిందితులను 
వదలిన తర్వాత శాసనబద్దులై ఉంటారని 
కోర్టులో జామీను ఇప్పించేవాళ్ళు ఇచ్చే 
హామీ పుత్రం 561” ఇద్దరు వ్యక్తుల 
పూచీకత్తుతో పాటు ఐదువేల రూపాయల 
బాండ్‌ తదితర ఆంక్షలు విధించి జూమీను 
ఇచ్చారు. (ఈ 3589) 

పూనుకొను క్రి. 744244072౪ (పనిగట్టు 
కొని, ఒకపని చేయటానికి ఉపక్రమించు 
to indulge ఇంతకుముందు తీసుకున 
చర్చలను దెబ్బతీసే చర్చలకు ఏ దేశమైన 
పూనుకుందా అన్హు విషయానస్టు కూడా 
పరికీలించాలన్నారు. (ఆం ప. 161087) 

పూర్ణకుంభ స్వాగతం వః DUUT- 
Nakumbha swagatam ఆలయాలలో 


దేనాలయ సంప్రదాయాలతో ప్రముఖు 
లకు ఎదురేగి పలికే ఆహ్వానం 2 
welcome given to important 
persons at Indian Temples 
with Temple honours భారత 
బాలికలు గోర్పుచెవ్‌ కు సౌభాగ్యానికి చిహ్మ మైన 
'వూర్దకుంభం తో స్వాగతమిచ్చారు, (ఆం జ్యో 
4.7.87) 

పూర్తిబెంచి వి. puurtibenci చూ. పుల్‌ 
బెంచి (సధాన న్యాయమూర్తి శ్రీ యోగేశ్వర 
దయాల్‌ (పభ్బతులతో కూడిన పూర్తిబెంచి 
ఇప్పుడు కోవా రెంటో రిట్‌ను న్వీకరించినం 
దున మళ్ళీ వినయం చర్చనీయాంళమైంద 
న్నారు, (ఆం. (ప. 5789) 

పూర్తిన్ధాయి ఏ. puurtsthaayi లోటు 
పాట్టులేని సంపూర్ణ స్థితి full-scale 
కాలయాపన చేయడం ధ్యేయంగా కనివీ 
న్తుంధని, పార్దమెంటులో పూర్తిన్హాయి చర్చ 
జరగాలని (శ్రీ జెపాల్‌ అన్నారు. (ఆం ప్ర 
6.687) 


పూర్య్వభూమిక ఏ. puurvabhuumika 
(ఒక సంఘటనకు) ముందుగా జరిగిన 
సంబంధిత విషయాల మొత్తం, నేపథ్యం 
background 1947లో తొట్టతొలిసా 
రిగా ఢిల్టలో ఆసియా సంబంధాలపై మహో 
నభ జరగడానికిది వూర్లభూమిక, (విశా 


6.10.87) 


పూర్యాపరాలు వి. (బ.వు pu- 
urvaaparaalu (25 సంఘటనకు) 
ముందు తర్వాత జరిగిన సంబంధిత వష 
యాలు related incidents which 
happen before and after an 
episode నంఘటన పూర్వాపరాలు విన 
రిన్తూ గతనెల ౩31వ తేదీన ఇద్దరు వైశ్యుల 
కుటుంబాల ఇళ్ళను నక్నలెట్లు దోచుకున్నా 


రని ఆయన బెప్ఫారు. (ఆం. భూ. 3.289) 


పూర్వాదాన జామీను విశఇై447722422%24 


jaamiinu అరెస్టు చేస్తారని ఊహించి 
ముందుగానే తెచ్చుకునే బెయిలు; 
ముందస్తు బెయిలు Anticipatory 
bail ఎక్స్‌ పెస్‌ (గ్రూప్‌ నార్తావ(తికల 
ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ వివేక్‌ ఖైతాన్‌కు 


ముంజూరు అయిన పూర్యాదాన 
జామీనును బొంబాయి హైకోర్టు 


న్యాయమూర్తి జస్టీస్‌ డీ. ఎన్‌. మెహతా 
బుధవారంనాడు ఖరారు చేశారు. (అం. భూ. 


3.987) 


"పెండింగు వి. 7262577946 అంతిమ 


నిర్భయం తీసుకోని లేదా పరిష్కారం 
చెప్పని స్థితి pending యూనియన్‌ 
కొర్పెడ్‌ పై భారత (ప్రభుత్యం నేసిన కేసు 
విచారణ జిల్లా కోర్టులో గత ఏడాదికాలంగా 
పెండింగులో ఉంది. (ఆం. ప. 18.9.87) 


పెంపొందు §. pempondu బలపడు 


to be strengthened తమిళపులులు 
ఈసారైనా తమవద్దగల ఆయుధాలనిటేనీ 
అప్పజెప్పీతే జూఫ్లా ద్వీపకల్పం నుస్ఫీళ 
శాంతిని పొందే అనకొశాలు సెంపొందు 


తోయి. (ఆం. (ప 1510.87) 


పబచ్చరిల్లు క్రి. peccarallu మితిలేకుండా 


సెరిగిపోవు t0 erupt, break out 
శ్రీలంకలో హొంన మళ్ళీ సెచ్చరిల్లింది. (ఈ. 


15 5 89) 


పెచ్చు పెరుగు §. peccuperugu అతిగా 


సెరిగిపోవు t0 be on high nse గత 
15 రోజులుగా ఈ (పొంతంలో నక్ష లెట్లు 
కొర్భకలాపాలు పెచ్చు పెరగడంతో పోలీసులు 
సామాన్య (పజలను పట్టుకొని చితహింనలకు 
గురిచేన్తూ విద్యుత్‌ నరఫరా నిలివీవేస్తు 
స్టారు. (ఆం ప్ర. 101287) 


"పెచుమీరు §. peccumuru అవధులు 


“ఊజడసరం వి. 


దాటి పెరుగు tO cross the limit 
తెలుగుదేశం (ప్రభుత్యం హయాంలో కుల 
తత్తం పెచ్చుమీరిందని ఆయన వినుర్భిం 
చారు. (ఈ 22589) 

పెట్టు క. peTT4 అమలు చేయు, విధించు, 
ప్రకటించు 10 declare, IMpose 
అదే విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 
పెట్టాలని డిమాండ్‌ చేయటం కూడా నీ. 
నీ. వికీ నచ్చలేదు. (ఈ 6388) 


పెట్రోలింగ్‌ వి. 6270027287 శాంతి భద 
తల రక్షణకు పోలీసులు ఏదైనా ఒక 
(ప్రాంతంలో (వాహనాలలో) సాయుధులై 
తిరుగుతూ పరిశీలించటం patrolling 
కొళ్ళీరు దక్షణ (సాంతంలోని అనంతనాగ్‌ 
పట్టణంలో నీ.ఆర్‌. పీఎఫ్‌. పెటోలింగ్‌ పై 
వేర్పాటు వాదులు చేతి బాంబులు వినర 
టంతో నలుగురు జవాన్లతో సహా ఆరుగురు 
గాయపడ్డారు. (ఆం భూ 7889) 

పెడచెవిన బట్టు క్రి peDacevinapeTTu 
(ఇతరుల సూచనలను) వినకుండాపోవు, 
నిర్హక్ష్యం చేయు 10 turn a deaf ear 
పంజూబ్‌ సమస్య పై అభిలనక్ష సమావేశం జర 
పాలన (పతివాదనను కూడా కేందం పెడ 
చెవిన పెళ్టుడం దేశ్ళవజల దురద్దుష్టం. (ఆం. 
భూ 25.56.89) 

చబెడదాౌరి పట్టంచు క్రీ. peDadaari pa T- 
Tincyu తప్పుడు సమాచారం ఇచ్చు; 
పొరబాటు అవగాహనను కలిగించు 10 
mislead or misguide ముఖ్యమంతి 
ఆర్డీ సీ బన్ఫు ఛార్జీల పెంపుదల విషయంలో 
తప్పుడు నమాచారం ఇట్టి (పజుల్ది పెడదారి 
పట్టిస్తున్నాడని వారు ఆరోవీంచాడు.. (ఈ 
1.6 89) 

peDasaram (గౌరవం 
లేకుండా) నిరక$ంతో కూడిన ధోరణి 


217 


బత్తనం ర 


"పెదఎత్తున క్రి.విణ. 
(శ) 


recklessness తొము వారిని మంద 
అన్‌ { 9 

లిస్త ద్యొరం వద్ద ఎమి రాణ వున్హుదో 
చదువుకోనుంటూ పెడనరంగా బదులు చెప్పీ 


దిగిపోతున్నారని వారన్నారు. (ఆం ప 15.687) 


పెత్తందారీ పోకడ వి. 7647242677 


pookaDa శక్తిమంతమైన ఒక (పభుత్వం 
ఇతర (ప్రభుత్వాల పై అధికారం చెలాయించే 
ధోరణి hegemony నేపొల్‌-శ్రీలంక 
నమన్వల పరిష్కారంలో తమదేశం సెత్తం 
దారీ పోకడలనెంత మాతం అవలంబించడం 
లేదని (సకటించారు. (ఈ 18.7.89) 


pettanam రాజకీయ, 
ఆర్థిక పరమైన నియంత్రణ; అజమాయిషీ 
control ఆసీయా వనిఫిక్‌ (పొంతంలో 
గొని, (సవంచంలోని మరే ఇతర (పాంతం 
పెనగానీ పెత్తనం మాదంటు మాదని ఏ 
ఒక్కరూ వివాదానికి దిగరొదని (వకటించారు. 


(ఈ 195 89) 
“పదవినిరుచు క్రి. pedavivirucy 
(ముఖ కవళికల ద్యారా అసం 


తృప్తిని వ్యక్తంచేయు tO express 
dissatisfaction రాష్ట, బడ్జెట్‌ నమా 
వేశం పూర్తి అయిన పెంటనే నమీక్షించిన (ప్రతి 
షృక్షనాయకులంతా "పెదవి విరిచారు. (అం. 
భూ. 20489) 

peddaettuna 
ఎక్కువ పరిమాణంలో; భారీగా 0 
large scale (వజాస్యామ్యు నంస్కరణ 
లను కోరుతూ విద్యార్దులు పెద్దఎత్తున జురు 
పుతున్హ ఆందోళన విషయం చర్చకు రాలేదని 
తెలిపారు. (ఆం భూ 17589) 


"బద్ద పీటవేయు (క్రి 26666272 Taveeyu 


అధిక ప్రాముఖ్యం ఇచ్చు t0 give top 


prioritv or prominence జూతీ 


218 


యన్హాయిలో చేపట్టిన అయిదు సాం కేతిక “పెనాల్టీ న్ట్రొకు వి. penaalTii sTrook 


ఉద్యమాల్లో మంచినీటి నరఫరా ఉద్యమానికి (హాకీ ఆటలో) ఒక టీము వాళ్ళు ఎక్కు 
పెద్ద వీట వేశామని ... (ఆం జ్యో 1510.88) వగా పౌల్‌ చేసినప్పుడు దానికి శిక్షగా 
బద్ద పెట్టున §.dn. peddapeTTuna ఎదుటి టీముకు నేరుగా గోలు చేయ 
చాల ఎక్కువ స్థాయిలో, తీవ్రంగా డానికి ఇచ్చే అవకాశం (ఒక్క గోల్‌ 
vehemently సభలో (వతిషక్ష నభ్యులు కీపర్‌ మాత్రమే దాన్ని అడ్డుకో డానికి 
పెద్ద పెట్టున నిరనన తెలిపారు. (ఈ 101287) వీలుంటుంది.) penalty stroke 


మ్యాచ్‌ (పథమార్థంలో నరేష్‌ కుమార్‌ సెనాల్టీ 
స్తోకును గోలగా మలిచి జట్టుకు ఆధిక్యత 
చు క 
తెచ్చి) పెట్టాడు. (ఆం ప్ర 29.789) 


"పెద్దమనుషుల ఒడంబడిక వ, 26౯- 
damanuSula oDambaDika ఆంధప 
దేశ్‌ రాష్ట్రం ఏర్పడినప్పుడు అందులో 


భాగంగా తెలంగాణాను చేర్చేందుకు అంగీ పెనుగులాట వి. penugulaaTa అధి 
కరిస్తూ, తెలంగాణా అభివృద్ది గురించి కారం లేదా ఆధిపత్యంకోసం వ్యక్తులు 
కొన్ని రక్షణలు ఏర్పాటుచేస్తూ ముఖ్య పడే ఘర్షణ 5trUggle (for power 
నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం or supremacy) అగనాయకులిద్దరు 
gentlemen’s agreement గత 36 పార్టీ పై ఆధివత్సంకోసం పెనుగులాట ప్రారం 
సంవత్సరాలుగా పెద్దమనుషుల ఒడంబడికతో భించవచ్చు) (ఆం భూ. 20687) 
నవో తెలంగాణా అభివృద్దికి నంబంధించిన సెనుదుమాౌారం వి. penudumaaram ఒక 
అనేక అంశాలు కాగితాల కే వరిమితమయ్యా సమస్యపై చెలరేగిన తీవ్రమైన వివాదం 
యని ఆరోవీంచారు. (ఆం (ప్ర 14289) furore, serious criticism కుంభ 

"సెన్‌ డౌన్‌ సంక్‌ వి penDaun sTrark కోణాలు, కరోర వాస్తవాలు రచ్చ కెక్కిన 
కార్యాలయాలలో ఉద్యోగులు పని ముట్టు (ప్రతిసారీ (వభుత్వవక్షాన్హి నంకటం నుంచి 
కోకపోవటం ద్వారా తెలిపే నిరసన pen తప్పుంచడానికీ లోక్‌నభ స్పీకర్‌ శ్రీ బల 
down strike మున్సిపల్‌ పైస్‌-ఛైర్మన్‌ రాంజక్కల్‌ చక్రం అడ్డువేస్తున్ల తీరువర్ణి, 
నీబ్బుంది పట్ల అనుచితంగా (వవర్తించినందుకు గౌరవనీయ నభావతి నివ్షాక్ష కత, రాజ్యాల 
నిరననగా ఉద్యోగులంతా. పెన్‌డౌన్‌ న స్ట్రైక్‌ నిబద్దతల పై ఇప్పటికే కావలసినంత పెనుదు 
చేస్తున్నారు. (ఆం. ప్ర 17.386) మారం రేగింది. (ఈ 105 89) 

పెనార్తీ పరుగు వి. 76222027 parugu పెనుభారం. వి. penubhaaram 
((కికెట్‌ ఆటలో) ఒక జట్టు నియమ భరించడానికి కష్టం అని పీంచేంత 
నిబంధనలను పాటించనందుకు ఎదుటి ఎక్కువ బరువు heavy burden 
టీముకు బోనస్‌గా ఇచ్చే పరుగు (financial) ఏపేటా శనిలా ముంచుకో 
penalty run గోవా ఐదు ఓవర్లు స్తున్ష ఈ ప్రకృతి వైపరీత్యంవల్ల వందలాది 
తక్కువగా వేనీనందుకు పెనార్తీ జపం కోట్లరూపాయల ఆస్తే వరదలవాలవుతూ (ప్రజ 
లభించడంతో ఆంధ్రకు గోవాపై మొదటి లపై పెనుభారం పడుతోంది. (ఈ 29789) 
ఇన్నింగ్స్‌లో 23 పరుగుల ఆధిక్యత లభిం సనుమార్పు వ. penumaarpu పెద్ద 


చింది. (ఆం. భూ. 14.12.87) స్థాయిలో తేడా serous change 


మల్హర్‌రావును నక్షులైబ్లు కిడ్నాప్‌ చేసీ, 
చం పేనీన దరిమిలా కరీంనగర్‌ జిల్లా “తెలు 
గుదేశం” పార్టీలో పెనుమార్పులు వచ్చే నూచ 
నలు కనిపిస్తున్నాయి. (ఈ. 12689) 
పెనుముప్పు వి. penumuppu చాల (ప్రమా 
దకరమైన పరిస్థితి serious danger 
జూతి వ్యతిరేక శక్తులు తిరిగి ఏకనువుతూ 
కార్డీ ర్‌లోని కొన్ఫీ (పాంతాల్లో (పజల (పాణా 
అకు ఆస్తులకు 'పెనుముప్తుగా సరిణమిన్తును 
తరుణాన ... (ఈ 29889) 

పెరి స్రోయికా వి perstrooyikaa 
సోవియట్‌ సమాజ పునర్నిర్మాణంకోసం 
ఆ దేశాధినేత గోర్చచేవ్‌ ప్రవేశ పెట్టిన 
సంస్కరణ విధానం peristroika పెరి 
త్రోయికా భారలత్‌-నోవియట్‌ నినీరంగంలో 
కూడా (సవేళించింది. (ఆం భూ 18789) 
"పెరోల్‌ వి. perool అత్యవసరమైన వ్యక్తిగత 
కారణాల పై కొంతకాలం జైలునుంచి విడు 
దలయ్యే సమయంలో తాను తప్పించు 
కుపోననీ, ఇతర నేరాలకు పాల్పడననీ ఖైదీ 
ఇచ్చేహమీ par0le హబీబ్‌ రెండేళ్ళకు 
పైగా జైలుశిక్ష అనుభవించాడు. ఇంతలో 
ఆయన తండ ఆరోగ్యం నరిగాలేని కార 
ణంగా పెరోల్‌ పె విడుద్దలైనాడు. (ఆం. భూ. 
3.5.89) 
పర్మ నెంటగు 
(సంస్తలో) పూర్తికాలం ఉద్యోగిస్థాయిని 
పొందు t0 become permanent 


కీ, permanen Tagu 


(as an employee) రోల్‌ కార్మికు 
లుగా వనిబేన్తున్లు వ్యక్తుల్లో కొందరు తప్పుడు 
నర్హిఫీకెట్లు దాఖలుచేసీ  పెర్మ నంటయ్యారని 
యూ గా 

తెలినీంది. (ఆం ప 20987) 

పెరుంకేజీ వి. persanTeejn ప్రభుత్వం 
నుంచి మంజూరయిన డబ్బులో వందకు 
ఇంత చొప్పున కాం ట్రాక్టర్లు అధికా 


219 


రులకు ముట్టజెప్పే మామూలు 
(లంచం) certain percentage of 
the contract amount offered 
by the contractors to the 
officials concerned as a bribe 
ఇంజునీర్డు తప్పుడు ధ్ధవీకరణలు చేని తద్వారా 
నంబంధిత కాం(ట్లొక్తద్ధకు ఎక్కువ మొత్తంలో 
నిధులు న్యుట్టుజౌవ్పీ అందులో పెర్ఫం కేజీ 
రూపంలో కొంత తీనుకుంటారనే ఆరోపణ 


లున్హాయి. (ఆం ప 20987) 


పెల్టుబుకు క్రి. pellubuku ఒక్కసారిగా 


పైకి ఎగదన్నుకొని వచ్చు tO erupt 
(పజాస్యామ్య ని కేందీకరణ మీదో ముక్కు వే 
(ప్రధాని (పన్తుతం పంచాయితీరాజ్‌ వ్యవస్త 
పట్ట (పేమ పెల్తుబకడానికి (పేరణ ఆంటే 


నమ్ము శక్షంకాదు. (ఈ 3589) 


పెవిలియన్‌ వి. peuliyan క్రికెట్‌ ఆట 


గాళ్ళు విశ్రాంతిగా కూర్చోడానికి మైదానం 

పక్కనె కట్టిన భవనం 

హెయిన్స్‌ ఒక్క పరుగు కూడా చేయక 

ముందే అరడజను మంది తోటి ఆటగాళ్ళు 

పెవిలియన్‌కు పాళ్సిపోయాతు. (ఆం జ్యో 
హ్హా 


pavilion 


9271187) 


పేకమేడ వి peekameeDa పునాదిబలం, 


గోడలబలంలేని భవంతి; అట్టముక్కలతో 
కట్టిన ఇల్లు house of cards ఈనాడు 
మనదేశంలోని (వతిషక్షాలను ఆయన విమర్శిం 
చారు. ఇవి నమీవ భినిష్యత్తులో పేకమేడలా 
కూలిపోవడం అనివాద్ధుమని ఆయన అభిప్రా 


యపడ్డాడు. (ఆం భూ 2589) 


పిచీ వి pee ఇరుపక్షాల మధ్య వివా 


దంతో కూడిన తగాదా COntroversy, 
contention తమ రెండు దేశాల మధ్య 
గతంలో తలెత్తిన విభేదాలు, పేచీలవట్లు ఉభో 
యులూ త్మీవవిచారాన్లి వ్యక్తం చేస్తూ 


(ఆం. భూ 16589) 


పేరుకుపోవు (కీ. peerukupoovy ఒక 
చోట పోగుపడు tO pile 0 దీనికీ 
తోడు ఆ మిల్లులు తమ మొత్తం ఉత్పత్తిని 
వ్మికయించలేక పోవడంతో నిల్దులు "పేరుకు 
పోతున్నాయి. (విశా 121087) 

పరుపొందు (క్రి peerupondu (పఖ్యాతిని 
సంపాదించు *+ం be wellknown, 

హెచ్‌. మ ల కన్నా 
తక్కువ సామర్థ్యంగల (ట్రాక్టర్ల తయారీలో 
ఐషర్‌ తిరుగులేనిదిగా పేరుపొందింది. (అం. 
జ్యో 18.12 87) 

పేర్కొను (కీ. peerkonyu (ప్రత్యేకంగా (పస్తా 
వించు; తెలుపు t0 mention రాష్ట్రాల 
యొక్క కలయి కే కేంద్రం అని రాజ్యూంగంలో 
స్నవ్షంగా పేర్కొన్నారని ఎం (ఈ. 22.488) 


famous 30 


పల్సి వేయు క్రి 7664627664 (పేలుడు 
పదార్థాలు ఉపయోగించి ధ్వంసం చేయు 
to blast తీవవాదులు వొవునియా 
జిల్లాలో వంద అడుగుల మేరకు రైలు 
పట్టాలను పేల్తి వేశారు. (ఆం ప 
పేస్‌ “బౌలర్‌ వి. pees baular వేగంగా 
పరిగెత్తి బంతులు విసిరే బౌలర్‌ (స్పిన్నర్‌ 
బౌలింగ్‌ చేసే విధానానికి భిన్నం) 


pace-bowler భారత పేస్‌ 


9.6.87) 


బౌలర్లు 
ఈ రోజు పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను మువ్పుతి 
పులు పెట్టారు. (ఈ. 121289) 

"పైచేయి వి. 6266631 ఆధిక్యంలో ఉన్న 
స్థితి upper hand, advantage 
సంపాదనలో స్టైఫీదే పైచేయి. (ఆం. జ్యో. 
1.6 87) 

“పైరవీ వి. 7267471 పాలనా విషయా 
లలో తమకు అనుకూలమైన నిర్ణయాలు 
జరిగేందుకు (ప్రముఖుల ద్వారా ఒత్తిడి 
తేవటం practice of resorting 


to pressurising people in 


220 


important positions to get 
decisions made in one’s own 
favour without any regard 
to the procedures ముఖ్యంగా ప్రెర 
వీలు చేసేవారికి ఏ పదవీ ఇవ్వకూడదని 
ముఖ్యమంత పట్టుదలగా ఉన్నారు. (ఉ. 


9.687) 


"పైరవీకారుడు వి parraviikaaruDyu అధి 
కార వర్గాల ప్రాపకంతో తనకు లేదా తన 
వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించే 
వాడు political broker, middle 
man సంచాయితీరాజ్‌ నంస్థలను నిర్వీర్భం 
చేస్తున్న స్వార్థశక్తులతోను, రాజకీయ పైరనీ 
కారులతోను నిరంతర పోరాటాన్ఫి కొనసా 
గిన్తాం అని (ప్రకటించాడు, (ఈ 11589) 


పెలట్‌ ప్రాజెక్టు వి. pailaT praa- 
jekTu ఏదైనా కార్యక్రమాన్ని పూర్తిస్థా 
యిలో అనులు చేయడానికి ముందుగా 
కొదిగా పరీకించి చూడడానికి ఉదేశించిన 
ళు యి డయా | 
పథకం; ప్రయోగాత్మక పరిశీలన pilot 
project వయోజనవిద్వాశాఖ ఆధ్బర్వంలో 
పెలట్‌ (సాజెక్టు కింద (పతినుండలంలోనూ 
'ఆదర్భ (గౌమం” వధకొన్హి ఈ నెల 15 
నుంచి (పారంభించనున్ద్ర ట్లు తెలిపారు. (ఆం 


ప్ర 45.89) 


పొంగిపొర్పు (కీ. pongiporlu (నీరు) 
పూర్తిగా నిండిపోయి, బయటకు (ప్రవ 
హించు tO overflow పొంగిపొరలే 
మురుగునీటి కాల్వల వ్యా పగిలిన మంచినీటీ 
పైవులవ్వ ూ జంట నగరాలరోడ్డు చెడిపోయే 
పరిస్టితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. 


(ఈ 19.5.89) 


పొంచి ఉండు §. బ్రం26 unDu (హరా 
త్తుగా జ చేసేందుకు) చాటున దాగి 
ఉండు t0 hide behind sth. పొలా 


లాట్‌ జు ల్‌ శా 1 

లల చొప్పుగూళ్ళ మాటున పొంచి వున్హు 
దుండగులు దొడి జరపటంతో ఆయన అక్క 
డికక్కుడే మరణీంచారు (ఆం 


జ్యో 3388) 


వొందుపరచు (క్రి. ponduparacu (ముఖ్య 
మైన పత్రాలలో) ఒక విషయాన్ని చేర్చు 

46 incorporate తర్వాత ps 
జ్రను తుదిరూవం యిది అనుల్లోకి వచ్చిన 
భారత రాజ్యాంగంలో పొందుపరచిన శాంతి, 
వలన వ్యతిరేక, నహకొర, నహజీవ 
లకే మహానభోొ ఉలేజక్‌ 


అబన 


కరమైన నవథభ్యుం. 
61087) 

పొట్టన పెట్టుకొను §. poTTanapeT- 
Tukonu నిర్దాక్షిణ్యంగా చంపు, చావుకు 
కారణమగు t0 kill తీవనాదులు నేడు 
ఒక శక్తీనంతమైన బాంబు పేల్చి నలుగురు 

పోలీనులను పొట్టన పెట్టుకున్నారు (ఆం ప్రై 
24 489) 

పొడచూపు క్రి poDacuupu (కొత్తగా) 
ఎరడు t0 arise, appear ఈ 
మార్పులు చేనీన తర్వాత జిల్లా పార్టీ నాయ 

లకు (4, శి వాలెడ్డితొ ఆభివొయ భేదాలు 

పొడచూవొయి. (ఆం వ 291187) 

పొడిగించు క్రి p0Dwmcu (కాలపరిమి 
తినిహెచ్చించు t0 extend (time) 
నేటి కార్యక్రమాల గడువు ముగినీన తరువాత 
మోడునాదు నభ సమయాన్ని పొడిగించారు. 


(ఆం ప్ర 224869) 


పొత్తు వి. potty రాజకీయ పార్టీల 
మధ్య సహకారం alliance (among 
political parties) తమిళనాడులో 
ఎన్ఫికల నిర్హహణకి (ప్రకటన వెలువడేలోగా 
కౌం(గెస్‌(బ)తో తము పార్ట్‌ పొత్తుగురించి 
తుది న్లిర్ధయాలు తీనుకోవడం జరుగుతుం 
దని ఆయన పేర్కొన్నారు. (ఆం. జ్యో 


91088) 


221 


పొదుపు చర్య వి. podupu carya ప్రభుత్వ 
నిర్వహణలో ఇ రులను తగ్గించడానికి ఉద్దే 
econcoriy measure 


వీలుగా ... “ఉ 13458) 


పొరుగుదేశం ఏ porugudeesam ఒక 
డేశపు సరిప గొడ్డును ఆనుకొని ఉన్న మదో 
అ neighbouring ల 
గుదేశాలు ఆయుధ పొటవంలో పురో 


గమిన్తు న భారతదేశమూ తదనుగు 


గ? 


మారాను నరణం చేయకతప్త లేదు. 


స్‌ 
౮ 


ము. 


ఈ 24589) 

పోకడ వి. p౧okaDa ఆలోచన, (ప్రవర్తనకు 
సంబంధించిన తీరు, ధోరణి attitude, 
trend (పైవేట్‌ న్మూళ్ళ యాజమాన్యం 

పోకడలను నియంత్రణ చేసీ న్యాయ బద్దంగా 

వంతుళ్ళుకు జీతాలు అందేలా చేయాలి. (ఆం 

భూ 3.589) 

పోటాపోటీగా (కివి. poo Taapoo 2422626 
ఒకరికొకరు తీసిపోని విధంగా; సమడి 
గా neck to neck, close రెండో 
అర్హభాగంలో రండు జట్టు పోటాపోటీగా 
ఆడొయి (ఈ 27.789) 

పోటీ వ. 
వంటే కార్యకమాల్లో పాల్గొని) ఒకరిపై 
మరొకరు గెలుపు సాధించడానికి పయ 
త్నించటం tournament, contest, 


pooTn (కీడలు, ఎన్నికలు 


competition ఈ ఏడాది ఫెడరేషన్‌ 
కప్‌ పోటీలు టోక్యోలో అక్షోబరు ఒకటవ 
తేదీ నుంచి తవ తేదీ వరకు జరుగుతాయి. 
(అ 
పోటీచేయు §. pooTuceeyu ఎన్నిక 
లలో అభ్యర్థిగా నిలబడు to contest 
(elections) 


ప్ర 19789) 


కొంగె స్‌(ఐ) అభ్వరిగా 


మాజీ శాసన నభ్యుడు శ్రీ బి. ఆర్‌. దొరై 
స్వామి నాయుడు పోటీచేస్తు న్నారు. (ఆం ప్ర 
3110 89) 
పోటీతత్వం వి. 
ఒకర్ని ఒకరు అధిగమించాలన్ను పట్టుదల 
competitive spirit భారతీయ పారి 
(శ్రామిక రంగంలో సరళీక్రత విధానం కొన 
సాగుతుందిని, అలాగే పోటీతత్వాన్ని కూడా 
కొనసాగిస్తామని వరిశ్రమలమంతతి చెప్పారు. 


(ఈ 26.56.89) 


poo Tutatyvam 


పోటీపడు (క్రి బ00 222240 * ఏదైనా ఒక 
పనిని సాధించడంకోసం లేదా ఫలితం 
పొందడంలో తన (ప్రత్యర్థి మీద విజయం 
సాధించాలని తీవంగా ప్రయత్నించు to 
vie, compete జిల్లా పార్టీ అధ్యక్ష వద 
వికి పార్టీలోని (గూపులు పరస్పురం పోటీ 
పడుతుండడంతో పార్టీ నాయకుల మధ్య 
ఉన్ల తీవ విభేదాలు వెలుగులోకి నచ్చాయి 
(ఆం ప్ర. 2911.87) 

పోడియం వి. 0001347 చట్టసభలలో, 
సభాధ్యక్షుని వేదిక podium అధికార 
వక్ష నభ్యులు పోడియం” దగ్గరకు ఎందుకు 
పోయారని, (పళ్ళించగా, (పతిషక్ష సభ్యులు 
అక్కడికీ పోవటంవ్య, నభావతిని రక్షీంచడా 
నికి వెళ్ళాం అని మంతి అన్నారు. (అం. ప్ర 
12.887) 

పోడు వ్యవసాయం వి, 700.0౪ 
vyavasaayam ప్రతి ఏటా కొత్తచోట 
అడవి నరికి వ్యవసాయం చేయటం shift 
cultivation పొట్ల కూటికోనం గిరిజ 
నులు చేసే పోడు వ్యవసాయాన్ది అరికడ 
తానని అందుకు అవనరమైతే అసెంబ్లీలో 
బిల్లును (వవేశ పెడతానని (ఆం భూ 
21087) 

పోరంబోకు భూమి వి. poorambooku 
bhuumi ఎవరి హక్కుభుక్షంలోనూ లేని 


222 


సలం waste land ముఖ్యమంతి పోరం 

భూములతో వ్యావొరం చేయదలచు 

కున్నారు అని నిమర్భించారు, (జం. భూ 
145 89) 

పోరాట పటిమ వి. pooraaTa paTima 
సమస్యల్ని ప్రతికూలపరిస్థితుల్ని ఎదుర్కొ 
నేశక్తి fighting spirit లాంబా. ఒక 
ఇంటర్యూలో “నాకు అమరనాథ్‌ పోరాట 


పటీమ అంటే చాల ఇష్తం ... ప అన్నాడు. 
(ఆం. భూ. 20489) 

పోరుఫోరియో వి. _poorTufoohkyoo 
అ 


(మంత్రులు నిర్వహించే) పరిపెాలనాశాఖ 
portfolio ఆదివారం వదవీ (వమాణం 
స్వీకరించిన మంతుల పోద్డ్దువోలియోలను 
ఇంకా (ప్రకటించలేదు. (ఆం ప్ర 51289) 

పోలగు (కీ. poolagu ఎన్నికలలో ఓటర్లు 
తమ బ్యాలట్‌ సేపర్తను వినియోగించు 
కొను to be polled కొని పోలింగ్‌ 
కేందాల్లో ఐతే 75 శాతానికిపైగా ఓట్లు 
పోలయ్యాయి. (ఈ 186.87) 


పోలింగ్‌ వి. 00172 ఎన్నికలలో ఓటర్లు, 
ఎన్నికల కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును 
వినియోగించుకోవటం polling ఉదయం 
ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు 
గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది, (అం 
(ప్ర 16687) 

పోలింగ్‌ అధికారి వి. pooling 2442204647 
ఎన్నికల కేంద్రంలో, ఓటర్లకు బ్యాలట్‌ 
పేపర్లు ఇచ్చి ఎన్నికల్ని నిర్వహించే (పభు 
త్యోద్యోగి polling officer ఒక పోలింగ్‌ 
అధికారిని కూడా కడప జిల్లాలోనే చంపే 
శారు (ఈ. 231189) 

పోలింగ్‌ ఏజెంట్‌ వి. 2004729 eejenT 
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ది తరపున, 
ఎన్నికల కేంద్రంలో కూర్చొనే పరిశీలకుడు 


polling agent ఒక పార్టీకి చెందిన 
నొరు రండవ పార్టీకి చెందిన పోలింగ్‌ ఏజెం 
ట్‌ను అనుమతించడానికి నిరాకరించడం వల్ల 
రెండు పార్ధీల మధ్య వివాదం తలెత్తింది. 
(ఆం పై 2411 89) 

పోలింగ్‌ కేంద్రం వి. pooling keendram 
ఎన్నికల రోజు ఓటర్లు వచ్చి తమ ఓటు 
హక్కు వినియోగించుకోటానికి ఏర్పాటు 
చేసిన స్తలం polling booth కమలాపు 
రంలోని ఒక పోలింగ్‌ కేందంలోకి దుండగులు 
వెళ్ళి బ్యాలెట్‌ పె ట్రైలో నీళ్ళు పోశారు. (ఈ 
23 1189) 

పోలింగ్‌ బూత్‌ వి. poling buut చూ. 
పోలింగ్‌ కేంద్రం. రాష్ట్రంలో మొత్తం పన్త్రాం 
డువేల పోలింగ్‌ బూతులను ఏర్పాటుచేశారు. 
(ఈ 18.689) 

పోరిట్‌బూ రో వి. pDoliTbyuuroo రాజ 
కీయ పా లలో (సాధారణంగా కమ్యూ 
నిస్టు పా / ముఖ్యనిర్ణయాలు చేసే కార్య 
నిర్వాహక బృందం polit bureau 
ఈ వ్యవహారాన్థి పూర్తి పోలిట్‌బ్ఫ్యూరోగాని, 
సెంటల్‌ కమిటీగాని పరిశీలించాల్సి ఉంటుం 
దని నాయీ సంఘం తెలియజేసింది. (ఈ 
20 5 89) 

పోలీసు రాజ్యం వి, 
Jyam (ప్రజాస్వామ్య పద్దతుల ద్వారా 


poolnsu raa- 


కాకుండా, అణచివేత చర్యల ద్వారా 
సాగించే పరిపాలన police state “ఇదే 
వురొజ్బుం, పోలిను రాజ్యం” తమకు గిటఇ 
(I) 
వారిని వొంనీంచడం, వారిపట్ల దౌర్హన్యంగా 
వ్యవహరించడం పోలీనులకు పరిపాటి అయి 


నట్లుగా కనివీస్తునదని ... పేర్కొన్నారు. 
(ఆం. ప్ర 29 7.88) 
పోస్టుమార్హమ్‌ వి. 0080472627 4227 


మృతదేహంపై వైద్య పరీక్షలు జరిపి, 


223 


మరణానికి గల కారణాలను డాకరు నిరా 
వక అ 


పౌర జీవనం వి. 


పౌర సరఫరా వి. 


రించటం postmortem తిరుపతిరావు 

శవాన్ది పోన్టుమ్మూర్థం జరిపేందుకు జగిత్యాల 

ఎస్‌. వ, ముగ్గురు కానిస్టేబుళ్ళు, ఒక 
0 రు 

డాక్టరు, మరో ఇద్దరు సహాయకులు బీపులో 

బెల్టారు, (ఆం ప్ర 2989) 


పోస్టర్‌ వి. 2008027 నినాదాలు, చిత్రా 


లతో కూడి ఉండి రాజకీయ, సామాజిక 
ప్రచారాలకు ఉపయోగించే పెద్ద ప్రచార 
షృత్రం poster పొత కౌన్సిల్‌కు డీ సెంబర్‌ 
13న జరిగే ఎన్జీకల (పచార కార్యక్రమాల్లో 
భాగంగా వెలువడిన ఈ పోస్హర్ద పై గూర్మా 
నేత శీ నుభాష్‌ మీష్షింగ్‌ చేవాలు ఉంది. 
(ఆం జ్యో 212.88) 

26476 juvanam 
సామాన్య (పజల దైనందిన జీవితం ౧1716 
life ఎక్కువ వేతనాలు ఇన్వాలని, కార్మి క 
నంఘం హక్కు లకోనం దేశవ్యాప్త om 20 
లక్షలమంది కార్మి కులు 24 గంటలపాటు 
నమ్మ పాటించారు పౌర జీవనం స్తంభించి 


పోయింది. (ఆం ప్ర 6789) 


పౌర వొాలన వి. paura paalana (పజాభి 


(పాయాన్ని (ప్రతిబింబించే (సాధారణ ఎన్ని 
కల ద్వారా వచ్చిన) (ప్రభుత్వం నిర్వహించే 
పరిపాలన CIVIC rule ఫీజీలో జూతివై 
షమ్యాన్సి తొలగించి (పజాస్యామ్య పద్దతిలో 
తిరిగి పౌర పాలనను ఏర్పాటు చేయాలని 


ఎం (అం ప్ర 1410 87) 


పౌరసత్వం వి. paurasatvam ఒక దేశ 


ప్రజానీకంలో ఒకరిగా రాజ్యాంగపరమైన 

గుర్తింపు Citizenship పదిలక్షల డాలర్ధ 

"సెటుబడి పెటీ, కనీనం రెండేళ్ళపాటు వది 
6 హూ 

మందికి ఉపాధి కల్పించగలిగితే 

బ్ధులో పొరనత్యం ఇచ్చి వేయాలని & బిల్లు 


అయిదే 


నూచిన్తున్హాది. (ఆం ప్ర 26789) 


paura sarafaraa 


(ప్రజలకు (పభుత్వ అజమాయిషీలో నిత్యా 


వసర వస్తువులను (పంచదార, కీరో 
సిన్‌, బియ్యం మొ.) అందజే 


యటం public distribution of 
essential commodities పామో 
లిన్‌ ఆయిల్‌ కుంభకోణాలకు నంబందించి 
కరస జిల్లా పౌర నరఫరా అధికారిని 
సస్పెండ్‌ చేశారని తెలినీంది. (౬ 27.87) 
ప్రై ష్రకాహారం త pau5 Tikaa- 
haaram మానవ శరీరానికి కావల 
సిన పోషక విలువలు సరైన పాళ్ళలో 
ఉన్న భోజనం nutritious food, 
balanced diet సార్స్‌ దేశాలలో 100 
కోట్లు (జులు నర్మక్షరాన్వులు, పౌష్టికాహారం 
హాక్‌ తెలిపాడు. 


లోవించినవారని ... డాక్టర్‌ 


(& 16488) 

(పకటన వి. prakaTana అధి 
కార పూర్వకంగా వెల్లడించే విషయం 
announcement, statement, 
declaration ఎన్ఫికల (పకటన అనం 
తరిం ఇలాంటి నంఘటన జరగడం ఇదే 
(పథమం, (ఆం ప్ర 151189) 

ప్రకటించు §. prakaTincu ఆధీకారి 
కంగా ఒక విషయాన్ని వెల్లడించు to 
declare or announce స్పీక్‌ బల 
రామ్‌ జుకర్‌ నేటి రాజీనామాలను ఆమో 
దించారని డివ్యూటీ స్పీకర్‌ తంబిదురై నభలో 
(వకటించారు. (ఈ 27.77.89) 

ప్రకృతి వైపరీత్యం వి. prakRt vaiparr- 
yan తుఫానులు, వరదలు, వర్షాభావం 
వంటి వాటివల్ల కలిగే భారీ నష్టం 
natural calamity (పకృతి. వైపరీ 
తాలు సనంభివించినపుడు పంట రుణాల 
వడ్డీని రద్దుచేసి సాలు మొత్తానికి వాయిదాల 
నౌకర్భం కల్పించాలని నభ కోరింది. (ఈ 
1.589) 


224 


ప్రక్షాళన వి. 7245624274 ఒక వ్యవస్థలోని 

లొసుగులను, లోటుపాట్లను పూర్తిగా తొల 

గించటం cleansing or purifying 

(sth) చైనా కమ్యూనిస్టు పార్రలో అవినీతి 
డ్‌ (Se) ee 

(ప్రక్షాళన కార్య క్రమాన్చి చేపట్టడం ద్యారా 

వలుకుబడిని పునరుద్దరించుకు నే యత్తాలు 


చేపట్టారు. (ఆం భూ 3.789) 


ప్రగతినిరోధకం వి. pragatinirood- 
hakam సామాజికంగా ముందడుగు వేయ 
డానికి ఆటంకమైనది reactionary, 
anti - progressive పగతినిరోధక 
శక్తులు తెచ్చే ముప్పు వామ వక్షాలు గుర్తించ 
కపోవడం విచారకరనుని ఆయన అన్నాడు. 
(ఉ 24 488) 


ప్రగతిపథం ల 


er 


pragatapatham 
ప్రజా జీవన విధానంలో ముందడుగు 
వేసే మార్గం, అభ్యుదయ మార్గం 
progressive path రాష్టాన్శి (పగతిప 
థంలో నడిపించడమే తను పార్టీ లక్ష్యమని 
వారన్నారు, (ఈ 8589) 
ప్రగతిశీలక బిల్లు వి. 7729263 212/246 
ballu సమాజాభివృద్ధికి దోహదం చేసే 
అంశాలతో కూడిన చట్టపు ముసాయిదా 
progressive bill అర్‌. ఎస్‌ వి. 
ల ధోరణే నాకు ఆళ్చర్యం కలిగిస్తున్లది అని 
ఇ్రఠువంలో 
(వగతిశీలక బిల్లును లోక్‌సభలో (ప్రతిపక్షాలు 
వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కొదని 
ఆయన అన్నారు, (ఈ 16589) 


శ్రీ రాజీవ్‌ గాంధీ అన్నారు. 


ప్రగతిశీల పార్తి వి. pragatis tila 26672 
సమాజాన్ని ముందుకు నడిపించే లక్ష్యాలు 
కలిగిన రాజకీయ సక్షం progressive 
party కొంగెస్‌ , జనతాదళ్‌ పార్టీని భవివ్య 
త్తులో గుర్తిస్తే ఆ ప్వార్టీని ఎదుర్కొ నేందుకు 
తమ పార్ధ అన్ది (ప్రగతి కీల పార్దీలతో వొత్తు 


కుదుర్భు) కుంటుందని ఆయన అన్నారు. (ఆం 
ప్ర 26.489) 

Blot ప్రత్యామ్నాయం వి. pragatr- 
snla pratyaamnaayam అభ్యుదయ 
లక్ష్యాలతో కూడి, ప్రస్తుత పాలక పక్షా 
(AN = రి 
నికి దీటుగా నిలబడగలిగిన మరో రాజ 
కీయ 
democratic alternative (ప్రగతి 


శక్తి progressive and 


కీల (వత్యామ్బ్మాయమే భావికి బాట. ది. 
8.6.87) 
ప్రగాఢవాంఛ వి. pragaadhavaancha 
ఎంతో కాలంగా కోరుకున్న తీవమైన లేదా 
బలమైన కోరిక cherished wish ... 
నేపాలతో పరస్పర (ప్రయోజనకరమైన సంబం 
ధాలు ఏర్పరచుకోవాలన్హుది భారత (సగాఢ 
వొంఛభ్‌ అన్నారు. (ఈ 27.489) 
ప్రగాఢ విశ్వాసం వి, 
vi$ vaascm గట్ట నమ్మకం strong 
belief కొం గెస్‌, దేశం అభ్బర్దులిద్దిరూ 
తమ విజయం పై (వగాఢ విశ్యానొని వ్యక్తం 


pragaadha 


చేస్తున్నారు. (ఈ. 81189) 

ప్రచార ఉద్యమ సంఘం వి. 774- 
caara udyama sangham (రాజకీయ 
పక్ష విధానాల గురించి) దీక్షతో (పజలకు 
తెలియజేసేందుకు ఏర్పాటయిన కమిటీ 
publicity committee ... 27 
మందితో నేరుగా ఒక (ప్రచార ఉద్యమ 
సంఘాని కూడా ఆయన (ప్రకటించారు. 
(ఆం. ప్ర. 3.5.89) 

ప్రచారం వి. 74622747 ఒక విషయం 
గురించి ఎక్కువ మంది (ప్రజలకు తెలి 
యజేయటం publicity ఎంత చేనీనా 
(ప్రచారం ఉంకేనే తగిన (పొచుర్భం లభి 
స్తుంది ... (ఈ 17.687) 


(ప్రచార మాధ్యమం వి. 77662272 


225 


ప్రచార 


ప్రచ్చన్న యుద్ధం లః 


maadhyamam (పజలతో సంబంధాలు 
పెట్టుకునేందుకు, విధానాలను, ఇతర విష, 
యాలను వారికి వివరించి చెప్పేందుకు 
అనువైన సమాచార సాధనం (రేడియో, 
టి.వి., సినిమా మొ.) mass media 
నీనిమాల ద్యారా [ప్రజల్లో వలుకుబడి ముంచు 
కుని ముఖ్యమంతులయిన వాళ్ళు ఆ (వచార 
మాధ్యమాన్చి మరొకరు ఉపయోగించుకుం కే 
భరించలేరు. (ఆం భూ. 20687) 
సవాహం వి. 
(ప్రజలకు రాజకీ 
యాది విషయాలను దీక్షతో వివరిం 
చేందుకు ఉద్దేశించిన ఏడు దోజుల 
కార్యక్రమం publicity week (2 
programme spanning a week 


pra- 


caara saptaaham 


intended to explain about 
political and other issues) 
రాజ (పభుత్వం అనునరిన్తున్లు కొర్టు క వతి 
రేక విధానాలను నిరనీన్తూ 7 కోర్కెలతో ఈ 
నెల 24 నుండి 31 వరకు (ప్రచార నవ్తా హోన్చి 
పొటీంచాలని _ ఎ.ఐ.ట్‌యు. నీ రాష్త్ర నమితి 


న్నిద్దయించింది. (వ. 10787) 


ప్రచార సాధనం వి. 77266476 saad- 


hanam చూ. ప్రచార మాధ్యమం. 
వనిచే 
న్తున్లు ఆకాశవాణ్కీ దూరదర్భన్‌ల కేంద్రాల 
ముందు జూన్‌ 26న దేశ వ్యాప్తంగా వీకె 


టింగ్‌ చేయాలని ... (ఈ. 25.589) 


కొంగెస్‌-ఐ (ప్రచార సాధనాలుగా 


pracchanna 
yuddham వ్యక్తులు, సంస్థలు లేదా 
దేశాల మధ్య బహిరంగం కాకుండా సాగే 
పోరాటం 60ldwar ఆంధ్రవదేశ్లో తెలు 
గుదేశం (పభుత్వం, రాట గవర్హల్‌ మధ్య 
(పన్తుతం కొననొగుతున్ల 'వచ్చన్లు యుధ్దం ” 
పార్లమెంట్‌ వేదికకు నూరనున్హది. (ఆం. భూ 


9 288) 


ప్రజా ఆసక్తి వివాదం వి. 776066 aasaktt 
vivaadam జనం (ప్రయోజనాలతో ముడి 
పడ్డ న్యాయ సంబంధ మైన విషయం 
public interest litigation ... 
ఈ విషయం ఓ వైపు న్యాయవాద వృత్తికి, 
నులోవైపు చట్టాన్ని అమలు వరచాల్చిన 
పోలీసు శాఖకు మధ్య ఏర్పడ్డ (ప్రజా ఆనక్తీ 
వివాదంగా మూరి పోయినట్టు కనివీన్తున్సుదని 
కూడా డివిజన్‌ బెంచ్‌ అభ్మిపాయపదడింది. 


(ఆం ప్ర 1710 87) 


ప్రజాఉద్యమం వి. prajaaudyamam ఒక 
లక్ష్య సాధన కోసం అధిక సంఖ్యలో జనం 
పాల్గొన్న పోరాటం 1255 Struggle 
కేంద్రంలో (ప్రభుత్యాన్ది గద దించేందుకు 
తమ పార్ట్‌ వజా ఉద్యమాన్ని (ప్రారంభిస్తున్లు 
వత is చెవ్వొరు. (వి. 25687) 

ప్రజాకర్షక నినాదం వి. prajaakarSaka 
ninaadam నాయకులు లేదా రాజకీయ 
పక్షాలు కెవలం జనాన్ని తమవైపు తిప్పు 
కొనేందుకు ఇచ్చే పిలుపు populist 
slogan (పజలను మోనం చేసేందుకు 
(పతిషక్షాలు (పజూకర్షకనినాదాలు చేస్తున్నా 


లె కనా 


యని ఆయన పేర్కొన్నారు. (ఈ 20787) 

ప్రజాతంత్ర ఎన్నిక వి, prajaa- 
tantra ennikha అధిక సంఖ్యాక (పజల 
అభిప్రాయం ప్రకారం |పభుత్వాన్ని ఏర్పర 
చేందుకు జరిపే ఎలక్షన్‌ democratic 
election ... (పజాతంత ఎన్ఫికల ద్యారా 
వామ వక్త (పభుత్వం ఏర్పడింది. (ఆం భూ 
20 6.87) 

ప్రజాతంత్రం పి prajaatantram 
(ప్రజల భాగస్వామ్యంతో ప్రజా (ప్రయోజ 
నాల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థ 
democracy (పజాతంతం మునుగులో 
పెత్తనం కోనం జరిగిన కుస్తీని చూసీ దేశం 


కా 


యావత్తు సిగ్గుతో తలదించుకున్హు క్షణం 
టీ 0 మనే 
అది. (ఆం జ్యో. 29 1.88) 


ప్రజాతంత్ర శక్తులు వి. (బవ) pra- 


622622 $aktulu (ప్రజాస్వామ్య లక్ష్య 
లకోసం నిబద్ధమైన రాజకీయ, సామాజిక 
బృందాలు democratic forces న 
జూతి (సజులు, (పసజాతంత్ర శక్తులు జూత్‌ 
వెలి విధానంపై తమ పోరాటాన్సి ఉధృతం 
చేస్తుండడంతో ... (ప్ర శ 56.87) 


ప్రజాన్యాయస్థానం dS prajaanyaa- 


yasthaanam జనమే న్యాయ నికే 
తలుగా తగువు తీర్చి మంచి చెడు 
లను నిర్ణయించే బహిరంగ పంచాయితీ 
త్స లబ 
people’s court నేను నిరావోర-దీక్త 
(పారంభించి రంగా హత్యా కేసులో నాస్తవా 
లను (ప్రజాన్యాయన్థానం ముందు ఉంచాను. 


(ఆం (ప్ర 26.1 89) 


ప్రజాపంపిణీ వ్యవస్త వి. praqjaa- 


pampiNn vyavastha జనానికి చౌక 
ధరల దుకాణాల ద్వారా నిత్యావసర 
వస్తువులను కోటా ప్రకారం అంద 
జేసే పద్దతి pubhc distribution 
system ... విలేకరుల సమానేశంలో 
మాట్లాడుతూ (పజాపంవీణీ వ్యవ ద్వారా 


Ep 


ర సరఫరాల శాఖ నబ్బిడీ బియ్యం 


పంవీణీకి ... (ఆ 10488) 


ప్రజాపునాది వి. prajaapunaadzi ఒక 


రాజకీయ పార్టికి ఆ పార్టీ ఆశయాలకు 
నిబద్దతతో కూడిన జనం మద్దతు 11255 
base ... చండ పుల్లారెడ్డి వర్గం తమతో 
విడిపోయిన తర్వాత (పజూపునాదులు కోలో 
యారని ... (ఆం ప్ర 18987) 


ప్రజాప్రతినిధి వి. prajaapratinidhzi 


ఒక నిరీత ప్రాంతంలో ప్రజాతంత్ర 
౯a 
ఎన్నికల ద్వారా అధిక సంఖ్యాక 


ప్రజలు తమ అభ్యర్థిగా ఎన్నుకున్న వ్యక్తీ, 
చట్ట సభలో సభ్యుడు people’s 
representative (పజూపతినిధులనే 
వారు ఎప్పుడూ సేనకులుగానే ఉంటారని, 
పదవులను ఆశించి సేనలు చేయరని ఆయన 
చెప్పారు. (ఆం ప్ర 21289) 

ప్రజాప్రయోజన పిటిషన్‌ వి, 
jaaprayoojana 222522 సామూహిక 
ఆసక్తిగల న్యాయపరమైన వివాద విచా 
రణకై కోర్టులో అసస 
అర్జీ public interest litigation 


pra- 


దాఖలు 


petition /కెటర్ణ నిషేధాన్షి నవాలు 
చేస్తూ లాయర్‌ వినీల్‌ కుమార్‌ (వజ్మాప 
యోజన వీటిషన్‌ దాఖలు చేసిన నంగతి 
తెలినీందే. (ఈ 248.89) 

ప్రజాబంద్‌ వి. 
స్వచ్చందంగా పాటించిన హర్తాళ్‌ 2 
hartal observed by people 
voluntarily అగష్టు 10వ తేదీన తమ 


praqjaaband జనం 


పార్ధ నిర్దావాంచింది (పజాబంద్‌ కాగా ఆగష్టు 
౩౦న రాష్ట్రంలో జరుగనున్హది నర్మార్‌బంద్‌ 
అని అభివర్ధించాడు. (ఆం ప్ర 28889) 

ప్రజారక్షణ సంఘం వి. prajaarakSaNa 
sangham శాంతి భద్రతలు దెబ్బ తిన్న 
ప్పుడు ప్రజల రక్షణ చూడటానికి వాళ్ళలో 
నుంచే కొందరిని ఎంపికచేసి ఏర్పాటు 
చేసిన కమిటీ peoples protection 
committee నక్షలెట్ల కార్వకలాపాలను 
అదుపు చేసేందుకంటూ ముఖ్యమంధతి డీ 
ఎన్‌. టీ రామారావు నేడు ప్రకటిం 
చిన దానిలో (వజార్శక్షణ సంఘాలు తప్ప 
కొత్తదనమేదీ లేదని ... (ఈ. 14689) 

ప్రజావిజ్ఞప్తుల దినం వి. prajaav- 
ijnaptula danam ఆధికారిక బహి 


రంగ సభలలో జనం కషనషాలను 
ee ఇం 


22 


ప్రజావిశ్వాసం లః 


ప్రజా వెల్డున నః 
నా. 


ప్రజావేదిక వి. 


గురించిన అర్జీలను మంత్రి సమక్షంలో 
స్వీకరించే రోజు a fixed date 
on which a minister accepts 
memoranda from the public 
in an open meeting (సజల దగ్గరికీ 
వచ్చి వారి నమన్యలు పరివ్కరించే ఉద్దేశంతో 
(పజావిజ్ఞస్ను ల దినం నిర్గ హించినట్టు మంతి 
తెలిపొరు (ఆం ప్ర 8987) 

prajaavis vaasam 
ప్రభుత్వ సమర్హత పై (పజలకున్న నమ్మకం 
confidence of the people ... 
ఈ (పభుత్వం (వజూ విశ్యానాన్లి కోలో) 
దీనికి అధికారంలో కొనసాగే 
హక్కు లేదు (ఆం ప్ర 257.89) 


యింది 


prajaavelluva (పవా 
హంలా కదలి వచ్చిన జనం people’s 
upsurge ఎర్లాబ్‌ వ్యతిరేక ఆందోళన 
(ప్రజా వెల్లువగా పరిణమించిందన స్న్వ్ష మైంది. 


(ఈ 301187) 


prajaaveedika జనం 
ముందు బహిరంగంగా చర్చించేందుకు 
ఏర్పాటు చేసిన సభాస్థలి 
platform (పజావేదికను కానీ హైద 
రాబాద్‌ (పెస్‌ క్లబ్‌లో వ్యతికా విలేక్షర్ధ నమా 
వేశం కానీ, ఏర్పాటు చేస్తే ఆయన నీ.ఐ.ఎ 


public 


“ఏజెంటు” అని రుజువు చేస్తానని ... - తెలి 
నారు (ఆం భూ 17889) 
ప్రజాసంబంధాలు వి (బవ pra- 


~ _ jaasambandhaalu (పజలకు (ప్రభుత్వా 


నికి మధ్య సంబంధాలను చక్కగా నిర్వ 
హించే వ్యవస్థ public relations 
మన నమాజంలో రోజురోజుకు (ప్రజా నంబం 
ధాల (పాముఖ్యత పెరుగుతున్నప్పటికీ, భారత 
దేశంలోని ఏ (పొంతీయ భాషలోనూ 
(పజానంబంధాలకు నంబందించిన (పామా 


ణక (గ్రంథాలు వెలువడడం లేదు. (ఆం ప 


15.1087) 


ప్రజాసదస్సు వి prajaasadassu (పజల 
సమస్యల పరిష్కారానికి (పభుత్వం 
ఏర్పాటు చేసే సమావేశం public 
meeting కడవ, అనంతపురం జిల్లాల్లో 
తాను నిర్వ హించిన (పజానదస్సులు 
(బ్రహ్మో ండంగా జరిగాయని అన్నారు. (ఈ 


19.9.87) 


ప్రజా సేవకుడు ఏ. prajaaseevakuDyu 
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో పని 
న. వ్యక్తి public servant రాజ్యాంగ 
శ «rr a 
సరిధులలో గల న్యాయ శాస్త్రం దృష్టిలో 
ఆయన (వనజా సేవకుడు ” అయినందున లాభా 
రన కలిగించే వాణిజ్య పరమైన చలన చిత్రాన్ఫి 
యూ మ 

నిర్మించడం అందులో నటుడిగా, దర్భ కుడిగా 
వ్యవవారించడం నమంజనం కొదోని ... (ఆ 
ప్ర 1789) 

పజాసొమిక వంవస వి. iaas- 
(ప స్స | వ prajaas 
vaamika vyavastha (పజల చేత 
ఎన్నుకోబడి, పరిపాలన సాగించే ఏర్పాటు 
democratic system పాకిస్తా 
న్‌లో (వజాస్యామిక వ్యవస్త నెలకొనడానికి 
దోహదపడే 


ఇటీవల నంభివించాయి. (అం. ప్ర 14.10 88) 


వరిణొామాలు క్‌ ని 


ప్రజాస్వామ్య ఉద్యమం వి. prajaas- 
vaamya udyamam నియంత 
త్వాన్ని వ్యతిరేకిస్తూ, (ప్రజల హక్కుల 
కోసం సాగే ఆందోళన democratic 
movement చైనాలో తను సోదర 


విద్యార్దులు నాగిన్తున్లు (ప్రజాస్వామ్య 


ఉద్యమానికి మద్దతుగా అమెరికాలోని 
నుమారు 3,500 మంది బెనా విద్యారులు 
(ప్రదర్శన నిర్హ హించారు. (ఈ. 
22.5.89) 


ప్రజాస్వామ్య పటు" వః 


ప్రజాస్వామ్య పంథా వి. prajaas- 


vaamya panthaa (పజల చేత ఎన్నుకో 
బడి ఎక్కువమంది ఆభిపాయం (పకారం 
పరిపాలించే విధానం dEmMmocratic 
౭౪ దేశాన్గి “ప్రజాస్వామ్య పంధథా”లో 
సాగించేందుకు వీలుగా, తక్షణం (పస్తుత 
లోక్‌నభను రద్దుచేనీ కొత్తగా ఎన్ఫికలు 
నిర హపొంచాలని (పీతిషక్షొలు వీలు పీచ్చాయి. 


(ఈ. 24 7.89) 


ప్రజాస్వామ్య రాజ్యాంగం వి. pra- 


jaasvaamya raajyaangam (ప్రజలకు 
ఆర్దిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని 
కల్పిస్తూ నియమ నిబంధనల సూత్రా 
లతో పొందుపరచినది democratic 
constitution (పజాస్యామ్యు  రాజ్యూం 
గంలో న్యాయవ్యవస్త సృక్రమంగాను, నమ్మర్థం 
గాను పనిచేసేందుకు అవసరమైన సాధన 
సంపత్తి, సదుపాయాలు కల్పించకపోతే (పజా 
స్యాన్యు మనుగడకే [వమాదం నీర్చుడుతుం 
దని నువీంకోడ్టు (పథాన న్యాయమూర్తి .. 
వాచ్చరించాడు, (ఈ 47.89) 

prajaas- 
vaamya vadha ప్రజలచేత ఎన్నుకోబ 
డిన వ్యవస్తను చంపటం murder of 
democracy కర్ణాటకలో జరిగిన (వజూ 
స్వామ్య వధపై ఏం చేస్తారని ప్రశ్చించారు. 


(ఆం ప్ర. 25 4 89) 


ప్రజాస్వామ్య శక్తులు వి. (బ.వ.) pra- 


jaasvaamya Saktulu ప్రజల సాంఘిక, 
రాజకీయ, ఆర్థిక న్యాయాల కోసం పోరాడే 
సమరశీల బృందాలు democratic 
forces ... కొంగెస్‌ పార్టీకి చెందిన 
నంఘువ్యుతి రేక శక్తులు సీ,వీఎం. నాయకుడు 
(ఈ నంబూద్రైపాద్‌పై దాడి చేయటాన్ని 
(పజాన్యామ్య శక్తు లన్ఫీ త్మీవంగా ఖండిచొల 
స్టారు. (ఆం ప్ర 29789) 


ప్రజాస్యామ్యీకరణ వి, prajaas- 
vaamynukaraNa ఎక్కువమంది అభి 
మతానికి అనుకూలంగా సాగే ప్రక్రియ 
demacratization ... అందుకే దీని 


(ప్రజూస్వామ్వీకరణ సమన్యకు నంబంధించిన 


నమన్యగౌా పరిగణించాలి. (4 11987) 
ప్రజ్యరిల్లు §. prajvarilluy (హింస, 

ఆ[గహం) ఒక్కసారిగా ఎక్కువగు; రగు 

లుకొను 671091 ... పోలింగ్‌ నందర్భంగా 


వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసాకాండ 


(పీజ్యురిల్తిన విషయం తెలినీందే. (ఈ 241189) 


ప్రణాళిక DE praNaalrka 1. 
దేశంలో వివిధ రంగాల అభివృద్దిని క్రమబ 
ద్దంగా సాధించడానికి ఉద్దేశించిన పధకం, 
యోజన plan దేశంలో 2002 నంవత్సరం 
నాటికి అందరికి ఉద్యోగావకాశాలు కల్పించా 
లనే బృహత్తర (సణాళిక నొకదానిని (పభుత్వం 
చేపట్టనుంది. ఎనిమిదవ (ప్రణాళికలో రెండు 
శాతం మేరకు ఉద్యోగావకాశాలు కల్పిం చినట్టు 
(పభుత్యం పేర్కొంది.(ఆం ప్ర 6693) 2. తమ 
ఆశయాలను, రాజకీయ, ఆర్రిక లక్ష్యాలను 
వివరిస్తూ ఎన్నికలముందు రాజకీయ పక్షం 


ప్రకటించే పత్రం manifesto అక్టోబర్‌ 


23, 24 తేదీలలో (ఫ్రంట్‌ జాతీయ నుహో 
నభలు జరుగనున సందర్భంగా 24న ఈ 
ఎన్ఫికల (వణాళిక(మేని ఫెస్టోను విడుదల 
చేయాలని (ఫ్రంట్‌ సాయకత్తుం భావిస్తు నది 


(ఆం ప్ర 299 89) 


ప్రణాళికా మండలం వి. praNaa- 
Likaa manDalam ఆర్థిక కార్యకలా 
పాల నిర్వహణకోసం విభజించిన [ప్రాంతం 
planning zone వ్యవసాయ వాతొవ 
రణ పరిస్తితుల ఆధారంగా దేశాన్చి వివిధ్‌ 
(ప్రణాళికా మండలాలుగా విభజించనున్హుట్టు 


అఖిల భారత కాంగెస్‌(ఐ)) కమిటీ అధ్యక్షుడు, 


229 


(నధాని శ్రీ రాజీవ్‌గాంధీ (కటించారు. (ఊ- 
24 4 88) 

ప్రణాళికేతర ఖర్చు వి. praNaaLikee- 
tara kharcu పద్దులోకి రాని ఇతర శాఖల 
కింద పెట్ట వ్యయం expenditure 
(ప్రణాళికేతర ఖర్చులు తగ్గించడానికి అనేక 
చర్చలు తీనుకుంటున్నామని ... (ఉ. 13488) 

ప్రతిఘటించు §. pratighaTincu ఎదు 
రుతిరుగు, ఎదిరించు 10 resist ... 
(ప్రైవేటు డీలరుకు అప్పుగించుట వలన జరిగే 
అవకతవకలు (ప్రజలకు తెలునునని, దానిని 
(పజలే (పతిఘటించగలరని పేర్కొంది. 
(వి 20687) 

ప్రతిచర్య వి. pratcarya తిరిగితీ సే దెబ్బ 
retaliation బాధితుల సహాయానికి భార 
తదేశం పంవీన పడవలను తన నముదో 
జలాల్లో (వ వేశించడానికి శ్రీలంక (పభుత్వం 
అనుమతించనందుకు ప్రతిచర్వగా న్యూఢిల్లీ 
ఈ వైమానిక దుస్తాహసానికి పాల్పడింది. 
(ఈ 5687) 

ప్రతినబూను §. pratnabuunu లక్ష్యం 
చేరేవరకు ప్రయత్నం మానేది లేదని బాస 
చేయు 10 pledge నేటి ఊలేగింవులో 
పాల్గొన (పదర్శకులు “లీపెంగ్‌ దిగిపోయే 
వరకు విశమించేదిలేదోని మండు యొండలో 
ముందుకు సాగుతూ (పతినబూనాలు.. (ఈ 


265 89) 


(ప్రతినిధి వి. 27202144 సంస్థ లేదా 
(పభుత్వం తరఫున వ్యవహరించడానికి 


ఎంపికయిన వ్యక్తి Tepresentative, 
delegate హెచ్‌ డి డబ్ల్యు నంస్ట జలాం 
తర్గాములు అమ్మ చూవీన సమయములో ఆ 
నంస్థ్ర తరపున ఏ సమయంలోను భారతీయ 
ఏజెంట్‌ లేదా (ప్రతినిధి వనిచేయ లేదు. (అం. 
భూ 224.88) 

ప్రతినిధి వర్గం వి. 


న. ఆఆ. —_ 


7746222441 


అమలు లా తా 


vargam సంస్థ లేదా (ప్రభుత్వం తర 
పున వ్యవహరించడానికి ఎంపికైన వ్యక్తుల 
బృందం delegation బోఫోర్స్‌ తుపా 
కుల ఒప్పుందం వ్యవహారం పై స్వీడన్‌కు (పతి 
నిధి వర్గాన్ని వంసే (వతిపాదనను (ప్రతిషృక్షం 
దాదాపు విరమించుకున్దు ల (ఆం భూ. 4987) 
ప్రతిపక్షం వి. 2747220527 చట్టసభలలో 
అధికార పక్షానికి వ్యతిరేకంగా వ్యవహ 
రించే పక్షం Opposition వ్రతివక్షాలు, 
కాంగెస్‌(ఐ) అనమ్ము తివాదులు ఒక అవగా 
హనకు వచ్చే విషయాన్ని (పన్తావిన్తూ ఆయన 
ఈ వ్యాఖ్య చేశారు. (ఈ. 227.87) 

ప్రతిపక్ష గ్రూపు వి. 77౭12246 ౯742424 
అధికార పక్షాన్ని వ్యతిరేకించే అనేక పార్టీలు 
లేదా బృందం Opposition groups 
పార్థమెంటొలోని మెజారిటీ వ్రతివక్ష (గ్రూపులు 
నోమవారం కర్ణాటక గవర్దుల్‌ ... పై విరు 
ల చుకుపడ్డారు. (ఈ 25489) 

ప్రతిపక్ష ఘనాపాటిీ ఏ. 7746422454 
ghanaapaa Tar చట్టసభల్లో ఎదుటి 
పక్ష రాజకీయాలలో విశేషమైన అను 
భవం ఉన్న నాయకుడు stalwart of 
opposition 1984 లోక్‌నభ ఎన్ఫికల 
నమయంలో నాటకీయంగా రాజకీయ రంగ 
ప్రవేశం చేసీన అమితాబ్‌ ఉత్తర్మపదేశ్‌లోని 
అలహాబాద్‌ నియోజక వర్గం నుంచి ఎన్లిక 
య్యారు. (వతిషక్ష ఘనాపాటీ బహుగుణను 
ఆయన ఓడించారు. (ఈ. 18787) 

ప్రతిపక్ష నాయకుడు వి. prati- 
pakSa 2౭27౪64454 వ్యతిరేక పార్టీ నేత 
opposition leader .... మంగళ 
వారం ఉదయం ఇక్కడకు వచ్చిన ఎన్‌.టి. ఆర్‌. 
రోజంతా వలువురు (పతివక్ష నాయకులతో 
చర్చలు జదిపొరు. (ఈ 22.787) 

ప్రతిపక్ష పార్తి వి. pratipakSa paarTui 
వ్యతిరేక రాజకీయ పక్షం 0990511102 


_ 


Mure wk అజ 


230 


party అట్టడుగు స్హాయిలోని ప్రజానీక 
నికి అధికారం దక్కకుండా చేయడం కోసం 
(వతివక్త పార్టీలు దళొరులతోనూ, స్యార్థవర 
లతోనూ చేతులు కలువుతునాయని (పధాన 
ఆరో వీంచారు. (ఆం భూ. 19.5 89) 

ప్రతిపక్ష సభ్యుడు వి. _ 7722722452 
sabhyuDu చట్టసభలలో వ్యతిరేక పార్టీ 
లకు చెందిన ప్రతినిధి opposition 
member రివ్వూ పీటిషన్‌ అతికొద్ది రోజు 
లలోనే న్యువీంకోర్డు పరిశీలనకు వచ్చే అవ 
కాశం ఉందని, కోర్టు తీర్చు వచ్చిన వెంటనే 
తదుపరి చర్యలు చేపడుతుందని మంతి 
(పతివక్ష నభ్యులకు హామీ ఇచ్చారు. (ఈ. 
22787) 

ప్రతిపక్షాల (ఫ్రంట్‌ వి, pratipak- 
Saala fran T అధికారంలో లేని వ్యతిరేక 
వరాల కూటమి Opposition front 
“ఒకటి రాష్ట్రపతి ఎన్ఫిక్క రెండు-ఆంటో 
ళన కార్యక్రమం, మూడు-పతివ్వక్షాల (ఫ్రంట్‌ 
ఏర్పాటు” (ఆం జ్యో 9987) 

ప్రతిపత్తి వి. pratipatt (రాజకీయ సామా 
జిక రంగాలలో) ఒక సంస్థకు లేదా ఒక 
వ్యవస్థకు ఉన్న స్థానం; ప్రతిష్ట status 
జమ్మూ -కాళ్ళీర్‌కు (పత్యేక (వతివత్తిని కల్తి) 
స్తున్న రాజ్యాంగంలోని ౩70 అధికరణ విష 
యంలో తమ పార్హ్‌ అభిపాయాన్చి నవంబల్‌ 
185 పార్ధ ఫోరం ఏర్పాటు తర్వాత సృష్టం 
చేస్తామని ఆయన వెల్లడించారు. (ఆం జ్యో 


13 1188) 


ప్రతివాదకుడు వి pratpaadakuDu ఒక 
విషయాన్ని చర్చించేందుకు ముందుకు 
తెచ్చేవాడు initiator మొదటి సెట్‌ 
లోని 15మంది (వతిపాదకులలో తొలుత 
(పథానమంతి డీ రాజీవ్‌ గాందీ నదతకం 
చేశాతు. (ఆం. ప్ర 16.687) 


చ 


ప్రతిపాదన ఏ. pratipaadana విధాన 
నిర్ణయాలను పరిశీలించి ఖరారు చేసేం 
దుకు ఇతరుల ముందు పెట్టి సూచన 
proposal (ప్రైవేటు ఇంజనీరింగు కళాశా 
లల్లో ట్యూషన్‌ ఫీజు పెంచాలనే ప్రతిపాదన 
రాష్ట్ర (ప్రభుత్వ పరిశీలనలో ఉంది, (ఆం భూ. 


1.10.87) 


ప్రతిపాదిత పథకం వి. pratipaadita 
pathakam ఆమోదంపొంది అమలుపరచ 
డానికి నిర్దేశించిన స్కీము proposed 
scheme ఇది కాకుండా కేంద (ప్రభుత్త 
(ప్రతిపాదిత పథకాల కింద 9కోట్ల ౩౨ల్మక్షల 
రూపాయలు రాష్ట్రానికి లభిన్తాయి. (ఈ. 


67.89) 


ప్రతిబంధకం వి. pratibandhakam ఒక 
పని విజయవంతంగా జరగకుండా ఏర్పడే 
అద్దు; ఆటంకం hurdle, obstacle 
ఈ నెల 27న బొమ్మయ్‌ తన బలాన్ని 
నిరూవించుకునేంతవరకూ ఆయన మంతి 
వర్గానికి (వతిబంధకాలు కల్పించరాదని ఈ 
బృందం రా క్ర్రసతిని కోరింది. (ఈ 224.89) 


ప్రతివాది వి. 2724272242 వాది తన పిటి 
షన్‌లో వ్యతిరేకిగా పేర్కొన్న వ్యక్తి లేదా 
సంస్థ respondant ఈ విషయంలో 
పిళ్ళై కమిటీ నమర్చించిన తాత్కాలిక న్‌ 
దికగానీ, దానిని ఆధారంగా చేనుకొని జారీ 
చేసిన ఆధికారిక సత్రంకానీ ఈ విషయంలో 
(పతివాదిని ఆదుకోలేవని ఆయన అన్నారు. 


(ఆం. ప 37 89) 


ప్రతిష్టంభన వి. prattSTambhana చర్చ 
లలో ఇరుపక్షాలవారూ బిగుసుకుపోయిన 
పుడు ఏర్పడే స్థితి deadlock చైనా-భా 
రత సరివాడు సె అధికారుల స్తాయి. చర్సలలో 


(సతిష్టంభన నెలకొనేలా ఉనట్టు పరిశీలకులు 

భావిస్తు నారు. (ఆం భూ 110.87) 
ప్రతిస్పందన వి. prattspandana ఒక 
దేశంకానీ, పార్టికానీ వెల్లడి చేసే వ్యాఖ్య 


response, reaction తమ ఆందో 


విషయంప లేదా సమస్యపై వ్యక్తి గానీ, 


ళనపై మీనీనీ. అధ్యక్షుడి (పీతిన్సందన 
ఎలా వుంటుందోనని కొం[గెస్‌ అసమ్ము తి 
వర్గం నాయకులు వేచి చూస్తున్నారు. (ఈ 
47.89) 

ప్రతిస్పందించు (క్రీ pratispandincu ఒక 
సమస్య పై లెదా వివాదం పై అభ్మిపాయం 
వెల్లడించు t0 respond, react ... 
కర్ణాటక (పభుత్యాన్సి రద్దు చేయడంపై 
త్మీవంగా (పతిన్పుందించారు. (ఆం ప్ర 22.489) 

ప్రతీక వి. pratika (ఒక ఆదర్శానికి) 
చిహ్నం, గుర్తు, సంకేతం symbol 
అందరికన్నా ముఖ్యంగా నభాపతులు దోక్త తకు 
నిష్టాక్షికతకు (ప్రతీకలుగా మన్హున పొందిన 
ప్పుడే పార్ధమెంటర్‌ వ్యవస్థలు ప్రజాస్వామ్య 
విలువలు నిలబడతాయి. (ఈ. 25 5890 

ప్రతీకారం వ్వ 
ఎదురుదెబ్బతియటం, పగతీర్చుకోవటం 


pratw:aaram 


retaliation, revenge వరంగల్‌, 
కరీంనగర్‌ తదితర (ప్రాంతాల్లో ఇటీవల పెరి 
గిన ఎన్‌కౌంటర్‌ హత్యలకు ప్రతీకారంగా ' 
నక్షలెట్లు ఈ దాడి జరిపీ ఉంటారని భావి 
స్తున్నారు. (ఆం జ్యో 2289) 

ప్రతీప శక్తులు వి. (బ.వ.) 27201 
ipa $aktulu జనసామాన్య వ్యతి రేక 
మైన భూస్వామ్య ధనిక ప్యామ్య వర్గాలు 
reactionary forces తెలుగుదేశం 


(వభుత్యం (పతీపళక్తులకు పుటినిల్లుగా . మారి, 


వారు అనునరిన్తున్సు పెత్తందారీ ధోరణి, 
హరిజన, గిరిజన బలహీన వర్ణాల పై జరిగిన 
మారణకాండకు కారణమని వేరే చెప్పనక్కర 
లేదు. (ఆం. భూ. 256.89) 
ప్రత్యక్ష కార్యాచరణ వి, 
kaaryaacaraNa నిరసనను సామూహి 
కంగా అనేక రూపాలలో (ఊరేగింపులు, 
ధర్నాలు సత్యాగ్రహాలు వగైరా) (పదర్శిం 


pratyakSa 


చటం direct action ఉత్తర్వులను 
ఉపసంహరించటానిక (పభుత్వం సీద్దం కొన 
ట్రయితే, (పత్యక్ష కార్యాచరణకు రూపొందిం 
చాల్సిన పరిస్తితి యూనియన్‌కు ఏర్పుడగలదని 
నారు వొచ్చరించారు. (వి. 20.6.87) 
ప్రత్యక్ష చర్య వి. pratyakSa 667/6 
చూ. ప్రత్యక్ష కార్యాచరణ. తమ డఉమాం 
డను సాధించుకొనడానికి (ప్రభుత్య ఉద్యో 
గులు, కార్డి కులు, ఉపాధ్యాయులు (ప్రభుత్త 
యం(తాంగాన్టు న్తంభింపజేయాలని నిర్ధయిం 
చుకున్నారు. స్తంభింప చేయాలను (పత్వక్ష 
చర్చను వారు “నైన నమయం”లో ఆచ 
రించాలని నృర్ధయించారు. (ఆం. ప్ర. 20.789) 
ప్రత్యక్ష ప్రనారం వి. pratyakSa 
prasaaram జరుగుతున్న చోటు నుంచి 
నేరుగా కార్యక్రమాన్ని యథాతథంగా 
టి.వి.లో చూపించటం live telecast 
(పథానమంతి ఎ్యరకోట పై నుంచి (సనం 
గిన్తూ (పతివక్షాలను నిందించినప్పుడు (ప్రత్య 
శ్రపసారం చేశారని శ్రీ ఉపేంద్ర అన్నారు. 
(ఆం. ప్ర 218.89) 
ప్రత్యక్ష సొక్తి వి. pratyakSa saakSi 
ప్రమాదాన్ని చూసి అక్కడ జరిగింది జరి 
గినట్టు చెప్పేవాడు eye-witness ... 
"పేలుడు నంభివించిన (పొంతం చుట్టూరా 


కాూాంకాణబకపు 20 ఎంకో గగ" రఎగారకౌరి రకమ 





యమే అని మరో ప్రత్వక్త సాక్షి వివరించారు. 
(ఆం. ప్ర. 13.6.89) 
ప్రత్యర్థి వి. pratyarthi (రాజకీయాల్లో) 
వ్యతిరేకి Opponent, rival తరువాత 
అసెంబ్లీ లాంజ్‌లో (వత్వరి నర్గాలవారికీ 
ఘర్షణ జరిగింది. (ఆం. (ప్ర. 7.2.89) 
ప్రత్యామ్నాయం వి. pratyaamnaayam 
అమలులో ఉన్న స్థితికి బదులుగా చేసుకునే 
ఏర్పాటు alternative రాబీవ్‌వభుత్వా 
నికి వ్యతిరేకంగా (ప్రత్యామ్హూయ ఏర్పాటు 
అంటూ పదేవదే వినవస్తున్సు అంశాని ప్రస్తా 
విన్తూ ... (ఆం. జ్యో 9.4.88) న 
ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వి. (బ.వ.) 
pratyaamnaaya  pratipaadanalyu 
ఒక రకమైన ఆలోచనలకు బదులుగా, 


మరొకదీతిలో ఉండే అభిప్రాయాలు 


alternative proposals. ముఖ్య 
మంతి నమావేశాన్చి అకస్మాత్తుగా ఏర్పాటు 
చేయడంవల్ల తక్షణమే తగు (ప్రత్యామ్మాయ 
(పతిపాదనలు ఇవ్వడంలో వైస్‌ ఛాన్స లడ్డు 
అశక్తతను వ్యక్తంచేస్తూ ... (ఆం. జ్యో. 5.687) 

ప్రత్యేక నిఘా వి. pratyeeka nighaa 
రక్షణకోసం (ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 
తనిఖీ 506421 vigilence -కలకమైన 
(పభుత్య కార్యాలయాల వద్ద (ప్రత్యేక నిఘా 
ఏర్పాటు చేశారు. (ఉ. 15.6.87) 

ప్రత్యేక ప్రన్హావన వి. pratyeeka pras- 
taavana చట్ట సభలలో జీరో అవ 
ర్‌లో సభ్యులు ముఖ్యమైన విషయంపై 
చేసే ప్రసంగం special mention ఈ 
(పత్యేక (ప్రస్తావన నిబంధనలకు అనుకూలంగా 
లేదు కాబటి తాను కూడా అనుమతించబో 


నని ఆయన తొలుత అన్నారు (ఆం. ప్ర 
181188) 

(పథమ చికిత్స వ. prathama 624246 
ప్రమాదం జరిగినపుడు డాక్షరు దగ్గరకు 
వెళ్ళేలోపల చేసే వైద్య సహాయం first 
aid 1984 జూలై శన తేదీన శోభ కిరస 
నాయిలు పోనుకుని మరణించడానికి (పయ 
త్రించిందని ఆమె అత్తవారి వెపునుండి 
జమ్మి కుంట పో స్‌ స్టేషన్‌కి ఫీర్వాదు అంద 
డంతో పోలీనులు ఆమెకు (పథము చికిత్స 
చేయించి అనంతరం అదే రోజున వరంగల్‌ 
ఎం.బొి.ఎం ఆనుస్యతిలో చేర్పించారు. (ఆం 
భూ 41087) 

ప్రథమ ఫిర్యాదు పత్రం వి. prathama 
firyaadu patram  చూ.ఎఫ్‌ ఐ.ఆర్‌. 

దౌర్భన్గకాండకు 

వీర్వాదు పత్రంలో 70 మందిని నిందితులుగా 


నంబంధించిన (సథమ 


పేర్కొన్నారు. (ఆం ప్ర 15789) 

పథమ సమాచార నివేదిక వి 77222724 
samaacaara 7220666206 చూ. ఎఫ్‌ ఐ 
ఆర్‌. ఈ పథమ నమాచార నివేదికలో 
ముప్పయి ఎనిమిది మందిని నిందితులుగా 
పేర్కొన్నారు. (ఉ 14488) 

ప్రథమార్హం వి prathamaardham నిర్గీత 
కాలంలో మొదటి సగం frst half 
(పథమార్హంలో ఉత్తరప్రదేశ్‌ ఎక్కువ గోల్స్‌ 
సాధించలేకపోవడానికి ఆంధ డి ఫెండర్లు 
చూవీంచిన సామ్మర్ర్యమే కారణం, (ఆం ప్ర 
28 7 89) 

ప్రదక్షిణ వి 77262452|4 పనులు 
పూర్తి చేసుకోవడంకోసం ప్రభుత్వ 
కార్యాలయాల చుట్టూతిరగటం g01n6 
around (the offices) పాపం శానన 
నభ్యులు నభో జరుగుతున్హ కాలంలో, జరగని 
కాలంలో సెకైకేరియట్‌, తదితర (ప్రభుత్వ 
కార్యాలయాలు చుట్టూ (వదక్షిణలు చేస్తూనే 


ప్రుంటారు. (ఆం భూ 20489) 

ప్రదర్శన వి. 2746606278 222 1. (పేక్ష 
కుల ముందు కళారూపాలను చూపటం 
stage performance జంటనగరాల్లో 
బెంగాలీ నాటక రంగాని (పోత్స పొంచడా 
నికి ఏర్పాటైన “అచల్‌ అధూతి గోష్టి" 
నరస రవీంద భారతిలో ఇటీవల రెండుదో 
జులు (పదర్భనలిచ్చింది, (ఆం ప్ర 8289) 
2 సమష్టిగా నిరసన (ప్రకటించటం 
demonstration శ్రీలంక తమిళులు 
50 మంది న్వ్యూయార్శ్‌లోని వఐరాన (సధాన 
కొర్వాలయం వద్ద (పదర్భన జరిపొరు. (ప్రశ 
5 687) 

(పదర్శనకారుడు వి. pradarsanakaa- 
7ఒలిళ సామూహిక నిరసనలో పాల్గొన్న 
వ్యక్తి demonstrator బహిరంగ నభాస్త్ర 
లాన్ఫీ వదలి, మార్గం మార్చి వాదు వెళ్ళి పోగా 
(వదర్భనకారులు బనవవ్ప) కొరు పై దాడిని 
కేందీకరించారు. (ఉ 26488) 

ప్రదర్శించు క్రి 7726678 2126౪ (అలక్ష్యాన్ని, 
చూపించు t0 show కాలుష్య నియంత్రణ 
బోర్డు (వదర్శిన్తున్ల నిర్హక్ష్యవైఖరికి నిరననగా 
= (ఆం. ప్ర 6687) 

ప్రదానంచేయు క్రి. pradaanamceeyu 
ప్రతిభను మెచ్చి గుర్తుగా ఏదైనా వస్తువును 
బహూకరించు to present ఉత్తమ 
(శేణీలో వచ్చినందుకు రాష్ట్రవతి ఫలకం, 
హెడ్‌ క్యార్టర్స్‌ వ్లస్టర్డ్‌ ఎయిర్‌ కమాండర్‌ 
(టోఫీ, హెడ్‌ క్వార్టర్స్‌ మెయింటెనెన్స్‌ (టోఫీ 
కూడా ఆయన (వమోద్‌కు (పదానంచేనీ 
సత్కరించారు. (ఈ 156.89) 

ప్రధాన న్యాయమూర్తి వి. pradhaana 
nyaayamuurt సు పీంకోర్టు, హైకో 
ర్టులలో ముఖ్య న్యాయాధిపతి Chef 
justice న్ను వీంకోర్లు (ధాన న్యాయ 


మూర్తి జస్టిస్‌ ఇ. ఎస్‌. వెంకటామయ్యుకు 
నేటి ఉదయం స్వల్రంగా గుండెపోటు 
రావటంతో ఆయనను నగరంలోని ఒక ఆను 
వ్యతిలో చేర్చారు. (ఆం ట్ర 7.789) 

(ప్రధాన ప్రత్యర్థి వి. pradhaana prat- 
yarthi ఎన్నికలలో ఆటలలో ముఖ్య 
మైన పోటీదారు [Main rival (in 
elections, sports) బనన్‌ వ్రధాన 
(వత్నర్థిగా, హోలీ ఫీల్‌ ని బాక్సింగ్‌ (పథాన 
అధికార వర్గాలు గుర్తించాయి. (ఈ. 267.89) 

ప్రధాన ప్రశ్న వి. pradhaana 272824 
చట్ట సభలలో సభ్యుడు అడిగిన ముఖ్య 
మైన విషయం (దీనిపై ఇంకా నివ 
రణను సభ్యులు కోరవచ్చు) Main 
question వాయుదూల్‌ విమానాల కొను 
గోలుకు నంబంధించి నుదేష్‌ కల్మాడి అడిగిన 
(పథాన (పళ్లు తర్వాత నభ్యులు అనుబంధ 
(వళ్లులడిగారు. (ఆం. ప్ర. 20.789) 

ప్రబలు (క్రీ. prabalu (అంటురోగాలు, అవి 
నీత) వ్యాపించు ఎక్కువగు; విస్తరించు 
to become more prevelant 
జంటనగరాల్లో కలరా, అతిసారా వ్యాధి 
(సబలకుండా ఎం, సీ, హెబ్‌. వైద్యాధికారులు 
ఎవ్పుటికప్పుడు కొన్ని చర్చలు తీసుకొంటున్నా 
అవి సమన్వని తాత్కాలికంగా మ్యాతమే పరి 
ప్కరిన్తున్తాయి. (ఈ. అను 1.7.89) 

ప్రభంజనం వి prabhanjanam పెను 
మార్పును తెచ్చే రాజకీయ కెరటం, అను 
కూల పవనం political wave లోక్‌ 
దళ్‌ (బి) నాయకుడు దేవీలాల్‌ (ప్రభింజు 
నంలో రాష్ట్రంలో కొం[గెస్‌(ఐ) తుక్కుతు 
క్కుగా తుడిచి పెట్టుకపోయిన విషయం 
విదితమే. (ఆం జ్యో 20687) 


ప్రభావితంచేయు క్షి, prabhaavitam- 
౧66౪౪ ఒకరి గుణగణాలతో మరొ 


234 


ప్రభుత వి. 


ప్రభుత్వ సంపీణీ వ్యవస్థ వి. 


ప్రభుత్వ బంజరు భూమి వి. 


కరి వైఖరిని మార్చు 10 1223260166 
అలాగే ఉభయ కమ్యూనిన్హులు మిద్వా లగూడా, 
నల్గొండ లోక్‌సభ స్థానాల్లో మ్యతమే ఫలి 
తొలను (వభావితంచేయగలరన్తూ దు. (ఈ 
21.11.89) 


పరిపా 


లనా వ్యవస్థ government, state 
machinary వీది ఏమైనా నక్షలెట్లకు 
(ప్రభుతకు మధ్య పట్టుదలలు అమూయకుల 
(పాణాలు తీయరాదని, ఉభయ వృక్షాలు తమ 
బధానాలను తదనుగుణంగా మలచుకోవాలని 


prabhuta 


ఆళిన్తున్తాము. (ఆం (ప 5,989) 
prab- 
hutva pampiNii vyavastha కయ్యం, 
గోధుమలు, కిరోసిన్‌ మొదలైన నిత్యావ 
సర వస్తుసామ్యగిని చౌకధరలలో ప్రజ 
లకు అందించే ప్రభుత్వ పర 
మైన విధానం public distribution 
5y5tem (ప్రభుత్య వంవిణీ వ్యవ్యసు ద్వారా 
వంవీణీ చేయడానికి ఈ ఏడాది 24 లక్షల 
టన్భుల బియ్యం అననరం కొగా ... 


23.6.90) 


(ఆం. ప్ర. 


(ప్రభుత్వ ప్రతినిధి వి. prabhutva. pra- 


౫14౧? పరిపాలనా వ్యవస్థ తరఫున వ్యవ 
హరించే వ్యక్తి ౦90121 spokesman 
(of the government) ఆసా 
ధారణ అధికారాలను గవర్డుర్దకు ఇవా్యాలని 
ప్రభుత్తం నంకల్తించినట్టుగా కొన్టి వతాకల్లో 
వచ్చిన వార్తలను ప్రభుత్స ప్రతినిధి ఒకరు 
ఖండించారు, (ఆం ప్ర 16.5 89) 

2276రీ- 
hutua banjaru ర%44711 రాజ్య సంబం 
ధమైన పనికిరాని నేల wa$5te land 
of govertiment ఇళ్ళ న్లలాల పత్టూము, 


_ భూమి _ కేటాయింపులు, నర్తే లోపాలు 


(స్రభుత్త బంజరు భూముల ఆక్రమణ తది 
తర విషయాల పై ల శీ ఉ పేంద నంఘం 
తన నివేదికలో నూచించింది. (ఈ 17687) 

ప్రభుత్వ రంగం వి. prabhutva 76728672 
ప్రభుత్వం నిర్వహించే పరిశ్రమలు, నిమా 
నయానం, రైల్వేలు వగైరా public 
sector కేంద (పభుత్వం (వభుత్త రంగం పై 
ఒక న్నష్షమైన విధాన (వకటన చేయాల్సిన 
అవనరం ఉందని అయిదుగురు (సముఖ 
న్యాయశాస్త్ర నిపుణులు నేడు పేర్కొన్నారు. 
(ఆం ప్ర 20289) 

ప్రభుత్వ వరాలు వి, (బ.వ.) prab- 
hutva vargaalu పరిపాలనా వ్యవస్థకు 
సంబంధించిన అధికారులు; అధికారవ 
రాలు official sources లక్సో తదితర 
(వదేశాల్లో (పస్తుతం పరిస్టేతి మాతం (నశాం 
తంగానూ, పూర్తిగా అదువులోను ఉందని 
(ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. (అం. 
ప్ర 161088) 


(న 


[ప్రభుత్వ వాణిజ్య సంస్ద వి. prabhutva 
vaaNiya samstha దేశంలోని వ్యాపార 
స్థులకు వీలుగా ఎగుమతులు, దిగుమతులు 
లాంటి వాణిజ్య కార్యకలాపాలను నిర్వ 
హించే పభుత్వ వ్యవస్థ 526 trading 
corporation పొగాకు వేలం మార్కెట్ల 
నుండి తక్షణం కొనుగోలు చేయవలసిందిగా 
(ప్రభుత్వ వాణిజ్య సంస్థ ( స్లేట్‌ (కేడింగ్‌ 
కొర్వ్పొరేషన్స్‌ను కోరినట్టు .. (ఆం ప్ర 
26 4 89) 
ప్రభుత్వ విప్‌ వి. prabhutva vip శాసన 
సభలో సభ్యులు కార్యక్రమాలలో (కమబ 
ద్దంగా పాల్గొనేటట్టు సభా కార్యక్రమాలు 
సవ్యంగా జరిగేటట్లు చూడటానికి నియ 
మితుడైన అధికార పార్టీ శాసనసభ్యుడు 
లేదా సభ్యురాలు. government 


235 


whip ... పార్ధమెంట్‌ నభ్యులు తమ 
సభ్భత్యానికి రాజీనామాలను నమర్చించడం 
భారత పార్టమెంట్‌ చరి తలో అవూర్దు 
నంఘటన అని ప్రభుత్య విప్‌ తమ్మి నల 
సీతారాం నేడు శ్రీకాకుళంలో అన్నారు. 


(ఆం (ప 257 89) 


ప్రమాణం వి. pramaaNam స్థాయిని 


తెలిపే కొలమానం s5tandard అలా 
చేసినట్టయితే తక్కువ (పమాణాలుగల ఆయు 
ధౌలను కొనుగోలు చేయడం నివారించవచ్చు). 
(ఆం జ్యో, 20.6.87) 


ప్రమాణ స్వీకారం ఏవ, pramaaNasvt- 


ikaaram (ప్రధానమంత్రి, (ప్రధాన న్యాయ 
మూర్తి, ముఖ్యమంత్రి, మంతులు) పద 
విని చేపట్ట ముందు విధులు సక్రమంగా 
నిర్వహిస్తామని చేసే ప్రతిజ్ఞ ౨7762108 
in రాష్ట్రపతి భవన్‌లో బుధవారంనాడు 
కొందరు కేంద మం్యతులు (వమాణ స్వీకారం 
చేయాల్సిన కార్చ క్రమం వాయిదావడింది. 


(ఆం. భూ, 71289) 


ప్రమాణ స్వీకారోత్సవం వి. pramaaNa 


sunkaarootsavam ఎన్నికైన సభ్యులు 
పదవిని చేపట్ట సమయంలో విధులు సక 
మంగా నిర్వహిస్తామని చేసే (ప్రతినకు 
సంబంధించిన కార్యక్రమం swearing 
in ceremony కాం్యగెస్‌ శిక్షణ నంలో 
రాజకీయ శీక్షణపొందిన నల్గొండ, మవా 
బూబ్‌ నగర్‌ జిల్లాల కార్యకర్త ల (ప్రమాణ 
స్వీకారోత్సవం తదనంతరం ... పాల్గొన్నారు. 


(ఈ 26489) 


ప్రమాదం వి. pramaadam 1. ఆకస్మా 


తుగా జన నషం ఆసీ నషం కలిందే 
అ €ఎ = లు గ్‌ 

సంఘటన a౯౮1dent బన్సు (పమాదంలో 
నలుగురి మృతి. (ఇం జ్యో" 124కి) 
2. చెడుజరిగే. ఆవకాశం nossibility 


for unwanted developments 
na ఆంధ్రపదేశ్‌ పెండట్‌ డైజెస్ట్‌వల్త ఆచ 
రణలో మరింత తీవ్ర దుష్పరిణామాలకు 
దారితీసే (ప్రమాదం ఏర్పడింది. (ఆం. జ్యో 
8.4.88) 

ప్రమాదకరం వ. _pramaadakaram 
హాని కలిగించేది, అపాయకరమైనది 
precarious, dangerous గాయప 
డినవారిలో ఆరుగురి వరి న్లీతి ప్రమాదకరంగా 


ఉంది. (ఉ 156.87) 


ప్రమాద సూచిక వి. pramaada suucika 
వరదల, తుఫానుల అపాయాన్ని తెలిపే 
గుర్తు danger signal కాకినాడ విశాఖ 
వట్టుం, భీమిలి, కళింగపట్టుం రేవుల్లో న్లానిక 
(పమాద సూచికలను ఎగురవేశారు. (ఈ. 


16 10.87) 


ప్రమాద స్ధలం వి pramaada stha- 
lam దుర్గటన జరిగినచోటు 90016 of 
accident సహాయక కార్భ క్రమాలను వర్వ 
వేక్తించడానికి లేల్సేమంతి శీ మాధవరావు 
నీంధియా గ్యాలియర్‌ నుంచి హుటాహుటీన 
(ప్రమాద న్హలానికి చేడుకున్నాడు. (ఆం. ప్ర. 
21186) 

ప్రమాద స్తాయి వి. 76724466 
sthaayi ఆస్తులు, (ప్రాణాలకు ముప్పు 
వాటిల్లేలా అపాయానికి చేరుకున్న నది నీటి 
మట్టం danger level (of a river 
in spate) భార్‌ నర్హాలవల్థ ఖమ్మంజిల్లా 
భ్యదాచలంలో గోదావరి (పమాద న్లాయిని 
దాటే విధంగా నీటేమక్టుం గురువారంనాటిక్తి 
పెరిగే (సమాదం ఉంది. (అం. ప్ర 248.89) 

ప్రమాద హెచ్చరిక వి pramaada 
heccarika వరదలు, తుఫాను మొదలైన 
ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు (ప్రజ 
లకు అపాయాన్ని గురించి తెలుపుతూ 


236 


చేసే ప్రకటన warning (to alert) 
ఆదివారం నుధ్యాహ్హృం నుంచి అధి కొదవర్లొలు 
మైకులలో ప్రమాద హెచ్చరికలను చేయించి 
(వత్చేకంగా ఏర్పాటు చేసిన లాదీఖలో నుర 
శీత ప్రాంతాలకు తరలి వెళ్ళమని (వజులను 
కోరినా అంతగా స్పందించలేదని ఆయన 
తెలిపొలు, (ఆం. ప్ర 257.89) 


ప్రముఖం వి. 274౫222267 మిగతా 
వాటికన్నా ప్రధానం prominent పాకి 
నాన్‌ అణి కొర కమం పై డఉభోయు దేశాల 
మధ్య నెలకొన్హు అభిిపాయ భేదాలు కూడా 
ఈ నమానేశంలో (పముఖంగా (వస్తా వనకొ 
బాయి. (ఈ 18789) 

ప్రమేయం వి, prameeyarm ఒకరి 
విషయంలో మరొకరు జోక్యం చేసు 
కోవటం interference భాదత డస 
ఖండం పై పాశ్చాత్య వ్యూహంలో జుంయవ్లర్దనే 
(ప్రభుత్య ప్రమేయం పెరగడాన్ని నోవియట్‌ 
అపమత్రంగా కని పెడుతోంది (ఈ. 5.6.87) 

ప్రమోట్‌ చేయు (క్రి. 727200 Teeeyu 
ఒక స్థానం నుంచి ఉన్నత స్తానంలో 
నియమించు; పదోన్నతి కల్పించు to 
promote హైకోర్డు (పథాన న్యాయుమూ 
ర్తులుగా బయటీవారిని నియమించే (వభుత్త 
విధానానికి అదే కోర్టులోని న్యాయాముూర్తిని 
(పథాన న్యాయమూర్తిగా (వమోట్‌. చేయడం 
ఎరుద్దుం కొదని ... (ఈ. 101287) 

ప్రమోషన్‌ వి. 24౧౫౦౦౬7 ఒక 
పదవి నుంచి మరొక ఉన్నత లుదవిని 
పొందటం,;పదోన్నతి promotion లెక 
రర్గకు (పమోషన్‌ అవకాశాలు రెండునార్లు 
లభినాయని, ఎంసీక్క నీ పెచ్‌డి ఉ్యగ్‌లు తొలి 
(వమోషన్‌కు ప్రధాన ల్తర్లతలని ... (ఆం. జ్యో, 
18 687) 


ప్రయాణంచేయు (క్రి. prayaaNamceevyu 


ఒక వైఖరి నుంచి, ఎంతో తేడా ఉన్న మరో 
వైఖరి వైపు సాగు t0 (ome a long 
way దీనితో అనలు ఇజాయల్‌ అవతర 
ణనే గుర్తించడానికి నిరాకరించడం నుంచి 
దానితో శాంతియుత నహబీవనం చేయడం 
నరకు పి.ఎల్‌.ఒ వయాణం చేసీందన్ల మాట. 
(ఆంజ్యో 61288) 

ప్రయత్నించు §. prayatmncu ఒక 
లక్ష్యాన్ని సాధించటానికి కృషిచేయు, 
పాటుబడు 10 strive for పార్టీలో 
ఐకమత్తం, అవగాహన తీనుకువచ్చే కారక 
మంలో భాగంగా శాసనసభ్యుల సమన్యలను 
పరిష్కరించడానికి పార్ట్‌ నాయకత్తం [సయ 
త్హైన్తున్హాది. (ఆంజ్యో 111287) 

ప్రయివేట్‌ వ్యక్తి వి. prayweeT ₹2౪/ 62401 
ప్రభుత్వ సంస్థలకు చెందని వ్యక్తి private 
person వొందూవురం చక్కర ఫాక్టరీ 
(పయి వేటు వ్యక్తీ కి అమ్మ కం. (ఆం ప్ర 18987) 


పయోగాత్మ కం వి. prayoogaatmakam 
కొత్త పద్దతిని ప్రవేశపెట్లు ముందు విజ 
యావకాశాలను పర్యవేక్తించటానికి చేసే 
ప్రయత్నం experimental ఈ ఎన్ఫిక 
లలో మొదటేనారిగా ఎక్కువమంది అభ్బర్డు 
లను ఎన్నుకునే కొత్త విధానాన్సి (పయో 
గాత్మ కంగా (వవేశ పెడుతున్నారు. (ఆం భూ. 


20.6 87) 


ప్రయోగించు (క్రి. 7620002266 1. రోదసీ 
నౌకలను, మిసైళ్లను నూతనంగా ప్రవేశ 
పెట్టు t0 launch భూమి ఉపరితలం పై 
లృక్త్రాలను చేదించగల శ్రేపణే “ప్పథ్సి”ని శీ 
వారికోట కేంద్రం నుండీ నేడు విజయ 
వంతంగా (ప్రయోగించారు. (ఆం ప 28989) 
2. (భాషలో) ఉపయోగించు t0 156 
రామనాధన్‌ తమ నుద్దేశించి అసభ్య వరుష 
పదజాలం (పయోగించారని తివారీ ఆరోసీం 


237 


చారు. (ఆం జ్యో 1811.87) 

ప్రలోభం వి. ఒక 
రిని లోబర్చుకోవటానికి వేసే వల;ఎర 
inducement, luring వలోభాలు, 
బేరసారాలలో చిక్కు కున బొమ్ము య (వభు 
త్వాన్లి రద్దు చేయడంలో తప్పులేదని ఆమె 


praloo bham 


అన్నారు. (ఆం ప్ర 26.489) 

ప్రలోభపెట్టు (క్రి. praloobhape TT ఇత 
రులను తనవైపు ఆకర్షించటానికి ఆశ 
చూపించు t0 1264466 తనపై తప్పుడు 
అఫిడవిట్లు వుక్రంచడానికి నలుగ్నురెదుగురు 
జనతాదల్‌ లెజి స్టేటర్రను (ప్రలోభ పెట్టాలని 
కొం గెస్‌ యత్సించిందని చెప్పారు. (ఈ 
26.8 89) 

ప్రవర్తనా నియమావళి వి. 7272714246 
7/67642ల౮6.81 చట్టబద్ధంగా న్యాయంగా 
వ్యవహరించడానికి నిర్రేశించిన నియమాలు 
code of conduct హైకోర్టు తన 
తీర్పులో కేంద, రాష్ట్ర (సభుత్వాలు జారీ 
చేసిన (ప్రవర్తనా నియమావళిలోని కొని 
నూత్రాలను డటంకించింది. (ఆం. భూ. 1.989) 

ప్రవాస ప్రభుత్వం వి. pravaasa prab- 
hutvam దేశం వెలుపల ఉండి ప్రభుత్వాన్ని 
ఏర్పాటు చేయటం government in. 
exile ఏడుగురు నభ్యులున్ల టీబెట్‌ ప్రతి 
నిధి వర్గం బుధవారం నాడిక్కడ రాజీన్‌భ 
వన్‌లో రాష్ట్రపతి శీ వెంక్షటామన్‌ కలు 
నుకొని దలైలామా నాయకత్తంలోని (పనాస 
(పభుత్యాన్చి గుర్తించాలని విజ్ఞస్తీ చేసింది, 
(ఆం. జ్యో. 810.87) 

ప్రవాస భారతీయుడు వి. 77472484 
bhaaratiiyuDu విదేశాల్లో నివసి 
స్తున్న భారతీయుడు nOn-resident 
Indian (NRI) (పనాన భారతీయులక 
భూమి కేటాయింపులో రిజర్వు బ్యాంక 
నిబంధనలను, ఫైరాను, కంపెనీల చట్టాని 


ఉర్హం ఘించారని .. ఈ వర్గాలు తెలిసాయి. 
(ఈ 30.6 89) 

ప్రవానాంధ్రుడు వి _pravaasaandh- 
ruDu ఇతర దేశాలలో (రాష్ట్రాలలో 
కూడా) నివాసముంటున్న తెలుగువాడు 
non-resident Telugu person 
ఇతర దేశాలలో ఆర్థికాభివ్భద్ది సాధించిన (ప్రవా 
సారధులు తను పెట్టుబడులతో రాష్ట్రంలో 
పర్మిశ్రనులు (పారంభించాలని (ఈ 117.89) 

ప్రవేశం వి. praveesam సభ్యునిగా 
ఒక పార్టీలో చేరటం entry into a 
political party ... ఇదివరకే మురా 
తగాదాలతో నిండిపోయిన కాంగెస్‌-ఐి పార్టికి 
ఆయన (ప్రవేశంవ మరిన్సి చిక్కులే ఎదుర 
వ్రాతొయి. (ఈ 41088) 

ప్రవేశ పన్ను వి. 7727066562 pannu 
వస్తువుల్ని మార్కెట్‌లోకి విడుదల చేసే 
టప్పుడు (ప్రభుత్వం విధించే పన్ను 601127 
tax వశ్ర్రాల పై (వవేశవన్ను విధించడం నము 
చితం కాదని రాష్ట్ర, నిధాననభ న్చీకల్‌ శ్రీ జీ. 
నారాయణరావు అభిప్రాయపడ్డాడు. (ఆం 
ప్ర. 29.687) 

(ప్రవేశ పరీక్ష వి. 7476664 2272056 
విద్యా కోర్సుల్లో చేరడానికి ముందు జరిపే 
అర్హతా పరీక్ష entrance test వవేశ 
పరీక్షలో ఉత్తీర్లులైన అభ్యర్థులకు ఆరునెలల 
పొటు శిక్షణా కార్యక్రమం నిర్హహిన్తారని... 
ఆమె తెలిపారు. (ఆం ప్ర 21.889) 

ప్రవేశ పెట్టు §. praveesapeTTu సభలో 
చర్చకు తీసుకొనివచ్చు to introduce 
a bill or resolution కొం[గెస్‌(ఐ) 
కార్యకర్తల సమావేశంలో వినీ, సీ, (ప్రధాన 
కార్యదర్శి మాజబీమంతి మదన్‌ మోహన్‌ ఈ 
తీర్మానాన్ని నభలో (ప్రవేశ పెట్టగా కార్యకర్తలు 
హర్షంతో ఆమోదం తెలిపారు. (ఈ అను. 
29.7.89) 


235 


ప్రశ్నల సమయం వి. prasnala 


samayam చూ, ప్రశ్నోత్తరాల సమయం 
question hour హక్కుల తీర్మానం 
ఆమోదించాలని జనతాపార్టీ నభ్వూడు ప్రాఫె 
నర్‌ మధుదండావతె ప్రశ్లల నయయంలో 
ఒత్తిడి తెచ్చినప్పుడు ... తెలిపారు. (ఆం. జ్యో. 


26 4.88) 


ప్రశ్నావళి వి 7766246767 సమాచార 


సేకరణ కోసం ముందుగా తయారు చేసు 
కున్న ప్రశ్నల జాబితా questionaire 

ఒక్కొక్క తరగతికి కొంతమందిని 
ఎెన్ఫుకొని నుమారు 10 పేజీల (వశ్చావళి 
ద్వారా వారిని ఇంటర్యూ చేన్తున్తుట్టు ... 


(ఆం ప 22987) 


ప్రశ్నోత్తరాల సమయం వి. pras nootta- 


raala samayam చట్టసభలలో సభ్యుల 
డిగే (ప్రశ్నలకు మంత్రులు ఇచ్చే సమాధానా 
లకై కేటాయించే సమయం questinn 
hour ఉభయ నభలలోను నేడు (వశ్ళోత్త 
రాల సమయం పూర్తి కాగానే మళ ఉదిక్త 


పరిస్థుతులు నెలకొన్నాయి. (అం. భూ. 22.7 89) 


(పసంగ పాఠం వి. prasanga paa Tham 


సభ్యుల ముందు చదవటానికి సంక్షిప్తంగా 
తయారుచేసిన ఉపన్యాస విషయం text 
of the speech కేంద హోంముంతతి శ్రీ 
బూటాసనీంగ్‌ బుధవారంనాడు లోక్‌నభొలో 
బోఫోర్స్‌ కుంభకోణంపై చేనీన (వనంగ 
వారాన్ది వూర్తిగా నభా రికార్డుల నుంచి 
తొలగించారు. (ఆం ప్ర. 18.11 88) 


ప్రసంగించు §. prasangincu సభా 


వేదికపై నుంచి శ్రోతల నుద్దేశించి 
మాట్లాడు; ఉపన్యసించు *ం Address 
(gathering) “భారత దేశం ఏ అగ 
రాజ్యం బెదిరింపులకు లొంగబోదాని” శ్రీ 
రాజీవ్‌గాంధీ ఇక్కడ బహిరంగ నభలో 


(పసంగిస్తూ చెప్పారు. (ఈ 30689) 

(ప్రసక్తి వి. prasakti ఒక విషయానికి 
సంబంధించిన అవకాశం possibility 
of an event తాము శ్రీ నాదెండ్ల 
భాను రరావు లేదా & సన్‌: జన్వార్హన రెడ్డ ల 
మద్దతు తీనుకునే (వనక్తి లేదని వారు న్నష్షం 
చేశారు. (ఆం ప్ర 26187) 

(ప్రసాదించు క్రి. 768266226౮ సదుద్దేశంతో 
ఇచ్చు; కల్పించు tO guarantee, 
provide రాజ్యాంగం (ప్రసాదించిన అధికా 
రాలతో వనిచేసే వ్యవస్త తన సరిమితులను, 
సరిధిని అతిక్రమించవచ్చా? (ఈ 25789) 

(ప్రసారం వి. prasaaram టి.వి, రేడియో 
ద్వారా విషయాన్ని ప్రజలకు అందించటం 
telecast or broadcast ఆయన 
నందేశాన్లి స్రేటిన్‌ ఐలాండ్‌ కాలేజి నీనియట్‌ 
గాడ్యుయేట్‌ విద్యార్దులకు (పనారం చేశారు. 
(ఆం. ప్ర 16687) 

ప్రనారసాధనం వి. 
hanam విషయాలను ప్రజలకు అందించ 
టానికి ఉపయోగపడే పరికరం (రేడియో 
లేదా టి.వి) medium దూరద 
ర్భన్‌, ఆకాశవాణి మొదలైన (పసారసాధనా 
లను ప్వార్టీ పయోజనాలకోనం దుర్వినియోగం 
చేసే రాబీవ్‌గాందీ (పభుత్య తప్పుడు విధా 
నాలను తీవంగా నిరనీస్తున్లట్లు తీర్మానంలో 


prasaarasaad- 


పేర్కొన్ఫారు. (ఆం (ప 21889) 

ప్రస్తావన వి. prastaavana ఒక విషయా 
నికి సంబంధించిన సమస్యను ప్రత్యేకంగా 
ఎదుటివారి దృష్టికి తేవటం mention 
శానననభ్యుడు (శ్రీ వంగవీటి మోహనరంగా 
రావు హత్య, ఆ తరువాత జరిగిన వరి 
ణామాలపై నభ చర్చించడానికి నభలోని 
అన్ది రాజకీయ పార్టీలకు చెందిన 68 మంది 
నభ్యులు ౩04 నిబంధన [కింద  చేసీన 


అత 


(వన్తావనపై నభావతి ఈ రోజు చర్భ్రకు 
అనుమతించారు, (ఆం (ప. 23.289) 
ప్రస్తావించు (క్రై. prastaavincu ప్రత్యే 
కించి ఒక విషయాన్ని ఎదుటివారి దృష్టికి 
తెచ్చు t0 mention ఫ్రైలుతో పొటు 
గవర్హుర్‌ పంవీన నోట్‌ వది పేరాలు వున 
ద, (పధానంగా ఆరు అంశాలను గవర్డ్రల్‌ 
(వన్తావించారని తెలినీంది. (ఆం జ్యో 24.11.88) 


సు చా ed 


(బ్రబాననం వి. 
స్యంతో కూడిన సన్నివేశం; నవ్వులాట 
farce తూర్పు ఢిల్లీలో పార్టీ అభ్యర్ధి ఎంవి 
కను దేవీలాల్‌ ఒక (ప్రహననంగా మార్చడం 

ఇష్టం లేదు. 


prahasanam  అపహా 


వాళ్ళకు ఎంతమా(తం (ఈ. 


201189) 


ప్రాంగణం వి. praangaNam భవనం 

చుట్టూ ఉన్న పరిసరప్రదేశం;ఆవరణ 
క 

premises, campus జాఫ్ణూ విత్త 
విద్యాలయ (పాంగణానికి ఎదురుగా ఉన్హ 
తమిళ ఈలం లిబరేషన్‌ టైగర్స్‌ (పధాన 
కార్యాలయాన్ని భారతీయ శాంతి రక్త దళం 
క్‌ న్యాధీన సరచుకుంది. (ఈ 26.10.87) 


ప్రాంతీయ ఆధిపత్య దేశం వి. praantiya 
aadhipatyadees am చుట్టూ ఉన్న చిన్న 
దేశాలపై అధికారం చెలాయించే పద్ద 
దేశం regional (super) power 
భారతదేశం 'పొంతీయ ఆధిపత్య దేశం గా 
వ్యవహరించడం లేదని పధానమంతి రాజీవ్‌ 
గాందీ స్నవ్షంచేశాడు. (ఈ 18.789) 

ప్రాంతీయ బులెటిన్‌ వి. 2772220224 
buleT:n ప్రసారసాధనాల ద్వారా (ప్రధా 
నంగా రాష్ట్రానికి సంబంధించిన వార్తలను 
ఆ ప్రాంతపు భాషలో పసాఠంచేసే వార్తా 
నివేదిక 10621 news bulletin ఆకా 
శనాణీ (ప్రాంతీయ బులెటిన్‌ లలో (వతివ్ష 
ముఖ్యమంతులు, రాష్ట్రాలలో అధికారంలో 


ఉన్ల (పతివక్త పార్టీలకు నంబంధించి 82,465 
(ప్రసారం శైన్లు (పీనారం చేయగా .. (ఈ 
67.89) 

ప్రాంతీయ విభేదాలు వి. (బవ) praan- 
tiya mbheedaalu ఆయా (ప్రాంతాల 
ప్రజల్లో కలిగే ప్రాంతీయ సంబంధమైన 
తేడాలు regional differences ... 
కాంగీ నాయకులు ఇవుడు వీ,నిస(ఐ) నేత్స 
ల్యాన్సి కూడా ఆ (పొంతం వ్యక్తి కే అప్పగించ 
డంవల్ల (పొంతీయ విభేదాలు కూడా తలెత్తే 
(ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశాడు. 
(ఈ. 27.489) 

ప్రాంతీయ సైన్యం వ. _praantiiya 
samyam దేశంలో కొన్ని సరిహద్దు (పదే 
శాల సమ్మగతను కాపాడటానికై ఏర్పడిన 
సేన territorial army కన్ఫనూర్‌ 
(కేరళులో ఉన్ల (పాంతీయ సైన్ఫం (కురి 
టోరియల్‌ ఆర్మీ) లో 122 ఇన్‌ ఫెంటీ 
బెటాలియన్‌ “సీపాయి” ఉద్యోగాలు కొన్ని 
ఖాళీగా ఉన్నాయి. (ఆం ప్ర 27887) 

ప్రాక్లీస్‌ మ్యాచ్‌ వి 7742242089 myaac 
శిక్షణ కోసం ఆడే పోటీ ఆట practice 
match నీకేం దాబాద్‌లోని జింఖానా మైదా 
నంలో నేడు జరిగిన (ప్ర్టోస్‌ మ్యాచ్‌లో 
ఆస్ట్రేలియా 162 పరుగులతో హైదారాబాద్‌ 
ఎలెవన్‌ జట్టుపై గెలిచింది. (అం ప్ర 18.1089) 

ప్రాజెక్టు వి 27266002 ప్రజోపయో 
గంకోసం చేపట్ట నిర్మాణ కార్యక్రమం 
project రాజన్లాన్‌ ఎడారి ఆగ్లేయ నరి 
హద్దుదాటిో విస్తరించకుండా నర్మదా (ప్రాజోక్టు 
అరికడుతుంది. (ఆం. ప్ర 21289) 

ప్రాణంపోయు (క్రి praaNampooyu బతి 
కించు to give life అకాథీ ద్వీవ తీరాన 
కొన ఊవీరితో కొట్టు మిట్టాడుతున్హ తిమిం 
గలం పీల్థకు (ప్రధాని (శ్రీ రాజీవ్‌ గాంధీ 


నేడు (పాణంపోశారు. (ఆం. (ప్ర 91.12.87) 


(ప్రాణనష్టం వి. praaNanasTam (ప్రమా 


దంలో చనిపోయిన జనం death toll, 
loss of life అయితే రాతికి పాయకా 
పుఠం (పొంతంలోకే బుడమేరు. వరదళనీరు 
(సవహించడంతో (ప్రజలు కంగాదువడి నుద 
శ్లీత్‌ న్రలాలకు తరలి వచ్చారని, ముత్తంమీదో 
(పజలను అప్రమత్తంగా ఉంచడంతో (పొణ 
నషం జరగలేదని ఆయన చెప్తారు. (ఆం 


ప్ర 25787) 


ప్రాణప్రతిష్ట వి. praaNapratiS Tha చితి 


కిపోయిన దశలో ఉన్నదానికి (పోత్సాహం 
కల్పించి పనిచే సేటట్టు చేయటం; పునరు 
జీవనం revitalization, reviving 
ఆంధ్రపదేశ్‌ లోని నురభి నాటక జు శ్ర్రైందాలకు 
చేయూతనిచ్చి ఆ నాటక కంపెనీకి (పాణ్యవ 
తిష్ట చెయ్యడానికి నాగపూర్‌లో కల దక్షిణ 
మధ్య మండల నొంన్క లెక కేంద్రం చర్చలు 
తీనుకోవాలనుకుంటుంది. (ఆం. ప. 5.7.87) 


ప్రాణాంతకం వి. praaNaantakam 


మిక్కిలి అపాయకరమైనది, (ప్రమాదకరం 
detrimental జంటనగరాల్లో వట్టుమని 
నాలుగు వర్ణాలు పడ్డాయం కే చాలు రకరకాల 
వ్యాధులు (పబలుతాయి, నీటిల్లో అతినొరం, 
కలరా వ్యాధులు మరీ (పాణాంతకమైనని. 


(ఈ అను. 1789) 


ప్రాతికూల్యం వి. praatikuulyarm వ్యతి 


రేకత opposition, dissent ... 
రాజ్వాంగ ననరణ జఆవళ్ళకత మీడే భిన్నా 
భిపాయాలుు, (పొతికూల్చం (వన్యుటమైనా 
కూడా బిల్లు (పవేశపెట్టబోవడం విధంగా 


నమంజనం? (ఈ. 8589) 


ప్రాతినిధ్యం ఏ. praatinidhyam ఒక 


వర్గానికి లేదా ప్రాంతానికి బాధ్యతవ 
హించటం representation (of a 


region or social class) (పస్తుత 
మంతి వర్గంలో అన్చి (పంతాల వారిక 
నమూన (పొతినిధ్యం లేకపోవడంతో త్యరలో 
మం(తివర్గ విస్తరణ ఉంటుందని (సధాన 
మంతి శ్రీ వి.పి.సింగ్‌ (వకటించారు. (అం 


ప్ర 61289) 


ప్రాతిపదిక వి. praatipadika ఆధారం, 
మూలం base ఎటువంటి మార్రయినా 
(గ్రామస్థాయి (ప్రజలకు బాధ్యత వవొంచే పంచా 
యితి (పాతిపదికపైనే ఉండాలి. (ఆం ప్ర 
5.687) 

ప్రాథమిక చర్చ వి. praathamika 62764 
ఒక విషయం పూర్వాపరాలను గురించి 
ప్రారంభదశలో జరిపే సంభాషణ initial 
discussion గతవారం తన నివానంలో 
(ప్రాథమిక చర్చలు జరిగినపుడు శ్రీ విషినీం 
గ్‌గౌని, బిజె.వీ. గాని ఎలాంటి షరతులు 
(ప్రతిపాదించలేదని తెలిపారు. (ఈ. 25.589) 


ప్రాథమిక పరిశీలన వి. 7₹7242%2721204 
parts vilana నిజానిజాలు తెలుసుకోవటా 
నికి చేసే తొలి ఆరా preliminary 
enqury మంతి శ్రీ జానారెడ్డి ఆర్లీసీ 
కారు దుర్వినియోగం చేనీనట్ల్టు వచ్చిన ఫిర్వా 
దును లోకాయుక్త (ప్రాథమిక పరిశీలన జరి 
వీన తర్వాత ప్యతికా ప్రకటన వెలువడడం ... 
జ్ఞరీ నీ వర్గాలు విన్మయం (వకటించాయి. 
(ఉ. 17.87) 

ప్రాథమిక వ్యవసాయ సహకార పర- 
పతి సంఘం వి. praathamika 


Vyavasaaya sahakaara 27622601 


sangham రైతుల వ్యనసాయ అవ 
సరాలకు తక్కువ వడ్డీపై ఇముణస 
హాయం అందించే సంస్థ; సింగి 


ల్‌విండో primary agricultural 
co-operative society నిజామాబాద్‌ 


241 


(నొథమిక వ్యనసాయ వరవతి నంఘం (సింగి 
లొవిండో) గత సంవత్సరం వంవీణీ చేసిన 
రుణాలను నూటికి నూరు శాతం వనూలు 


చేసీ రికార్డు నృష్టించిందని ... తెలిపారు. 
(ఆం ప్ర. 37.89) 
ప్రొథమిక శిక్ష ఇ ఏన. praathamaka 


SikSaNa ఒక పనిలో చేరటానికి ముందు 
ఇచ్చే కనీస తర్ఫీదు basic training 
మే మూడో తేదీ నుంచి పారంభమయ్యే ఈ 
తరగతుల్లో కంప్యూటర్ల గురించి కూడా (పాథ 
మెక శిక్షణ ఇస్తునట్టు ఆయన తెలిపారు. 
(ఆం. ప్ర 1589) 

ప్రాథమిక సమాచారం వి. praathamika 
samaacaaram తొలిసారి అందిన 
విషయం preliminary report 
(పొథమిక సమాచారం (పకాగం కనీనం 23 
ముంది స్థానికులు, 

ప్రాథమిక సహకార సంఘం వి. praa- 
thamika sahakaara sangham చూ. 
(పొధమిక వ్యవసాయ సహకార పరపతి 
సంఘం మంగళవారం రాష్ట్రంలోని 1731 
(వొధమిక నహకార నంఘాలకు జరిగిన ఎన్జీ 
కలలో వలుచోట్ల క పార్ణ్‌ కార్యకర్తల మధ్య 
ఘర్షణలు జరిగాయి. (ఆం జ్యో. 17.87) 

ప్రాథమిక నాక్ష్రాధారాలు వీ 
(బ.వ.) _praathamika saakSyaad- 
haaraalu ఆరోపణల రుజువుకు సంబం 
ధించిన కేసు తొలిదశలో లభించిన సమా 
చారం preliminary evidence 
(ప్రధాని రొబీబ్‌, గాంధీ పై ఎటువంటి (సాధ 
మిక సాక్ష్యాధారాలు లేవని రాష్ట్రపతి న్మష్తం 
చారు. (అం భూ ౫:37) 

ప్రాథమిక సౌకర్యాలు వి. praathamika 
saukaryaaly (రోడ్డు, నీరు మొదలైన) 
కనీస వసతులు లేదా సదుపాయాలు 
basic amenities విశాఖపట్టుం, విజ 


242 


కుండా ఇండియా దొడి చేనిందని (శ్రీలంక 
ఆలోవీంచింది. (ఆం జ్యో 5.687) 
ప్రాధేయపడు క్రి. praadheeyapaDu సహా 
యంకోసం దీనంగా అడుగు; ఆర్థించు 
to request ఆ సమయంలో అక్కడ 


యనాొడ, హైదరాబాద్‌ నగరాలలోగల మురి 
క్రీనొడలను మెరుగువరచి, (పాథమిక నొక 
రాలు కల్పించటానికి . ట్ష రాష్ట్ర (పభుత్వం 
(వత్ఫేకంగా ఒక సంప్టను నెలక్‌"ల్సాలని నిర్ణ 
యించింది, (ఆం ప్ర ఖు! 

ప్రాథమిక న్గాయి చర్చలు [aathamika 
sthaayi carcalu సమస్య పరిష్కారానికి 


ఉన్ల (గ్రామస్తులు నారాయణ రెడిని హిత 
mp cs 
మార్చు వద్దంటూ నక్షలెట్రను (పా ధేయపడి 


(పొరంభదశలో జరిపే సంభాషణలు వారితో పొటు వెళ్ళారు. (ఆం. భూ. 19.7.89) 
preliminary discussions ప్రాబల్యం వి. praabalyam సాంఘీ 
శ్రీలంక (పభుత్యంలో (పాథ కంగా ఉండే పలుకుబడి prominence; 


మిక స్తాయి చర్చలు జరిపేందుకు తమిళ 
మిలి బంట్లు (వతానిధి ఆంటోని బాల నీంగం 
నేడు కొలంబో వచ్చారు. (ఈ 27.4.39) 


influence నిద్నార్దిలోకంలో (పొబల్పం 
కోనం నక్ష్మలైటు వర్గాలకు చెందిన విద్యార్ధి 


నంనూలు, ఎబివివీ. చిరకాలంగా పోటీ 


ప్రాథమిక హక్కు వ. praathamika పడుతున నంగతి విదితమే. (ఆం. (ప 
hakku రాజ్యాంగం (ప్రకారం పౌరు 3.10.87) 
లకు సంక్రమించే మౌలికమైన హక్కు ప్రారంభ సదస్సు వి. 77647477 రీగిడ 
(ఈ హక్కుకు భంగం కలిగితే sadassu ఉద్దేశాలను, లక్ష్యాలను గురించ 


న. 


పొరుడు న్యాయస్థానాన్ని ఆశయించ 
రా +. 

వచ్చు, fundamental right మంతి 

వదవిలో ఉనంత మ్మాత్రాన రాజ్యాంగం 

మూడో భాగంలో పేర్కొన్ల [నొథమిక 

లను అనుభించే అ్రర్ణతను కోలోడు. 


అగా కల 


hae 
(ఈ 1989) 


ప్రాదేశిక (బ.వ) 

praadee$ika jalaalu ఒక దేశం అధి 

కారానికి లోబడిన సముద్రపు నీటి ఎల్లలు 
క య 

territorial waters శ్రీలంక (పొదేశిక 

దారాల దరియుర వరకు వెళ్ళి వారు అడ్రగిం 
య్‌ 

చినంతో మ్యొతాన ఎందుకు తిరిగి రావలసీ 


జలాలు వి. 


గ చ! 


See tes జ్యో 5687) 


Me Is mx న బ్‌ 
ప్రాడేశిక praadees ika 
దేశ సరిహద్దుల రక్షణ 
ఇ స 
పూర్తిగా కలిగి ఉండటం territorial 
integrity తను దేశ నార్హభొమాధికా 


eo సా wee, pan EE 
రపి దేళిక్ర సమల్రతో పై చెప్పా పెట్ల 


84 mragreta 


ప్రావిడెంట్‌ ఫండ్‌ వి. 


పరిచయం చేయడానికి ఏర్పాటుచేసే తొలి 
సమావేశం inaugural session ... 
పార్టీ ఎన్లికల కమిటీ ఛైర్మన్‌గా కె. జూనా రెడ్డి 
వ్యవహరిన్తారని ఆదివారం నాడిక్కడ జరిగిన 
(ప్రారంభ నదన్సులో (ప్రకటించారు... (ఈ 


85 89) 


ప్రారంభించు (క్రీ. praarambhincu ఒక 
కార్యక్రమాన్ని మొదలు పెట్టు 10 start, 
a రం 


Initiate వరస్తర నవాకారానికి నంబంధిం 
బన విద్‌ నమన్యలను గురించి చర్చించడం 
యు 


(పొరంభించారు, (ఆం. ప 3787) 


praaviDenT 
fanD ఒక ఉద్యోగి జీతంలో నుంచి కొంత 
శాతాన్ని తీసి ఆ ఉద్యోగి భాతాలో జమ 
చేయగా ఏర్పడే భవిష్యనిధి provident 
fund ఫ్తాక్తరీల యజమోౌనులు కోట్లాది 
రూపాయల మేర కార్మి కుల (సావిడెంట్‌ ఫండ్‌ 


కూడా జమచేయకుండా ... (ఆం. భూ. 9.8.89) 


ప్రాపిక్యూట్‌ చేయు క్రి. praastkyu- 
uTceeyu నిబంధనలను ఉల్లం ఘించినం 
దుకు న్యాయవానాలు విచారణ జరిపి 
ఈజ 
శిక్షించు 10 prosecute ఉజ్బెక్‌ కుంభ 
కోణంలో పార్ట నాయకులను (పానిక్యూట్‌ 
చేయడానికి వంన్కరణ వాదులైన న్యాయ 
మూర్తులు తీవంగా కృషి చేస్తునారు. (ఆం 


భూ 4689) 


ప్రాపిక్యూషన్‌ వి. 27268244 4- 
5౭౫7 నిబంధవలు ఉల్లంఘించి నందుకు 
న్యాయస్థానం విచారించి శిక్షించటం 
prosecution సంచలనం సృష్టించిన 
కేసు దర్యాప్తు వివిధ రాష్ట్రాలతో ముడివడి 
డన్సందున నిందితులపై దర్యాఫ్తు జరివీ 
(పొనిక్యూషన్‌ చేసే అధికారాన్సి పొందేం 
దుకు అనుమతికోపం త్యరలో న్యువీంకో 
ర్హును కూడా ఆశ్రయించ నున్హట్టు శ్రీ 
జయ రామారావు తెలియజేశారు. (ఆం. భూ 


19 89) 


(ప్రిసైడింగ్‌ అధికారి వి 2718220772 
adhikaari చట్ట సభలను నిర్వ హించే 
(అధ్యక్షత వహించే) స్పీకర్‌ లేదా ఛైర్మన్‌ 
presiding ofhicer బొమ్మయ్‌ (ప్రభు 
త్వాన్ని కూలదోయడంలో తన జోక్టం ఏదైనా 
వుందేమో దర్యాప్తు చేయాలని, తన హస్తం 
ఉన్హుట్టు రుజువైతే (పీ సైడింగ్‌ అధిక్తారి విధించే 
ఏ శిక్షకెనా ఒప్పుకుంటానని రాజ్యసభ ఛెర్భ 
న్‌కు విజ్ఞప్తీ చేశారు. (ఈ 27 449) 

(పీసీడియమ్‌ వి. prrsuDwyam ఒక రాజ 
కీయ సంస్థలో విధాన నిర్ణయాలను, కార్య 
నిర్వహణ బాధ్యతను నిర్వహించే అధ్యక్ష 
మండలి presidium కేందంలో కాం(గె 
సేతర (వభుత్వాన్లి ఏర్పాటు చేసేందుకు, 
ఇతర (వతిషక్షాల మద్దతును నమీకరించే చర్చ 
లను జరి పేంద్యుకె సేషనల్‌ (ఫ్రంట్‌ అధ్యక్ష 


మండలి ((వీసీడియమ్‌్‌) ఐదుగురు నభ్యు 
లతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. (ఆం 


భూ 291189) 


(ప్రేరకద్రవ్యం వి. _preerakadravyam 


కృత్రిమంగా ఉత్తేజం కలగడానికి తీసు 
కునే మందు లేదా రసాయనం (ఇటువంటి 
(పేరకాలను వాడటం నియమ విరుద్ధం) 
steroid, drug (పేరక [దవ్యాలు (డగ్గ్‌ 
వాడీ తమ శక్తి నొమర్హా బ్రలను అక్రమంగా 
పెంచుకునే (క్రీడాకారులను పట్రివేయడానికి 
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐ.౬ఓ.నీ) 
ఒక కొత్త పధకం (సవేశ పెట్టబోతుంది. (ఆం 


భూ 27489) 


ప్రైవేటీకరణ వ. _praweeTnkaraNa 


(పభుత్వ అదీనంలో ఉన్న సంస్థలను, పరిశ 
మలను పెట్టుబడిదారులకు అప్పగించటం 
privatization (ప్రభుత్వరంగ పరిశ్రమ 
లను (పైవేటీకరణ చేయాలని (సభుత్తురంగ 
సంస్థల అధిపతులు సీఫారను చేశారు. (వ. 


89.87) 


ప్రైవేట్‌ ప్రాక్తీసు వి. 27427662 praak- 


Tiisu (పభుత్వ ఆస్పత్రులలో పనిచేసే 
వైద్యులు, ఆ ఆస్పత్రులలో కాకుండా చేరే 
చోట అదనపు సమయంలో రోగులను 
పరీక్షించి ధనార్జన చేయటం private 
practice (of doctors) (పభుత్వ 
డాక్టరు (ప్రైవేట్‌ ప్రోనును నిషేధించే 
విషయం పరిశీలించి సూచనలు చేసేందుకు 
గాను నివుణుల కమిటీ నొకదాన్టి ఏర్పాటు 
చేయాలని ... (ఈ 26.6 87) 


ప్రొపెల్లర్‌ వి. 70767127 వేగం పుంజుకో 


వటానికి విమానానికి ముందు అమర్చిన 
రెక్కల చక్రం propeller అగ్ష నాలుగు 


దశల్లో గగనంలోకి దూసుకు పోయే రాకెట్‌, 


దీనికి లోహపు రెక్కలుగల (పా సెల్లర్‌, (దవస 


దార్జాల నహాయంతో తిరిగే (పొ పెల్టెంట్‌ లు 
రెండూ ఉంటాయి. (ఆం భూ. 23. 589) 
ప్రొబేషన్‌ వి. 7705665౮౬౫ ఉద్యోగిని ఒక 
పదవిలో స్థిరం చేసేందుకు అతని పని 
విధానాన్ని పరిశీలించేందుకు నిర్దేశించిన 
కాలపరిమితి probation పరీక్షల ఫలి 
తాలు (ప్రచురించిన మరునటిరోజు నుండీ 
వీరిని రేగ్వులల్‌ స్కే లులోనికి మార్చి (పాబే 
న్స్‌ పె ఉంచుతారని ఆయన చెప్పారు. (ఆం. 


భూ. 288.89) 


ప్రారోగ్‌అగు (క్రి proroogagu చట్ట సభల 
సమావేశం లాంఛనంగా రాజ్యాంగాథి 
నేత ఆదేశంమేరకు ముగియు; పో, 
చూ. విఘటన చేయు to be 
prorogued నభ (పొరోగు కాకుండా 
అప్పుట్‌కి మ్యాతమే వాయిదా పడినప్పుడు 
ఆ సభకు నంబంధించినంతవరకు అది 
నమావేశంలో ఉన్హుష్రే పరిగణిస్తారు. 
(ఆం.భూ. 29.4 89) 

ప్రొవిన్షియల్‌ అటానమీ వ. provin- 
Siyal aTaanamu రాష్ట్రాలు స్వయం 
(ప్రతిపత్తిని కలిగి ఉండటం provincial 
autonomy  ఆనందవూట్‌ సాహెబు 
తీర్మానానికి కూడా (పోత్సాహం జాతీ 
యోద్వమ కాలంలో కొంగెస్‌ (ప్రచారం 


చేనీన “పొవిన్లియల్‌ అటానమీ” 
(సయం వరిపాలనా ప్రతిపత్తి) నుంచే 
లభించిందని మరువరాదు, 


(ఆం. భూ. 22.12.89) 


ప్రోటోకాల్‌ వ. prooTookaal దౌత్య 
సంబంధాలలో, దేశాధినేతల పరస్పర 
సంబంధాలలో అనుసరించే (ప్రవర్తనా నియ 
మావి protocol సోవియట్‌ అధ్య 
కుడు (గొమికో (పోటోకాల్‌, ను కాదని 
ఉభయ దేశాల మధ్య కుదిరిన శాస్త్ర 


244 


సాంకేతిక ఒప్పందం నంతకాల కార్చ 
నూనికి హాజరుకావడం విదితమే. 


(ఆం. ప్ర 5.7.87) 


ప్రోత్సాహం వ. prootsaaham కార్య 
మాల అభివృద్ధికి దోహదం చేసే విధంగ 
ఉత్తేజం కలిగించటం,తోడ్రాటు షి 
encouragement సయం ఉపొధి ఏ 
కాలకు (పభుత్వం (పోత్రావాం ఇవ్వాలని a 
(ఆం. భూ. 17 10.87) 

ప్రోత్సాహకం వి, prootsaahakan 
ఒక రంగంలో మంచి కృషి జరగడాని 
ఎక్కువ ఫలితాలు సాధించడానికి ఇచే 
డబ్బు, బిరుదులు, బహుమతులు వంటి: 
incentive టూరిజం పరిశ్రమను (పో 
సొంచేందుకోసనం వివిధ (పోత్తా హకాలన 
(ప్రకటించే యోచన చేయాలని ... కోరారు, 


(ఆం. ప్ర. 141087) 


పోద్సలం వి. proodbalam ఒకరు ఒక పని: 
పాల్పడేందుకు మరొకరు ఇచ్చె మద్దత 
instigation, support ఈ కుం! 
కోణం కేవలం వార్జెన్లవల్డ జరిగినదికాద॥ 
ఉన్హుత న్హానాలలోని అధికారుల (పోద్దల 
వ్య్ఞైనే జరిగి ఉండవచ్చునన్లు అనుమానాార 
ఆయన వ్యక్తం చేశారు. (ఆం. జ్యో. 1.12.87) 

పొటీనం జుబ్లీ ఉత్సవం వి. plaaTinar 
jubhi utsavam (ఒక సంస్థకు) 7! 
ఏళ్ళు నిండిన తర్వాత జరుపుకునే వేడు' 
platinum jublee ఈ నెల 16 
మదాసులో భారతీయ చలనచ్యిత వర్షిశ్రన 
వ్లాటీనం జూబ్లీ ఉత్సనాల సందర్భంగా ee (ఆ 
భూ 26489) 

ప్లాటూన్‌ వి. plaaTuun పోలీసులతో లేద 
సైనికులతో కూడిన ఒక ఉప విభాగ! 
platoon ముందు జూగత్త చర్యగా ఊ। 
గింపు వొంట మూడు వ్లాటూన్హ ఆం(ధప్రదే 


స్పెషల్‌ పోలీసులను నియమించారు. 


(ఆం భూ 1689) 

షానింగ్‌ కమిటీ వి. plaaning kamiTis 
ప్రణాళికలను రూపొందించి కార్యక్రమా 
లను సిద్దంచేసే వ్యవస్థ planning 
committee జిల్లాస్థాయిలో గాని, బ్లాక్‌న్లా 
యిలోగాని ప్లానింగ్‌ కమిటీలూ, స్థానిక వథ 
కొల నమన్దయిీకరణకు ఏర్పడిన కౌన్సిళ్ళూ 
వొటీ అధికొరాలు ఊడిపోయాయి. (ఆం. భూ. 
9.5.89) 


పీనరీ సమావేశం వి. pluinarii 
samaavees am పార్టీ విధానాలు, 
లక్యాల పై చర్చించి, నిరయాలు 
ర్‌ ర C3 
తీసుకునేందుకుగాను విశాల ప్రాతిపదికన 
ఏర్పాటైన సమావేశం; సర్వసభ్య 
సమావేశం plenary session చివరి 
ప్లీనరీ నమావేశంలో (బిటన్‌. కు 


చెందిన (ప్రతినిధి ఇమన్‌ లారెన్స్‌ మాట్లా 
డుతూ ద్వక్షిణ్మాఫీకాలో కొనసాగుతున్లు 
శేతజాతి దురహంకార (ప్రభుత్వానికి 
వ్యతిరేకంగా ఆర్తిక ఆంక్షలను విధించడం 
త్మీవతరం చేయాలని చెప్పారు. (ప్రశ 7.9.87) 
స్రెబిసైట్‌ వి. p1౭b1301T రాజకీయ సమస్య 
పరిష్కారానికి ప్రజాభిప్రాయ సేకరణ జర 
పటం (తద్వారా) నిర్ణయం తీసుకోవటం 
plebiscite కాళీ 5లో స్పెబి సైట్‌ నిర 
పించే (ప్రసక్తీలేదని ఒక ప్రళశ్ళకు ఆయన 
జవాబు చెప్పారు, (ఆం భూ. 18.7.89) 
“స్తకార్తులు వి. (బ.వ.) pleekaarDulyu 
ఊరేగింపులో (పదర్శకులు పట్టుకునే నీనా 
దాలు రాసిన అట్టలు placards వ్రద 
ర్భకులు జిల్లాల వారిగా పెద్ద బ్యానర్లు, ప్రే 
కొడ్డులు ధరించి (వదర్భనలో పాల్గొన్నారు. 
(వి 14.8.87) 


స్పిగౌండ్‌ వి. pleegraunD ఆటలు 


245 


ఫక్కీ వి. 


ఫర్మానా వి. 


ఆడుకోవటానికి ఏర్పాటు చేసిన స్థలం 
playground మొగల్‌పురా స్లేగౌండ్‌లో 
స్పీమ్మి ంగ్‌పూల్‌ నిర్మాణ కార్ద క్రమం త్యరలో 
మళ్ళీ ప్రారంభమవుతుంది. (ఆం. ప్ర 22.4.89) 


సప్పేటు ఫిరాయించు (క్రీ plee Tu firaay- 


incu మొదట అన్నదానికి విరుద్ధంగా 
మాట్లాడు; మాటమార్చు t0 Change 
the word దీనితో ఆయన సేటు ఫీరా 
యించారు. తొను ఈ మాటలు అనలేదనీ, 
పత్రికలే చిలునలు పలువలు న్పృ ప్లించాయని 
ఆయన వతికల పై దుమ్మెత్తిపోశారు. (ఆం 


(ప. 228 89) 


సేటు మార్చు క్రి pleeTu maarcu చూ, 
ne) 


"పటు ఫీరాయించు ... ఇప్పుడు హఠా 
త్తుగా పటౌడి ప్రేటు మార్చి ఆటగాళ్ళను 


వెనకేసుకురానడం ఆశ్చర్యంగా ఉంది. (ఆం 


భూ. 15.9 89) 
పియర్‌ వి, pleeyar ఆటగాడు, 
క్రీడాకారుడు player, athlete, 


sportsman కళాశాల ఆవరణలో ఫుట్‌ 
బాల్‌ ప్లేయర్‌ ఇందర్‌ బీర్‌ నీంగ్‌ను ... (ఉ 
15 6.87) 


a 


ణి 
phakkzr 
దృష్టిలో పెట్టుకొని అదేపద్దతిని పాటిం 
యలు లు వ్‌ 
చటం; మాదిరి, పద్ధతి style నీనిమా 
ఫక్కీలో ఇద్దరు దుండగులు ఒక ఇంటిని 
దోచుకుని ... (ఆం భూ 20.687) 


ఒక అంశాన్ని 


farmaanaa ఆధికొ 
3 I 

రికంగా జారీ చేసే ఆజ్ఞ ఉత్తర్వు 

government order తమ ఫర్మానా 


మేరకు దేశం వదలి వెళ్ళని భారతీ 
యుల్సి కుటుదారులుగా వరిగణీన్తామని 
ఆయన 'హెచ్చురిం చారు. 


(జం భూ 265.89) 


ఫలకాలు వేయు వి. phalakualuveeyu 
నిర్మాణ ప్రారంభానికి సూచకంగా (పారం 
భకుల పేరుతో ఉన్న సిమెంటు దిమ్మెను 
నెలకొల్పు t0 lay a foundation 
stone ... పాలనా పరమైన అనుమతి 
లేకుండా మంతులు పధకాలకు 
ఫలకాలు వేయడం పంచాయితీ ఎన్జీ కల 
కోనమే అనది లేటతెల్హమవుతున్హది. 
(ఆం భూ. 19.288) 

ఫామ్‌ వి. fn (ఆటగాళ్ళు) శారీ 
రకంగానూ, మానసికంగానూ దృఢంగా 
ఉండి చక్కని నైపుణ్యం (పదర్శించగలిగిన 
స్ట్‌తి form “ఫామ్‌ గురించి మాట్లాడుతూ, 
కనీసం ఆరు వారాలపాటు (కీకెట్‌ ఆడితేనే 
ఫామ్‌లోకి రాగలనని ఇమాన్‌ అన్నాడు, 
(ఆం ప్ర 5.1089) 

ఫార్మ సిస్టు ఏ. faarmansTu బొష 
ధాల తయారీలో (ప్రావీణ్యం గల వ్యక్తి 
pharmacist (పభుత్వ ఆసుషతులలో 
పనిచేస్తున్న ఫార్మ నీస్టులు చాలమంది బినామీ 
పేర్హతో సొంత మందుల దుకాణాలు నడు 
పుకుంటున్నారని ఈ దాడులలో బయటవ 
ఉందని కూడా ఆయన చెవూరు, (ఆం భూ, 
195.89) 


ఫార్సు ఏ. faarsu చూ. ప్రహసనం 
farce రేషన్‌ కొడ్డుల పంపకం విషయంలో 
నుంత్రులు చేసే వాగ్దానాలు ఫార్ఫుగా తయా 
రయ్యాయి. (పశ 101087) 

ఫొలోఆన్‌ వ. 240627 (క్రికెట్‌ 
ఆటలో) ఎదుటి పక్షం చేసిన పరు 
గుల కన్నా 200 పరుగులు తక్కువగా 
ఉన్నప్పుడు తిరిగి బ్యాటింగ్‌ చేయవల 
సిన పరిస్థితి follow on ఈ మ్యాచ్‌ 
తొలి ఇన్ఫింగ్స్‌లో చ్‌రి0 పరుగులు చేనీన 
భొరత్‌ నుంచి ఫొలోఆన్‌ తవీీంచుకోవా 


ఫాసిజం వి. 


లంకే జమైకా ఇంకా తొలి ఇన్చింగృ్‌లో 156 
పరుగులు చేయాలి. (ఈ. 26.489) 

(“2680677 (పజాస్వామ్య 
పద్దతులను కాలరాసి ఒకే వ్యక్తి సర్వాధి 
కారాలను చలాయించే పాలనా విధానం 
(హిట్లర్‌, ముస్ఫోలినీ మొదలైన నియం 
తలు సాగించిన పాలన) fascism ఎన్ఫో 
దేశాలలో ఫానీజం యిలాగే పుట్టింది. ఎప్పుడు 
దీనికి అంతం? అంటూ ఈ నాయకులు ఆనే 
దనతో (పళ్ళించారు. (పశ 277.87) 


ఫాసిమిలీ కాపీ వి. faasimiliz kaapn 


అసలు పుస్తకం లేదా పత్రాలకు అదే 
విధంగా తయారు చెసిన ప్రతి? నకలు 
ప్రతి facsimile copy లోక్‌నభ స్పీకర్‌ 
తమిళనాడు ముఖ్యమంత్రి యం.జీ.రామచం 
(దన్‌కు (వానీన లేఖల ఫొనీమిలీ కావీలను 
“ఇండియన్‌ ఎక్స్‌ పెప్‌'వ్యతిక మంగళవారం 
(పచురించింది. (ఆం భూ. 10.5.89) 


ఫా సిస్టు వి. (4242074 ఫొసిజంతో కూడిన 


పరిపాలన సాగించే నియంత fAsCIst 
ఎన్‌.టీ ఆట్‌. (ప్రభుత్వం, వారి పోలీనులు 
అనుసరిస్తున్ణ ఫానీన్దు చర్చలకు ఈ నంఘ 
టన తిరుగులేని నిదర్భనమని గణవతి ఒక 
(పకటనలో పేర్కొన్నారు. (ఆం. భూ. 19.89) 


ఫాసిస్టు రాజ్యం వి. faasisTu raajyam 


నియంతృత్వ పాలనతో కూడుకొన్న వ్యవస్థ 
fascist state పోలీను కేనులు ఉన్హ్ర 
నరసరావు పేట శానననభ్యుడు ... పై 
కేనులు ఉవనంహరిన్తూ ప్రభుత్యం జువో. 
జారీ చేయడంతో పాటు మంత్రివదవి ఇవ్యడం 
వంటేదాన్భి ఫానిస్టు రాజ్యం తప్పు శాంతి భద 
తలు పరిరక్షించే (పభుత్యం కాదని రుజువు 
అవుతుందని ఆయన విమర్శించారు. (ఆం. 
భూ. 23.787) 


ఫీరాయించు శ్రీ. ౧421264 (కమశిక్షణ 


లేకుండా (పలోభంతో ఒక పార్టీ నుంచి 
మరో పార్టీలోనికి మారు to defect ... 
శాసనసభ్యులు వీరప్పన్‌ వర్గంలోకి ఫిరాయిం 
చకుండా ఉండడానికి వారి నందరినీ బౌంగు 
భూరు చేర్చి నిఘా ఉంచినట్టు తెలినింది. 


(ఆం ప్ర 5188) 


ఫిరాయింపు నిషేధ చట్టం వి. firaay- 
impu niSeedha caTTam ఎన్నికలలో 
ఎన్నికైన అభ్యర్థి పార్టీలను మార్చకుండా 
ఉండేందుకు ప్రభుత్వం రూపొందించిన 
శాసనం Aanti-defection law ఇండి 
పెండెంట్‌ అభ్యర్థి అయినానరే ఎన్ఫికయ్మాక 
ఏ రాజకీయ ప్వార్ధీలోనూ చేరకూడదని ఫీరా 
యింపు నిషేధ చట్లం నిర్దేశిస్తోంది. 
(ఈ. 23.11.89) 

ఫీరాయింపుల నిరోధక చట్టం వి. 17222/- 
727406 niroodhaka caTTam చూ. 
ఫిరాయింపు నిషేధ చట్టం. ఎని కలలో 
ఒక అభ్యర్థి విజయం సాధించినట్టు ఎన్టీ కల 
కమీషన్‌ 'నర్హిఫీకెట్‌'జారీ చేసిన క్షణం 
నుండీ ఆ అభ్లిర్డి విషయంలో ఫిరాయింపుల 
నిరోధక చట్లం వర్తిన్తుందని ఎన్నికల కమీషన్‌ 
న్నష్షం చేనీంది. (ఆం ప్ర 241189) " 


ఫిర్యాదీదారుడు వి. firyaadindaaruDu 
న్యాయంకోరుతూ కోర్టులో ఫిర్యాదు 
పతం దాఖలు చెసిన వ్యక్తి petitioner 

బాధితులకు అన్యాయం కలుగరూడ 
దన్న భావనతో, పరిహార సామ్ము అంచనాకు 
కొన్ని ఆధారాలను తీనుకున్నామని, ఆ 
ఆధారాలకు ఫీర్వాదీదారులు కూడా ఎలాంటి 
ఆశ్షేపణలు తొలుపలేదని రాజ్యాంగ బెంచ్‌ 
వివరించింది. (ఈ. 5.5.89) 


ఫిర్యాదు వి _fryaadu అసంతృప్తికర 
మైన లేదా లోపభూయిష్టమైన పరిస్థితు 
లను గురించి సంబంధిత అధికారులకు 


పెట్టు కొనే అర్హీ Complaint ... రైల్తే 
ఈం జు మూ 

శాఖకు ఇలాంటి ఫీర్వాదేమీ రాలేదని మంతి 

నీంధియా బదులిచ్చారు, (ఈ. 25 4.89) 


ర్తి 3 
ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు వి. film sensaar 


boorDu చలనచి త్రాలలో కథా నిర్మాణం 
సాంఘీక విలువలకు సరిపోయే విధంగా 
ఉన్నదీలేనిదీ చూసి, అసభ్యకర సన్ని 
వేశాలను తొలగింప చేసే (ప్రముఖు 
లతో కూడిన సంస్థ film ‘censor 
board కేంద (సభుత్తం అధికొరంలోని 
ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు ఆమోదించిన సీని 
మాల మీద కూడ ఆంక్షలు విధిం 
చడం ఈ బిల్లు మరో విశిష్టత. 


(ఆం. భూ 20.687) 


ఫీచరు వి. “౧26067 పత్రికలలో సమకా 


కూడిన వ్యాసం (సంపాదకీయపు “పేజీలో 
ప్రచురించబడే వ్యాసాలు) 162165 


లీన విషయాల పె వివరాలతో, విశ్లేషణలతో 


in newspapers పతికల _ఫీచర్చు 
లోనూ మాండలికాల వాడుక పెరిగింది. 
(ఆం. జ్యో. 16.887) 


ఫీల్డర్‌ వి (70047 క్రికెట్‌ లో బంతిని, 


పరుగులను అదుపులో పెట్టటానికి ప్రతి 
పక్ష జట్టులో ఉండే ఆటగాడు fielder 
ఫీల్లద్ధను కూడా తికమక పెల్లి కేవలం 70 
బంతుల్లో అదీ 55 నిమిషాల్లో 70 వరుగులు 


తీశాము. (ఈ 26687) 


ఫుల్‌ బెంచి వి. fbn ఐదుగురు లేదా 


ఏడుగురు న్యాయమూర్తులతో కూడు 
కొన్న ధర్మాసనం full-bench అడ్డు 
కేట్‌ జనరల్‌ శ్రీ వెంకట రమణయ్య 
ఫుల్‌బెంచి ముందు తనవాదనలు విని వీనూ 
మంతివద్గం నమ షగా శానననభికు జవాబు 
దారీ వవొన్తుందే తప్పు న్యాయస్థానానికి, 
మరే ఇతర సంన్లకు జవాబుదారీ కాదని 
అన్నారు, (ఆం. (ప్ర. 28.6.89) 


ఫెన్సింగ్‌ వి. fensing (ఆటల పోటీల్లో 
భాగంగా చేసేకత్తియుద్దం fencing 
మహిళల ఫెన్సింగ్‌ పోటీల్లో ఫోయిల్‌ విభా 
గంలో డయానా ఈ స్వర్ధపతకం సాధించింది. 


(ఆం. (ప్ర. 248.89) 


"ఫెరా వి. “౭744 విదేశీ మారక ద్రవ్య నియం 
త్రణ చట్టం Foreign Exchange 
Regulations Act ... _ (పధాని 
జోక్యం చేసుకొని 'ఫెరొను ఉల్హం ఘీంచారన్ల 
ఆరోపణ పై ఛద్దా మీదా కేసు పెట్టవచ్చున 
న్నారు, (ఈ. 18.6.87) 

ఫెనల్‌ ఎవి fainals ఆటలలో విజేత 
లను నిర్ణయించే చివరిపోటీ; ఆఖరిపోటి 
finals స్వీడన్‌లోని స్కెలెస్టాలో. జరు 
గుతున (ప్రపంచకప్‌ చెస్‌ పోటీల్లో అతను 
అందరినీ ఓడిస్తూ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. 
(ఆం ప్ర 28.889) 

ఫైన స్టార్‌ సంస్కృతి వి faivsTaar 
సంపన్నులకే పరిమితమైన 
విలాసవంతమైన (హోటళ్లలోని) జీవన 
విధానం five-star hotel culture 
పర్యాటకులను ఆకర్షించడంకోనం ఫైన్‌ స్టార్‌ 
సంన్క్ఫతిని (పోత హించడం లో అర్హంలేదని, 
భారతీయ 


samskRti 


సంస్క లెని, కళలను (పదర్శ్భిం 
చడం ద్యారా టూరిజంను అభివృద్ది చేయాలని 
. అన్నారు. (ఆంజ్యో 30.687) 


ఫోర్‌ వి. ౧౦7 క్రికెట్‌ లో బంతిని కొట్టిన 
ప్పుడు ఆ బంతి దొర్లుకుంటూ బౌండరీ 
దాటినప్పుడు వచ్చే నాలుగు పరుగులు 
four (ీనిడ్‌ 69 పరుగులు సాధించాడు. 8 
ఫోర్లు, ఒక నిక్సురు కొట్టాడు. (ఆం.ప్ర. 1188) 
ఫోరం వి. foram (ప్రజల ముఖ్యమైన 
సమస్యలు పరిష్కరించటానికి) కొన్ని ఆద 
రాలు సమానంగా కలిగినవారు ఏర్పాటు 
చేసుకునే చర్వావేదిక frum మొదటి 


248 


ఫ్యూడల్‌ 


నంనత్తరం స్టూడెంట్స్‌ ఫోరం విద్యార్దులు 
మంగళవారంనాడు ఒక (వకటన విడుదల 
చేస్తూ విశ్వవిద్యాలయం కొత్తగా విధించిన 
నిబంధనలనల్థ విద్యార్జుల బీవితాలు నాళన 
మయ్యే (ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. 


(ఆం, భూ, 20.4.89) 


\ 
ఫోర్లరీ వి. “007274 ముఖ్యమైన పత్రాలలో 


దొంగ సంతకాలు చేయటం, సమాచా 
రాన్ని మార్చి తప్పుడు సమాచారాన్ని 
ఇవ్వటం forgery ఈ ఉత్తరం వెనుకటి 
తేదీవేసీ వ్రాసీన “ఫోర్టరీ *ఉత్తరం అవడంలో 
నాకెలాంటి నందేహం లేదు. (ఆం. ప్ర. 23.687) 


ఫోర్షరీ పత్రం వి. foorjarii patram 


దొంగ సంతకాలు, తప్పుడు సమాచారంతో 
సృష్టించిన నకిలీ డాక్యుమెంటు; పో. 
చూ. ఫోర్డరీ forged document 
జనతాదళ్‌ నాయకుడు (శ్రీ వి.వీ. నీంగ్‌కు 
నీ.ఐ.ఎతో నంబంధాలున్తాయని చెబుతూ 
ఒక ఆంగ్ల దిన పత్రిక (పచురించిన పత్రాలు 
ఫోర్టర్‌ పృతాలని ఇక్కడ అమెరికన్‌ రాయ 
బార. కార్గులయం అభివర్ణించింది. (ఆం ప్ర 


18 1189) 


వైఖరి ర fyuu- 
Dal varkhart పెత్తందారీ మనస్తత్వం 
feudal attitude (సభుత్తు ఏకపక్ష 
అప్రజాస్యామిక విధానాలకు వ్యతిరేకంగా, 
న్యంత రెవిన్యూ డివిజన్‌లో ఉపాధ్యాయులు 
పనిచేయరాదనే ప్రభుత్య ఫ్యూడల్‌ వైఖరికి నిర 
ననగా రాష్ట్ర ఉపాధ్యాయ నంఘం వలుపు పై 
నేడు నచివాలయం ముందు నల్హ బ్యాడ్డీలు 
ధరించి ఉపాధ్యాయులు సామూహూక ధర్దా 
జరిపారు. (౨. 3787) 


ఫ్లాగ్‌ మార్స్‌ వి. 4648722276 అల్లర్దు జరిగిన 


ప్రాంతాల్లో విశ్వాసం పాదుకొల్సేందుకు 
సెన్సం జరిపే కవాతు flag-march 


అస్సాంలోని దారంగ్‌ జిల్లాలోని మంగాల్లోటు 
నబ్‌డివిజన్‌లో గతరాత్రి నుంచి పెద్ద ఎత్తున 
వొంసా కాండ జరగడంతో సెన్ఫం రంగం 
లోకి దిగి వీధుల్లో ఫ్లాగ్‌ మాల్చ్‌ జరిగింది. (ఆం 
భూ. 17.8 89) 

ఫ్లాప్‌అగు (క్రీ ౫660284 (సినిమాలు) విజ 
యవంతం కాకుండా నష్టాలపాలగు to 
fంp సొమ్ము దండిగా పోగుచేనుకున్ల వారు 
తర్వాత సీనిమా గురించి సట్టించుకోకపోన 
టంతో నీనిమాలు ఫ్లొప్‌అవుతున్నాయి. (ఆం. 
భూ. 6.6.87) 

ఖు 


బంగారుగుడి వి. bangaaruguDi (అమ 
తసర్‌లో ఉన్న) సిక్కుల ప్రధాన ప్రార్థ 
నామందిరం; స్వర్ణదేవాలయం Golden 
Temple బంగారుగుడిలో భద్రతా దళాలు: 
న్నర్థదేవాలయ నముదాయం పైన, నిషేధిం 
చిన నీక్కు విద్యార్థి నమాఖ్య కార్యాలయం 
పైన ... పోలీనులు, పారామిలిటరీ దళాలు 
పెద్దఎత్తున దాడులు నిర్హః పంచి దాదాపు 
20 మందిని అరెస్టు చేశాయి. (ఆం జ్యో 


24.9 87) 


బండారం వి. banDaaram సామర్థ్యం, 
స్వభావం మొ. వాటికి సంబంధించి (దాగి 
ఉన్న) అసలు నిజం real nature గత 
పార్ధమెంట్‌ నమావేశాల్లో అధికారంలో ఉన్ల 
వారి బండారం బయట వడింది. (ఈ 


8.9.89) 


బంద్‌ వి. b1n4 (నిరసన వ్యక్తం చేయటా 
నికి) షాపులు, కార్యాలయాలు మూసివే 
యటం, రవాణా వ్యవస్థను అడ్డుకోవటం 
వంటి చర్యలతో మొత్తం దైనందిన జీవి 
తాన్ని స్తంభింపచేయటం bandh ఈ 
హత్యకు నిరసనగా మంగళవారంనాడు పట్టణ 


బంద్‌ జరిగింది. (ఆం. [ప 18.489) 


బచావత్‌ అవార్డు వి. 


బందీ వి. 02264 (కొన్ని ప్రయోజనా 


లను ఆశించి) ఇతరులు బలవంతంగా 
పట్ట నిర్బంధించిన వ్యక్తి hostage, 
captive వారి వెనుకనే మరి 20 మంది 
బందీలను కూడా హైజాకర్లు విడిచి పెట్టారు. 


(ఆం. భూ. 21.488) 


బందోబస్తు వి 0226000284 (ప్రము 


ఖుల పర్యటనలు, ఎన్నికలు వంటి సంద 
ర్భాలలో) భద్రతకోసం రక్షణ బలగా 
లను అప్రమత్తంగా ఉంచటం 56041117 
arrangements పోలీను బందోబన్తును 
కట్టుదిట్లం చేశారు. (ప్ర శ 5.6.87) 


బకొయి వి. bakaayi సకాలంలో చెల్రించక 


పోవటంవల్ల బాకీ పడ్డ సొమ్ము arrears 
కేంద (పభుత్మోద్యోగులకు చెల్లించవల నిన డి, 
ఎ. బకాయి విషయమై మే 10వ తేదీలోగా 
ఒక (పకటన చేయగలమని (ప్రధాని ... (ఆం. 


ప్ర. 15.89) 


బకొయిపడు §. bakaayipaDu 1, 


సొమ్ము బాకీపడు 40 0౪౭ ఎన్‌. టీ వీ. 
స. క అత్యధికంగా బకాయినవడ్డ రాష్ట్రాల్లో 
ఆంధ్రపదేశ్‌ లెండోన్థానంలో ఉంది. (ఆం. 
భూ 6687) 2. (కేసులు) సకాలంలో 
పరిష్కారానికి నోచుకోక మిగిలిపోవు t0 
accumulate (as court cases) 
కేనులు బకాయిసడి కొండల్లా పెరిగివోతున్లు 
ప్పుడు నమ్మెలవల్థ వాటిల్లే నష్టం సామాన్య 
మైంది కాదు. (ఈ 4.789) 

bacaavat 
avaarDyu పత్రికలలో పన ఉద్యోగు 
లకు తగిన బీతభత్యాలను సిఫార్స్‌ చేస్తూ 
బచావత్‌ అనే న్యాయమూర్తి అధ్యక్షతన 
(ప్రభుత్వాదేశం మేరకు) ఏర్పడిన సంఘం 
సమర్పించిన నివేదిక BAaChawat 
award జర్జలిస్టులు, నాన్‌ జర్జులిన్హులకు 


బచావత్‌ అవాడు అమలు చేసే విషయంలో 


ce 
తగన చర్గూలు తీనుకోవల నీందిగా 
మ ఉబయపవక్షాలు 


పభుర్వాన్లు కోరాయి. (ఆం. భూ 221289) 

ట్రబయలుచెయు.. క్రి baTTabayalu 
ల (రహస్యాలు, అవినీతి మొ.వి) 
బయటపెట్లు to expose నివేదికలోని 
ఫోర్స్‌ పై పె (పభుత్త గుట్టును 


బిటుబియులుబ బన్తున్నాయి. (ఆం ప్ర. 28789) 


పెటు 
మకా 
,వతి పేరా బోఫో 


బడుగు దేశం వి. baDugu deeSam 
ఆర్థికంగా వెనుక బడ్డ పేద దేశం 001 
nation వర్ధమాన దేశాలు ... పెట్టు 
బడిదారీ దేశాల నహాయ నహకారాల మీద 
ఆధారపడటం అంతే శాశ్షతంగా బడుగు 
దేశాలుగా ఉండిపోవడమే. (విశా. 10687) 
బడుగువర్గం వి. baDuguvargam ఆర్థి 
కంగా, సామాజికంగా వెనుకబడ్డ తరగ 
కీ చెందిన ప్రజలు poor or down 
trodden section అట్టడుగు బడు 
గువర్గొల ఆభ్యూన్ల తొకి అంకితమైన అన 
ప్రభుత్తుంలో ... (శా 8687) 
బడ్జెట్‌ లీక్‌ వ. blaDjeT lik ఆర్థిక 
సంవత్సరం ప్రారంభంలో చట్టసభలో ప్రతి 
పాదించే ఆదాయ వ్యయాల సమాచారం 
పరిపొడన కన్నా ముందుగానే బయటికి 
పొక్కటం budget leak బడ్జెట్‌ లీక్‌ 
సాకుతో మతి పదవుల్టుండీ తు 
డ్ఞవారి త్ర జో చేరి ... ఆందోళనకు 
తురవుతున్హుట్టు తెల్పుంది. (ఆం. భూ. 26,489) 
బడ్జెట్‌ లోటు వి 00062 ౧02 
సంవత్సర ఆదాయవ్యయ (ప్రణాళికలో 
ప కంకే వ్యయం ఎక్కువగా 
ఉన్న స్థిత budjet deficit ... ఓట్లు 
నముత్తం రుణ సంతర్పణలు చేయటంకోనం 
వందల కోట్లు విచ్చల విడిగా విదజిమ్మి 


£7 


గ్‌ 


250 


బడ్జెట్‌ లోటును పది వేలకోట్ల దరిదాపుల్లోకి 
తెబ్బిన (పభుత్వానికి ఆర్రిక (క్రమశిక్ష్ర ౯౨ గురించి 
మాట్లాడే అర్హతలేదు. (ఈ. 23.12.87) 
బదలొయించు (క్రీ. badalaayincu (అధికా 
రాలు, ఆస్తిహక్కులు మొ.) ఒకరి నుంచి 
మరొకరికి మార్పు 10 transfer అధి 
కొర్‌ వికేంద్రీకరణ ద్యారా నగర పురపాలక 
సంస్తలకు హెచ్చు) అధికారాలు బదలాయించ 
కపోతే ప్రజా సంక్షేమ కార్వకమాలను నమ 
వ్రంగా అమలు జరపటం వీలుకాదని ఆమె 


అన్నారు, (ఈ. 228 89) 


బదలాయింపు వి. bAdalaayimpu (అధి 
కారాలు, ఆస్తిహక్కులు మొ.) ఒకరి 
నుంచి మరొకరికి మార్చటం transfer 
బోగస్‌ భూమి బదలాయింపుల పె విచారణ 
జరవొల్సిందిగా బొజ్జా తారకం డిమాండ్‌ 
చేశారు. (ఆం. ప్ర 23687) 


బదిలీ వి. 044222 (సాధా. ఉద్యోగులను) 
ఒక చోటునుంచి మరోచోటికి మార్చటం 
transfer (usu. of employees) 
ఇప్రటీకానా (సభుత్తుం ఉపాధ్యాయులు 

బదిలీ ఆయుధానికి బలికాకుండా చూడాలని 


* (ఆం. భూ 41087) 


బదులిచ్చు (క్రి. baduhkceu (ఇతరుల (ప్రశ్నకు 
లేదా వ్యాఖ్యకు) సమాధానం చెప్తూ t0 
reply, answer అప్పుడు (పతివ్యక్తాలు 
కూడా తాము చేస్తునట్టు ఆందోళన చేన్‌ 
ఉండవలసింది” అని చెన్నా రెడ్డ బదులి 
చ్చారు, (ఆం జ్యో 61288) 

బదులుచెప్పు క్రి baduluceppu (శత్రు 
పక్షం దాడికి ఎదురుదాడి చేయటం 
ద్వారా సమాధానం చెప్పు +0 reply 
(to an attack by the enemy) 
అదే విధంగా ఎలాంటి సవాళ్ళు ఎదుంనా 
అమెరికొ దళాలు బదులుచెబుతాయని రీగన్‌ 


ఈ సందర్భంగా వౌాచ్చరించారు. (ప శ 
24.10 87) 

బద్రలుక్‌ "ట్టు (కి. baddaluko TTu 
(అంతకు పూర్వం ఉన్న అత్యున్నత రికా 
రుని) అధిగమించు 10 break (a 
record) ఏ. టీ ఉష 400 మీటర్ల 
పందాన్భి 51.90 సెకన్లలో పరుగెత్తి తన 
పాత రికార్డును తానే బద్దలు కొట్టింది. (ఈ. 
18.11 89) 

బద్నాంచేయు (కీ. bladnaamceeyu నింద 
లపాలు చేయు to blame తెలుగుదేశం 
(పభుత్యాన్గి దుందుడుకు చర్చలతో బద్భాం 
చేస్తు న్నారు. (ఉ 15684) 

బనాయించు క్రి, banaayincu (తప్పుడు 
కేసులు) పెట్టు file (false cases) 
పోలీనులు తప్పుడు కేనులు బనాయిన్తు నా 


రని ఆయన ఆరోపించారు. (ఆం భూ 
30 5.89) 
బయట పెట్టు (కీ, baya Tape TT 


(గుప్తంగా ఉన్న విషయాన్ని) అందరి 
దృష్టికి తీసుకువచ్చు 10 reveal పేద 
(పజల నుండి కూడా ఈ ఆనుష్యతిలో 
డబ్బులు వసూలు చేస్తామని ప్రభుత్యం న్నష్ష 
మైన (పకటన చేనీ తన నిజ న్వరూపాన్సి 
బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
(ఆం ప. 1610.87) 

బరితేగించు క్రి. barItegincu మర్యాదల్ని 
లేదా హద్దుల్ని నిర్లక్ష్యం చేయు 10 
cross one’s limits లోక్‌సభ ఎన్టికలు 
నమీవీంచే కొద్ద కేంద్రంలోని కొంగ స్‌ప్పారీ 
(ప్రభుత్యం తిరిగి అధికొరంలోకి రావాలనే 
తావ్యతయంతో బరితెగించి (వవర్తిస్తోందని 
ప అన్నారు, (ఈ 265.89) 

బర్తరఫ్‌ చేయు క్రీ. bartarafceeyu అధి 
కారం నుండి తప్పించు t0 dl5miss 


251 


బలపడు క్రి. 


(పజలకు భదత కల్పించలేని (పభుత్వాని బత్త 
డా రాల జ్య 
రఫ్‌చేయాలని కోరుతూ ((ప్రతివక్ష సభ్యులు 
ఊరేగింపుగా వెళ్ళి గవర్దుర్‌కు మెమొరాండం ) 
సమర్హించనున్నారు. (ఆం ప్ర 18789) 


బలం చేకూర్చు §. balam ceeku- 


urcuy (ఆరోపణలు, అనుమానాలు) 
నిజం ఆనిపించేందుకు దోహదపడు t0 
strengthen or support (an 
allegation or a suspicion) శ్రీ 
చద్దా; ఆయన కుమారుడు భారత దేశానికి 
వచ్చి బోఫోర్స్‌ విషయంలో నిజానిజాలను 
కోర్టులో వెల్లడించడం అధికారులకు కష్టం 
లేదన విషయం ఆరోపణలకు బలం చేకూ 
రున్తోందని ఆయన 


202.88) 


అనూ రు. (ఆం. భూ 


బలగం వి balagam (యుద్దం, శాంతి భద 


తల నిర్వహణ వంటి) (ప్రత్యేక కార్యనిర్వహ 
ణకోసం నియమించిన వ్యక్తుల బృందం 
force రాష్ట్రంలో నక్షలెట్ట్ల నమన్వను ఎదు 
ర నేందుకు అదనపు పోలీను బలగాలను 
ఇచ్చేందుకు తమిళనాడు (పభుత్తం అంగీక 
రించిందని ముఖ్యమం తి వెల్లడించాతు. (ఆం 


(పే. 5.9.89) 


బలనిరూపణ వి. balIniruupaNa (చట్ల 
ళో 


సభలలో)తనకున్న మెజారిటీని చూపిం 
చటం proof of sb’s majority 
అ సెంబ్లీలో బలనిరూపణకు జనతాదొల్‌ ముఖ్య 
మంత్రి శ్రీ ఎస్‌. ఆర్‌, బొమ్మై కు అవకాశం 
ఇవ్హకుండానే .== (పతిషక్తాలు పార్ధమెంట్‌లో 
శీ సెండేకంటే పై దుమ్మె త్తిబోశాయి. (ఈ 
25 4.89) 

తగినంతగా 
శక్తి సామర్థ్యాలు సంతరించుకొను t0 
become strong రాష్టంలో అనేక 
సమస్యలున్నాయని వీటిని పరిష్కరించేందుకు 


balapaDu 


ముందు పార్టీ బలపడాలని ఆయన అన్నారు. 


(ఈ. 22.5,89) 


బలపరచు క్రి. balaparacu (రాజకీయ, 
పరిపాలనా వ్యవహారాలలో) తమ మద్ద 
తును ప్రకటించు 10 support రానున్హు 
లోక్‌నభ ఎన్లికలలో మార్కి ఎన్తు పార్టీ 
కొం(గెస్‌(బ)ని బలసరిచేందుకు ఒక రహన్య 
ఒప్పందం కుదిరినట్టు బొంబాయి నుంచి 
నెలువడే ఓక షత్రికలో వచ్చిన వార్త వాస్తవం 
కొదని ,.. (ఆం. భూ. 145.89) 

బలపరీక్ష వి. balapariikSa చట్టసభలలో 
ఒక నాయకునికి మెజారిటీ మద్దతు ఉన్నదీ 
లేనిదీ లేపటం test of strength or 
majority మేలో హౌగ్చే బలపర్తీక్ష (ఆం. 
భూ 204.88) 

బలప్రదర్శన వి. balapradarsana సంఖ్యా 
పరంగా తమ శక్తి బహిరంగంగా నిరూ 
పించే (పయత్నం 5107764071 ఆ నమా 
వేశంలో జనతా పార్టీలోని రెండు వర్గాల బల 
(ప్రదర్శన జరుగవచ్చునని పరీశీలకులు భావి 
స్తుస్తారు. (ఉ 21.488) 

బలప్రయోగం వి. balaprayoogam (ఒక 
పని సాధించటంకోసం) శారీరక బలం 
లేదా ఆయుధాలను ఉపయోగించటం 
use of force నీయాచిన్‌ (పాంతంలో 
బలపయోగాన్ని విడనాడుతానని హోమీ ఇవ్వు 
డానికి పొకిస్తాన్‌ నిరాకరించింది. (ఆం భూ 


11087) 

బలవంతంచేయు (క్రి balavantamceeyy 
ఒక పనికి (ఇష్టం లేకపోయినప్పటికీ) ఒప్పు 
కొమ్మని ఒత్తిడి చేయు t0 force అప్పుడు 
కూడా స్పీకర్‌, తమ (ప్రకటనలు నిర్జారించుకో 


వాల్చిందిగా (ప్రధానినికానీ, మలో నభ్యునికానీ 


తాను బలవంతంచేయలేనని స్నృష్షం చేశారు. 
(ఆం జ్యో 161 88) 


బలహీనపడు క్రి. balahiinapaDu బలం 
తగ్గిపోవు 0 weaken తెలుగుదేశం 
పార్టీకి, లోక్‌సభ నభ్యత్యాలకు రాజీనామా 
చేసిన ముగ్గుడువ్య్హు పార్టీకి నచ్చిన నష్టం 
ఏమీలేదని, పార్టీ బలహీనపడ లేదని శ్రీ బన్లీ 
రామారావు చెప్పారు. (ఈ. 16.7.89) 

బల హీనవర్గం వి, balahiinavargam 
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 
తరగతికి చెందిన ప్రజలు weaker 
section రెండు రూసొయలకు 
కిలోబియ్యం, బలహీన వర్గాల వారికి నక్కా 
ఇళ్ళు నిర్మాణం గురించి చెప్తుంతే వారి 
ఆశ్షర్భుం ఇంతా అంతొ కొదు. (ఈ. 176.87) 


బలాబలాలు వి. (బ.వ.) balaabalaaly 
పోటీపడుతున్న వ్యక్తుల లేదా బృందాల 
శక్తి సామర్థ్యాలు 5trength (of rival 
groups) ... కొందరు పార్టీ నాయకులు 
తను బలాబలొలను జమునా సోలంకీ ఎదుట 
(పదర్శించడానికి నంతకాల సేకరణకు పూను 
కొన్హట్టు తేలియవబ్ద్బింది. (ఈ 14889) 

బరిఅగు కీ. 
సంఘర్షణలు మొ. వాటి ఫలి 
తంగా) ప్రాణాలు కోల్పోవు t0 fall, 
become a victim (of violent 
incidents) పరరిస్టుల తుపాకి గుళ్ళకు 
మొత్తం ఆరుగురు బలయ్యారు. (ఆం ప్ర 


bakagu (ప్రమాదాలు, 


1887) 


బసచేయు క్రీ. basaceeyu తాత్కాలికంగా 
నివసించు tO stay (బిటన్‌ వర్చటనకు 
వచ్చిన ఆమె రిట్ల్‌ హోటల్లో బనచేశారు. 


(ఆం. భూ 10789) 


బ హిరంగ చర్చ వీ, bahiran- 


సమస్య గురించి) 
ప్రజల సమక్షంలో చర్చించటం pen 
discussion బోఫోర్స్‌ కుంభకోణం సె 


ga carca (ఒక 


“కాగ్‌” నివేదిక గురించి బపొరంగ చర్చలో 
పాల్తొనేందుకు =, (ఆం ప్ర 17 8 89) 


బ హిరంగపరచు (క్రి. bahirangaparacu 
అందరికీ తెలియజేయు t0 make sth 
public, reveal జ. వో జారీ చేయ 
టానికీ, దానిని బహీరంగసరచటానికి మధ్య 
నెల రోజులు పైగా ఎందుకు పట్టిందనే 
విషయాన్ని (ప్రభుత్యం నుండి తెలుసుకొనగో 
రుతున్నాం. (విశా 1310 87) 

బహిరంగ రహస్యం వి. bahe- 
ranga rahasyam (సంబంధిత పక్షాలు 
బయట ఒప్పుకోకపోయినా) అందరికీ 
తెలిసి పోయిన విషయం pen secret 
చిలీలో దాదావు 15 నంవత్తరాల (క్రితం 
అలెండీ పతనానికి కారణం అమెరికా విదే 
కీగూఢచారి సంస సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ 
ఏజెన్సీ అన్నది బహిరంగ రహన్వమే.. (ఆం 
జ్యో. 91088) 

బహిరంగ లేఖ వి. 0212272296 leekha 
ఉద్దేశించిన వ్యక్తి కే కాకుండా ప్రజలందరికీ 
తెలిసేటట్టుగా (వార్హా పత్రికలకు నిడు 
దల చేయడం మొ. పద్దతుల ద్వారా) 
రాసే ఉత్తరం Open letter (ప్రధాన 
మంతి ఈ సవాలు చేనీన వెంటనే ఢ్రీ సింగ్‌ 
ఒక బహిరంగ లేఖలో న్నష్టంచే సిన నిషయం 
తెలిసీందే (అం 17 ౪89) 

బహిరంగ విధానం వి. bahiranga vid- 
hanam రాజకీయ వ్యవహారాలను రహ 
స్యంగా ఉంచకుండా జనంలో చర్చకు 
వీలుకల్పించే పరిపాలనాపద్దతి 06 
policy (పజాస్యామ్యంకోసం చైనా విద్యా 
రులు జరుపుతున ఉద్దమం నతర రాజ 
కీయ se ప Ons 
విధానంకోనం వారు చేస్తు న్హ డఉమాంధ్లు 
నిర్లక్ష్యం చేయలేనివి అణచలేనివని వారు 
అన్నారు, (ఆం. (ప 15589) 


బహిరంగ వేలం వి. bahiranga veelam 


(ఆస్తులు) అందరి సమక్షంలో పాట పెట్ట 
ఎక్కువ డబ్బు ఇవ్వజూపిన వ్యక్తికీ విక 
యించటం లేదా స్వాధీనం చేయటం 
public or open auction కాగా 
ఆలయ ఆధ్వర్భంలోగల నర్దే నెంబలు 11లోని 
ఒక ఎకరం భూమిని 297లోని ఒక ఎకరం 
వది గుంటల భూమిని కౌలుకివ్యడానికి బవొ 
రంగ వేలం వేయాలని దేవాలయ కమిటీ 


నిరయించింది. (ఆం. ప్ర 30689) 
ra 


బహిరంగ సభ వి. bAahranga sabha 


(ప్రజలందరూ పాల్గొనటానికి అవకాశం 
ఉన్న సమావేశం public meeting 
పూర్ణియా, _అరరియా, కిషన్‌ గంజ్‌లలో 
ఏర్పాటు చేనీన బహిరంగ నభలలో రాజీవ్‌ 
గాందీ (వతివక్షాల పై విరుచుకు పడ్డారు. (ఈ. 


19.5 89) 


బహిర్గతంచేయు క్రి bahzrgatamceeyu 


బయటికి చెప్పి చేయు to disclose 
ఛద్దాకు నంబంధించిన నిజానిజాలన్చి ంటిని 
బ హపీధతంచేయాల్సిందిగా ఆయన (పభుత్యాన్భి 
డిమాండ్‌ చేశారు. (ఆం. ప్ర. 19 488) 


బహిష్కరించు (క్రీ. bahiSkarincu కే, 


(శిక్షగా) ఒక దేశం లేదా సంస్ట్ల నుంచి 
పంపివేయు to expel బెల్‌ గేడ్‌లోని 
ఆస్టేలియా దౌత్యకార్యాలయానికి చెందిన 
ముగ్గురు దౌత్స వేత్తలను తమ దేశం నుంచి 
బవొష్కరించినట్లుగా యుగోన్లావియా. (దక 
టీంచింది. (ఆం జ్యో 712.88) 2. (నిర 
సనగా తర గతులు, సమావేశాలు మొ. 
వాటికి) హాజరుకాకపోవు లేదా పాల్గొన 
కపోవు t0 boycott (classes, an 
event etc.) విద్యార్థి సమస్యలపై 
(పభుత్తం అవలంబిన్తు న్హు నిర్ణక్త్రానికీ నిర 
ననగా-... విద్యార్దులు తరగతులు 


బవొవ్కరించారు.. 3. (శిక్షగా)ఎలాంటి 
సంబంధాలు పెట్టుకోకుండా దూరంగా 
ఉంచు 10 boycott (a person or 
a group) దేశ ప్రగతికి నమైకృతకు అడ్డు 
తగులుతున శక్తులను (ప్రజలు బపొవ్కరిం 


చాలని విజ్ఞప్తీ చేశారు. (ఆం ప్ర, 14689) 


బహువముతి వి. bahumat, ఒక రంగంలో 


విశేష ప్రతిభ చూపించినవారికి లేదా 
ఏదైనా పోటీలో గెల్చినవారికి ఇచ్చే పుర 
స్కారం prize నోబుల్‌ బహుమతికి వ్యతి 
రేకంగా మూడవ (సంచ. దేశాల కోసం 
ఆయన ఈ బహుమతిని నోలక్‌”ల్ఫారు. (ఆం 


(ప. 26.489) 


బహుమతిప్రదాన కార్యక్రమం వి, 
bahumatipradaana kaaryakramam 
(విజేతలకు) బహుమతిని ఇవ్వ 
టానికి ఏర్పాటుచేసిన (సభా) 
కార్యక్రమం prize distribution 
programme నూపర్‌ స్టార్స్‌-ర6 విజే 
తలకు బహుమతిప్రదాన కార్యక్రమం (ప్రత్యేక 
రీతిలో జరిగింది. (6 13787) 
బహుముఖ కార్యక్రమం వి. bahu- 
mukha karyakramam (ఒక ఫలితం 
సాధించటానికి అనేక కోణాల నుంచి 
'ప్రయత్నించటానికి వీలుగా రూపొందించిన 
కార్యాచరణ పథకం multifarious 
programme (పతిష్ష తిరిగి నంపా 
దించడానికి (ధాని బహుముఖ కార్డు 
(కమం రూవొందిస్తు నా రని ఆయన నన్ఫి 
పిత వర్గాలు వెల్లడించాయి. (ఆం జ్యో. 
20.6.87) 
బహుముఖ పోటీ వి. bahumukha 
య ఒక స్తానానికి) ఇద్ద 
నా ఎకు_వమంది పముఖ అభఖరులు 
ర. వ. మ. 


బహుళార్థ సాధక 


contest మొత్తం 87 నియోజకనర్లాల 
లోను బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. 


(ఆం (ప 16687) 


బహుళజాతి కంపెనీ వి. bahu- 


Lajaatt kampent అనేక దేశాలలో 
పెట్టుబడులు పెట్టి వ్యాపారం చస 
లు €ం | 
వ్యాపార సంస్థ multi-national 
(company) వివిధ వర్థమాన దేశాలలో 
పనిచేస్తున్న బహుళజాతి కంపెనీలు నీ, ఐ. 
ఎ. ను తోడు చేనుకొని ఆయా దేశా 
లలో అ్వూరతలను స్పష్షిస్తు న్నాయని కేంద 
మాజీనుంత్రి ... విమర్శించారు. (పై 4. 


7.7.87) 


బహుళజాతి దేశం వ. 0682404624 


deeSam అనేక జాతులకు చెందిన (పజలు 
శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న దేశం 
multi-racial country కెందరు 
(ప్రజలు ప్రచారం చేస్తున్నట్టుగా ఈ దేశం 
బహుళజాతి దేశం కొదని బి జా ది. 


నాయకుడు అన్నారు. (ఆం ప్ర 30.1188) 


బహుళ పన్నుల విధానం వి. bIhula 


pannula vidhaanam వస్తువుపై ఒక 
రకం పన్ను ఒకేసారి ఒకేచోట కాకుండా 
పలుదశలలో విడివిడిగా విధించి వసూలు 
చేసే పద్దతి multi-point tax 
system బహుళ పన్దుల విధానాన్లి రద్దు 
చేసీ, ఒకేచోట నుంచి ఆరుశాతం పన్దులు 
వసూలు చేసే పద్దతిని అమలుపరచాలని 
మంతి వర్గం నిరయం తనుకొన్హది. 
(ఆం ప్ర 8289) 
ఉపగ్రహం వి. 
bahuLaartha saadhaka upagraham 
(విద్యా వ్యాప్తి , వ్యవసాయం, వాతావరణ 
పరిశీలన వంటి) అనేక ప్రయోజనాలను 
సాధించే ఉద్దేశంతో రూపొందించిన ఉప 


బాంబు వి. 


బాకా ఏ. 


[గ్రహం multi-purpose satellite 
సాంకేతిక కారణాలవల్ఞ గత రెండు నెలలుగా 
నిర్వీర్భంగా ఉన భారత జాతీయ బమహుళార్హ 
సాధక ఉవ్యగహం ఇన్వాట్‌ =] నీ మళ్ళీ 
వనిచేయటం (పొరంభించింది, (ఆం జ్యో. 
9.10 88) 

baambu ఒత్తిడి తగిలితే 
పేలిపోయే స్వభావం కలిగిన పదార్ధంతో 
తయారుచేసిన వినాశకరం, విధ్యంసకరం 
అయిన వస్తువు bomb రాజధానిలోని 
నీటీబస్‌లో సోమవారం ఒక ఉత్తుత్తి బాంబు 
(వయాణీకులను నిలు వెల్లా వణేకించింది. (ఆం. 


భూ 28787) 


0264462 (ఒకరి గొప్పతనం 
గురించి) అనవసరంగా, అతిగా ప్రచారం 
వా సంస్థ 2 propaganda organ 
దూరదర్శన్‌, ఆకొశవాణీలు కొంగెస్‌-ఐ క్రీ 
బాకాలుగా మారాయని విమర్శిస్తున్న తెలుగు 
నమాూాచారం గురించి ఎందుకు మాట్లాడనని 
విలేకరుల సమావేశంలో పాల్గొను పి.సి.ని. 
ఉపాధ్యక్షుడు ... భూ 


15889) 


(పల్లం చొరు, (ఆం 


బాకీపడు (క్రి baakipaDu చూ. బకాయి 
పడు. భవన యజమాని తనకు భవనం అద్ర 
(కింద 40 వేల రూపాయలకు డైరెక్షారేట్‌ 
బాకీవడిందంటూ కోర్టులో వీట్‌షన్‌ దాఖలు 
చేసుకున్నాదు. (ఆం. ప్ర 11287) 

బాక్సర్‌ వి. baaksar (పోటీలలో భాగంగా) 
చేతులకు తొడుగులు ధరించి పిడికిళ్ళతో 
పోరాటంచేసే ఆటగాడు boxer నిను 
జరిగిన పోటీల్లో ఆరింటిని ఉత్తర కొరియా 
బాక్ష ర్రే గెలిచాడు, (ఆం. ప్ర 23989) 
బాక్సింగ్‌ వి. bAaksinG చేతులకు తొడు 
గులు ధరించి పిడికిళ్ళతో పోరాడే ఒక 
రకం పోటీ boxing (పపంచ అమెచ్యూర్‌ 


బాణామతి వి. 


బాధితుడు వి. 


బాక్సీంగ్‌ పోటీల్లో ఉత్తర కొరియా ఆధిక్తుత 
చూవీస్తోంది. (ఆం ప్ర 239.89) 


బాటవేయు కి. baaTaveeyu ఒక కొత్తి 


విధానం లేదా పద్దతి ఏర్పడి కొనసాగటా 
నికి అవసరమైన అనుకూల పరి స్తితులని 
ఏర్పరచు t0 pave the way 1982 
నుంచి మనరాష్ట్రంలో వక్తి కంగా డీకం 
(టోలు అమలులోకి రావడంతో కొత్త ప్లాంట్ల 
నిర్మా ణానిక, పాత ఫ్యాక్టరీల ఆధునీకరణకు 
బాట వే సీనట్టయింది. (ఈ 192.88) 

baaNaamatr: ఇత 
రులను బాధించేందుకు (ప్రయోగించే 
మంత్రతంత్రాలతో కూడిన క్షుదవిద్య. 
(కొన్ని (గామ 
లంగా ఉన్న మూఢనమ్మకం) 5016617 
witchcraft మూఢనమ్ము కాలకు నిలయ 
మైన మెదక్‌ జిల్లాలో మళ్ళీ గతవారం రోజుల 
నుండి బాణామతి భయం బాగా వ్యాపిం 


ప్రాంతాల్లో (పబ 


చింది. (ఆం భూ 29188) 


బాతాఖానీ వి. baataakhaann కొాలక్లేపా 


నికి చెప్పుకునే కబుర్లు Chatting వీరంతా 
(పజలెన్గుకున పార్దమెంటును బాతాఖాని 
శ్రబ్బుగా మూారున్తున్యారని ఎమర్గించాదు, 
(ఆం భూ 55.69) 

baadhztu Dy 
(పకృతి వైపరీత్యాలవల్లకానీ, తోటి మాన 
వుల _ దుష్ప్రవర్తనవల్లకానీ _ కష్టనష్టా 
లకు గురయిన 
person affected (by natural 


వ్యక్తి Victim, 


calamity, disaster etc.) బాధి 
తులందరికీ వదికిలోల బియ్యం కూడా అంద 
జేయనున్హుట్లు తేలిపారు. (ఈ. 267 69) 


బాధ్యుడు వి. baadhyuDyu (అవాంఛ 


నీయ) సంఘటనకు కారణమయిన వ్యక్తి 
responsible person పోలీను కాల్టు 


అకు దారితీసే పరిస్టేతులు నృ ష్తించి దానిక 
బాధ్యులైన అధికొరులను న స్పెండు చేయా 
అని పౌరహక్కుల నంఘం డిమాండ్‌ చేనింది. 


(ఉ. 15687) 


బాయ్‌కాట్‌ చేయు (క్రి, baaykaa Tceeyu 
చూ. బహిష్కరించు (2,3); (పతివక్షాల 
ఓట్లలో (కాస్‌ ఓటింగ్‌ జరుగుతుందని అను 
కుంటున్నారా అని అడుగగా వాళ్ళ ఓట్లు 
మాకెందుకు ఇక్షం లేకపోతే ఎన్ఫికను బాయ్‌ 
కాట్‌ చేస్తారు అని చెప్పాడు. (ఆం ప్ర 17.87) 


బార్‌కౌన్సిల్‌ వ. baarkaunsil (న్యాయ 
వాద) వృత్తిని చేపట్ట ముందు న్యాయ 
వాదులు తమపేర్తను నమోదు చేసు 
కొనే సంఘం bar council బాల్‌ 
కౌన్సిల్‌ను రద్దుచేయడానికి న్యాయవాదులు 
చట్లాన్లి కొట్టివేస్తే నరిపోతుందని పార్ట 
మెంట్‌ నభ్యులు భావించడం పొరపాటని 
ఆయన వ్వాఖ్వానించారు, (ఆం. ప్ర 27) 


బారకాసులు వి (బ.వ.) baarakaasulu 


సైనికులు కవాతు చేసే చోటుకి దగ్గర 
ఉండే విడిది bAarraCks ఆ తర్వాత 
సైనికులు బారకానులకు, వైమానికదల్‌ విమా 
నాలు స్థావరాలకు తిరిగి వెళ్ళాయి. (ఆం భూ 


11.5.89) 


బారులుతీరు §. baarulutiaru (పోలింగ్‌ 
బూత్‌లు, రేషన్‌ షాపులు మొ. (ప్రదేశా 
లలో) తమ వంతుకోసం ఎదురు చూస్తూ 
వరుసలో నిలబడు 10 queue up 
పోలింగ్‌ బూత్‌ల వ్ర ఉదయం ఎనిమిది 
గంటల నుంచి స్త్రీ, పురుష ఓటర్లు బారులు 
తది కన్పించారు. (ఉ. 5.12.87) 

బాలారిష్టం ఏ. baalaariSTam ఆరంభ 
దశలో ఎదుర్కొనే ఇబ్బంది లేదా సమస్య 
trouble or set-back in the 
initial stages జనమోర్ఫా ఆవిర్భ విం 


చక ముందే బాలారిష్టాలకు లోనవుతోంది. 


(ఆం ప. 241187) 


బాష్పువాయువు వి baaSpavaayuvu 
కళ్ళలో మంటలు పుట్టించి కన్నీళ్ళు 
రప్పించే ఒకరకమైన పొగ(ఆందోళనకారు 
లను చెదరకొ ట్రందుకు పోలీసులు దీన్ని 
ఉపయోగిస్తారు.) tear-gas5 భారతీయ 
జనతా పార్టీ కార్యకర్తలను చెదరగొ క్రేందుకు 
పోలీసులు బావృవాయువు (ప్రయోగించారు. 
(ఉ 1887) 

బాసట వి 5046606026 కార్యక్రమ నిర్వ 
హణలో అందించే తోడ్పాటు, అండ 
support చైనా (పభుత్యంతో పోరాటం 
సాగిస్తున్ల విద్యార్థి లోకానికి ఆదివారంనాడు 
వృద్దులు కూడా బొనటగా నిలిచారు. (ఈ. 


22.5.89) 


బాహాటం వి. bAaahaaTam రహస్యంకా 
నిది, అందరికీ తెలిసి జరిగేది; బహిరంగం 
open రామ్‌జెళ్ళ లాని ఖలిస్తాన్‌? డిమాం 
డును బాహాటంగా నమర్ధించారని వారు 
పేర్కొన్నారు. (ఈ 17889) 

బాహాట ప్రభుత్యం వి. baahaa Ta prab- 
hutvam ఏ విషయం (పజల నుంచి దాచి 
పెట్టకుండా పరిపాలన సాగించే సర్కారు 
open government ఇది 'బాహాట 
(పభుత్తం” అన్ల నూత్రానికే విడుద్దం. (ఆం 
(ప 25.4.89) 

బాహాబాహీ వి. blaahaabaahii ఒక 
రితో ఒకరు కలియబడి కొట్టుకోవటం 
(physical) fight బెంగాల్‌ అసెం 
భ్రీలో బాహాబాహీ ,., (ఆం ప్ర 124.88) 

బాహ్యశక్తి వి. _baahyasakti (సమస్య 

సృష్టించటానికి) దేశం వెలుపల పొంచి 

ఉన్న విదేశీ వ్యక్తి లేదా సంస్త external 

force (పతిపక్షాల పై త విరుచుకు 


పడ్డారు. వారి చర్చలు బాహూ శక్తులకు 
వత్తాను పలి కేలా ఉన్సాయని అన్నారు. (ఈ 
19 7.89) 
బిగపట్టు క్రి. brgapaTTu (నిధులు మొ.) 
విడుదల చేయకుండా దగ్గర పెట్టుకొను 
to tighten (the purse) నిధులు 
దక్కకుండా బిగవ క్లే కేంద్రం పంచాయితీ 
Ce) 
రాజ్‌ నంన్లల నెత్తిమీద నేరుగా సీరులవాన 
కురివీస్తానని మురివీంచడం చూస్తే తల్లిని 
వస్తు పెట బిడ్డకు పాయనం పెడతానన్ల ట్లుగా 
D2 GCG (CA) 
ఉంది. (ఈ. 3589) 
బిగించు (క్రి. 02922664 (చట్టంలోని) లోపాల్ని 
సవరించి మరింత కట్టుదిట్టం చేయు to 
tighten (a law, act etc.) ఫిరా 
యింపుల చ్త్రోం న్యూ? బిగించారు, (అం. 
భూ 71087) 
బినామీ పేరు వి. birnaamir peeru 
(ఆస్తులు, రుణాలు మొ. లావాదేవీలలో) 
చట్లం కళ్ళు కప్పటం కోసం తనపేరుకి 
ee 
బదులుగా రికార్డులలో చూపించే 
మరొకరి పేరు. bogus or 
fictitious name భూనంన్క రణల 


చట్రం నుంచి తవ్పించుకోడా 
నికి ఆయన భూములు బినామీ పేర్ద మీద 
నమోదు చేనుకున్హాడనీ ల... చెప్తారు. 


(ఆం. జ్యో 24.6.87) 

బిల్లు వి. billy కొత్తగా తీసుకురావాలను 
కున్న చట్టానికి అనువముతికోసం ప్రభుత్వం 
చటసభలో ప్రవేశపెట్ట ముసాయిదా 

eఎ eఎ 

పతం (సభలో బిల్లుపై చర్చజరిగి మెజా 
రిటీ ఆమోదం తెలి పినప్పుడే అది చట్టం 
అవుతుంది) 1111 ఈ నవరణను ఆర్ట్‌ 
నెన్సు రూవంలో జారీ చేసిన తర్వాత బిల్లు 
రూపంలో (ప్రతిపాదించారు. (ఆం ప్ర 25.489) 


బీట వి. 02722 (ఒక సంస్త లేదా వ్యవస్తలోని) 
య నా 


257 


సభ్యులు లేదా భాగస్వ్యాములలో ఏర్పడిన 
అసంతృప్తి ఫలితంగా చీలికలు వచ్చి (ఆది) 
బలహీనపడిన పరి స్టితి [ak ఒరిస్తాలో 
కాంగెనుకు బీటలు, (ఆం ప్ర 41087) 

బీటలువారు §. buTaluvaary (ఒక 
సంస్థ లేదా వ్యవస్థలో) సభ్యులు లేదా 
భాగస్వాములలో ఏర్పడిన అసంతృప్తి ఫలి 
తంగా చీలికలు వచ్చి (అది) బల హీనపడు 
to show cracks తూర్చు యూరప్‌లో 
కమూూనిన్హు కోటలు బీటలువారుతున్నాయి. 
(ఈ. 9689) 

బీభత్సకాండ వి. brbhatsakaanDa 
హింస, దౌర్హన్యాలతో కూడుకున్న చర్య 
an act of violence, mayhem 
పో.చూ. హింసాకాండ ఉధథోక్‌ (గామంలో 
'కరరిస్టులు సృష్టించిన మదో బీభోత్సకాం 
డలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది 
మంది ఆహుతులయ్యారు. (ఉ. 15687) 


బీభత్సకారుడు వ. DubhatsakaaruDu 
me తీవ్రవాది; పంజాబ్‌లో నిన్షుర్మాతి 
నుండి బీభత్సకారులు మరో ఎనిమిది మందిని 
కాల్చి చంవొరు. (అం. ప్ర 21.11 88) 


బీరాలు పలుకు (క్రి. biiraalu paluku 
(తగిన సామర్ధ్యం లేదా నిజాయితీ లేకు 
న్నప్పటికీ) పెద్దపెద్ద పనులు చేస్తానని 
ఊరికే గొప్పకోసం ప్రకటనలు చేయు 
to make tall claims లోగడ అనే 
కసార్దు బోర్డు అది చేస్తా, ఇది చేస్తానని 
బీరాలు పలికిందే తప్ప చర్యలు తీనుకొను 
ఉదంతాలు బహు తక్కువ. (ఈ. 9.5.89) 


బుకౌయించు క్రి. bukaayincyu అబద్దం 
చెప్పు to deny, lie మొదట్లో పంజాబ్‌ 
్చురరిస్టులతో తమ ౩లాంటీ నంబంధాలూ 
లేవని బుకొయించిన ఆనాటి పాక్‌ (ప్రభుత్వ 


(ఆం. భూ 26589) 


బుజ్జగించు క్రి. bupagincu మంచిమాట 
లతో సముదాయించు t0 console, 
assuage తెలుగుదేశం పార్టీ నాయక 
త్తం పై అనంత్హస్తీగా ఉన ఎందీలను నీలి 
వీంచి బుజ్జాగించాలని పార అధిష్టాన వర్గం 
యోచిన్తోంటి. (ఈ 4.3.88) 


బుట్టదాఖలుచేయు క్రి buTTadaakha- 
luceeyu (ఆర్డీ, (ప్రతిపాదన మొ.) పనికి 
రానిదిగా భావించి పక్కన పడవేయు 
to shelve “ఇండియన్‌ ఎక్స్‌ సెస్‌ ” 
దినపత్రికలో (వచురితమైన పంచాయితీరాజ్‌ 
బిల్లు ముసాయిదాను ఎప్పుడో బుట్టదాఖలు 
చేసీనట్టు (ప్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ నేడు 
లోక్‌సభలో ప్రకటించాడు. (ఆం, ప్ర 166.89) 


బురదజల్లు క్రి buradajallu కేవలం అప 
తిప్పపాలు చేసే ఉద్దేశంతో నిరాధార 
మైన ఆరోపణలు చేయు 10 do mud 
slinging కేవలం కొంగీ పైన బురదజల్ల 
డమే వనిగా పెట్టుకొనే స్పార్రలకు కౌలం చెల్లే 
రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్ఫారు 


(ఈ. 26489) 


బులియన్‌ మార్కెట్‌ వి. _Bbuliyan 
markeT వెండి, బంగారాలు విక్రయించే 
బజారు bullion market తన నంఘం 
సభ్యుడిపై పోలీనులు చేనీన ఈ అఘూయి 
త్వానికీ నిరసనగా 10 రోజులుగా గుంటూడు 
బులియన్‌ మార్చేట్‌ బంద్‌ ఉందని 


(ఆం. భూ 264.89) 


బులెటిన్‌ వి. ౧౭/62 ఒక సంస్ద తనకు 
సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ 
నియమిత కాలానుగుణంగా వెలువరించే 
సంక్షిప్త నివేదిక bUlletin లోక్‌సభ బులె 
టీన్‌లో స్పీకర్‌ రూలింగ్‌ (పచురించిన వెంటనే 
21 ముంది (సతివక్ష సభ్యులు పొర్ధమెంటు 
సంఘౌల వదవాలక్షు" రాబీనామా లేఖలు 


వంవొలని నిర్ణయించుకున్నాడు. (ఆం. భూ. 


165 89) 


బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచం వి. bulleT pruuf 


kavacam తుపాకీ గుళ్ళు శరీరంలోకి 
దూసుకుపోకుండా ప్రాణ రక్షణకై ధరించే 
జాకెట్‌ bullet proof jacket రాజీవ్‌ 
బులెట్‌ప్రూఫ్‌ కవచం ధరించి ఉన్హందునల్ల 
త్మీవమైన గాయం తగలకుండా కాపాడింది. 


(ప్ర శ. 317.87) 


బూకరించు (8. 0440227264 చేసిన పనిని 


జంకు లేకుండా సమరించుకొను 10 
contend పాక్స్‌ అణ్బ స్త్ర నిర్మాత ఖాదల్‌ 
ఖాన్‌ పాకిస్తాన్‌ ఆటంబాంబు నిర్దా న్తున్హుదని 
స్వయంగా ఒప్పుకున్నాడు. “నిర్హి స్తే తప్పే 
మిటీ” అని ఒకసారి జనరల్‌ జీయాయే 
బూకరించాడు, (అం. జ్యో, 22,10 87) 


బూజుపట్టపోవు §. buujupa జ Tipoovu 


(నివేదిక, ప్రణాళిక మొ.) ఏళ్ళతరబడి 
అమలుకు నోచుకోకపోవు t0 gather 
dust (as a plan, report etc.) 
ఎని నివేదికలు బూజువట్రిపోయూయో (ప్రజ 
లకెరుకే (ఈ 29.1287) 


బూటకం వి. buTakan (సాధా. ఎదురు 


కాల్పులు) నిజంగా జరగనిది, కల్పితం 
fake, false నేటి వరకు రాష్ట్రంలో 
నుమారు అయిదు వందల యయూాఖామంది 
బూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోయాడు. 


(ఆం భూ 14589) 


బూసర్‌ వి. 6444207 ఉపగ్రహాలు, కిప 
లు యి 


ణులకు తొలిదశలో అవసరమైన గమన 
వేగాన్ని అందించే రాకెట్టు booster 
సున్చుతమైన భూవరిశోధక పరికరాలతో కూడి 
ఉన్ల క్ష[తిమ ఉవ్యగవోల (యోగానికి ఈ 
రౌ కట్టను బభూన్టర్‌లుగా వినియోగించవచ్చు 
అన్నారు, (ఆం భూ. 18.5 89) 


బృహత్తర ప్రణాళిక ప్‌, bRhat- 
tara praNaalika ఆనేక (ప్రయోజనాలు 
పొందటానికి రూపొందించే గొప్ప పథకం 
master plan ఉసరితల జలమార్గ వ్యవ 
నేను అభివుద్ది పరచడానికి ... జాతీయ 
స్థాయిలో ఒక బృహత్తర ప్రణాళిక రూపాం 
దుతుంది. (ఈ 57.89) 

బెంచి వి. 0676 చూ. ధర్మాసనం. 
ఆంధ్రపదేశ్‌ హైకోర్టు నమక్తంలోను తద 
నంతరం న్యువీంకోర్డు నమ్మక్షంలోను దొఖలు 
చేనీన వీటిషన్‌లలో స్పృషంగా కనబడే పెక్కు 
“అవాస్తవాలను, నిరాధారమైన విషయాలను, 
వరన్పుర బెరుధ్యాలను” బెంచి పరిగణనలోకి 
తీసుకొన్హృట్టు కనివీంచిందోని ... 


1.5 89) 


(ఆం ప్ర 


బెంబేలుపడు (క్రి. bembeelupaDu భయాం 
దోళనలకు లోనగు t0 be alarmed, 
తెలుగుదేశం (వ్రభుత్యాన్ది 
డిన్మీ స్‌ చేయాలని కాంగెస్‌(ఐ) ఎన్హుడూ 
కోరనప్పటికీ, తెలుగుదేశం మంతులు అనవ 
సరంగా బెంబేలువడిపోయి ఏవేవో ఆరోపణలు 
చేన్తున్భారని అన్నాడు, (ఈ 56.87) 


worried 


బెంబేలెత్తు (క్రి bembeelettu చూ. బెంబే 
లుపడు. రాష్ట్రంలో రోజురోజుకు వుంది 
కుంటున్న కార్యగెస్‌ను చూసీ తెలుగుదేశం 
బెంబేలెత్తి పోతుంది (ఆం భూ 1711.89) 


బెడద వి. beDada (పమాదకరంగా 
లేదా ఇబ్బందికరంగా తయారైన సమస్య 

త్మీవవాదుల 
బెడద కొంచెం తగ్గి ఊపీరి వీల్బుకుంటున్ల 
నమయంలో దారి దోవిడీల బెడద ఎదుడు 
కోవటం పట్ట 2 (ఈ 25589) 

బెడ సికొట్టు క్రి beDiskoTTu 1. (ఏదైనా 
ప్రయత్నం, ఆశించిన ఫలితం ఇవ్వకపోవు 
to spoil (as relations\ 1978లో 


menace, nuisance 


259 


జనతా (పభుత్వ కొలంలో కుదిరిన రెండు 
ఒస్ప్రందాలే నంబంధాలు బెడి సీకొట్లడానికి 
దోహదం చేశాయని ఆయన అన్నారు. (ఆం 
భూ 16589) 2. (ప్రయత్నం విఫలమగు 
to fail, misfire ఈ విభాగం పత్రికల 
ద్యారా కట్టుకథలను (ప్రచారంలోకి తెన్తున్హుదని 
అయితే ఈ వయత్సాలు బెడి నికొడతాయని 
నీంగ్‌ అన్నారు. (ఈ. 36.89) 

బెదిరింపు వి. 06477722౪6 హాని లేదా నష్టం 
కలిగిస్తామని భయసెట్టటం threat 
పోలీను అధికారులను విలిచి తనిభీ చేయగా 
కేవలం బెదిరింపు మాత్రమేనని తెలి సీందని 
అన్నాడు, (ఆం ప్ర 15689) 


బెని ఫిట్‌ మ్యాచ్‌ వి. benifT myaac 
ఎవరైనా ప్రముఖ ఆటగాడికోసం లేదా 
ఏదైనా సమాజ సంక్షేమ కార్యక్రమంకోసం 
నిధులు సేకరించే లక్ష్యంతో నిర్వహించే 
ఆట benefit match ఆయన 1981లో 
కొంతమంది భారత క్రికెటర్ణను తీనుకొని 
షార్డా వెళ్ళి ఆనీఫ్‌ ఇగ్వాల్‌ బెనిఫీట్‌ మ్యాచ్‌ 
ఆడించారు. (ఈ 188.89) 

బెయిల్‌ వి రీల్బః! కేసు విచారణ సంద 
ర్భంలో అందుబాటులో ఉండే షరతుపై 
కొంత సొమ్ము పూచీకత్తుగా నిందితుల్ని 
విదుదల చేయటానికి న్యాయస్థానం ఇచ్చే 
అనుమతి ; జామీను bal] న్యాయవా 
దుల్లో పోటీతత్తం పెరిగిపోయిందని, కేవలం 
బెయిల్‌ ఇప్పించేందుకు పది నుంచి ఇరపా 
వేల రూపాయలు తీనుకుంటున్దుట్టు తెలి 


నీందని అన్నారు. (ఆం ప్ర 3౩789) 


బెయిలీ వంతెన వి. bel ౮221624 
(ఉన్న వంతెన కూలిపోయినప్పుడు లేదా 
అసలు వంతెన అనేది లేనిచోట) రాక 
పోకలు జరపటంకోసం తాత్కాలికంగా 
నిర్నించిన వంతెన 0౫1166 bridze 


జొతీయ రహదారి పైగల వంతెన కూలిపోయి 
నటు గతర్మాతి నమాచారం వల్ళింది అక్కడ 
(పత్యామ్మాయంగా బెయిలి వంతెన నిర్మాణం 
పనులు (పారంభించినట్టు... తెలినొరు. (ఆం. 


ప్ర 26787) 


బేరసారాలు వి. (బవ) beerasaaraalu 
ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సిన లేదా 
రావలసిన పదవులు, డబ్బు మొ. వాటి 
కోసం జరిపే చర్చలు ( సాధా, 
న్యూనార్ధంలో ) bargaining, 
horse-trading ఇక బి.జౌసీ తనకు 
35 స్తనాలు ఇవ్వాలని వట్టుబడుతోంది. 
(పతిసార్త్‌ సాధ్యమైనంతవరకు బేరసారాలకు 
దిగుతోంది. (ఆం భూ 277.89) 


బేరీజు వేయు (క్రి beerijuveeyu (మంచి 
చెడులు, లాభనష్టాలు మొ.) జాగ్రత్తగా 
తారతమ్య పరిశీలన చేసి నిర్ణయించు 10 
assess, weigh pros and cons 
రాజుకీయ పక్షాల గత చరిత్ర, శీలం మొదలైన 
గుణగణాలను ఎవరికి వాడు బేరీజువేసుకొని 
వోటు చేయడం (ప్రజల కర్తవ్యం. (అం. భూ 


21.11.89) 


బేషరతు వి. beeSaratu ఎలాంటి షరతులూ 
పెట్టకపోవటం unconditional చ, 
అకు ముందు ఆయుధాలు విసరించాలని 
కూడా కోరలేదని సాధారణంగా ఎవడూ 
ఆయుధాలని వసర్ధించరని, అందుకే బేషర 
తుగా చర్చలు జరుపుతున్నామని | పేమదాన 
తెలిపారు. (ఈ 15589) 

బేసిన్‌ వి beesin ఏదైనా నదికి నీరు 
అందటానికి ఆధారభూతంగా ఉండే పరి 
సర ప్రాంతం (ఇక్కడి నుంచి కాలు 
వలు, వర్షపునీరు వచ్చి ఆ నదిలో కలు 
స్తాయి); పరీవాహకృప్రాంతం basin 
(of a river) క్రష్ణా-గోదావరి బేనీన్‌లో 


24.59 మిలియన్‌ క్యూబిక్‌ మీల్యూర్తో జియాల* 
బకల్‌ నిల్వలు ఉన్నాయని ఇవ) లేకి అంచనా 
వేయడం జరిగింది. (ఆం జ్యో. 20.6-87) 


బెటపడు క్రి 0422474574 (ఆప్పటివరకు 


దాగి ఉన్న విషయం) వెల్లడి అగు to 
be revealed లోకనభకు రాజీనామా 
చేయడం వు వ్రతివక్షాల నిన్రుహ బైలు 
పడుతోందని విమర్శించాడు. (ఈ. 


29 7.89) 


బైటికి పొక్కు (క్రీ. blaiTikz pokku 


(గోప్యంగా ఉండవలసిన సమూచారం) 
జనానికి తెలిసిపోవుు లీక్‌ ఆగు to 
leak out రాష్ట్ర బడ్జెట్‌ లోని అంశాలు 
బైటేకి పొక్కడం వలన నైతిక బాధ్యత 
వహిస్తూ మంతివర్థ్‌ నభ్వులు యూావన్నా ందీ 
రాజీనామాలు నమర్సించారని ముఖ్యమంత్రి 


: వెల్లడించారు. (ఆం భూ 9.2.89) 


బైఠాయించు క్రి. baThaayincu 1. సమ 


స్యల పరిష్కారంకోరుతూ లేడా నిరసన 
వ్యక్తం చేస్తూ ఒకచోట తిష్పవేయు 10 
sit in, squat హాల్‌ టొకెళ్లూ పంపీం 
చని కారణంగా (గూప్‌-[బి, (గ్రూప్‌! V 
వరీకలకు దరఖానులు పెట్టుకున్తా నంద 
యి నే డు 
లొది మంది అభ్యర్దులు నోమవారంనాొడు 
ఆంధప్రదేశ్‌ పబ్లిక్‌ నర్హీస్‌ కార్వాలయం 
ముందు బైఠాయించారు. (ఈ. ౩౦.5.89) 2. 
ఒక కార్యక్రమాన్ని పర్యవేక్షించటంకోసం 
(oO 
సంబంధిత (పదేశంలో మకాం వేయు to 
camp చిన్న తరహో పర్మిశమల శాఖమం్యతి 
శ్రీ కె రామచందరాజు జిల్లా ఇన్‌ ఛార్జి 
మంత్రి ఇక్కడే బైరాయించి ఈ ఎన్టీకను 
పర్పవ్తిన్తున్సారు. (అం ప్ర 41287) 


బైఠలాయింప్పు వి baThaaympu సము 


స్యల పరిష్కారం కోరుతూ లేదా నిరసన 
వ్యక్తం చేస్తూ ఒక చోట తివష్పవేయటం 


squatting మంగళవారంనాడు. అతి 
పెద్ద ర్వాలీ జరివీ తియాన్‌ మెన్‌ స్క్ట్రేర్‌లో 
బైరాయింపును ఉపనంహరించుకుంటాొమని 
విద్యార్దులు శనివారం (ప్రకటించారు. (ఆం. 
భూ 291.89) 

బైపాస్‌ సర్హరీ వి. barpaas sarjarir రక్త 
ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు అది 
సక్రమంగా (పవహించడానికి వీలుగా మరో 
మార్గం ఏర్పాటుచేస్తూ గుండెకు చేసే 
శస్త్ర, చికిత్స bypass surgery ఒక 
ఐ.ఎ ఎస్‌ అధికారికి బైపాస్‌ నర్‌ చేయించుకో 
వాల్చివస్తే ర్యాష్ట్ర్యవ్రభుత్తుం ఏమీ సహాయం 
చేయలేదని ఆయన అన్నాదు. (ఆం భూ. 
17889) 

బోగస్‌ వి. 000943 (సర్టిఫికెట్‌ ,సంస్ట జరు) 
సక్రమం, చట్టబద్ధం కానిది bogus 
ఆన్తులు (సకటించకపోతే (ప్రకటించలేదని 
గోల చేశారు. (ప్రకటిస్తే బోగస్‌ అంటున్నారు 
ఇందులో బోగస్‌ ఏమిటీ? (ఆం. జ్యో 512.88) 

బోధన పరికరాలు వి. (బ.వ.) boodhana 
parrkaraalu చదువు చెప్పేటప్పుడు ఉప 
కరించే సామగ్రి teaching-aids అని 
యత విద్వా బోధకులకు వేతనాలు, బోధన 
పరికరాలు అందటం లేదని ... (ఆం భూ 
17 10 87) 

బోను వి. boonu న్యాయస్థానంలో ముద్దా 
యిగానీ సాక్సులుగానీ నిలబడి వాజ్మూలం 
ఇచ్చే చోటు witness box or stand 
ఒక కేనుకు నంబంధించిన ఒక వ్యక్తీ బోనులో 
నిలబడి తన వాజ్మూ లం వవ్వుడం (పారంభిం 
చారు. (ఆం ప్ర 21488) 

బోఫోర్స్‌ వి. boofoors హోవిట్టర్‌ యుద్ద 
శతఘ్నులను స్వీడిష్‌ 
ఆయుధ సంస్థ bofors (a swedish 
gun-making firm) బోఫోర్స్‌ వ్యవ 


సరఫరా చేసే 


261 


హారంలో ఏయే ఏజెంట్లు ఎంతెంత కమీషన్‌ 
తీసుకున్తాలో ఆయా ఏజెంట్ల పేర్లు బహూ 
రతం చేయనలనీందిగా స్వీడిష్‌ (ప్రభుత్వాన్ని 
కోరగలమని కూడా (సధాని (వతివక్షాలకు 
హామీ ఇచ్చారు. (ఆం. ప్ర 5.687) 

బోల్తాపడు §. booltaapaDu (పడవ, 
లారీ మొ. 
తప్పి తలక్రిందులుగా పడు to over 
turn బద్వేలు నమీపంలో మంగళవారంనా 
డొక (టక్కు బోల్తాపడినప్త్పుడు అయిదుగురు 
చనిపోయారని . .. తెలుస్తోంది. (ఆం జ్యో 


వాహనాలు) అదుపు + 


25 6.87) 


బౌండరీ వి. 84420427 క్రికెట్‌ ఆటలో 
బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతి ఫీల్లర్లకు అంద 
కుండా మైదానం హద్దు దాటిపోయి 
నప్పుడు ఒక్కసారిగా లభించే నాలుగు 
పరుగులు boundary (వతి భారత (కిక 
టల్‌ సాధించే ఒక్కో బౌండరీకీ ఐదు వందల 
రూపాయలు, (ఆం ప్ర 81087) 

బౌలింగ్‌ వ. (క్రికెట్‌ 
ఆటలో బ్యాట్స్‌మన్‌ కి బంతులు విస 
రటం bowling మలో ఓపెనర్‌ (గ్రీనిడ్స్‌ 
కూడా రవిశాస్త్రి బౌలింగ్‌లో జొటయ్వారు. 


baulng 


(ఆం. ప్ర 1188) 


బ్యాట్స్‌మెన్‌ వి. byaaTsmen (క్రికెట్‌ 
ఆటలో బౌలర్‌ విసిరిన బంతుల్ని బ్యాట్‌తో 
కొట్టి పరుగులు సాధించే ఆటగాడు 
batsman నిన్సటి ఆటలో బ్యారల్‌ 
బ్యాట్స్‌ మెన్‌ త్యరగానే జొటయినా ... 


(ఆం 


(ప 22489) 


బ్యానరు వి 0226247౪ నినాదాలు, స్వాగత 
వచనాలు మొ.వి రాసి ఇరువైపులా రెండు 
కరలకు బిగించి ఉన్న పొడుగాటి బట్ట 
ముక్క banner పార్టీ జండాలు, బ్వానడ్డు 
(=) ne) 

చేత బట్టిన కార్భకర్తలు గుంపులు గుంపుఖుగా 


కోర్డు ఆవరణకు చేరుకున్నారు. (ఆం ప్ర 
సా 

బ్యారికేడ్‌ వి. byaarrkeeD 1. బహి 
రంగ సభలలో భదతా ఏర్పాట్లలో 
భాగంగా వెదురు బొంగులు మొ. 
వాటితో తాత్కాలికంగా నిర్మించిన 
కంచె barricade as a security 
arrangement కొద్ది సేపట్లో ప్రధాని 
వస్తారనగా వీ నీ.నీ (ఇ) (పధాన కార్చదర్శ్భి 
శ్రీమతి నరోజిని వుల్లారెడ్డి బ్యారి కేడ్డ మధ్య 
నుంచి దూరి (పెస్‌ గ్యాలరీలో కూర్‌) 
న్నారు (ఈ 22689) 2. శకటాలను నిరో 
ధించేందుకు రాళ్ళు, వాహనాలు మొ 
వాటితో దారిలో ఏర్పాటు చెసిన అడ్డంకి 
barricade, road block విద్యార్దుల 
బ్యారి కేడ్డను తొలగించడానికి సైనిక నీబ్బంది 
వాహనాలతో ముందుకు దూనుకు వెళ్ళారు. 
(ఆం భూ 4689) 


బ్యా రెక్సు వి byaareksu చూ. బారకొ 
సులు; శ్రీలంక సైనికదళాలను బ్యా రెక్సుకు 
వంపే అంశాలు ఒప్పందంలో ఉన్నాయని 
ప్రతినిధి గుర్తు చేస్తూ .. (ఆం భూ 30689) 

బొ? లెట్‌ పత్రం వి. byaaleT patram 
ఎన్నికలలో ఓటరు తనకు నచ్చిన వ్యక్తిని 
ఎంపిక చేసుకోవటానికి వీలుగా రంగంలో 
ఉన్న అభ్యర్థుల పేర్లు, వారి ఎన్నిక 
గుర్తులతో ముద్రించిన కాగితం ballot 
paper ... పోలీసులే బ్యాలెట్‌ పె ప్రైలలో 
బ్యాలెట్‌ పత్రాలను కుక్కుతుండడం చూసి 
ఎం, (ఆం భూ 81189) 

బ్యాలెట్‌ పెట్టు వి byaaleT peTTe 
ఎన్నికలలో ఓట్లు వేయటానికి ప్రత్యే 
కంగా తయారుచేసిన సై ballot 
box రాబోయే ఎన్చికలకు గాను హైైదా 
బూట్‌ అల్విన్‌ సర్దు లక్షా అర్వూ వేల బ్యాలెట్‌ 


(బూట్‌ మెజారిటీ వి. 


పెబ్రెలను తయారుచేసింది. (ఆం ప్ర 


21.1189) 


ర్‌ mw me 
బ్యురా(క్రణ వ. byuraakraszz (బజొ(బ 


తినిధులకు సహాయకారిగా శాఖ లవారీగా 
(పభుత్వ కార్యకలాపాలను నిర్వ హించటం 
కోసం ఉన్న అధికారుల వ్యవస్థ (సాధా 
రణంగా విమర్శించే సందర్భాలలో (పయో 
గిసారు) bureaucracy విప్తవాలను 
జయప్రదంగా నిర్దాపొంచి సాంఘిక్క ఆక 
రంగాలలో (సవంచానికి ఆదర్భంగా ఘున విజ 
యాలను సాధించిన ఈ దేశంలోని కమ్ఫూ 
నిను పార్టీలు ఇప్పుడు (పజల నమస్ఫలు 
ముందుకు చొచ్చుకు వచ్చేనరికి అతను తమ 
(ప్రభుత్వాలను, బ్యుర్యాకనీలను ఆదువులో 
పెట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. (ఆం 


భూ 28689) 


బ్యురాక్రాటు వి. byuraakraaTu (ప్రభుత్వ 


శాఖలలో పాలనా వ్యవహారాలను నిర్వ 
హీంచే అధికారి bureaucrat ... కాని 
రెండు దేశాలలోని బ్యురా కాట్లు ర నీనపనీ 
అపోహలను తొలగించటంకాదు, పెంచటం. 


(ఆం భూ 20489) 


(బ్రహ్మ రథంపట్టు (కీ. brahmarat ham- 


paTTu ((పముఖులకు (పజలు) అపూర్వ 
మైన రీతిలో స్వాగత సత్కారాలు అందించి 
తమ మద్దతును అభిమానాన్ని (పక 
టించు to express support with 
a fanfare నేడు ఉదయం ఇక్కడకు వచ్చి) 
నపుడు ఆమెకు అఖండ స్వాగతం అభించింది. 
అదుగడుగునా (సజలు (బబ్మా రథంవ ల్లాడు. 
(ఈ 102.88) 

bruuT me- 
267201 (చట్ట సభలు, కమిటీలు మొ. 
వాటిలో) తమ చిత్తం వచ్చిన రీతిలో 
(పవర్తించటానికి, తమ ఇష్టం వచ్చిన నిర్గ 


యాలు గైకొనటానికి వీలుకల్పించే విశేష 
మైన సంఖ్యాబలం brute majonty 
అంతేగాదు (బూట్‌ మెజూరిటీ ద్యారా వీరు 
ఈ అవినీతిని నమ్మర్థించుకుంటూ నెట్టుకొస్తు 
న్ఫారని నూచన్నపాయంగా చెబుతూ ... 
(ఆం. భూ 5589) 

(బైయిన్‌ వాష్‌చేయు క్రీ. breyin- 
vaaSceeyu తమ మాటలతో ఇతరుల అభి 
(పొయాలను పూర్తిగా మార్చివేసి వాళ్ళు 
తమ అభిప్రాయాలు లేదా (ప్రయోజ 
నాల కనుగుణంగా (పవర్తించే మానసిక 
స్థితిని కల్పించు t0 brainwash eg, 
రకరమైన రీతిలో కొంతమంది (బెయిన్‌ 
వాష్‌ చెయ్యటంతో. రెండో సమావేశానికల్లా 
తన న్నిరయాన్సి మార్చుకుందని ఆయన 
వ్వాఖ్వానించారు. (ఉ 4787) 


బ్రోచర్‌ వి. broocar ఏదైనా సంస్ద తనకు 
సంబంధించిన సమాచారం ఇస్తూ ప్రచారం 
లేదా పరిచయార్హం ప్రచురించిన చిన్న 
పుస్తకం brochure ఉద్యోగుల నమన్యల 
పరివారానికి (వన్తుతం జరుగుతున్హు చల్చులు 
(పభుత్వ మొండివైఖరిని మొదటో (బోచర్‌లో 
వివరించదలిచామున్నాదు, (ఈ. 23.4 89) 


బ్రౌన్‌ షుగర్‌ వి. braun Sugar మాదక 
ద్రవ్యం లేదా మత్తు మందు brown 
sugar క్షనము అధికారులు శనివారంనాడు 
హైదరాబాదు విమానాశ్రయంలో 25 కిలోల 
(బౌన్‌ షుగర్‌ను ఒక [ప్రయాణికుని వద్ద పట్టు 
కున్నారు. (ఈ 9.687) 

బ్లాక్‌మార్కెటీయుడు వి blaakmaar- 
ke TnyuDu అక్రమ పద్ధతిలో ప్రభుత్వం 
అనుమతించిన దానికన్నా ఎక్కువ ధరలకు 
వస్తువులను అమ్మి సొమ్ము చేసుకునే 
వ్యాపారి black-marketeer ఒక వేళ 
(ప్రభుత్యం నిర్ణయించిన ధరను నడలించటా 


263 


నికీ (పభుత్వం నిరాకరించిన పక్షంలో ఉన్హుత 
పార్వ పుస్తకాలు మార్కెట్లో లభం కావు. 
దీనితో బ్లాక్‌మార్కెటీయులు రంగ (ప్రవేశం 
చేయటం తథ్యం. (ఆం భూ 215.89) 


బ్లాక్‌మెయిల్‌ చేయు §. blaakmeyil- 


ceeyu ఇతరుల బల హీనతలు ఆధారం 
చేసుకొని డబ్బు లేదా ఇతర(తా (ప్రయోజ 
నాలు కల్పించని పక్షంలో దెబ్బ తీస్తామని 
వారిని బెదిరించు t0 blackmail నేన 
నల్‌ (ఫ్రంట్‌, ను కొన్లి అంశాలలో శానీంచ 
టానికి వయత్సించటమే కాక బ్లాక్‌ మెయి 
ల్చేయటానికి సైతం కమ్యూనిస్టులు నిద్ర 
వడుతున్నారని ... ఆరోవీంచారు.. (ఈ 


117 89) 


బాక్‌లిసు వి. 0/66%828 24 తప్పు చేసిన 
లా e౨ 


వ్యక్తుల పై లేదా సంసల పై తగిన చర్య తీసు 
కునే ఉద్దేశంతో తయారు చేసిన దోషుల 
జాబితా blacklist (వపజాస్యామ్యం కోసం 
పోరాడుతున్లు విద్యార్ధి నాయకులను నిర్భం 
ధించటానికి లేదా బ్లాక్‌లిస్టులో వేయటానికి 
చైనా ప్రభుత్యం తలపడితే అమెరికా వ్యతిరే 
కీన్తుందని అన్నారు. (ఆం భూ. 30.5 89) 


బ్లాక్‌హోల్‌ వి. blaakhool విపరీతమైన 


గురుత్వాకర్షణ శక్తితో తన పరిధిలోకి 
వచ్చిన ఎలాంటి పదార్థాన్నైనా లోపలికి 
గుంజుకునే స్వభావం కలిగిన రోదసిలోని 
కొంత (పదేశం black-hole విశ్శంలో 
మునం చూడ గలిగే పదార్ధం కంకే చూడ 
లేని వదార్హమే (బూక్‌హోల్స్‌) ఎన్నో రెట్లు 


అధికం. (ఆం ప్ర 185 89) 


బూఫిల్‌ వి. 80/4ళట్లో?7? చూ.నీలి చితం. 
బక C 


నుమాతడు 50 వేల రూపాయల పైచిలుకు విలు 
వచేసే విదేశీ వస్తువులు, వీడియో క్యాసెట్లు, 
బభూఫీల్ళొలు పోలీనులు ఆ న్మృ గర్‌. _.నుంచి 
స్వాధీనం చేసుకున్నారు (ఆం ప్ర 6687) 


బ్లూబుక్‌ వి. bluubuk అత్యంత (ప్రముఖ 
వ్యక్తుల అధికార పర్యటనల సందర్భంగా 
చూడవలసిన రక్షణ ఏర్పాట్లకు సంబంధిం 
చిన నియమ నిబంధనల పుస్తకం blue 
book (ప్రధాని వర్వటనలాంటి నందర్హాలలో 
ఆయన భ్యదతకు నంబంధించి తీనుకునే 
జూగత్తలలో ఈ బ్లూబుక్‌ ఒకట 48 
గంటల ముందుగానే తయారయ్యే ఈ పుస్త 
కంలో ఎవరి పేర్తుంకే వాదిని మ్యాతమే ఆ 
సమయంలో కన వరాడ (ఈ 22.787) 


బూసార్‌ ఆపరేషర్‌ వి. blu- 
రాత [| 
usTaar ccoreesen స్వర్ణ దెవా 
లయంలో నుంచి తీవ్రవాదులను 
ఏరివేయటానికి ఉద్దేశించిన సైనిక 


ss bluestar operation (a 
military operation aimed at 
flushing out terrorists from 
the Golden Temple) వ్రభుత్వం 
కనుక ఈ విషయంలో ముందుగా నన్ను 
కే ఆవరేషన్‌ బ్లూస్టార్‌ వద్దు 
అని చేప ప్పేవాడ్డి. (ఈ 2278 


భ్‌ 


భంగంకలుగు (క్రి. _Bbhangamkalugu 
(ఐక్యత, శాంతి భద్రతలు మొ.) దెబ్బతిను 
to be disturbed ... బు, రరిస్టులు 
అణ్వాయుధాలు ఉపయోగిస్తే వారిలోనే విభే 
దాలు వచ్చి వారి ఐక్షతకు భంగంకలిగే 
ఉందని జెన్‌ కింగ్స్‌ అభిపాయ 


పడ్డారు. (ఆం. భూ. 2111 87) 


నం(వదించి ఉం 


అవకొశం 


భంగపరచు కి. 
(సంబంధాలలో ఉన్న సమతౌల్యాన్ని) దెబ్బ 
తీయు to disturb భారత్‌-నపాల్‌ 
మధ్య నెలకొని డన తులనొల్ళక. సతిని 
నేపాల్‌ (వభుత్తుం భంగవరిచిందని వ్రధాని 
విమర్సించారు. (ఈ 165.89) 2. ([పమాణం, 


bhangaparacu 1 


264 


భంగపాటు వి. 


భగీరథయత్నం వి. 


భత్యం వి. Dhatyam పయాణం, 


వాగ్గానం మొ.) నిలబెట్లుకానకపోవు t0 
break (a promise, cath etc) 
శానన సభిలో హైకోర్టు న్వాయాయూ్తి పట్ల 
అగౌరవంగా మాట్లాడి, గవర్దడయా నిందించి 
రాజ్యాంగాన్భి నిలబెడజొానని చేసిన 
(వమాణాన్హు భంగవరిచారని అనూ్తూరూ 
bhangapaa జ అవమా 
నకరమైన ఎదురుదెబ్బ hunailiation, 
set back జాఫ్సాకు వదవల్త్లో పంవీన 
ఆహార పదార్దాలను శ్రీలంక (వ౭యాత్తాం తిప్పి 
కొట్లడాన్భి భంగపాటుగా వలువ్లాయు భావించే 
అవకాశం ఉంది. (ఈ 56.87) 
bhagizrathayat- 
nam కష్టసాధ్యమైన పనిని నోాధించటా 
నికి విసుగు, విరామం లేకుండా చేసే 
ప్రయత్నం hard or tireless effort 
*. మాయలు, మంత్రాలలో “కకం? (ప్రభు 
తోని వడగ్‌ *ట్లాలని కొం(గెస్‌ నాయకులు 


భగీరధథయత్తం చేస్తున్నారని ... విమర్శిం 
చారు. (ఈ 112.87) 
భగ్గుమను క్రి. bhaggumanu తీ వమైన 


కోపాన్ని (ప్రదర్శించు; మండొపడు 10 
become furious భజన్‌ మై భగ్గుమన్దు 
ఎన్టీఆర్‌. (ఆం జ్యో. 18687) 


భజన వి. bhajana (ఇతరుల పనులను లేదా 


గుణగణాలను) గోరంతలు కొండంతలు 
చేసి పొగడటం trumpetting or 
praising (sb’s achievements 
నాధించిన 
ఘుననిజయాల పేరిట సమాచాద శాఖ (వతి 


or qualities) (వభుత్తం 
సంవత్త రం 20 లక్షల రూపాయలు ఖర్చు) 
పెడుతున్నదని ఈ భజన కాత్చ్య-కమానికి 
తక్షణ మే న్యస్త చెవొలని ఆయున నూచిం 
చారు. (4ఉ 27488) 


జనోజనం 


మొ. ఖర్చులకోసం ప్రత్యేకంగా చెల్లించే 
సొమ్ము Allowance శిక్షణగా శిబిరానికి 
హోజురైన ఉపాధ్యాయులకు ఎలాంటి భత్వం 
చభ్రించటం లేదు, (ఆం భూ 110.87) 

భద్రత వి. bhadrata కష్టాలు, (ప్రమాదాల 
నుంచి రక్షణ 56020)” ... లక్షలాది 
కార్మికులకు భదత లేకుండా పోయింది. 
(ఆం. ప్ర 264.89) 

భద్రతాదళం వ bhadrataadalam 
శాంతి భద్రతలను కాపాడటానికి నియో 
గించే రక్షణ సిబ్బంది security force 
శ్రీలంక ద్‌్తీణ (ప్రాంతంలోని గెరిల్లాల న్తావ 
రాల పై భదతాదళాలు దాడులు జరిపాయి. 
(ఆం. ప్ర 197 89) 

భద్రతాబలగం వి. bhadrataabalagam 
చూ. భద్రతాదళం. అర్రిర్దు జరగడానికి అవ 
కొశం ఉందని భావించిన కీలక (వొంతాలకు 
భ్యదతొబలగాలను అప్పుడే తరలించారు. 
(ఈ 21189) 

భద్రతాసమస్య వి. bhadrataasamasya 
దేశ రక్షణకు ఏర్పడే ప్రమాదం 56051” 
problem మనదేశానికి ఎటువంటి భదతా 
నమన్వు కలగకుండా అవసరమైన చర్వలు చేవ 
ఉతొామని ఆయన అన్నారు. (ఆం. (ప. 42.89) 

భద్రపరచు §. Phadraparacu (వస్తు 
వుల్ని) పదిలమైన (ప్రదేశంలో ఉంచు; 
జాగత్త చేయు to deposit అడ్వకేట్‌ 
జనరల్‌ (శ్రీ మనోహర్‌ లేచి, ఏ రికార్డులను 
కోర్టులో భ్యదపరచాలో వివరించమన్నారు. 
(ఈ 291287) 

భరతంపట్టు క్రి bharatampaTTu గుణ 
పారం నెర్పు 10 teach a lesson 
నిజంగా తెలుగుదేశం (వభుత్తం డిన్మీస్‌ జరి 
గితే (పజలు కొం[గెస్‌(ఐ) భరతంవట్లుడానికి 
సిద్దంగా ఉన్నారని నషం చేశారు. (అం 


భూ 29.8.89) 


భరోసా వి. bharoosaa ధైర్యంతో ఉండటం 
assurance, confidence  ఇంతవ 
రకు కనీనం దక్షిణ నరిహద్దు ప్రైనైనా, ఉదిక్త 
తకు తావులేకుండా (పశాంతంగా ఉన్నాయన్ల 
భరోసా ఉండేది. (ఈ 5.687) 

భర్తీ చేయు (క్రి bhartuceeyu (ఖాళీగా ఉన్న 
స్థానాలకు)నియామకం జరుపు 10 fill(a 
position) షెడ్యూల్డు కులాలు, తెగల 
అభ్యీద్దుల కోనం కేటాయించిన ఉద్యోగాలలో 
ఖాళీగా పడి ఉన్హువాటోని భిక్రీచేయనున్లుట్టు 
4 (ఆం. ప్ర. 195 89) 

భర్త సంస్థ వి. 
32%2 ఉద్యోగ నియామకాలను నిర్వ 
హించే సంస్థ recruiting agency 
or body రాష్ట స్థాయిలో కూడా ఉపాధి 
కల్పనా నలహా మండలిని ఏర్పాటు చెయ్యో 
లని, దీని వరిధిలోకి ఎ, పీ. పీ. ఎస్‌. స్కీ 
కాలేజ్‌ సర్ఫీస్‌ కమీషన్‌, తదితర భిర్త్‌ నంస్ర 
లను చేర్చాలని ఆయన డిమాండు చేశారు. 


bharti: sam- 


(ఆం ప్ర 3 5.89) 

భవితవ్యం వ. bhavitavyam  (వ్వక్తకి 
లేదా సంస్థకు) రాబోయే కాలంలో ఉండే 
(మంచి చెడుల) పరిస్థితి future ... 
అడ్మిరల్‌ నాదక్తర్థి మాట్లాడుతూ భారత 
నౌకాదళానికి మంచి భవితవ్యం ఉందన్హారు. 
(ఈ. 11287) 

భవిష్యత్‌ శాస్త్రం వి. bhaviSyat 
త 42807272 రాబోయే కాలంలో సామాజిక 
పరిణామాలు, సాంకేతికమైన మార్పులు 
విలువలు, ధోరణులను సూచించే శాస్త్రం 
futurology దేశంలోని వన్సైండు విళ్తవి 
ద్యాలయాల్లో వచ్చే విద్యా సంనత్త్సరం నుంచి 
“భవిష్యల్‌ శాస్త్రం 'లో ఎం. టెక్‌ ఎం. ఫీల్‌ 
కోర్టులు (పారంభించడానికి ఎ... (ఆం ప్ర 
6 10 88) 


భస్మీ పటలంచేయు (క్రి. bhasmupaTa- 


[67266622 పూర్తిగా కాల్చి బూడిద చేయు 
to burn (sth) to ashes విద్యుల్‌ 
తీగల నుంచి వచ్చిన అగ్గికణాలు' (పళ్ళయాగ్గీ 
క్రీలలుగా ముద్దనూరు (గ్రామాన్ని భన్మీ పటలం 


చేశాయి. (అం. భూ 20589) 


భాగం పంచుక్‌ెను క్రి. bhaagam pan- 
cukonu (ఒక కార్యక్రమంలో )ఇతరు 
లతో కలిసి పనిచేయు; పాల్గొను 10 
participate ... శ్రీ శ్రీనివాసుల ర్తి 
(ప్రచారోద్యమంలో ఇన్నాళ్ళూ భాగంవంచు 
కున్చ సినీనటుడు నాగభూషణం ఇకపై 
వపొల్లొనరని తెలినీంది. (ఈ. 6.3.88) 


భాగస్వామి ఏ. bhaagasvaams వ్యాపా 
రంలో వాటా ఉన్న వ్యక్తి; వాటాదారుడు 
partner ఈ నెల మొదటి తేదీ శనివారం 
నుంచి శ్రీ గణేశ్‌ కంపెనీ భాగస్యాములు 
నలుగురు తమ దుకాణాలను మూసివేసి 
అద్భుశ్వమ్రైవోయారు. (ఆం |ష 41088) 


భాగస్వామ్యం వి. bhaagasvaamyamn 
పనిలో పాలు పంచుకోవటం share, 
participation వీరు చేసిన మోనంలో 
స్థానిక రౌడీలు, పోలీసుల భాగస్వామ్యం 
ఉనట్టు .. బాధితులు తెలిపారు. (ఆం. ప్ర 


410 88) 


భారజలం వి, bhaarajalam అణు 
శక్తిని ఉత్పత్తి చేయటంలో ఉపయోగించే 
ఒక రకం నీరు (ఇందులో (పతి 
అణువు (olecule)లో రెండు 
భార హైడ్రోజన్‌ పరమాణువులు, ఒక 
సాధారణ పరమాణువు (20m) 
ఉంటుంది.) heavy water అకా 
యుధాలను తయారు చేయటంలో వాడే 
భారజలాన్చి భారత దేశం అ/కమంగా పొందిం 
దనే ఆదోపణను రుజువు చెసి ప 


ప్ర 224.89) 


భారజల కేంద్రం పః 


bhaarajala 
keendram భారజలాన్ని ఉత్పత్తి చే 
ప్రదేశం heavy water plant గత 
సెలలో (ప్రమాదానికి గురైన బరోడా భార 
జల కేంద్రంలో ఉత్పత్తి త్ర్యరలో (ప్రారంభం 
కొగలదని ... తెలిపారు. (ఆం. ప్ర 18.4.88) 


భారత్‌ ఉత్సవం వి. bhaarat utsavam 


భారత సంస్క ఎ, సంప్రదాయల పట్ల 
విదేశాలలో సదావగాహన "పెంచేందుకు 
అక్కడ ఏర్పాటు చేసే (ప్రదర్శన కార్యక్ర 
మాలు festival of India సోవియట్‌ 
యూనియన్‌లో ౨వ తేదీ నుంచి జరుగ 
నున భారల్‌ ఉత్సవాల ప్రారంభ సంబరంలో 
పాల్గొనేందుకై ... బయర్రేరుతున్నారు.. (ఉ 


2787) 


భారత శాంతి సంరక్షక శన 


వి. bhaarata 326264 SamrakSaka 
seena శ్రీలంక (పభుత్వం, అక్కడి 
తమిళ పులుల (ఎల్‌.టి.టి.ఇ) మధ్య 
చెలరేగిన సాయుధ ఘర్షణని తొలగించి, 
శాంతిని నెలకొల్పే ఉద్దేశ్యంలో 80వ 
దశకం చివర్లో భారత్‌ నుంచి వెళ్ళిన 
"సెన్యం Indian peace keeping 
force(IPKF) .. శ్ర ఆర్‌. (ప్రేమ 
దాన ఇటీవల భారత (పభుత్య దూత శ్రీ 
ఎల్‌. ఎల్‌ మల్లోతాతో మాట్లాడినప్పుడు 
భారత శాంతి సంర్ల్గక్షక సేన నిర్హపించిన 
పొత్రను మెచ్చుకున్నారు. (ఆం భూ. 27 4.89) 


భారీ ఏర్పాట్లు వి (బవ) bhaa- 


ri eerpaaTlu (చాలా (ప్రాముఖ్యం 
ఉన్న సంఘటనలకోసం) పెద్ద ఎత్తున 
చేసే తయారీ పనులు elaborate 
arrangements నాలుగు జాతీయ 
పొర్లీలు కొత్త పారీగా ఆవిర్భవించే నద 
(=) డ్‌ ౬ 

న్ఫుకోసం ఇక్కడ భారీ ఏర్పాట్లు జడుగు 
తున్నాయి, (ఆం. జ్యో 91088) 


౨67 


భారీ పోలింగు వి. 08244274 700 2784 అనుకొను 10 think దాదావు ౨౦, 40 
అధిక శాతం ఓటర్లు తమ ఓటు హక్కు విని మంది నక్ష్మలైెట్టు వధకం (ప్రకారం ఈ దాడి 
యోగించుకోటం heavy turn out నిర్వహించి ఉంటారని భావిన్తు నారు. (ఆం. 
in voting రాష్ట్రంలోని 12 జిల్లాలలో జ్యో 2.289) 
భారీ పోలింగ్‌ జరిగినట్టు a తేలుస్తు నది. భాష్యం వి. bhaaSyam (అస్పష్టం, కరినం 
(విశా 18.687) అయిన) విషయంలో దాగి ఉన్న అర్థాన్ని 

భారీ ప్రాజెక్టు వి. ర%66712 praajek Tu (తాను అర్ధం చేసుకున్న విధంగా) వివరిం 
చాలా అధిక మొత్తంలో పెట్టుబడి అవ చటం interpretation ఈ విషయం 
సరమయ్యే _ (ఆనకట్ట, విద్యుదుత్సాదన సృష్టంగా రాతలో ఉండడంవ్లూ (శ్రీ ... ఈ 
కేంద్రం మొ.) నిర్మాణ కార్యక్రమం తీర్మానానికి వో భావ్యం చెప్పే (పయత్త్లం 
major project భవిష్యత్తులో (ప్రజలకు చేయలేదు. (ఆం. భూ 9.589) 
పయోగపడే ఆనకట్టల వంటి భారీ (పొజెక్టులకు భిన్నస్వరాలు వి. (బ.వ.) bhinnasvaraalu 
ధనాన్ని పెట్టుబడి పెట్టడానికి బదులుగా (ఒక విషయంపై) కొందరు అనుకూ 
=. (ఆం జ్యో 25.488) లంగా మరికొందరు వ్యతిరేకంగా మాట్లా 

భారీ వర్షం వి. bhaarti 72754272 కుండ డటం mixed reactions (వభుత్త 
పోతగా కురిసే వాన heavy rain ... నిర్ణయం పై భిన్నన్వరాలు: నక్షలెట్ట్ల నమన్వ 
రానున 24 గంటల కాలంలో తెలంగాణా విషయంలో రాష్ట్ర (పభుత్యం మంగళవారం 
(ప్రాంత మంతటా భారీ వర్గాలు కురిసే తీనుకున నిర్ణయాలపై (పతివక్షనాయకులు 
సూచనలున్నాయని ... (ఆం ప, 7787) భిన్నాభిపాయాలు వ్యక్తం చేశారు. (ఆం. ప్ర 

భారీ వేతనం వి. bhaarn veetanam 14689) 
పెద్ద మొత్తంలో ఇచ్చే జీతం high or భీతావహం వి. bhMtaavaham జనంలో 
attractive salary సైన్వాధికారులకు (పాణ భయం వ్యాపించిన వాతావరణం 
భారీ జీతాలు (ఆం జ్యో 20687) pamc తమిళ పౌరులలో భీతావాహం 

భావనారూప్యం వి. bhaavasaaru- స్పష్షీస్తూ, వీరుల్లా ఫోజు సపెట్లిన లంక 
py (వ్యక్తులు లేదా బృందాల) అభి సైనికులు భీరువులై ప్రాణ రక్షణ కోనం 
ప్రాయాలు, ఉద్దేశ్యాలలో ఉండే దగ్గరితనం కకొవిక్షలై ... (ఆం వ్ర 166.87) 
like-mindedness కుంభకోణాల విష భీతిచెందు క్రి 24466742 (పరిస్థితులు 

| యమై భావసారూప్పుం కలిగిన కాంగే సేతర లేదా పరిణామ్తాలొషట్లు) విపరీతంగా భయ 
(పతివక్షాలను కలుపుకుని ఉమ్మడి ఆందోళన పడు to get scared ... శివకు 
చేపట్టాలని ... (ఈ 6687) మారి(20] తమ కుటుంబ ఆర్థిక పరిస్తేతికి 

'భావనారూప్వత వి. bhaavasaaruupy- భీతిచెంది మంగళవారంనాడు ఆత్మ వాత్య 
ata చూ. భావసారూప్యం. =. ప్రతి చేసుకొంది. (ఈ. 26.288) 
వక్ష నమాఖ్యలోని పార్టీలకు భావసారూప్పుత భీతిల్లు క్రి. 04824212 చూ. భీతి చెందు. 
ఇంచుకైెనా లేదని ... (ఉ 9687) త్మీవవాదులూ, దళిత నాయకులూ ఏకమై 


భావించు క్రి bhaavincu అభి పాయపడు; ఎప్పుడు తమకు న నష్టం కలిగిస్తారోనని 


ఇక్కడ భీతిల్లి పోతున్నారు. (అం. భూ. 
224.89) 

భీమా రుణం వి. bhumaa ruNam 
జీవిత భీమా సంస్థ అందించే అప్పు 
insurance-loan పొట్ల కొనుగోలుకు 
భీమా రుణం, (ఈ. 16.10.87) 

భిష్మించు (క్రై bhiiSmincy తను తలచు 
కున్న విధంగానే జరగాలని పట్టుపట్టు t0 
12515% రక్షణకు సంబంధించిన నిబంధనలు 
అమెరికాకు అనుకూలంగా ఉంటేనే 'పెక్సా 
అజీ ఆందజేస్తా నని భీష్మి స్తోంది. (ఆం. భూ 
14.6 89) 

భుజం చరుచుకొను (క్రి. bhujam caru- 
6౪407౪ (తమ పనుల గురించి) గొప్పుగా 
చెప్పుకొను t0 boast రైతులు తమ 
ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించడం 
క్రొత్త వ్యవస్థలో విశేషమని అధికార వర్గాలు 
భుజం చరుచుకుంటుస్తాయి. (ఈ 173 88) 

భూఆశక్రమణ వి. bhuuaakramaNa ఇత 
రుల (సాధా. (పభుత్వ) భూములను 
అక్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకో 
వటం land grabbing భూఆక్రమణ 
లప గతంలో ఇలాంటి విచారణ వేశామని, 
వంతవరకు అది పూర్తికాలేదని దోషులెవరో 
తేలలేదని అన్నారు. (ఆం. జ్యో 27.11 87) 

భూఆక్రమణదారుడు వః bhuu 
aakramaNadaaruDy ఇతరుల (సాధా. 
(పభుత్వ) భూములను అక్రమంగా తన 
అధీనంలోకి తెచ్చుకొనేవాడు, కబ్దాదా 
రుడు land grabber భూజఆక్రమణ 
దారులతో పోలీనులు, లేవిన్యూ అధికారులు 
కుమ్ము క పేద (పజల పై లారీచార్హీ చేయటం 
క (ప్రజాస్వామ్య వ్యతిరేకమని అన్నారు. (ఆం. 
ప్ర 20289) 


భూకక్త్ష § 2. bhuukakSya ఉపగహాలు 


268 


భూమి చుట్టు తిరిగేందుకు నిర్తేశించిన 
మార్గం orbit ఐదు టున్తుల నుంచి 
తొమ్మిది టన్ఫుల బరువుగల ఉఊవ్యగహోలను 
దిగువ భూక్షక్ష్యలోకి ... (పవేశ పె క్రేం 
దుకు వీలుగా ... రాకెట్లను కొత్త తరహాలో 
తయారు చేయనునట్టు చైనా (పకళోేంచింది. 


(ఆం. ప్ర 13.1088) 


భూకమతం ఏవ. bhuukamatam ఒక వ్యవ 
సాయదారుడికి అనుమతించిన సొంత 
భూమి land-holding భార్‌ ఎత్తున 
వివిధ రూపాలలో విభజించిన భూకముతాలను 
ఇంత పెద్ద ఎత్తున రికార్డు ద్వారా స్తిలీకరించే 
నమయంలో ... (ఆం ప్ర 277.89) 

భూగర్భ అణుపరీక్ష వ. bhuu- 
garbha aNuparikSa అణుశక్తి ని పరి 
గీలించటానికీ భూమిలోపల జరిపే 
ప్రయోగం underground nuclear 
test సోవియట్‌ యూనియన్‌ నిన 
స్వతంత్ర (వతివత్తిగల యాకుతియ పబ్లిక్‌లో 
భూగర్భ అణుపర్తక్ష జరివీంది. (విశా. 8.7.87) 

భూగర్భ జలాలు ఏ. (బ.వ.) bhuugarbha 
Jjalaalu నేల లోపలి పొరలలో ఉన్న 
నీరు ground water వ్యవసాయ వను 
అకోసం భూగర్భ జలాలను అతిగా వెలికితీయ 
డంనల్హ వాతావరణంలో ఏర్పడే అనర్హాలను 

. సూచించారు. (ఆం (పీ. 6.12 88) 

భూగర్భ శాస్త్రవేత్త వ. bhuugarbha 
Saastraveetta గిలలు, మట్టిపారలు మొ, 
శాస్త్రీయంగా అధ్యయనం చేసి, భూమి 
పుట్టుక, స్వరూపం, పరిణామంలాంటి విష 
యాలను నిర్ధారించే వ్యక్తి geologist 
చెట్టూ చేమ లేని కొండల ఏటవాలు (పాంతం 
లోని భూమి నుంచి తేమ బాగా ఇగిరిపో 
తున్హుదని, అక్కడ ఎడారిలో వచ్చే వచ్చి) 
మొక్కలు మొలుస్తు నాయని భూగర్భ శాస్త్ర 
వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. (=o. ప్ర 


4.5.89) 


భూగోళ నిధి వి. bhuugooLa nidhz పర్యా 
వరణ పరిరక్షణకోసం ప్రపంచ వ్యాప్తంగా 
ధనం సమీకరించి ఉమ్మడిగా ఏర్పాటు 
చేసిన మొత్తం global fund వర్వా 
వరణ పరిరక్షణకు “భూగోళ నిధి” ఒకటి 
ఏర్పాటు కావాలని భారత (ప్రధాని ఒక 
చక్కని (ప్రతిపాదన చేశారు. (ఆం ప్ర 9.9.89) 

భూదానం వి. రbhUUdaanam భూమి 
లేని పేదలకు పంచటానికై తమ భూమిని 
(కొంత) (ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వటం 
gift of land మంచిర్యాలలో భూదానం. 
(ఉ 30.10.87) 

భూబకాసురుడు వి. bhuubakaasuruDu 
చూ. భూఆక్రమణదారుడు బందబారా పొ 
ల్ఫొలో భూబకానురులు. (ఆం జ్యో. 21787) 

భూమిక వి. bhuumika (విషయ నిర్ణయం, 
సమస్యల పరిష్కారం మొ. వాటిలో) ఒక 
వ్యక్తి లేదా సంస్థ నిర్వహించే బాధ్యత 
part, role జాతుల వివాదం పరిష్కా 
రంలో న్యూఢిల్లీ (పథాన భూమిక వ హీంచాలని 


జయవర్తనే (ప్రభుత్యం కూడా అంగీకరిం 
చింది. (ఈ. 56.87) 
భూమి భాగోతం వి. bhuumi 


bhaagootam ప్రభుత్వ భూమిని అక 
మంగా ఆక్రమించుకోడానికి సంబంధిం 
చిన ఉదంతం land-related fraud 
భూమి భాగోతం”, వరంగల్‌ పట్టణంలో 
నుమారు 80 లక్షల రూపాయల విలువ 
చేసే భూమిని కబ్జా చేసన భూబకానురుని 
ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. (ఆం 
జ్యో. 20687) 

భూర్తపత్రం వి. bhuurjapatram ప్రాచీన 
కాలంలో [గ్రంథ రచనకోసం ఒక రకం 
చెట్టు బెరడు నుంచి తయారు చేసిన 


269 


ఆకు 21621 made of birch bark 
for writing on పూర్తకాలంలో (గ్రంథ 
రచనకు ఉపకరించే భూర్ధ పత్రాలు ఎలా 
ఉంటాయో చూడడానికి 1946 లోనే తాను 
చిన వుస్తకంలా కట్టించి భ్యదవరచిన భ్లూక్త 
స్యత (గంథం ఎ, (ఆం భూ 11789) 
భూసంస్కరణలు వి. (బ.వ.) bhuusam- 
skaraNalyu భూస్వాముల దగ్గర పరిమితికి 
మించి ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం 
చేసుకొని భూమిలేని పేదలకు పంచటం 
land reforms “మనరాజకీయ వ్యవస్థ 
బతికి బట్టగట్లాలం టే భూనంన్కరణల నే ఆగి) 


సరీక్ష దాటాలి” ... (ఆం (ష 18.488) 
cA 


భృకుటి ముడివేయు క. 8224622 mu- 
Dweeyu కనుబొమలు దగ్గరకు తీసుకు 
రావటం ద్యారా సంశయం వ్యక్తం చేయు 
to look at sth with suspicion 
(lit. to bring one’s eyebrows 
together) ఎవరికీ చెందనట్టు వడి ఉన 
ఆ చెక్క సెబ్లను చూనీ హైకమిషన్‌ భ్ఞుకుటి 
ముడివేశారు. (ఈ 5687) 

భేటీఅగు క్రి bheeTnagu చర్చల నిమిత్తం 
కలుసుకొను; సమావేశమగు t0 Meet 
with sb ... జి ఎల్‌. హరాలల్‌తో కలనీ 
ఢిల్రీకి పయనంగట్హో శ్రీ రాజేష్‌ పైలట్‌తో 
భేటీఅయ్యోరు. (ఉ& 411.88) 

భేషజం పీ. తను 
ఉన్న స్థాయికన్నా ఉన్నతంగా కనిపించా 


bheeSajam 


లని ప్రయత్నించటం false prestige, 
pretention రైతులు లేనిపోని ఖేవషజూ 
లకు పోక తను వృత్తి ఎంత నష్షదాయకంగా 
నడున్తున్హుదో నిర్భయంగా తెలపాలి. (ఆం. 


(ప 264 89) 


భోగట్టా వి. bhoogaTTaa ఒక విషయం 
లేదా సంఘటనకు సంబంధించి అందిన 


వాస్తవ సమాచారం information జిల్లా 
లోని వివిధ (ప్రాంతాల్లో సనిచేస్తున్ణ మంగి 
దళం, రామన్దదళం ,.. మొదలైన వీడు 
దళాల్లో ఒక్కో దళం ఏడుగురి నుండి 30 
మంది దాకా నభ్యులున్నారని భోగట్టా. (ఆం 
భూ. 19.7.89) 

భోళాతనం వి. bhooLaatanam 
తనకు సంబంధించిన ఏ విషయాన్నీ 
దాచుకోకుండా బయటపెట్టే మనస్తత్వం 
openness, frankness జపనీస్‌ రాజ 
కీయ వ్యవస్థలో కనీనం ఒక రకమైన భోళా 
తనమైనా ఉంది. (ఆం. భూ, 136.89) 

భ్రమపడు §. bhramapaDu (సంభనం) 
కాని దానిని అవునని, లేనిదానిని ఉన్నదని 
భావించు 10 be under illusion 
అసమంజన మైన, (వజాస్యామ్య వ్యతి రేకమైన 
పద్దతుల ద్వారా నమ్మెను భంగం చేయగల్లుతా 
మని అధికారులు (భనుపడితే, అదిపారపా కే 

, కొగలధని ఆయన హెచ్చరించారు 
21.4 89) 

(భ్రష్ణుపట్టపోవు (క్రి. bhraS Tupa TTipoovy 
(వ్యక్తి లేదా వ్యవస్థ) పూర్తిగా పాడైపోవు 
to get spoiled, degenerate 
నలభై ఏళ్ళు పాలనలో దేశం ఏవిధంగా 
(భష్షవట్రిపోయిందో ... చెబుతారు. (ఆం. ప్ర 


(ఈ 


16.687) 


(భూణహత్త్య వి. bhruuNahatya 
కడుపులో ఉన్న శిశువుని గర్భస్రావం 
ద్వారా తొలగించటం (పో.చూ.గర్భ 
(సావం) abortion మంత్రి లిఖిత పూర్వక 
నమాధానమిన్తూ, గతమూడేళ్ళుగా (భూణహ 
తృ్సలు పెరిగిపోయినట్టు వార్తలు  ధ్లృవీకరి 
స్తున్హాయని అన్నారు. (ఆం ప్ర 17.1188) 
ము 
మంకుపట్లు వి. mankupaTTu (ఇత 


270 


రుల అభిప్రాయాలను పట్టించుకోకుండా) 
తను అనుకున్నదే జరగాలనే మొండితనం; 
మొండి వైఖరి stubbornness శాంతి 
సేన విషయంలో (పేమదాన ఆదినుంచి 
మంకుపట్టువట్లారు. (ఆం. భూ, 157.89) 


మంచిచేసుకొను §. manciceesukony 
ఇతరులను తన కనుకూలంగా మార్చు 
కొను లేదా మలచుకొను 10 
woo (to make friendship), 
placate (సస్తుత రాష్ట్రపతి ఎన్ఫికకున్ల 
(పాధానత దృుష్ట్యానే అటు ప్రతిసకాలను, 
ఇటు రాష్ట్రపతిని మంచిచేసుకోవడానికి అధి 
కార పార్ట్‌ నకల విధాలా (వయత్సిస్తు న్లది, 
(ఈ 176.87) 

మంజూరు వి, (2424474 ఆధికారికంగా 
నిధులు మొదలైనవి ఇవ్వటం sanction 
రాష్ట్రంలో పట్టు పర్మిశమ అభివద్ధికి (పపంచ 
బ్యాంకు 118 కోట్ల రూపాయల మంజూ 
రుకు అంగీకరించిందని తెలిపారు. (ఆం భూ. 


265 89) 


మంటగలుపు (క్రి 72272 26620224 పూర్తిగా 
నాశనం చేయు; పోగొట్టు t0 destroy, 
to damage కాం 7స్‌(ఐ) శాసననభీ గౌర 
వాన్ది సాంవదాయాలను మంటగలి పిందోని 
... ఆరోపించారు. (ఆం జ్యో. 8488) 


మండిపడు §. manDipaDu విపరీతమైన 
కోపం తెచ్చుకొను; కోపపడు t0 861 
enraged (వస్తుత సెన్టీండీస్‌ పర్యటనలో 
హీర్యాణి అంతగా రాణీంచకపోవటంతో పెంగ్‌ 
నర్కార్‌ అతని పై మండినడుతున్నాడు. (ఆం 
భూ 20 4.89) 

మంతనాలు వి. (బవ) mantanaalu 
ఏదైనా ఒప్పందం లేదా అవగాహన కుదు 
ర్చుకునే ఉద్దేశ్యంతో సంబంధిత వ్యక్తు 
లతో ( కొంతమేరకు రహస్వంగా) జరిపే 


271 


చర్చలు; రహస్య సమాలోచనలు talks, వొయిదా పడింది. (ఆం ప్ర. 28.4.88) 
parleys) జిల్లా కల్తెక్షరతో రహన్యంగా మంత్రివర్గ పునర్నిర్మాణం వి. 772272- 
మంతనాలు జరపడం, పంచాయితీరాజ్‌ నద trivarga punarnirmaaNam ముఖ్య 
న్ఫులు పెట్టడం ఇవన్లీ కొంగే సేతర మంత్రి పాలనా సౌలభ్యంకోసం తన 
(ప్రభుత్వాల్ని కూల గొట్టడాని కేనని ... ఆరో మంత్రివర్గంలో చేసే మార్పులు, చేర్పులు 
వీంచారు. (ఈ. 15.89) (మంత్రుల సంఖ్యని తగ్గిం 
మంత్రి వి. [0౧1 చట్టసభలలో దిగువ చటం, పెంచటం వాళ్ళ శాఖల్లో 
లేదా ఎగువ సభలలో ఏదైనా ఒకదా మార్పులు చేయటం వైరా, cabinet 
నిలో సభ్యుడిగా ఉంటూ (ప్రభుత్వంలో reshuffle రాష్ట్ర నుంత్రినర్గ  వునర్జీ 
ఒకటి అంతకన్నా ఎక్కువ శాఖల పరిపా ర్భాణం త్రరలో జరి గే అవకాశాలు నుళ్ళీ 
లనా బాధ్యతలు నిర్వహించే ప్రజాప్రతినిధి కని వీస్తు నాయి, (ఆం (ప్ర, 6.10.88) 
minister మూడో ఎంక్యయిరీ కమిటీని మంత్రివర్గ విస్తరణ వి mMAnirIvarga 
ఏర్పాటు చేయాలన్టు (పతిపాదనను మంతి vistaraNa (కొత్త మం(తులను తీసుకో 
మూధనరావు నీంథియా 1988లో పార్ధ వటం ద్వారా) మంత్రివర్గాన్ని పెంచటం 
మెంట్లో రైల్వే బడ్జెట్‌ నమర్శిన్తూ cabinet expansion కేంద మంతి 
(వకటించారు. (ఈ. 111191) వర్గ విస్తరణను వాయిదా వేసినట్టు 
మంత్రిమండలి వి. mantriman- తెలిపారు. (ఉ, 2810 87) 


మందకొడి వి. mMmM4ndakoDi చురుకుగా 


Dab మంత్రుల బృందం council of 
సాగకపోవటం tardiness కథక పరివల్‌ 


ministers ఈ సమావేశానికి మంతి 
మండలి నభ్యులందర్హి ఆహ్మోనించామని సభ్యత్సం మందకొడిగా సాగుతోందని ఈ 
ముఖమంత్రి చెప్పారు. (ఆం భూ. 1710.87) విషయంలో పార్టీ పరంగా చర్వతీనుకోవాలని 
ఆయన నూచించొరు. (ఆం భూ 26589) 
మందగించు క్రి. Mandagincu తక్కువ 
అగు to slow down, be 
retarded ... బహిరంగ నభొలో 
(పనంగిన్తూ ఆంధ్రపదేశ్‌లో శాంతిభ్యదతలు 
పూర్తిగా శ్రీణించాయనిీ, అభివుద్ది మందగిం 
చిందని నిశితంగా విమర్గ్శించాలు. (ఆం. భూ. 


మంత్రివర్గ ఉపసంఘం వి. ౫427777276 
upasangham ఏదైనా ఒక ముఖ్యస 
మస్య పై చర్చించి సలహాలు ఇవ్వటా 
నికి మంత్రివర్గంలోని కొందరు సభ్యు 
లతో ఏర్పాటు చేసిన కమిటీ Cabinet 
subcommittee పరిపాలనా నంన్క 
రణలకు నంబంధించిన రున్తుంబీ కమిటీ 
నివేదిక, & ఉ పేంద కమిటీ, అధికొరుల 
కమిటీ నివేదికలకు నంబంధించి నేడు మంతి 

= పర్ధ ఉపసనంభఘం చర్చలు జరి పీంది. (ఆర భూ 


22.689) 

మందబలం వి. Mandabalam ఒక వరా 
నికి లేదా పార్టీకీ చెందిన వ్యక్తులు ఆధిక 
సంఖ్యలో ఉండటంవల్ల వచ్చే శక్తీ; సంఖ్యా 


19498) బలం brute strength అధికార పాద్దీకి 
మంత్రివర్గం వి. mantrmargam చూ. మందబలం దండిగా ఉన్హుంతకాలం అవిశ్వాన 
మంత్రి మండలి. ఎ్లీఆర్‌పై ప్రాసీక్యూష తీర్మానాలను న్య్గోంచే శక్తీ ప్రతిపక్షాలకు 


న్‌కు నిరవనగా మం/తివర్గం నమావేశం "=... = - లేకపోవచు!. (ఈ 10.589) 


మందలించు (క్రి. mandalincy చేసిన 
తప్పును ఎత్తిచూపుతూ హెచ్చరించు to 
admonish ... 
(టట్రామన్‌ ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా 
పరిశీలించి శ్రీమతి జోషీని మందలించాలని 
... డిమాండ్‌ చేశారు. (ఈ. 2౫.186) 


మందుగుండు సామగ్రి వి. 
dugunDu saamagri ఆయుధాలలో 
ఉపయోగించే పేలుడు 
ammunition బిఎస్‌ఎఫ్‌ భారీ ఎత్తున 
ఆయుధాలు, మందుగుండు నామగి 
న్యాధీనం చేనుకున్నాయి. (4. 24.488) 

మందుపాతర వి. MIndAapaatara (శత్రు 
పక్షాలు తమవైపు ముందుకు రాకుండా) 
ఒత్తిడి తగిలిన వెంటనే పేలడానికి వీలుగా 
భూమిలో అమర్చిన పేలుడు పదార్థాలు 
landmine ఈ రోడ్డు పైన అన్నీ గతుకులే 
ఉండడంవల్ల మందుపాతరలను పూడ్డునానికీ 
జరివిన తవ్వుకొలను గుర్తించడం కిష్రమే, (అం. 


ప్ర 2989) 


మకాం బట్టు (క్రి. makaampeTTu 
తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకొను 
to settle (for time being), 
camp సోమేశ్వరాలయం నిర్మించేందుకు 
పెంబర్తిలో మకాంపెట్టిన వీరు ... ఆ 
(గ్రామంలోనే. స్టీరవడిపోయోడు. (ఆం. భూ. 


16.5.89) 


రాష్ట్ర సతి శ్రీ వెంక 


MmMan- 


పదారాలు 
యా 


మకాంచేయు (కీ. makaamceeyu పదవీ 
బాధ్యతలు నిర్వహించే సమయంలో లేదా 
'పయాణంలో దారి మధ్యలో తాత్కాలి 
కంగా నిర్దిష్ట (ప్రదేశంలో నివసించు 10 
5t2y గవర్డుల్‌ మకొంచే సే రాజభవన్‌ రాజీవ్‌ 
భవన్‌లా తయారైందని ... వ్యాఖ్యానించారు 
(ఈ 28.188) 


మకాంవేయు 8. makaamveeyu ఒక 


272 


మచ్చు వి, 


ప్రత్యేకమైన, పనిమీద ఒక (ప్రదేశంలో 
కొంత కాలం నివసించు 0 Camp at 

(పధానమంతి కొనివుకుండా చేయడా 
నికి కొని బడా వాణేజ్ఞు వర్ణాలు ఢిల్లీలో 
నుకొంవేనీ తమ (పయత్నాలను ముమ్మరం 


చేశాయి. (ఈ. 3011.89) 


నుక్కున చూపు క్రి. 7244742 cuupu ఒక 


విషయంపై ప్రత్యేకమైన ఆసక్తి చూపు 10 
show special interest ... ఫలితం 
ఒక్కరోజులో తేలే పరిమిత ఓవద్ధు మ్యూబ్‌ 
లం టే నహజంగా (పేక్షకులు మక్కువ చూపు 


తుండడంతో ... (ఆం ప్ర. 2.3.88) 


మగ్గిపోవు (క్రి maggipoovu తగిన సొక 


ర్యాలు లేక బాధపడు; ఇబ్బంది పడు to 
suffer, languish గుడి సెల్లో మగ్గిపో 
యేకన్హా (ప్రజలు చెట్లకింద జీవించడానికి 
చెట్లను విరివిగా నాటించారు. 


3589) 


(ఆం. భూ 


77౭66౬ మొత్తం వస్తువు 
లేదా సరుకు ఇలా ఉంటుంది అని 
చెప్పడానికి చూపించే అందులోని ఒక 
భాగం; నమూనా, మాదిరి 5ample, 
model ముందు నుంచి బంగారం 
మచ్చును చూవించి బేరం మొదలు పెడ 


తొరు. (ఆం. భూ. 206.87) 


మట్రికొట్లుకుపోవు క్రి. 7౭220 2. 
రు లు 


Tukupoovu నిర్హక్ష్యానికి గురి ఆగు 10 
be ignored ... ప్రభుత్వ పరిపాలనా 
వ్యవస్థలో మార్చులు తేవాలన్న (ప్రతిపాదన 
లనీ ఇంతవరకూ మట్రోకొట్లు కువోవడం 
నిజంగా చురద్ధ్యష్టకరం. (ఆం. భూ. 26.5.89) 


మట్టు బట్టు క్రి. maTTupeTTu వ్యక్తుల్ని 


చంపివేయు; నాశనం చేయు t0 Kill, 
destroy తన వీజౌెంట్‌ల ద్యారా సామా 
న్యుల్చి మట్టు పెట్టడానికి చేసే ప్రయత్త మేనని 


273 


వారు అభ్మివాయపడ్డారు. (ఆం భూ 214.89) hatred వారణా నీ,బీహాల్‌,ఉత్తర్మవదేళ్‌, డు 
మడతసేచీ వ. maDat- మ్యూ కొక్మీర్‌లలో ముతవిద్దేషాలు _ రెచ్చిగొ 
apeec కేవలం అడ్డంకులు కల్పించా ట్రింది కాంగెస్‌ అని .... విమర్శించారు. 
లనే ఉద్దేశ్యంతో లేవనెత్తే అభ్యంతరం (ఈ 21.11.89) 
objection (unnecessary and మతసామరస్యం వి. mMatasaama- 
motivated) ... హోంమంతుల సమా rasyam భిన్నమతాలలో నమ్మకం ఉన్న 
వేశంలో సరిహద్దులలో ఉమ్ము డిగస్తీ 'క అంగీక (ప్రజలు ఒకరి మతంపై ఇంకొకరికి ఎలాంటి 
రించి, ఆ తరువాత మడత పేచీలు పెట్టింది. ద్వేషం లేకుండా కలసిమెలసి ఉండటం 
(ఆం. భూ 26.5 89) communal harmony ఈ దేశంలో 
మతకల్లోలం వి. matakalloolam (పజాస్వామ్యం, మతనామరనస్వం, సమగ్రత 
భిన్నమతాలకు చెందిన (పజల మధ్య పది కాలాలపాటు పరిరక్షీంవబడాలం కే పత 
ఘర్షణ చెలరేగి హింసాత్మక సంఘటనలు, అన్నారు. (ఈ 21.8 89) 
చోటు చేసుకున్న స్ధితి communal మతోన్మాది వి. matoonmaad: తన 
disturbance నుతకల్తోలాలను (పస్తా మతం పట్ల వల్లమాలిన అభిమానం, ఇతర 
నిస్తూ ఇటీవలి నెలల్లో తగ్గుముఖం పట్టాయ మతాల పట్ల విపరీతమైన ద్వేషం ఉన్న వ్యక్తి 
న్నారు. (ఆం జ్యో. 19.4 88) religious fanatic మైనారీటీలలోని 
మతతత్వం వ, matatatram మితిమీ మతోన్మాదులు దేశవ్యాప్తంగా (సజల మత 
రిన మతాభిమానం కలిగి ఉండటం విశ్వాసాలను రెచ్చగొడుతున్నారని పేర్కొ 
fundamentalism ... దేశంలోని సారు. (ఆం జ్యో 19488) 
వివిధ ప్రాంతాల్లో తలెత్తుతున్న మతతత్యం మదింపు వ. adMp౪ ఖర్చులు, 
పట్ట జూగత్తగా ఉండాలని (ప్రజలను పెచ్చు నష్టాల గురించి ఆర్ధికమైన అంచనా 
రించారు. (ఆం ప్ర. 4.789) estimation రాష్ట్రంలో తుఫాన్‌ నష్ణాన్లి 
మతతత్వ శక్తులు వి. (బ.వ.) మదింవు చేయడానికీ కేంద బృందాన్భి పంపు 
matatatva $aktulu మితిమీరిన మతా తారా? (ఉ 27.11.88) 
భిమానంతో, ఇతరమతాల పై ద్వేషభావం మద్దతు వి. 244474 ఒక వ్యక్తి లేదా సంస్థ 
కలిగి ఉండి దాన్ని ప్రచారం వేసే వ్యక్తులు చేపట్టిన కార్యక్రమాలకు ఇచ్చే తోడ్పాటు 
fundmentalist forces కొన్ని (పతి support (ప్రభుత్తు చర్చకు (వతిషక్త్షం 
పక్ష పార్టీలు మతతత్త శక్తులతో క విచ్చిన్లు నాయకులు తమ సంవూర్ధ మద్దతు (వకటిం 
కారులతోనూ, వేర్తాటు .వాద శక్తులతోను చారు. (అం జ్యో 5.687) 
నమ్యగతను విచ్చిన్నం చేసే వారితో మద్దతుదారుడు వి. maddatudaaruDy 
చేతులు కలుపుతున్నాయని విమర్శించారు. ఒక వ్యక్తికి లేదా పార్టికి తోడ్పాటు అంద 
(అం భూ. 19.589) దేసే వాడు వ పార్టీ మద్దతుదా 
మతవిద్వేషం వ matavid- రులు శాననసభ్యులతో కలని canst 
vee5am తనదికాని మతంపట్ల విపరీత =. (౯౯. ప్ర. 22.4 89) 


మైన అయిష్టత, అసహనం communal మద్దతు ధర వ. ౧౧౭౮4204 dhara 


రైతుల నుంచి సేకరించే ధాన్యం మొ. 
వాటికి ప్రభుత్వం చెల్లించే ధర 512011 
price చెరుకు మద్దతు ధరను కేంద్రం 
టన్సుకు 185 రూపాయలుగా (ప్రకటించడాన్ని 


== (ఆం. (ప 20.3.88) 


మధనంచేయు (కీ. madhanamceeyu 
గత అనుభవాలను నిశితంగా పరిశీలించు; 
తరచి చూచు t0 Churn అనుభవాలను 
మధనంచేని అమ్భుతమనే ఈ పంచాయితీ 
రాజ్‌ బిల్లును రూపొందించామని (వధాని 
అన్నారు, (ఆం భూ 16589) 

మధించు (కి. madhincy చూ. మధనం 
చేయు. దేశంలో పంచాయితీరాజ్‌ వ్యవ 
ప్రలోని మంచి చెడ్డలను, గతానుభవాలను 
మధించగా వుట్టిన అమృతమే ఈ బిల్లు 
అని శ్రీ రాజీవ్‌ అన్నారు. (ఈ 165.89) 

మధ్యంతర ఉత్తర్వు వి madhyantara 
uttarvy చూ. తాత్కాలిక ఉత్తర్వు 
మధ్యంతర ఉత్తర్వులు (ఇంటరిమ్‌ ఆర్థర్డ్‌ J) 
ఇచ్చే విషయంలోనే మీ వాదన సాగించండి 
ఎ. (ఈ 28689) 

మధ్యంతర ఎన్నికలు వ్‌; (బ.వ.) 
madhyantara ennikaly (కొన్ని అనా 
ధారణ పరిస్టితులేర్పడినప్పుడు) చట్టసభ 
లకు కాలపరిమితి ముగియకుండానే రద్దు 
చేసి నిర్వహించే ఎన్నికలు midterm 
elections లోకనభికు మధ్యంతర ఎన్ఫి 
కలు జరగవని (వధాని (క్రీ రాజీవ్‌ గాంధీ 
మరోసారి న్నష్షం చేశారు. (ఉ 184.88) 

మధ్యంతర క్రీపణి వి. madhyantara 
kSipaNi ఇటు మరీ దగ్గరగా, అటు 
మరీ దూరంగా లేని లక్ష్యాలను భేదించ 
టానికి ప్రయోగించే క్షిపణి (MedI1m 
range) ballistic missile మధ్యం 
తర క్షివణుల పై త్యరలో ఒక ఒప్పుందం 


274 


కుదిరే అవకాశం ఉందని... చెప్పారు, 
(ఆంప్ర 15987) 

మధ్యంతర తీర్పు వి. 764౧622670 
hirpu చూ. తాత్కాలిక తీర్పు. ఎన్టీఆ 
ర్‌పై వచ్చిన ఆరోపణల మీద “మధ్యంతర 
తీర్చు” చెప్పడానికీ హైకోర్టు అవలంబించిన 
అనొాధారణ వద్దతి ,.. (ఆం. జ్యో. 6.188) 

మధ్యతరహా విణ. madhyatarahaa ఆటు 
మరీ పెద్దది, ఇటు మరీ చిన్నది కానటు 
వంటి Medium ఆంధప దేశ్‌. లోని అని 
భారీ, మధ్యతరహా, చిన్ఫనీటో (పొజెక్షులను 
పూర్తి చేయడానికి ... (ఆం. జ్యో. 12.10.88) 

మధ్యదళారీ వి. madhyadaLlaarn ఒక 
వ్యవహారంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం 
కుదరడానికి సహకరించిన ఫలితంగా 
మధ్యలో తాము కొంత లాభం పొందే 
వాడు; మధ్యవర్తి middle-man, 
mediator ఆయుధాల అమ్ము కం వువహో 
రాల్లో మధ్గ్యదళారులు ఉండబోరని ... 


ప్ర 6687) 


(ఆం 


మధ్యవర్తి వి. madhyavarti చూ. మధ్య 
దళారీ రక్షణ పరికరాల కొంటాక్టులో మధ్య 
వర్తులు లేనేలేరు. (ఆం. ప్ర. 6.687) 

మధ్యవర్తిత్వం వి madhyavartitvam 
ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడా 
నికి మూడో పక్షం చేసే (ప్రయత్నం, 
రాయబారం [mediation (శ్రీలంక జూతి 
నమన్వకు రాజకీయ సరిష్కారాన్టి కనుగొనేం 
దుకు గతమూడు నంనత్తరాలుగా మధ్యవ 
ర్తి త్తం ద్యారా (పయత్తాలు చేస్తున్ల ఇండియా 
+ (wo ప్ర 6.6.89) 

మధ్యవాదపార్తి వి madhyeevaada- 
paarTn అటు వామపక్ష భావాలకు ఇటు 
సనాతన భావాల మధ్య సమతొల్యంగల 
విధానాలను లక్ష సంగా పెట్టుకొన్న రాజ 


కీయ పక్షం Centrist party మధ్వేవాద 
ప్పారీలు నమైక్యమై ఆవిర్భవించిన ప్వారీవట్ల 
తన వైఖరి వ్యక్తం చేయడానికీ ,.. (ఆం ప్ర 


1310 88) 


మనిషిదినం వి. ౫422022472 ఒక 
వ్యక్తి ఒక రోజులో పనిచేసే సమయం 
manday. సంవత్సరంలో ఆరు నెలలు 
కన్నా తక్కువగా ఉద్యోగం ఉన్న కుటుంబ 
సభ్యులలో, కుటుంబానికి ఒకరికి చొప్పున 
సంవత్సరానికి 50 నుంచి 100రోజుల ఉపా 
ధికల్పిస్తారు. దాదాపు 50కోట్ల మనిషిదినాల 
(మూన్‌ డేస్‌ ఉద్యోగం కల్పిస్తారు. (అం. 


ప్ర 6789) 


మనుగడ వి. Mn1GaDa జీవంతో కూడిన 

స్టీతి; ఉనికి existence ... దేశ పురో 

భివ్చద్రికి, జాతి మనుగడకు క్రుషి చేయాలని 
ఉద్యోధించారు. (ఈ. 15689) 


మనోవర్తి చి. 27000474 చట్టబద్దంగా 
విడిపోయిన తర్వాత (కోర్టు ఆదేశం 
మేరకు) భార్య పోషణ కోసం భర్త నెలకు 
లేదా సంవత్సరానికే ఇంత అని ఇచ్చే 
సొమ్ము; జీవన భృతి maintenance 
allowance given by a man to 
his ex-wife after divorce ... 
భర్త నుంచి తాత్కాలిక మనోనర్తిని డిమాండ్‌ 
చేసే హక్కు ఉందా అనే సమన్యను లేవదీ సే 


క్ర వీలును ... నీారించింది. (ఉ. 
FE అబ్బులు Ny owo (4 
13.3 87) 

మస్రీ వి mafT# విధి నిర్వహణలో 
€ం 


భాగంగా పోలీసులు యూనిఫారంలో 
లేకుండా సాధారణ దుస్తులు వేసుకుని 
ఉండటం mufti రౌడీల వనిస క్రేందుకు 
జ 5 వ్‌ 
సీనిమాహాళ్ళ వద్ద ములో కొని స్రైబుల్గీను 
నియమిన్తునట్లుగా ... తెలిపారు. (ఈ 


29 6.87) 


మభ్య పట్టు (క్రి mabhyapeTTu తప్పుడు 


అవగాహన కలిగించటం ద్వారా ఇతరులను 

మోసగించు t0 privaricate (ప్రజలను 

మభ్య సెటడానికి కలబొలి కధలు (ప్రచారం 
౬ ౧ స 

చేయడం ... నాయకులకే చెల్లుతుందని 

ఆయన విమర్శించారు. (ఉ 241187) 


మరణవాజభ్మూలం వి maraNavaan- 


muulam ఏదైనా ప్రమాదం, హింసాత్మక 
ఘటనల ఫలితంగా మరణించే వారి దగ్గర 
నుంచి మరణానికి ముందు, సంఘటన 
పూర్వాపరాల గురించి సేకరించే సమా 
చారం dying declaration వీరిద్దరూ 
న్రహలో లేనందువల్ల మరణవాజభ్మూ లం 
తీసుకోవడంలో మెజి సేటు విఫలమయ్యారు. 


(ఉ. 29687) 


మరణశిక్ష వి maraNasikSa నేరం 


చేసినందుకు చట్టపరంగా చంపమని 
ఇచ్చే న్యాయమూర్తి ఆదేశం, ఉరిశిక్ష 
death-sentence ఒక అమెరికా ఆటో 
కార్మికుడు ...కు ఇజొయిల్‌ కోర్టు సోమ 
వారం మరణశిక్ష విధించింది. (&. 26 4.88) 


మరపడవ వి. mMarapaDava యంత్రం 


సహాయంతో కదిలే పడవ motor boat 
“= గుర్తు తెలియని మత్స్యకారులు రరమంది 
మరపడవ నొకదానిని తీనుకొని నమ్ముదంలోకీ 
పొరిపోయారు. (విశా 15.987) 


మరమ్మతు వి marammatu ఏదైనా 


వస్తువు లేదా రోడ్డు, వంతెన వగైరా దెబ్బ 
తిన్నప్పుడు దాని పూర్వరూపం తెచ్చేందుకు 
చేసే ప్రయత్నం T1epair జంటనగరాల్లో 
a) 

పూర్తిగా చెడిపోయిన నీతిలో ఉన 42 రోడ్డ 
మరమ్మ తులను యుద్దపాతివదికపై చేవట్టి 
యి ద లు 

పూర్తి చేయనున్హుట్టు ... తెలిపొరు. (ఈ అను. 


19.5 89) 


/ 5 
మర్త్హనశాల వి. 7227602228 26/6 (టలు) 


చేతులతో మృదువుగా శరీర భాగాలను 
నొక్కుతూ ఉపశమనం కలిగించే(వ్యాపార) 
కేంద్రం 1255286 parlour కమలా 
వురి కాలనీలోని మర్రనశాల పైన ఆదివారం 
పోలీసులు దాడిజరివీ ... అరెన్టు చేశారు 
(ఈ 29 687) 

మలుపులు తిరుగు క్రి. malupulu 274064 
ఊహించని కొత్తదారులు తొక్కు 10 
take turns రాజకీయ పదిశీలకులకు 
సైతం ఆశ్చర్యం కలిగించేలా ఉత్తర్యపదేశ్‌ 
రాజకీయాలు ఆనూహ్వూబైన మలుపులు తిరు 
గుతున్నాయి. (ఆం జ్యో 5687) 

మల్తగుల్లాలుపడు కీ. mallagullaalu- 
paDu (సంక్షిష్ష పరిస్తితిలో) ఏమి 
చేయాలో తెలియక ఇబ్బంది పడు; తర్జన 
భర్దనపడు t0 51168816, mull over 
... ప్రభుత్వానికి ఏ విధంగా నంజాయిషీ 
ఇవ్యాలన్ల విషయమై జవీ.ఎస్‌. అధికారులు 
మరల్హగుల్లాలువడుతున్నా రు. (ఆం జ్యో 311287) 

మళ్ళింపు వి, ఒక 
దిక్కు నుంచి మరో దిక్కుకు పంపు 
diversion ... 


mazLimpy 


కేంద (సభుత్వం నర్‌ 
బియ్యాన్ని 
(పజా పంపిణీ విధానానికి 


ఫరా చేన్తున్లు రాష్ట్ర ప్రభుత్యం 
మళ్చిన్తోందని 
. ఆరోపించారు. (ఈ 610.88) 
మస్కాట్‌ ఏ. maskaaT (ప్రాముఖ్యం 
ఉన్న క్రీడల పోటీలకోసం తయారు చేసిన 
అధికార చిహ్నం 10250601 రిలయన్స్‌ 
కప్‌ క్రికెట్‌ పోటీల మస్కాట్‌ (అధికార 
చిహ్మంగా క్రికెట్‌ దుస్తులతో ఉన్న పావు 
రాన్దు నిర్ణయించారు. (ఆం ప్ర 81087) 
మహజరు వి. mahajaru వ్యక్తుల, 
సమూహాల కోర్కెలను నివేదిస్తూ అధి 
కారులకు సమర్పించే | పత్రం; వినతి 


ష్మతం, విజ్ఞప్తి పత్రం Memorandum, 


276 


మహాసభ వి. 


మాఫియా ముఠా ని. 


మాఫియా రాజకీయాలు వి. 


representation తమిళుల పై అత్వా 
చారాలకు న్వస్తే చెప్పవలనీందిగా కోరుతూ 
శ్రీలంక పై కమీషనర్‌ మహజరును నమ 


ర్రించాదు. (ఆం భూ 6687) 


మహానాడు వి. ౫౭246౫2654 తెలుగు 


దేశం పార్టీకి చెందిన రాష్ట్ర సాయి పార్టీ 
సమావేశం ౨220264. (a state 
level convention of Telugu 
Desam Party) జిల్లా స్వారీలు కూడా 
ఆయా పదవులలో ఉన్హునారి పనితీరును 
మదింపు వేస్తాయన్సి మహానాడుకు  హోజ 
రైతే 20 మార్కులు ... (ఆం. జ్యో. 223087) 


mahaasabha ఏదైనా 
పారీ లేదా సంస తమ పరిసితిని బేరీజు 
లు వ యు 
వేసుకొని భవిష్యత్కార్యాచరణను నిర్తేణిం 
చుకోడానికి ఏర్పాటుచేసే భారీ సమావేశం 
congress ఆంధ్రపదేశ్‌ ... 
మహాసభలు జూలై 72వ తేదీన హైదరా 
బాదులోని ఆం(ధసారన్వుత వరివత్‌ హాలులో 


జరుగుతాయి. (ఆం ష 3.787) 


కాం(గెస్‌ 


maafyaa 
MmuThaa రహస్యంగా అక్రమ వ్యాపారం 
చేసే ముఠా; అసాంఘీక శక్తులు, గూండా 
మురాలు జీ2 రాష్ట్ర వ్రభుత్వాన్లి కూల 
దోస్తానని బెదిరించిన “నూఫీయూ” మురాల 
పైనే తాను చర్చతీనుకున్హానని ... (ఆం 


ప్ర 9.2.89) 


మాఫియా గాంగ్‌ వి. 774424 gaang 


చూ. మాఫియామురా. తనకు వీ రకమైన 
“నూఫీయా గాంగ్‌” (అసాంఘిక శక్తులతో 
సంబంధంలేదని .. ఆమె తెలిపింది. (అం 


ప్ర 24587) 


(బ.వ.) 
maafiyaa raajakuiyaalu ఆయుధాల 
సహాయంతో ఇతరులను బెదిరించి లొంగ 


దీసుకోవటం ద్వారా నడిపే రాజకీయ 

కార్యకలాపాలు [Mafia politics (పజల 

పేరుతో పార్టీ కార్యకర్తలకు ఆయుధాలిచ్చి) 

మాఫియా రాజకీయాలు నడి పేందుకు ముఖ్య 

మంతి (వపయత్సిస్తున్గాడని ... ఆరోపీం 
చారు, (ఆం ప్ర 21 489) 

మా ఫీచేయు (క్రి maafiiceeyu ప్రజలకు 
ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించనవసరం 
లేదని ప్రకటించు; రద్దుచేయు t0 write 
off పేదలకోనం తెలుగుదేశం (పభుత్తుం 
78కోట్ల రూపాయల వడ్డీ నూవీచేసీందని 
రాష్ట్ర పంచాయితీరాజ్‌ మంతి ta చెప్బాదు. 


(ఆం భూ 16589) 


మాయపుచ్చు (క్రి. maayapuccu చూ. 
మభ్య పెట్టు. నిన్సు చేసన (పతి 
పాదన కోర్టును తప్పుదారి పటేంచేదిగానూ, 
) (Se) 
మాయవుచ్చేదిగానూ ఉందని శ్రీ పరాశరన్‌ 


అన్నాడు. (ఈ. 1188) 


మారకం విలువ వి. m4aaTakam viluva 
వ్యాపార దృష్ట్యా వివిధ దేశాల కరెన్సీల 
మధ్య ఉండే మార్పిడి విలువ exchange 
rate రిజర్వు బ్యాంకు రూపాయి విదేశీ 
మారకం విలువను హెచ్చించటంతో పౌండ్‌ 
మారకం విలువ తగ్గంది, (ఆం ప్ర 23687) 


మాంద్యపరి ఫ్టతి వి. maandyaparisthati 
సరకుల డిమాండ్‌కన్నా ఉత్పత్తి ఎక్కు 
వగా ఉండటం వల్ల కలిగే స్థితి; glut 
(వస్తు తం అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కర 
డిమాండ్‌ కం టే నప్రయ్‌ (ఉత్పత్తి) ఎక్కు వగా 
ఉండడంతో మాంద్యపరిస్టీతి నెలకొని వుంది. 
(ఆం ప్ర 21989) 

మాగాణి సమారాధన వి. 
gaaNi samaaraadhang మిగులుగా 
ఉన్న సేద్యపు భూమిని లేదా బంజరు 
భూమిని భూమిలేని నిరుపేదలకు 


maa- 


277 


పంచే పథకం land distribution 
scheme అగస్టు 25వ తేదీ ఆయా 
జిల్లాలకు మంత్రులు వెళ్ళి తెలుగు మాగొణీ 
నమారాధన కార్యక్రమంలో పాల్గొని భూముల 
వంనీణీ చేస్తారని ప చెప్పారు. (ఈ 18.7.87) 

మాజీ విణ. man గతంలో ఒక 
స్థానం లేదా పదవిలో ఉండి ప్రస్తుతం 
దాన్ని కోల్ఫోయినవాడు 63౯, fంrIMer 
బడ్జెట్‌ వివరాలు బహిర్ధతమైనందుకు నైతి 
కబాధ్యత వవొన్తూ, రాజీనామాలు చేనీనం 
దుకు మాజీమంతులందరిని ముఖ్బుమంతి 
(పశంనించాడు. (ఆం. (ప 16.189) 

మాటు వేయు క్రి. maa Tuveeyy ప్రత్యర్జు 
లపై దాడి చేయడానికి అనువుగా దేన్నెనా 
చాటు చేసుకొని దాగి ఉండు; పొంచి 
ఉండు t0 lie In ambush ఈ వామ 
(పొంతంలో మాటువేనీన పటాలాలకు పోరా 
టవటీనును ద్విగుణీకృతం చేసేందుకు ఈ 
హెలీకాస్టర్లు ఉపకరిస్తాయి. (ఈ 20 288) 

మాత్ర వి. ౧26౪72 దెబ్బతిన్న ఆరోగ్యాన్ని 
బాగు చేసేందుకు వాడే బొషధగుళిక 
tablet (medicinal) ... 
వెద్దా నలహాతో రోజుకొక మాత వేనుకుం కు 
రక్తం గడ్రకట్టడాన్లి నిరోధించ వచ్చునేది మలో 


అయుతే 


సలహా. (ఆం భూ 12687) 
మాదకద్రవ్యం వి. 
(తీసుకున్న తర్వాత) మనిషిని మత్తులో 
ముంచివేసే ముత్తుపదార్టం 
drug, narcotic ... రూ. 15కోట్ల 
విలువ చేసే మాదక (దవ్యాలు ((బౌన్‌ షుగర్‌, 
హెరాయిన్‌ పట్రవేశారు. (విశా. 2987) 
మాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ వి. maan aaf 
d: myaac (క్రికెట్‌ ) ఆటలో మొత్తం 
మీద అత్యుత్తమ (ప్రతిభ కనపరిచిన ఆట 
గొడిగా, ఎంపికయిన వ్వక్తి man 01 


maadakadravyam 


పదారం, 
ఠా 


the match మూన్‌ ఆఫ్‌ ది మ్యోబ్‌” 
అవార్జుల రూపంలో మొత్తం రరిలక్షల రూపా 
యల నగదు బహుమతి ఇస్తారు. (ఆం. ప్ర 
౬10 87) 
మానభంగం వి. 
(మహిళను) బలవంతంగా అనుభవిం 
చటం rape మందుకోసం వచ్చిన మహీ 
భను .., ఆస్ప్రతి వార్డ్‌బాయ్‌ మానభంగం 
చేనీన సంఘటన వాస్తవమేనని అంగీకరిం 


maanabhangam 


బొడు, (& 13887) 

మానవతాదృక్సథం య maana- 
vatuadREkpatham సొటి మనుషుల 
బాధలను తొలగించ వారి క్షేమానికి 
పాటుపడాలనే భావన; మానవతాదృష్టి 
humanitarian outlook జాఫ 
ద్వీపకల్పంలోని తమిళులకు మానవతౌద్భక్‌ 
థంతో విమానాల ద్యారా ఆహారా పదార్థాలను 
అందిజే నసీన తర్వాత్‌ ... (ఆం ప్ర 66.87) 

మౌనవతాదృష్టి వి. maanavataad RST? 
చూ. మానవతాద్నక్సథం, దెబ్బుతిన్ల 
ఓడ మరమ్మత్తుల నిమిత్తం మన ప్రాదే 
శిక జలాల అవతల లంగరు వేనుకొనేందుకు 
(పభుత్యం మానవతాద్దు షితో అనుమతించిం 
త (ఆం. ప్ర 28789) 

మౌానవదినం వి. 764౫2474 4272672 చూ. 
మనిషి దినం. ... నంవత్త్సరానికి దాదాపు 
60కోట్ల 'మానవ-దినాల” (మాన్‌డేస్త్‌ ఉపా 
ధికల్పించడం జరెగింది. (అం. ప్ర 67.89) 

మానవహక్కులు వి. (బ.వ.) Maanava- 
hakkulu మనిషి సమాజంలో గౌరవ 
(పదంగా జీవించడానికి తన మనుగడకి 
అవసరమైన కార్యకలాపాలను కొనసా 
గించడానికి ఉన్న అధికారాలు h1man 
rights ఇండియాలో త్మ్‌వమైన రీతిలో 
మానవహక్కుల ఉల్రంఘన జరుగుతోందని 
ఆమెరికా ఉధోప్లేంచింది. (ఆం ప్ర 9.2.86) 


మార్చిన్‌ మనీ వి. 


మారక ద్రవ్యం వి. maaraka dravyam 


ఇతర దేశాలతో వాణిజ్యంకోసం (ప్రభుత్వం 
దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ exchange 
currency దీని ప్రకారం (ప్రైవేటు సంస్థలు 
తొము విదేశాలలో నముపార్హించిన మారక 
(దవ్యాని ఇంచుమించు యదేచ్చగా విదేశా 
లలో పెట్టుబడులకు, దిగుమతులకు. వాడు 
క్రో వచ్చును. (ఆం ప్ర 15689) 


మారణకాండ వ. mMAaaTaNakaanDa 


ఇతరులపై దాడి చేసి అధిక 
సంఖ్యలో చంపటం massacre, 
killing spree గత 24 గంటలలో 
పంబాబ్‌, హర్వానాలలో ట్యరరిన్హులు జరి 
వీన మారణకొండకు 19 మంది బఠిచబెందారడు, 


(ఆం. జ్యో, 23 11.88) 


మార్పు రి వి. maarcyuri (గుర్తింపు 


కోసం) చనిపోయిన వారి శవాలను ఉంచ 
డానికి ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు 
చేసిన గది mంrtuary మృతదేహాల్లి 
గుర్తింపు కోసం ఉస్మానియా మార్చురీలో 
భదపరిచారు. (ఆం భూ 146.89) 

maarjin mani 
అత్యవసర పరిస్థితులలో ఖర్చు చేయటా 
నికి వీలుగా ఉంచిన డబ్బు Margin 
money అత్మ్యవనర ఉపయోగాలకుగానూ, 
రాష్ట్రం వద్ద 24కోట్ల రూపాయల “మార్ధిన్‌ 
మనీ” ఉందని ... తెలిపారు. (ఉ. 8.12.87) 


మారథాన్‌ పరుగు ఏ. mMaaTathaan 


74764౯4 చాల ఎక్కువ దూరం లక్ష పంగా 
కలిగిన పరుగు Marathon వరకట్ట 
దురాచారానికి వ్యతిరేకంగా (సజల మద్దతు 
సమీకరించడానికి 1983లో ఢిల్తీ నుంచి 
మారథాన్‌ వరుగు మొదలు సపెటోన 


ళా 


దిగిజయంగా వూర్తిచేనుకున్నారు. (ఆం. ప్ర 


శమయ. 


15887) 


మూరుమోగు (క్రి. 2474720024 ప్రతిధ్వ 
నించు t0 echo, resound ఆయన 
(ప్రసంగం సాగినంత సేపు మధ్యమధ్యలో హ్‌ర్ష 
ధ్వానాలు, .., అనే నినాదాలు హాలంతా 
మూరుమోగౌయి. (ఈ. 218.89) 


మార్గదర్శక సూత్రం వి. maargadars a- 
ka suutram ఏదైనా కార్యక్రమం లేదా 
ప్రణాళిక ఇలా నాగాలి అని స్థూలంగా 
నాయకత్వం నిర్ణయించిన నియమం; 
నియమబద్ధమైన విధానం guideline 
కేంద (పభుత్వం “జవహార్‌ రోజ్‌గార్‌ యోజన” 
పథకానికి నంబంధించిన మార్గదర్శక న్యూతా 
లను వరంలాగా విడుదల చేస్తుంది. 


25.56.89) 


(ఈ 


భఘారాంతరం వి. maargaantaram ఒక 
ఫలితాన్ని సాధించటానికి అందుబాటులో 
ఉన్న మరో పద్దతి లేదా దారి; గత్యంతరం, 
వేరేదోరి alternative వంచాయతీరాజ్‌ 
నంస్లలన్గింటికి (క్రమం తప్పుకుండా నిర్ధిత వన 
ధిలో ఐన్ఫీ కలు నిర్హహీం చడానికి రాజ్యాంగం 
సవరించడం తప్పు మార్తాంతరం లేదని ... 


(ఈ 8589) 


మార్చ్‌ ఫాస్ట్‌ వి. maarc faasT ఏదైనా 
ప్రాధాన్యం కలిగిన సందర్భంలో వేదిక 
మీద ఉన్న ఒక ఉన్నతాధికారి లేదా (ప్రము 
ఖుడి పక్కగా సెన్యం లేదా ఎన్‌.సి.సి. 
లేదా క్రీడాకారులు అభినందన పూర్వకంగా 
నడచివెళ్ళటం March past పది హేను 
'మంది బాల క్రీడాకారులు మాల్ట్‌ ఫాస్ట్‌లో 
పాల్గొన్నారు. (ఈ 56.87) 


మార్కెట్‌ యార్డు వి. maarke TyaarDu 
రైతులు తమ ఉత్పత్తిని (ధాన్యం, పత్తి, 
మిర్చి వగైరా) అమ్ము కోడానికి వీలుగా 
ప్రభుత్వం కేటాయించిన వర్తక వాణిజ్య 
స్టలం marketyard రాక్షంలోని 18 


279 


నహకార చక్కెర ఫ్యాక్టరీలు, 300 మార్కెట్‌ 
యార్డులు కర్షక పరిషత్‌ పరిధిలోని నన్తాయని 


ఎఎం (ఉ 244.88) 
మార్పిడి వి. maarpiDz ఒక 
దాని స్థానంలో మరొకటి అమ 


రృటం transplantation సొథ్యమై 
నంత త్యరలో అవయవాల మార్పిడికి సంబం 
ధించిన చట్లం తెచ్చేందుకు క్రుషి చేస్తానని 
హామీ ఇచ్చారు. (ఆం, ప్ర 234.89) 

మార్వుచేయు క్రి. maarpuceeyu ఉన్న 
దానిని మరో విధంగా మార్చు 10 
change శీతాకాలంలో (సభుత్త కొర్వాల 
యాలను జమ్ము కు మాద్దేక గత విధానాన్ని 
మార్చుచేయాలనే న్లిరయం ... (ఫ్ర శ 
2710 87) 

మార్మో గిపోవు §. maarmoogipoovy 
ప్రతిధ్వనులతో నిండిపోవు tO eho 
పో.చూ. మారుమోగు. బెనజీర్‌ 
వేదికపైకి వెడుతుంటే జాతీయ అసెంబ్లీ 
హర్ధధ్యానాలతో మారొస్తే గిపోయింది. 
జ్యో 11288) 

మాల్‌ ప్రాక్షీసు వి. maal praakTiisu 
పరీక్షల్లో కాపీ కొట్టటం Malpractice 

౨5 మంది విద్యార్థుల ఫలితాలను 

“మాల్‌ (్ర్టీను* పేరిట నిలివీ వేసినందున 


ఎ, (విశా. 20687) 


(అం 


మాస్‌ కాపీయింగ్‌ వి. 72268 4డ422/2720 
విద్యార్థులు పరీక్షల్లో మూకుమ్మడిగా చూసి 
రాయటం Inass-copying వాస్తవానికి 
ఈ పరీక్షా కేంద్రంలో నూస్‌ కొవీయింగ్‌ జర 
గలేదని ... (విశా 20.687) 

మాస్టర్‌ ప్లాన్‌ వి. maasTarplaan భారీ 
ఎత్తున తయారు చేసీన పథకం, బృహత్‌ 
పథకం master plan మున్సిపాలిటీలకు 
మాన్లర్‌పాన్‌-పురపాలక నంఘాలలో మంచి 


జూ 
అచంట సఖి 


ర 


an 


నీటి నమన్యనుపరిష్క రించేందుకుగాను 500 
కోట్ల రూపాయలతో రాక (వభుత్యం ఒక 
బృహత్త రపథికాన్చి) చేపట్టింది. (ప్రజా. 29 87) 

మిగులు వి. 724/4 అవసరానికి మించి 
ఉన్నది $Urplus దేశంలో మహారాష్ట్ర, 
మధ్య పదేశ్‌ లు మాత్రమే విద్యుల్‌ మిగులు 
కలిగి ఉన్నాయని (శ్రీ వెంగళరావు తెలిపారు. 
(ఊఉ. 27.488) 

మిగులు బడ్జెట్‌ వి. migulu 02.062 ఖర్చు 
కన్నా ఆదాయం ఎక్కువగా ఉన్న (పభుత్వ 
ఆర్ధిక (ప్రణాళిక surplus budget 
1988-89 ఆర్థిక సంవత్సరపు రైల్యే బడ్జె 
ట్లో, (పయాణీకుల, పార్సిల్‌ లగేజి ఛార్జీలు 
పెంచుతూ రూ. 2935 కోట్ల మిగులు 


బడ్జెట్‌ను రైల్వే ముంత... నమర్తించారు 
(ఉ 25288) 
మిడిమిడి జ్ఞానం స miDimiDs 


jnaanam తెలిసీ తెలియక పోవటం 
half-knowledge న్యాయవృత్తికి 
మునుపటి గౌరవం లేదనే విమర్భను (ప్రస్తా 
వించి మిడిమిడి జ్ఞానం ఉన్లవారు ఈ 
వృత్తిలో చేరడమే దీనికి కారణమని ఆయన 
అభిప్రాయపడ్డాడు. (ఆం భూ. 3.7.89) 

మిడి సిపడు §. miDisipaDu గర్వంతో 
ప్రవర్తించు 10 be arrogant సోషలిజ 
మం పే తన కుటుంబపాలనే అని మిడీ సివద్డ 
సె సెన్క్యూకీ ప్రజలే చర్మిత నిర్మాతలన్ల 
జ్ఞానం లేకపోవడంలో ఆశర్యం లేదు. (ఈ 
26.12.89) 

మితవాద నాయకుడు వి. mitavaada 
naayakuDy వ్యవస్థలో మార్పులను 
అంగీకరించనివాడు 6005ల721176 
leader ఇంత కొలం ఉద్భమాన్ని 
సమర్థించిన మితవాద నాయకులు 
వెనుకంజ వేస్తున్నారని తౌలినీంది. (అం భూ. 


మినహా అవ్య. 


మితవాద పార్తి వి. mitavaada paarTu 


రాజకీయాది రంగాలలో తీవమైన మార్పు 
లను వ్యతిరేకిస్తూ యథాతథ స్టితిని సమ 
రించే రాజకీయ పక్షం conservative 
party మితనాద పార్టీలు స్త్వూల్పుకాలిక అభి 
వృద్దికి, తృక్షణపయోజనాలకు ఉబలాట వడ 
డద లు 
తొయని, కాని వామవక్తాలు కూడా ఇదే 
మార్తాన్చి అనునరిన్తు నాయని ఆయన ఆరో! 


వీంచారు. (ఉ 241287) 


మితవాది వి. 7౫74272247? రాజకీయాది 


రంగాలలో తీవమైన మార్పులను వ్యతిరే. 
కిస్తూ యథాతథ స్టితిని సమర్థించే వ్యక్తి 
conservative దక్షిణా ఫీకాలో మితవా 
దుల నటు. (ప శ 5687) 

(ce) 


మితిమీరు (కీ. 7౭27౫౫74 సహించలేని 


స్ట్‌తికి చేరుకొను; ఎక్కువ అగు t 

exceed the limits నగరంలో (టాఫీక్‌ 
పోలీనుల వేధింపులు రోజురోజుకు మితిమీ 
రుతుస్తాయి. (ఈ 10.589) 


మిత్రదేశం వి. mitradees am రాజకీయ. 


ఆర్ధికాది రంగాలలో మంచి స్నేహ సంబం 
ధాలు ఉన్న దేశం allied country 
అమెరికొ దాని మి త్రదేశాల మధ్య జ్యూక్‌ 
విధానాలు, సరళం చేయడం ... (విశా. 


8687) 


మిత్రపక్షం వి. mitrapakSam రాజకీయ 


కార్యాచరణలో కలిసి వచ్చే రాజకీయ పార్టీ! 
friendly party రాజకీయ లబ్లైకోనం' 
కొక్క రాజకీయ వరిష్కారంకోనం (పయత్సిం 
చమని మిత్రపక్షాలు మరోసారి వలం 
(తికి నలహా ఇచాయి. (ఆం.భూ. 18 7.89) 

minahaa పేర్కొన్న 
విషయం తప్ప eEx౫౯౭pt అధ్యక్ష స్థానం 
మనో బోని కలు జరుగుతున్హ బెగిలిన 


మ కో బా నం సర చర గాన్‌ శ ఉద్దాన ఒరి 


లలో తఉన్దువారే తిరిగి ఎెన్ఫిక అవుతారని 
భావిన్తున్వాడు. (ఆం జ్యో 81188) 

మినహాయించు (క్రి minahaayincy పరి 
ధిలో నుంచి తీసివేయు t0 exempt 
అయితే ఆందోళన నుంచి (పైవేటు వాహనా 
లను మినవాయించామని ఆయన అన్నాడు. 


281 


నాంన్కృతిక నంస్త నిర్ధయించింది._ (ఈ. 
థా గో 
18 6.87) 
మిలాఖత్‌ అగు క్రి mlaakhatagu చేతులు 
కలుపు t0 join hands, collude 
నక్షలెట్లతో మిలాఖత్‌అయ్యానని మాత్రమే 
కొద ననే నక్షలెటంటున్నారు మరి. (ఆం 


(ఆం జ్యో 21088) జ్యో. 3112 87) 
మినిట్స్‌ వి. 72772 ఏదైనా సమావే మిలిటరీ చర్య వ. 72822727 car- 
శంలో వ్యక్తమయిన అభిప్రాయాలు, తీసు ౪2 (సమస్య పరిష్కారానికి సాయుధ 
కున్న నిర్ణయాలకు సంబంధించి నమోదు బలగాలను నియోగించటం military 
చేసిన వివరాలు [Minutes (of a action భారత్‌ మిలిటరీ చర్చకు పూను. 
meeting) ఈ కమిటీల నమావేశాల కోవడం ద్యారా (ప్రతీకారం తీర్చుకోవాలనా 
తాలుకు మినిట్స్‌ లో ఎక్కడా గాంధేయ అభిప్రాయంతో అందరూ ఏక్రిభవించడం 
రాజ్యాంగం” గురించిగాని కనీనం వంచా లేదు. (ఈ 5787) 
యితీ గురించిగాని (పస్తావనలేదు. (ఆం భూ మిరిటుంట్లు వి. (బవ.) mఃliTenTlu 
115.89) చూ. తీవ్రవాదులు. మిలిపెంట్ల మై పోలీ 
మిన్నకుండు క్రి. 772264225౪ (జరి నులు తమకు ఇవ్వం వచ్చిన చర్చ తీనుకోవ 
గిన) విషయాన్ని పట్టించుకొనకపోవు t0 చ్చునని ఆందోళన నాయకులు ... చెప్పాడు. 
keep quiet, ignore అస్సాం, ఆంధ (ఆం భూ 30687) 
(ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఇటువంటి నంఘ మిశ్రమ ప్రభుత్వం వి. 7౫2౭472724 prab- 
టనలు జరిగితే కేందవభుత్యం మినకుం hutvam చూ. సంకీర్ణ (ప్రభుత్వం. 
డేదా అని ఆయన (వళ్ళించారు. (ఆం భూ కేంద్రంలో మిశమ (పభుత్వం ఏర్పడడానికి 
17 8.89) జాతి సద్దంగా ఉండాలని మిశ్రమ (వభుత్యం 
మిన్నుముట్టు (క్రి. MఃnnuMuT1, తీవ నల్హ దేశ సమైకుతకు భంగం కలుగుతుందన్దు 
స్థాయిలో వినిపించు t0 Iూeah the అభ్మిపొయం సరికొదని . _ (ఆం ప్ర 133.89) 
skies (as sounds) న్మెహూ (పనంగి మిశ్రమ మంత్రివర్గం వి. 72237272 
స్తున్షంత సేపు నభలో కరతాళ ధ్యనులు mantrvargam చూ. సంకీర్ణ మంతి 
మిన్దుముట్ల్టాయి. (ఆం జ్యో 212.88) వర్గం. జానిసే జాసటా (వధానిగా (గీనులో 
మిమిక్రి వి. 7౫272247 వినోదంకోసం (పము 22ముంది నభ్యుల ముశ్రమ మంతెవర్ధం ఆది 
ఖుల గొంతులను, మానవేతర ధ్వను వారం (పమాణ స్వీకారం చేనీంది. (అం. 
లను అనుకరించటం; ధ్వన్యనుకరణం భూ 3789) 
mimicry బాలలకు మిమిక్రీలో శిక్షణా మిష వి 750 అసలు ఉద్దేశ్యాన్ని కప్పిపు 


కార్ఫక్రమం ఏర్పాటు చేయాలని అభినందన చ్చుతూ చెప్పే మరో కారణం; సాకు 


pretext, alibi పంచాయితీరాజ్‌ సంస 
లను పటిష్టం చేయాలన్ల మిషతో భారత 
రాజ్యాంగపు మౌలిక స్వడూపాొన్థి మార్చే 
ఉద్దేశం తము ప్రభుత్యానికి లేదని రాజీవ్‌ 
గాంధీ చెప్పారు. (ఈ. 11.5.89) 


మిస్తర్‌ వి. 7౮747 అంతు తెలియని 
విషయం [mystery తిరుమల సందర్భకు 
లలో శ్రీల అద్భశ్ళం. అంతు చిక్కని మిన్లరీ. 
(ఈ 6.6.87) 

మిస్పిలీ వి. ?722884%* సుదూర లక్ష్యా 
లను ఛేదించటానికి యుద్దంలో ఉపయో 
గించే ఆయుధం Missile ఇరాన్‌కు చైనా 
దాదాపు హె-2 నౌకా విధ్గుంనక మిన్సిలీ 
లను వ్మికయిన్తోందని గత రెండు వారాలుగా 
అమెరికా (పభుత్తుం ఆరోపీస్తునది. (విశా 
10.687) 

పీట్‌ ది ప్రెస్‌ వి. 720 (01 pres ఒక 
(పముఖుడిని ఏదైనా ముఖ్యవిషయం పై 
(పసంగించేందుకు పత్రికా రచయితలు 
ఆహ్వానించి ఏర్పాటు చేసే సమావేశం 
meet the press భారత ,పెస్‌ క్లబ్‌ 
బుధవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన “మీట్‌ 
ది (పెస్‌” కొర్వకమంలో మాట్లాడుతూ, “ఈ 
అంశంలో నూత్రరీత్యా బోర్డు పంథా తప్పు” 
అని కపిల్‌ నిర్మా హమాటంగా (ప్రకటించారు. 
(ఈ 21.989) 

మీదుగా క్రి.వి. 


శాన్ని తాకుతూ 712 బవ్మాదు బొంబాయి 
మీదుగా లండన్‌ ఎెళుతున్నారు. (ఆం ప్ర 


2604962 ఒక ప్రదె 


6.687) 


మీన మేషాలు లెక్క పెట్టు (కీ. muna 
meeSaalu lekkape TTu ఏమి చేయాలో 
తెలియక కాలం వెళ్ళబుచ్చు t0 be 
cross fingered ఇటీవల మంత్రి వద 
విపోయిన శ్రీ రత్స నభాపతి కూడా మీన 


282 


J 


ముందస్తు బెయిల్‌ వి. 


మేషాలు లెక్క పెడుతున్నారు, (ఆం జ్యో 
26.11 87) 
మీమాంస వి. mMnmMamM3a చేయాలా 


వద్దా అనే సందిగ్గ స్థితి dilemma 
(పానీక్యూషన్‌ పై జైల్‌ మీమాంన. (ప్రధానిని 
(పానక్యూట్‌ చేయడానికి అనుమతించాలా 
వద్దొ అనే 
జైల్సీంగ్‌ ఇప్పటి వరకు తుది నిర్ణయం వద్‌ 
తీనుకోలేదు. (ఈ 14787) 


ముంగిలి వి. ౧౪౪% చాలా దగ్గర ; అందు 


బాటు doorstep అధికార యం(తొంగం 


_ . మారుమూల (గౌమాల్లోని సామాన్య (పజల 
అ సె ౧ 


సంబంధించిన 
నమన్వల్ది అక్కడికక్కడే పరిష్కరించాలని 
అనుకోవడం మంచిదే అయినప్పటికి 
(ఆం భూ 26.4,89) 

ముంచుక్‌చ్చు §. muncukoccu  ఉధృ 
తంగా వచ్చి పైనబడు; కమ్ముకొను to 
flood(as troubles etc.) బొమ్మ 
య్‌ను కూడా (పత్తర్దుల జూబితాలో 
హెగ్డే చేర్చుకోవటంతో కర్ణాటక (ప్రభుత్వానికి 
కష్ణాలు ముంచుకొచ్చొయి. (ఆం. భూ. 23.4.89) 


ముంగిట్లోకి వెళ్ళి, వారికి 


ముంచెత్తు (క్రి 72426614 పూర్తిగా మును 
గునట్లు చేయు, ఉక్కిరి బిక్కిరి చేయు to 
flood, inundate గాలి వానలు, వర 
దలు వచ్చి (గామాలను పట్టణాలను ముంచెత్తి 
సర్హనాశనం చేసినప్పుడు మాతమే (వ్రభు 
త్యాలకు మురుగు నీటి పారుదల వథకాల 


ఊను జప్తికొచ్చింది. (ఈ 29.7.89) 
జ 


ముందంజ వి. mndanja ఇతరులకన్నా 


ఆధిక్యంలో ఉండటం; ముందడుగు t0 
be ahead of others, leading 
నొగాలాండ్‌లో కాంగీ ముందంజ. (విశా 


2111.87) 


mundastu 


విషయంపై రాష్ట్రవతి డ్‌ 


bey! చూ. పూర్వాదాన జామీను. 
లాహోర్‌ హైకోర్టు అంతకు ముందు ఆయ 
నకు ఇచ్చిన ముందస్తు బౌయిల్‌ను పెషావర్‌ 
హైెకోడ్డు ధ్గ్థృవీకరించడానికి నిరాకరించ 
డంతో పోలీసులు ఈ అరెస్టు చేశారు. (అం. 
ప్ర. 237.89) 

ముందుంచు (క. mMundUnc౪ వాస్తవ 
సమాచారాన్ని తీర్పునాశించి సంబంధిత 
వ్యక్తుల సమక్షంలో పెట్టు t0 put 
before sb (for consideration) 
“తము (పభుత్యం సాధించిన విజయాలను 
(సజల ముందుంచుతొం” అని ఆయన బెల్ల 
ఉంచారు, (ఆం ప్ర 22.469) 

ముందుజాగ్రత్త చర్య వి. 
jaagratta carya ప్రమాదం వస్తుందని 
పసిగట్టినప్పుడు దానిని తప్పించడానికి 
లేదా ఎదుర్కోడానికి తీసుకొనే చర్య 
precautionary measure బుధ 
వారంనాడు జరుగనున్న లోకనభి శానననభ 
నెన్ఫి కలలో ఎటువంటి అవాంఛనీయ నంఘట 
నలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్చలు 


myunrdu- 


తీనుకున ట్లు 4. (ఆం ప్ర 211189) 
ముంపు వి. mM౪mp౪ వరదనీరు విపరీ 
తంగా వచ్చి ఒక ప్రదేశాన్ని కప్పివేయటం 
inundation హౌదరాబాద్‌ జిల్లాలో 
రెండు, కరీంనగర్‌ జిల్లాలో 1రిగామాలు 
ముంపునకు గురయ్యాయి. (ఈ 277.89) 
ముక్క చెక్కలగు (క్రి. mukkacekkalagu 
పగిలి చిన్న చిన్న భాగాలుగా విడిపోవు 
to break into pieces భూ వాతా 
వరణం రావీడికి ఇది చాలా వరకు మండు 


తుంది, మిగిలిన భాగం ముక్క చెక్క వై 
శకలాలు భూమిని తొకుతాయి. (ఈ 
12789) 


ముక్కు పండు (క. mukkupinDu బల 


ఓరతే 


ముక్తకంఠం వి. 


ముక్తాయింపు వి. 


వంతంగా వసూలుచేయు 10 squeeze 
శ్లాబ్‌ పద్దతిన ముక్కు పిండీ ఛార్హలు వనూలు 
చేస్తూ, నక్రమంగా విద్యుత్‌ నరఫరా చెయ్యక 
వినియోగదారులను అవస్థలపాలు చేస్తున్నాడు, 


(ఈ 22489) 


ముక్కోణపు పోటీ వ. mMkkooNapu 


poo Ti ప్రధానంగా మూడు ప్పార్రీల మధ్య 
లేదా ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉన్న పోటీ 
triangular contest or fight 2. 
హెచ్‌. ఇ ఎల్‌ (ఆర్‌ బి) ఎన్ఫికలో 
ముక్కోణపు పోటీ (ఆం ప్ర 16.687) 


ముక్కోణ వ్యూహం వి. mukkooNa 


vyuuham ఒక ఫలితం సాధించటా 
నికి ఒకే కాలంలో మూడు విధాలుగా 
ప్రయత్నించటం 1066 pronged 
strategy లొంగిపోయిన నక్ష్మలైట్లకు 
క్షమాభిక్ష (వసాదించాల్సిన అవసరం లేదని 
చృట్లపకారం వారిని శిక్షి ంచాల్సిం దేనని 
అంటూ నక్షలెట్‌ నమన పరిష్కారానికి 
మ. చ. వి; ముక్కోణ వ్యూహాన్లి 
సూచించింది. (ఆం. ప్ర 14.6 89) 

muktakan Tham 
అందరూ కలసి ఒకే అభిపాయం వ్యక్తం 
చేయటం Unanimous (పథాన మంతి 
సార్హమెంట్‌కి “అబద్దాలు” చెబుతున్నారంటూ 
లోకసభ, రాజ్బునభ నభల్లో (పతివక్ష నభ్యులు 
ముక్తకంరంతో విమర్శించారు. (ఈ. 20.27.89) 


ముక్తసరి వ. mMuUktasari మరీ పెదది 
యు 


కానిది (సమాధానం, మాటలు మొ); 
క్తుప్తం bref శ్రీ శ్రీనివానుల రెడ్డీ 
-కొం(గెస్‌(ఐ్రలో (పవేశిస్తారా అన్హ (వళ్లుకు 
“ఏమో నాకు తెలియదు” అని ముక్తసరిగా 
సమాధానమిచ్చారు. (ఈ 2011.87) 

muktaayyrnpu ఒక 
విషయంపై చివరి మాటగా వ్యాఖ్యానిం 


వటం conclusion బోఫోర్స్‌ శతఘ్ముల 
కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతి 
కుంభకోణానికి వ్యతిరేకంగా కేంద (ప్రభు 
త్తం పై అనంతృప్తీ పెరుగుతుంటే. ఏమవు 
తుంది? సైనిక తిరుగుబాటు వ స్తేరావచ్చు 
అని ఆయన ముక్తాయింపు యిచ్చారు, 


(ఆం. ప్ర. 31.8 89) 


ముఖాముఖి క్రివి. mukhaamukhz ఎదు 
రెదురుగా, నేరుగా fae to face, 
direct రాజీవ్‌ పారిస్‌ పర్వటన అనేక 
దేశాల నాయకులతో మరోసారి ముఖాముఖి 
చర్చించి, మనను వివ్పీ మాట్లాడుకుని సంబం 
ధాలను మెరుగు పరచుకోడానికి మంచి 
అవవొశం కల్పించింది. (ఆం. భూ 19789) 


ముఖ్యఅతిథి వి. mukhyaatithi సభలు, 
సమా వేశాలు, ఉత్సవాలు మొ. వాటికి 
బయటి నుంచి పిలిపించిన ప్రముఖమైన 
వ్యక్తి chief guest వియత్నాం కమ్యూ 
నిను పార్ట్‌ కార్యదర్శి గ్యుయెన్‌వాన్‌లీ వచ్చే 
ఏడాది రిపబ్దిక్‌ దినోత్సానాలలో ముఖ్యలతి 
ధిగౌ వాల్గొంటారని ఆయన బెల్హడించారు. 


(ఆం. జ్యో 18488) 


ముఖ్యభూమిక వి mukhyabhuumika 
చాలా (ప్రధానమైన పాత్ర crucial or 
important role అంతర్జాతీయ ఆట 
గాడు ఆర్‌. వీ నీంగ్‌ ఆ జట్టు విజయం 
సాధించడంలో ముఖ్యభూమిక నిర్హపీం 
చాడు. (ఈ 29789) 

ముగింపు ఉత్సవం వి, mugimpyu 
utsavam శిబిరాలు, క్రీడల పోటీలు 
మొ. నాటి చివరోజు ఏర్పాటు చా 
కార్యక్రమ YValikctory function 
నగరపాలకి సంస (ఎం. నీ హెచ్‌ నిర్హ 
హించిన వేసవి శిక్షణా శీబరం ముగింపు 
ఉతవం బుధవారంనాడు లాల్‌ బహుదూర్‌ 


ముగింపు మూల్యం వి. 


స్టేడియంలో వైభవంగా జరిగింది. (ఈ 5.8.87) 
mugqimpy 
muulyam ఒప్పందంలో అవతలి పార్టీకి 
వాళ్ళ సేవలకు ప్రతిఫలంగా ముట్టచెప్పే 
సొమ్ము termination charges అవి 
ముడుపులు కావని, ముగింపు మూల్యాలని 
పార్థమెంటరీ దర్యాప్తు కమిటీ చెప్పిందని 
అయితే అవి ముడుపులేనని డాక్యుమెంట్లు 
తేల్చి చెప్పాయని ఆయన అన్నాడు. (ఆం. ప్ర 


161188) 


ముగింపు సమావేశం వి. 72౫92707 


౨272427668 2772 ఒక కార్యక్రమంలో చివ 
రగా జరిపే సమావేశం 60161౬6118 
56551010 బెంగుళూరులో శనివారం జరిగిన 
దక్షిణాది రాష్ట్రాల పంచాయితీరాజ్‌ నమ్మే 
పు. 

భనం ముగింపు నమావేశంలో ... (ఆం. ప్ర. 


15 89) 


ముగియు క్రి, 724౮7౪4 అంతం అగు, పూర్తి 


అగు t0 end ఆయన మృతితో పొంద్‌ 
చలన చత నేవధ్యగానంలో ఒక అధ్యాయం 
ముగి సీందని వారన్నారు. (ఆం జ్యో. 14.10.87) 


ముచ్చటించు (కీ. mucca Tincu పిచ్చా 


పాటీ మాట్లాడు 10 chat రాష్ట్ర వీ, 
సీ సీ(బ్బ) నాయకత్యం చేపట్టాక తొలి 
సారిగా కర్నూలు బల్లా వర్వటనకు వచ్చిన 
చెన్నా రెడ్డి వ్యతికా (సతినిధులతో నుదీీర్ణంగా 
ముచ్చటించారు. (ఆం ప్ర 3.789) 


ముచ్చెమటలు పోయు §. mucce- 


maTalu pooyu విపరీతంగా భయ 
పడు to be terribly scared, 
shudder (with fear) నక్షలెట్టు, 
(ప్రభుత్వానికి మధ్య రాయబారం నడివిన 
శ్రీ రాధ మాతం తనకు ఈ వ్యవహా 
రంలో ముచ్చెనముటలు పోసీనట్టు విలేకరులకు 
చెపారు. (ఆం |ప 311287) 


ముటచెపు కి. muTTaceppu ఒపుం 
డంలో a (ప్రతిఫలం షా ol 
pay ఈ పనులు చేనీనందుకు లాక్‌వీడ్‌ 
కంపెనీ 1970-75లో ఈయనకు 106 మిలి 
యన్‌ డాలడద్దు ముట్రచె పందని అంగీకరిం 


చింది. (ఆం భూ. 175.89) 


ముట్టడంచు (క్రి muTTaDincy ఎదుటి 
పక్షానికి చెందిన స్థావరాన్ని తమ బల 
లు డా 
గంతో చుట్టుముట్టు t0 surround, 
lay siege కేంద్రం ఏ ప్రతిపక్ష రాష్ట్ర 
(ప్రభుత్యాన్హయినా భిక్తరఫ్‌ చేస్తే ఆ మరు 
నటి రోజే (పతివక్షాలు దేశ 
ముట్రడేంచగలవని హర్యానా ముఖ్యమంతి 

౬ 

(శ్ర దేవీలాల్‌ హెచ్చరించారు. 


రాజధానిని 


(ఆం. (ప. 
26.8 89) 


ముఠా వి. ౫౮7౫౬4 ఒకే సంస్ద లేదా 
పార్టీలో స్వీయ ప్రయోజనాల పరిరక్షణ 
ఈం యై 
కోసం ఏర్పడిన ఉప బృందం; గుంపు 
group, gang జల్లా తెలుగు దేశం 
పార్టీలో మురాలు లేనే లేవు అని రాజేశం 
గౌడ్‌ మరోసారి ఉద్దాటించారు. (ఆం ప్ర 


184 88) 


ముఠా కార్మికులు వి. (బ.వ.) muThaa 
kaarmkulu చిన్న చిన్న బృందాలుగా 
ఏర్పడి మార్కెట్లు బస్‌సొండు వంటి (పదే 
(ee) ర యా 
శాలలో పనిచేసే (శ్రమజీవులు gang 
men or labourers విజయవాడ 
మురా కార్మిక సంఘం మహాసభ డిమాండ్‌” 
మురా కార్మికుల నమన్యల సాధన్నకై జూన్‌ 


బఎలాఖరు... (విశా 8687) 


ముఠా రాజకీయం వి. ౫౮2౫౭6 raa- 
jaktyam ఒకే పార్టీలో అంతర్గత కలహా 
లతో వివిధ (గూపులుగా చీలిపోయి వ్యవ 
హరించటం group politics అయితే 
అప్పుడు అధికారంలో వున కాం[గెస్‌ పా 


285 


ముఠా రాజకీయాల వల్హనైతేనేమీ, (పతిషక్త 
పార్టీల వ్యతిరేకత నల్హనైతే నేమీ ఆ భూమి 
కాస్తా పేదల వరమైంది. (ఆం. ప్ర. 77.87) 

ముడిపదు క్రి muDipaDu ఒక విషయం 
మరొక దాని ఉనికి మీద ఆధారపడి, 
విడదీయలేని సంబంధం కలిగిఉండు tO 
be linked అ దేశంలోని భవివ్యల్‌ 
పరిణామాలు మనదేశ భ్యదతతో ముడిపడి 
వున్హుందున 4. (ఈ 21789) 

ముడిపదార్థం ఏవ. muDipadaartham 
సహజ స్థితిలో ఉండి ఇంకా శుద్ది చెయ్యని . 
పదార్థం 227 material ... సహజ 
వాయువును ఇంధనంగాను, ముడపదార్ధం 
గాను వాడడంవల్ల పార్మిశామిక కాలుప్వాన్టి 
చొలొ వరకు నివారించ వచ్చునన్తూరు. (ఆం. 
జ్యో. 224 88) 

ముడి పెట్టు క్రి muDipeTTu ఒక నిష 
యానికి మరొక దానితో సంబంధం కలుపు 
to link (పతిదాన్ది రాజకీయ (ప్రయోజనాల 
కోవం ముడి పెడుతున్నారని ఆరోపించారు. 
(ఆం ప్ర 287.89) 

ముడివడు క్రి. muDwaDu చూ. ముడి 
పడు. ఉత్సాదకతతో ముడివడిన బోనస్‌ను 
సరైన స్థాయిలో చెల్లించాలని కోరుతూ రైల్పే 
ఉద్యోగులు. . (ఆం జ్యో 11687) 

ముడుపు వి. Mm౪Dupu ఒక పని చెసి పెట్టి 
నందుకుగాను ప్రతిఫలంగా ముట్టచె ప్పే 
సొమ్ము, లంచం commission విదేశి 
కం సెనీల వద్ద ముడువులు వుచ్చుకొని నానీ 
రకం ఆయుధాలను కొనుగోలు చేనీన ... 
(ఈ 21889) 

ముదరా వి. ౫44౭722 అసలు ధరలో ఇచ్చే 
తగ్గింపు 6016655910, discount 
ఓట్లు వేయమంటారు, ఉద్దరిస్తామంటారు. 
రైతుకు అయిదున్హర శాతం ముదరా యి స్తే 


వద్దంటారు, ఇదేనా వారు చేసే సేవ అని 
(శ్రీ రామారావు ఆవేశంగా (సళ్చించారు. (ఆం 


భూ. 265 89) 


ముద్ర ఏ. mdr ఒక విషయానికి ఆధి 
కారికంగా తెలిపే సమ్మతి 502రు, 
approval బోఫోర్స్‌ ఒప్పందంపై దర్వా 
స్పునకు గాను పార్రమెంటరీ కమిటీ నీర్భాటు 
చేయడానికి ఉద్దేశించిన అధికొర తీరా నాన్చి 
రౌజ్బునభ బుధవారం ఆమోదించింది. దీంతో 
దీనికి పొర్టమెంట్‌ ముద వడింది (ఉ 


ల 
13 887) 


ముద్రణాలయం వి mudraNaalayam 
ఏదైనా సమాచారాన్ని అచ్చువేసే (ప్రదేశం 
printing press ఒకటీ నుంచి అయి 
దన తరగతి వరకు పార్వవున్త కొలని వూర్తి 
కోటాను (పభుత్య ముదణాలయంలోనే 
ముదించి పంనీణీ చేశారు. (ఆం (ప 19789) 
ముద్రాపకుడు వి. 
అచ్చువేసే సంస్థకి అధిపతి printer 
వీటీతో పాటు 109 ముద్రావకులకు ఒకటి 
నుంచి 10వ తరగతి వరకు పొర్భపున్త కాలను 


7264676622 abu 


అచ్చు వేని అమ్ము కోవడానికి కాపీ రైటు” 
కడచిన జూన్‌ సెలలో ఇచ్చింది. (ఆం (ప్ర 


197.89) 


ముప్పు వి. 7474 మనుగడకు ఏర్ప 
డిన [ప్రమాదం danger జూప్తా పరిస్తితి 
ఈ (పొంతంలో శాంతి నమ్యగతలకు ముప్పు 
కలిగిన్తుందన్నారు. (ఈ 5687) 

ముప్పుతిప్పలు పెట్టు §. mupputip- 
ralu 760% ఇతరులకి బాగా సమస్య 
లను సృష్టించు tO Create serious 
problems భారత ఫేస్‌ బౌలరు 
ముఖ్యంగా వివేక్‌రజ్ఞాన్‌ ఈ రోజు పాక్‌ 
బ్యాట్స్‌ మెన్‌ను మువ్హుతివులు పెట్టారు. (౬ 
12.1289) 


ముభావం వి 


ముసలం వి. 


ముసాయిదా వి. 


mubhaavam ఒక 
వషయం గురించి ఎటువంటి అభి 
(పాయం వ్యక్తం చేయకుండా మౌనం 
వహించటం indifferent attitude 
న్యర్జాలయంలో భదతా సీబ్బంది పట్లు యాతి 
కులు చుట్టూ నివసీంచే (పజులు చాలా 
ముభావంగా వుండేనాదు. (ఆం. భూ. 30.5.89) 


ముమ్మరం వ. mummaram (అదైనా 


కార్యకలాపం) అధికమైన వేగం పరిమా 
ణంతో కూడుకున్నది brisk పట్టణ 
(పొంతాొల్లో పోలింగ్‌ ముమ్మరంగా జరిగింది. 


(ఈ 18687) 


ముమ్మరంచేయు క్రీ. mummaramceeyu 


ఎక్కువ చేయు, తీవం చేయు to 
increase or step up ఆదాయాన్చి 
పెంచేందుకు అవసరమైన వన్ట్రుల మినహా 
యింపులను రద్దుచేసి, పనుల వనూలు 
ముమ్ము రంచేయాలని ఆ నివేదిక పేర్కాంది. 
(ఉ 27.288) 


ముమ్మరించు (కీ. mummarincu ఎక్కువ 


అగు, అధికం అగు t౮0 Increase 
ఈ నమయంలోనే ఇండోనేపాల్‌ మతికీ 
ఎఘాతం కలిగించే పరిణామాలు ముమ్ము 
రించటం ఉవ ఖండంలోని ఉభయదేశాల 
రక్షణకు (శేయన్మరం కాజాలదు. (ఆం. భూ. 


20 489) 


musalam ఒక సంస్థ 
నాశనానికి దారిత్రీఢో సమస్య serious 
P= (న 9 
trouble తన (పభుత్యాన్చి రద్దు చేనీ 
నందుకు బాధపడుతున్లు నోమస్తు రామువ్త 
బొమ్మయ్‌ ఏపిల్‌ 19న చేసిన (వకలటున 
జనతాదళ్‌లో వుట పెడుగుతున్దు మునలానిక్షి 

నాక్ష్ర్యం. (ఆం భూ 23 4 89) 
musaayidaa 
అంగీకరించే ముందు చర్చకు సెక్సే 
అ 


(పతి; చిత్తుపతి draft of a bill 
or declaration కమిటీ ఏర్పాటుపై 
పార్ధమెంట్‌' లో (పతిపొదించదలచుకొంటున్హ్ర 
తీర్మా నం ముసాయిదాను తమకు ఇవ్యాలని 
కూడా వారు కోరారు. (ఈ 18 6.87) 


ముసాయిదా తీర్మానం వి. musaayidaa 
tirmaanam చిత్తుప్రతి రూపంలో ఉన్న 
తీర్మానం draft resolution నేషనల్‌ 
(ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే పని వాక్కును 
రాజ్వాంగంలోని (పాథమిక హక్కుల జాబి 
త్రాలో చేర్చాలని కూడా ముసాయిదా 
తీర్మానంలో పేర్కొన్సుట్టు తెలిపారు. (ఈ 
76.89) 

ముసాయిదా నివేదిక వి ms$aapidaa 
nwveedika చిత్తుపతి రూపంలో ఉన్న 
రిపోర్టు యాజ report ఆడిట్‌ రూపొం 
దించిన ముసాయిదా నివేదికలోని పెక్కు 
అంశొలను మంతొత్తుశాఖ తిరన్క రించటంతో 
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నంయుక్త 
నంఘం 1989 ఫ్మిబవరిలో మళ్ళు సమావేశమై 
ఈ (క్రింది వైఖరిని తీనుకొంది అని నివేదిక 


తెలిపింది. (ఆం. ప్ర 207.89) 


మునాయిదా ప్రణాళిక వి. musaayidaa 
praNaaLika చిత్తుపతి నమూనా ప్లాన్‌ 
draft plan ముసాయిదా [వణాళికను 
ఇప్పటోకే రూపొందించానుని (ఫ్రంట్‌ (పీనీడీ 
యంలో దీనిపై చర జరిగిందని ఆయన 
చెప్పాడు. (ఈ. 7689) 


ముసాయిదా బిల్లు వి. 7466272646 
bllu చట్టంగా రూపొందకముందు చిత్తు 
రూపంలో ఉన్న తీర్మాన (పతి draft 
bill గర్భస్త శిశువు నిర్హారణ వరీకలను 
ణా ధా యె 
(క్రమబద్దం చేన్తూ ఒక మునాయిదా బిల్లును 
రూపొందించి రాష్ట్ర (ప్రభుత్వాల అభిప్రా 
యంకోనం పంపనున్హుట్లు వెద శాఖ నహా 


మూకుమ్మడి 


యమంతి కుమారి నదోజ్‌ కపరే నేడు 
లోకనభలో వండించాడు, (అం. ప్ర 17.11.88) 


ముస్తాబుఅగు క్రి, mustaabuagu ఒక 


కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని 
రంగాలలో సిద్దం అగు tం be dressed 
up , prepared ... శుకనారంనాడు 
జరగనున్న రెండో విడత పోలింగ్‌కు వివిధ 
రాష్ట్రాలు మున్తాబయ్యాయి. (ఈ 24.1189) 


ముహూర్తం వి muhuurtam ఒక కార్య 


(క్రమాన్ని నిర్వహించటానికి నిర్ణయించిన 
సమయం time (as fixed for an 
event) నవంబర్‌లో ముహూర్తం. (గామ 
పంచాయితీలకు వచ్చే నవంబర్‌లో ఎన్చికలు 
జరి పే విషయం (పభుత్యం _ వరిశీలిస్తున్ల 
దని పంచాయితీరాజ్‌ శాఖ మంతి చెవొరు. 
(ఆంజ్యో 199.87) 


ముళ్లకంచె వి. 7408402266 సరిహద్దు 


వద్ద తీగలతో నిర్మించిన అద్దుకట్ట 10266 
భారత-పాకిస్తా న్‌ సరిహద్దు ప్రాంతంలో ముళ్ల 
కంచె నిర్మాణం మూడు నెలల్లో పూర్తవుతోం 
దని తాము భావిన్తున్సుట్లు ఆయన చవ్వొరు. 
(ఉ 27.488) 

రాజీనామాలు వి. 
(బవ) 7440477467 raajiinaa- 
maalu రాజకీయ ఎత్తుగడగా ఒకేసారి 
చాలమంది తమ పదవులకు రాజీనామాలు 
చేయటం en masse resignations 
ముకుమ్మడి రాజీనామాల (పతిపాదనపై 
తాము తీనుకున్ణ చారిత్రాత్మక న్లిర్ధయాన్చి 
నేషనల్‌ (ఫ్రంట్‌ ఛైర్మన్‌, తెలుగుదేశం అధి 
నేత అయిన ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంతి 
ఎన్టీరామారావు ఆదినారం నాయంతం విలే 
కరుల నమావేశంలో (ప్రకటించారు. (ఈ 


24 7 89) 


మూకుమ్మడి హత్యలు వి. (బవ) 724౯. 


kummaDi hatyalu ఒకేసారి చాలా 
మందిని విచక్షణా రహితంగా చంపటం 
mass killings హర్యానాలోని వివిభ 
(పొంతాలలో అమాయక (వజల్తి మూకు 
మ్మడి హత్వలకు గురిచేయడానికి సంజాబ్‌ 
ఉగవాదులు పనన ఒక కుటని హర్యానా 
పోలీసులు విఫలం చేశారు. (ఆం. భూ 20489) 
మూకుమ్మడి హత్యాకాండ వి mM 
kummaDr hatyaakaanDa చూ. 
మూకుమ్మడి హత్యలు. ఇటీవల మూకు 
మ్మడ హత్యాకొండ జరిగి 40 మందికి పైగా 
దారుణ మారణ కాండకు గురైన బీహార్‌ 
రాష్ట్రం జౌరంగాబాట్‌ జిల్లాలోని పరిస్తితిని 
అధ్యయనం చేయడానికి ... వెళ్తున్సుది (ఈ. 


5.687) 


మూజువాణి ఓటు వి. 7464472402 
0౦౦౯౪ చూ. నోటిమాట ఓటు. 70166 
vote రాబ్వనభలో వారి తీర్మానం మూ 
వాణి ఓటుతో వీగిపోగా లోకనభలో ఓటింగ్‌లో 
ఓడిపోయింది. (ఈ 25489) 


మూట్‌ కోర్ట్‌ వి myuuTkoorT న్యాయ 
శాస్త్రం అభ్య సించే విద్యార్థులు అనుభవం 
or 9 వ 
కోసం నిర్వహించే కల్పిత న్యాయస్థానం 
moot-court ఇటీవల లా కళాశాల విద్యా 
ర్డులు వరకట్టు హత్యకు నంబంధించిన ఒక 
కేసు పె మూట్‌, కోర్టును నిర్దావొంచాడు. (ఆం 


భూ. 71087) 


మూర్తీభవించు (క్రి. muurtubhavincu 
ఒక భావానికి ఆకృతిగా మారు; రూపుది 
ద్దుకొను t0 అmMbody రథాన్సి చూస్తే 
“వొందూత్తం” మూర్తీ భవించినట్టు కనవడిన 
పుటికీ రథయాత్ర పొడవునా జరిగిన అనేక 
బహిరంగ నభల్లో ఆ్జిక, రాజకీయ అంశాల 
పైనే ఉపన్వాసాలు ఇవ్వుడం జరిగింది. (ఆం 
భూ 214.89) 


288 


మూలకు నెట్టు (క్రి. muulakune TTu 
నిరక్యం చేయు; పక్కకు సెట్టు t0 561 
ర లు 

, 25166 అభివుద్ది కార్బకమాల్లి మూలకు 
సటేనీ (పయాణీకుల సౌకర్యాల ఊకను పటిం 
ee ee 
చుకోకుండా ఏటా అన్ది రకాల చార్జీలు 
సెంచుకుంటూపోయి మిగులు చూసగలుగు 


తున్నానని మీసాలు మెలేయటం సాధ్య 
మైంది. (ఈ 26.288) 
మూలుగు క్ర. muulugy ఏదైనా 


విషయం పట్టింపుకు నోచుకోకపోవు t0 
languish ఎనో వరకట్ట మరణాల 
కేసులు అధికారుల నిర్హక్త్రానికీ నిదర్భనంగౌ 
ఆఫీసు ఫైళ్ళలో మూలుగుతున్తాయని 
తెలియజేసీంది. (ఈ 10589) 

మూలధన పెట్టుబడి వి. muulad- 
hana peTTubaDi వ్యాపారం, పరిశమ 
ప్రారంభించడానికి కేటాయించిన ధనం 
capital investment ఈ వడాది 
ఎనిమిది కోట్ల రూపాయలను మూలధన 
పెట్టుబడిగా ఇచ్చిందని ఆయన తెలిపారు. 


(ఆం ప్ర 23 4 89) 


మూలవేతనం వి. mulaveetanam ఏ 
రకమైన అలవెన్సులు కలపనప్పటి అసలు 
జీతం basic pay మూలవేతనం పై 6 
నుంచి 15 శాతం హెబ్‌, ఆర్‌. ఏ. ఇవ్వాలని 
+... (ఆం ప్ర. 1989) 

మెగావాట్‌ వ. megaavaaT పది 

వాట్‌ల విద్యుత్‌ పరిమాణం 

megawatt జాతీయ ధర్మల్‌ విద్యు 
చ్చక్తీ నంస్థ రామగుండంలో నెలకొల్టుతున్లు 

500 మెగావాట్ట యూనిట్‌ ... 


లఅకల 
GA 


(ఆం (ప 
19 4 88) 

మెచ్చుకొను §. meccukony ఇతరుల 
పని లేదా గుణాల్ని గురించి సాభిపాయం 


వ్యక్తం చేయు to appreciate 


ముగ్గురు ముఖ్య ఆటగాళ్ళు లేకుండానే ఈ 
జట్టు ఇంత బాగా ఆడుతున దం కే వారిని 
మెచ్చుకొని తీరాలి. (ఆం జ్యో 191087) 

మెజారిటీ వి. mejaariTn ఎదుటి 
పక్షంకన్నా సంఖ్యాపరమైన ఆధిక్యం కలిగి 
ఉండటం [majority కొత్త లోక్‌సభలో 
'జాతీయ ఫంట్‌*కు నష్టమైన మెజారిటి 
లభిస్తుందని ఆయన తెలిపారు. (ఆం ప్ర 
211189) 

మెటల్‌ డిటొక్తరు వి. 12622! DITel- 
Taru (ముఖ్యమైన ప్రదేశాలలో భదత 
కోసం) వ్యక్తుల దగ్గర దాచి ఉన్న ఆయుధా 
లను పసిగట్టటానికి ఉపయోగించే పరికరం 
metal detector శాసన నభ లోవల 
నభ్యుల (ప్రవేశ ద్వారం వద్ద “మెటల్‌ డిటె 
ఆల్‌ 'లు గల రెండు ద్వారాలను ఏర్పాటు 
చేశారు. (ఉ 191287) 

మెటల్‌ రోడ్డు వి meTal 70005౪ 
చిన్న రాళ్ళను పరిచి ఆపైన కంకర 
వేసి రోలరుతో తొక్కించి వేసిన రహ 
దారి metal road 50 వేలతో జగన్నాధ 
స్యామి ఆలయం నుంచి చిలువేరి చాందయ్య 
ఇంటీవరకు ఉన రోడ్డును మెటల్‌ రోడ్డుగా 
మార్చడానికి ... (ఆం ప్ర 31889) 

మెటలింగ్‌ చేయు కీ. me Talngceeyu 
రోడ్డు మీద కంకర రాళ్ళు పరిచి 
చదును చేయు 10 metal ( 2 
road) ... ఇంటి నుంచి .. వరకుగల 
రోడ్డును మెటలింగ్‌ చేయడానికి 
తీర్మా నించామని చెవొరు. (ఆం ప్ర. 31889) 

మెడబట్ట గెంటు క్రి 7౬50602622 
in బలవంతంగా బయటకు నెట్ట 
వేయు to neck out ... 
తనను మంతివర్గం నుంచి మెడబట్టి గెంటిన 
విధానాన్ని మ్యాతమే ఇక్కడ చెబుతున్నానని 


పష. 


అన్నారు. (ఆం. భూ. 1712.87) 


289 


మెమొరౌండం వ. mEmoraanDam 
పీవెసో సమస్యలను ఉన్నత సానంలో ఉన 
ci ot థా బె 
వ్యక్తుల దృష్టికి తెస్తూ సమర్శించె పతం; 
ద] మ్‌ శీ 
విజ్ఞాపన పృత్రం memorandum మాబీ 
విష 
యాలననొంటీని (వభ న్‌ న 
ింటేని ప్రభుత్వ. దృష్టికి తెస్తూ 
ముఖ్యమంతికే మయెయొరాండాన్లి పంపొరు. 


శానననభ్యులు శ్రీ క రాఘవులుపె 


(విశా 26687) 


మెయిడిన్‌ ఓవర్‌ వి. 720272 oovar 
క్రికెట్‌ లో ఒక్క రన్‌కూడా ఇవ్వకుండా 
వేసిన ఓవర్‌ maiden over మెయిడిన్‌ 
ఓవర్‌'కు ఐదువందల డూపాయలు. (ఆం. ప్ర 
810 87) 

మెరక ప్రాంతం వి. meraka praantam 
ఎత్తుగా ఉన్న ప్రదేశం 1pland అనేక 
(సొంతాలు ఇంకా వరదమయంలో ఉన్నాయని 
(గామం చుట్టూ నీరు ఉండడంతో మెరక 
(పాంతంలో తలదాచుకోవటం కన్ఫించిందని 
చెప్తారు. (ఈ. 26.7 89) 

మెరుగు వి. 76౭7౫౭౯4 మరింత నాణ్యత 
కలిగినది better బహుమతులను గెలు) 
కొని శాఖలు నంతృప్తీ వడకుండా విలువెన 
ఖాతాదారులకు మెరుగైన సేవలను అందో 
జేయడానికి .. (అం జ్యో 191188) 

మెరుగుపడు క్రి. MErugupaDu ఉన్నదాని 
కన్నా బాగాఅగు to improve చైనాతో 
మన సంబంధారిప్తుడు మెరుగుపడ్డాయని 
రాజీబ్‌ అన్నారు. (ఆం ప్ర 19.789) 

మెరుగుపరచు క. meETuguparacu 
మరింత సమర్థవంతమైనది, మేలైనదిగా 
అభివృద్ధి తు to improve దేశంలోని 
అన్ని (ప్రాంతాల (ప్రజలకు రవాణా నౌకర్వా 
లను మెరుగువ ర్భేందుకు కేంద (వభుత్తం 
క్ర షిచేస్తోందని ... తెలిపారు. (ఈ 2589) 

మెరుపు విణ. 7267424 ఇతరులు ఊహిం 


చని; ఆకస్మికమైన lightning కారీ 
ర్‌లో నేడు మెరువుబంద్‌ జరిగిన నంద 
ర్భంగా శ్రీనగర్‌లోన్యూ రాష్ట్రంలోని మరి 
క్‌న్టి (పాంతాలలోనూ వొంనొకొండ జరి 


గింది. (అం. ప్ర 14.289) 


మేధావుల వలస వి meEedhaavula 
స వివిధ రంగాలలో నిష్ణాతులైన 
వ్యక్తులు మరోదేశానికి వెళ్ళి స్టరపడటం 
brain drain మేధావుల వలన జరుగు 
తున ఈ రంగం నుండి ఎంత సాఫ్ట్‌వేర్‌ను 
ఎగుమతి చేశారని కుమార మంగళం తెలు 
నుకోకోరగా తన వద్ద సరైన నమాచారం 
లేదని మంతి అన్నారు. (ఆం. ప్ర 25.7.89) 
మేనిఫెస్టో వి. meenifesToo ఎన్నికల 
ముందు ఒక్కో రాజకీయ పార్టీ తమతమ 
రాజకీయ, ఆర్థిక లక్ష్యాలను వివరిస్తూ 
ప్రచురించే విధానపత్రం manifesto 
కొంగెస్‌(ఐ) ఎన్చికల (ప్రణాళిక (మేని ఫెన్హో 
సోమవారంనాటికిగాని విడుదలకాదని ఎని 
నీనీ-ఐ (పతినిధి ఆనంద్‌శర్శు విలేకరులతో 
చెప్పారు. (ఆం. భూ. 4.11.89) 

మేళా వి. 7264824 ఏదైనా విషయంపై 
ఆర్భాటంగా నిర్వహించే కార్యక్రమం, 
ఉత్సవం 6122 (a festival like 
- programme involving public 
on a large scale) స్థానిక ప్లిబిషన్‌ 
(గౌంద్పులో గత వదిహేను రోజులుగా నిర్హ 
పొస్తున్న స్త్రీ మేళా కార్యక్రమాలు ఒక ఎత్తు 
కాగా, శనివారంనాడు కిరణ్‌బేడి పాల్తొన్ల 
కార్చ కమం ఒక ఎత్తు. (ఆం. జ్యో. 13.11.88) 
మకో ఫిల్‌ శ్రి న  maikroofilm డాక్యు 
మెంట్లు యొ. సమాచారాన్ని చాలా 
తక్కువ నిడివిలో ఫోటో తీసి నిల్వ ఉంచే 
రీలు Mmicro-fiIm రాష్ట్ర ఆర్కిబ్స్‌ నహ 
కొరంతో క్రష్ణాషతికల (వతులను 18 రీళ్ళలో 
మైకోఫీల్ళ్‌ తీసీ సరిశోధకాలు, సాపూత్త 


మైతీభావం త 


మైతీసదస్సు వి. 


వేత్త ల ఉసయిీగ్గార్థం (గ్రంథాలయంలో భద 
పరిచినట్టు తెలుగు బశ్యవిద్యాలయం 

తెలి పంది. (ఆం. జ్యో. 8.11.88) 
maitribhaavam 
స్నేహంతో కలిసి సహకరించుకోవా 
లనే తత్త్వం friendly attitude, 
amity అన్ఫి దేశాలతో మైతీభావంతో 
మనం బులగాలి. (ఈ. 20.4.89) 
maitrisadassu 
పోలీసు విభాగానికీ, ప్రజలకూ మధ్య 
సంబంధాలను మెరుగుపరచడానికి ఇరువ 
ర్లాలను కలిపేందుకు ఉద్దేశించిన సమా 
వేశం goodwill-meeting పోలీను 
లపై (పజలుచే సే ఫిర్వాదులను అక్కడిక 
క్కడే సేకరించి ... మొత్తం ఆరు జిల్లాలలో 
మైతీసదస్సులను (పయోగాత్మ కంగా త్యరలో 
నిర్హ హించనున్హుట్లు ... (ఆం. జ్యో. 11.10.87) 


మెనర్‌ వి. ౫27247 చట బదమెన హక్కులు 
రుం ఈర కస త 


సంక్రమించటానికి అవసరమైన దానికన్నా 
తక్కువ వయస్సు (18 సం.ల కన్నా 
తక్కువ, కలిగిన వ్యక్తి Minor ... అనే 
యువకుడు పన్ఫైండు ఏళ్ళ మైనర్‌ బాలికను 
మానభంగం చేశాడు. (ఆం. భూ. 29.1187) 


మైనారిటీ వి 7౫౬2౫44౫ ౮ సంఖ్యలో 


ఇతరులకన్నా చాలా తక్కువగా ఉన్న 
వరం mInority మనారిటీల నంకేనూ 
hh ద (oe 

నిక (ప్రధాన మంతి శీ లాజీన్‌ గాందీ 
(పకటేంచిన 15 నూత్రాల కార్చ క్రమాన్చి oe 


(ఆం. ప్ర 3.7.89) 


మొండిచేయి వి. monDiceeyi ఇతరులు 


ఏదైనా ఆశించినప్పుడు చేయగలిగి ఉండి 
చేయకపోవటం empty hand భార 
త్‌లో అమెరికా అనుకూల వర్గాలు (చా 
రంలో పెట్టిన ఆశలన్చిటికీ మొండిచేయి 
చూపెట్టిన రీగన్‌ ఆ వని కొంత తెలివిగా 


చేశారు. (వశ. 25.10.87) 


మొఖం 


మొండిపట్టు వి. 7202224024 తను 
అనుకున్నదే జరగాలని చూపే పట్టుదల 
stubbornness దౌత్వనీతిలో మొండి 
పట్టు ఆత్మ హిత్యాసద్భ శం (ఆం భూ. 5.789) 
మొండివైఖరి వ monDwaikharz 
తమపట్టు నెగాలనే విపరీత ధోరణి 
stubborn attitude (ప్రభుతం 
మొండి వైఖరి వల్ల క్రష్ణా జిల్లాలోని న్యాయ 
వొదులు కూడా కోర్టు బహష్కరించడానికి 


న్నరయం తీనుకున్హారని ... చెప్పారు. (అం. 
భూ 171087) 
మొక్కుబడి న. mokkubaDsi నిబద్దత 


లేకుండా ఏదో చెయ్యాలని చేసేపని 
అయితే కొందరి అభం 
తరం పైన చివరికి “పంచాయితీల అభివృద్ది 
(ప్రభుత్త బాధ్యత” అని మొక్కు బడిగా 
ఆదేశిక నూతాలలో చేర్చారు. (ఆం. భూ 


ntual ... 


11.5 89) 


చాటుచేయు (కీ. mokham 
caa Tuceeyu పరి స్థితిని ఎదుర్కొనడానికి 
ధైర్యం లేక తప్పించుకొను to hide 
one’s own face, escape బోఫోర్స్‌ 
వ్యవహారం చర్చలు నచ్చినపుడల్లా (పధాని 
మొఖం చాటుబచేన్తు న్నారని సభను ధైర్యంగా 
ఎదుర్కోడం లేదని అయన ఆరోవించారు. 
(ఆం జ్యో. 1611.88) 

మొగ్గుచూపు క్రి. moggucuupu అందుబా 
టులో ఉన్నవాటిలో ఏదైనా ఒకదానివైపు 
ఎక్కువ ఆసక్తి చూపు t0 51077 one’s 
preference, tend towards నిరు 
ద్యోగం, దారిద్యంతో మగ్గుతున్హు యువతరం 
పోలీనుల వేధింపులకు వెరచి త్మీవవాదం వైపు 
మొగ్గుచూవుతున్నారు. (ఆం. భూ. 15689) 
మొబైల్‌ పెట్రోలింగ్‌ వి. 
peTrookng నేరాలను అరిక'క్టేందుకు 


mobail 


291 


పోలీసులు వాహనాలలో వీధుల్లో గ స్తీ తిర 
గటం mobile patrolling ఒకవెపు 
దొంగతనాల నీజన్‌ నడున్తుం కు మరోవైపు 
పోలీనులు మొబైల్‌ షెటోలింగ్‌ పూర్తిగా 
తగ్గించారు (ఆం ప్ర 1589) 


మొర పెట్టుకొను (క్రి. morapeTTukonu 


ఏదైనా అన్యాయం జరిగినప్పుడు లేదా 
ఇబ్బందులు కలిగినప్పుడు పరిష్కారం 
కోరుతూ బాధ్యతాయుత స్థానంలో 
ఉన్నవారికి తెలుపు t0 report ఈ 
హెలికాన్లర్హలో ఉన్ల యాంతిక లోపొలవ్వాు 
నమ్మర్థవంతంగా పనిచేయడంలేదని ఓ. ఎన్‌. 
జీ ని. అధికారులు కేంద్రానికి పదేపదే మొర 
పెట్టుకున్నారు కూడొ. (ఆం ప్ర 26489) 


మొలాసీస్‌ వి. mMmంlaasis చక్కెర తయా 


రుచేసే ప్రక్రియలో వచ్చేజిగురు పదార్ధం 
(మత్తు పదార్థాల తయారీలో దీన్ని ఉప 
యోగిస్తారు) 0125565 (వభుత్తు నిబంధ 
నలకు వ్యతిరేకంగా మొలానీస్‌కు నాటుసారా 
తయారీదారులకు అక్రమంగా వక్రయిస్త్తు న్హ్ర 


=== (ఆం భూ. 115.89) 


మోక్షం వి. 7౦౦4౧5౮౭7౫ ఒక పని కొనసాగ 


టానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవటం 
clearance (of obstacles) మోమి 
న్‌పేట శీతల కేంద్రానికి మోక్షమెప్తుడు? 


(ఆం. భూ 710 87) 


మోతాదు వి. ౫0012264 ఒక వస్తువు లేదా 


భావం యొక్క పరిమాణం Measure 
ఒక సీరీస్‌ ఫలితం విషయంలో ఆత్మనయి 
ర్వమో లేక నైతిక బలమో మరీ ఎక్కువ 
మోతాదులో (ప్రభావం చూవీసాయనుకో 
నడం నరికాదు. 


ad 9 T కో 
మోనాస్లరీ వి. moonaasTarn |కెస్తవ 


మతప్రచారకులు జీవించడానికి నిర్మించిన 
భవనం Mంnastery మోనాస్తరీ పై రిట్‌ 


స్వీకారం. పలూరులోని రోమన్‌ కాథలిక్‌ 
మిషనరీ బిషప్‌ జాన్‌ ఆధీనంలో ఉన్ల 
తొమ్మిది మంది న్నస్షర్ధను ఏలూరు మోనా 
ప్లర్‌లో నిర్భంధించకుండా నివారించి వారిని 
రక్షణలోకీ తీనుకోవాల్సిందిగా రాష్ట్ర పభు 
త్యానికి ఎం. (ఈ. 24.1187) 
మోనిటరింగ్‌ కమిటీ వ. 
ing kamiTit ఒక కార్యక్రమం స్మ 
మంగా జరుగుతుందోలేదో పరీక్షించడానికి 
ఏర్పాటు చేసిన బృందం Monitoring 
committee నభ్యత్య నమోదు కార్డు 
క్రమం వర్దవేక్షణకు జిల్లాస్లాయిలో మోని 
టరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని న్నిర్ధ 
యించామన్నారు. బోగస్‌ నభ్యత్యాలను ఈ 
కమిటీ నిరోధిన్తుందన్నారు. (ఈ 5.7.89) 
మోర్సా వి. ?2007622 ఏదైనా రాజకీయ 
లక్ష్య సాధనకు ఉద్యమించేందుకు ఏర్పడిన 
కార్యాచరణ వేదిక fOrUMm of action 
. ఆగష్టు 23వ తేదీన జరిగిన ప్రతిష్యక్షనా 
యకుల నమావేశంలో విశాల (ప్రాతిపదిక పై 
ఒక మోర్వాను. వీర్తాటు చేయాలని ... 
తెలియబేశారు. (ఆం. జ్యో. 9.9.87) 
మ్మోహరించు కి. 700౧౬72264 సాయుధ 
బలగాలను సంఘర్షణ నిమిత్తమై ఒక 
ప్రదేశంలో నిలిపి ఉంచు 10 deploy 
మధ్యప్రదేశ్‌ పభుత్వం బస్తర్‌లో ఒక ప్రత్యేక 
సాయుధ దళం బెటాలియన్‌ను మోహరించి 


772007? Tar- 


నప్పటికీ, కేంద్రం అనంత ప్రీగా ఉంది. (ఈ. 
' 148.89) 

వూఖిక పరీక్ష వి. maukhika pariikSa 
ఒక పదవికి లేదా డి గీకి అర్హతను నిర్ణయిం 
చేందుకు నేరుగా క్‌”న్ని ప్రశ్నలు అడగటం 
ద్వారా జరిపే పరీక్ష Interview, viva 
voce ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థు 
లనే మౌఖిక సర్షీక్షలకోనం ఎంవీక చేయాలను 
ఆంక్షలు విధించారు. (ఈ 10.56.89) 


292 


మౌలి సూత్రం టి 


మౌనం పాటించు (క్రి maunam paa T- 


nu మరణించిన వారికి గౌరవ సూచ 

కంగా కొదిసేపు నిశ్శబ్దంగా నిలబడు 
యు య 

to observe silence జవహర్‌లాల్‌ 

న్మోహూ సమాధివద్ద రాష్ట్రపతి కని నిమి 

షాలు మౌనం పొటించారు. 


15.11.89) 


(ఆం. ప్ర. 


మౌన ప్రదర్శన వి. mauna pradars ana 


నినాదాలు లేకుండా చేసే (ప్రదర్శన 
silent demonstration ఈ మధ్య 
దేవరాలలో జరిగిన “సతి” దురాచారానికి నిర 
సనగా విద్వార్థినులతో సహా 3,000 మంది 
మహిళలు ఈ దురాచార నిర్మూ లనోద్వ 
నూనికి మద్దతుగా, తమ సం ఘీభావాన్ఫి 
(పకటోస్తూ నస (వదర్భన బరిపొరు. (అం. 


జ్యో. 7.10.87) 


మౌలిక మార్పు విణ. maulika maa- 


దె 


పైపై విషయాలలో కాకుండా 
వస్తువు అసలు స్వభావంలో వచ్చే మార్పు 
fundamental change జయవ్హోనే 
నిష్క9ముణానంతరం (శ్రీలంక రాజకీయాల్లో 
నచ్చిన మౌలిక మార్పును గమనించి ... (ఈ. 


(7౬ 


5.6.89) 

maulika suu- 
tram జాతి నిర్చేశించుకొన్న లౌకికవాదం, 
సమానత్వం, (పజాస్వామ్యం, సామాజిక 
న్యాయం మొ. ఉన్నత లక్ష్యాలకు సరా 
ధించిన ఆశయం. fundamental 
principle రాజ్యాంగంలో ఈ [క్రింది 
మౌలిక న్యూతాలను పొందుసరచాలని (సభు 


my > 2 ల్లి 
త్యానికి విజ్ఞప్తి చేసింది. (ఈ. 115.89) 


మ్యాచ్‌ వి. 2౪266 వ్యక్తులుగానీ, బృందా 


లుగానీ గెలుపుకోసం పోటీపడే ఆట 
match ఈ రెండు మ్యూచ్‌లలో కూడా 
పంగ్‌నర్కార్‌కు బదులు అరుణ్‌లాల్‌ ఆడ 
తాడు. (ఆం. ప్ర 1.1.88) 


మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వి 772272 
aaf da myaac చూ. మాన్‌ ఆఫిది 
మ్యాచ్‌. ఈ బుస్ట్‌లో మూర్గల్ను మ్యాన్‌ 
ఆఫ్‌ది మ్యాచ్‌గా న్నిరయించారు. (ఆం. ప్ర. 
224 89) 

మ్యాన్‌ హోల్‌ వి. myaanhool (డ్రైనేజీ 
మరమ్మతులకోసం రోద్దుమీద అక్కడ 
క్కడ మనిషిపట్టడానికి సరిపోయేంతగా 
ఏర్పాటుచేసిన రంధ్రం Manhole గుడు 
మ్యాన్‌ హోల్‌లో దిగబడిన ఒక 
బంపోను పైకి తీయడానికి ఇరవె నుంది 
కూలీల నహాయం తీనుకోవలనీ వచ్చింది. 
(ఆం జ్యో 14.11.88) 


సారం 


మ్యూజియం వి. mMyuuyam ఆసక్తిదా 
యకమైన పురాతన వస్తువులను భద్రపర 
చిన (ప్రదేశం; పురాతన _ వస్తుప్రదర్శన 
శాల museum దేశంలో మ్యూజీయంల 
సమగ్రాభివృద్దికి జాతీయ వథకం చేపట్టాల్సిన 
అననరముందని ఆయన పేర్కొన్నారు. 
(ఈ 15987) 

మ్యూటిని వి 7౪444222 (ప్రభుత్వానికి 
వ్యతిరేకంగా (సైన్యంలో) ఒక వర్గం చేసే 
సాయుధ తిరుగుబాటు mutiny ఆ 
తరువాత వ్యతకా (ప్రతినిధులు ముఖ్యమంత్‌ 
ఇంగ్రీషులో “'మ్వూటినీ” అన్సు పదాన్ని ప్‌ 
అర్ధంలో (పయోగించారో వివరణ ఇవ్వాలని 
కోరగా ... (అం. ప్ర 3889) 


యు 


యంత్రాంగం వి. yantraangam అధి 
కారులతో కూడిన అంచెలంచెల వ్యవస్థ 
official machinary (పణాళి కేతర 
ఖర్భును తగ్గించి పరిసాలనా యంత్రాంగాన్ని 


మెరుగు పరచడానికి .. (ఆం ప్ర 20488) 


యక్షప్రశ్నలు వి. (బ.వ.) yakSaprasnalu 
మారుమూల నివరాలను కూడా అడిగే 


293 


యాంత్రీకరణ వ 


వేధింపు 
questions నుందర్తోని చూడవచ్చేవారిని, 
ఆ భవన పరినరాల్లో తచ్చాడేవారిని తమిళ 
నాడు ఇంటలిజెన్స్‌ అధికారి ఒకరు యృిక్ష్మప 
శ్చలతో పర్షీ్షిన్తూంటాడు. (ఈ 8989) 


ప్రశ్నలు Inquisitive 


yaantriika- 
raNa (మనుషులకు బదులు పనిచేసేం 
దుకు) మరలను ప్రవేశపెట్టే ప్రక్రియ 
రూపాయలు 
వెచ్చించి ఆంధప్రదేశ్‌ మైనింగ్‌ కారా రే 
షన్‌ పాక్షికంగా యాంత్రీకరణ జరుపను 
నట్లు మైనింగ్‌ కార్ఫొరేషన్‌ అధ్యక్షులు .. 
చెపారు. (విశా 20687) 


machanization ... 


యాగీచేయు క్రి. yaaguceeyy అనవసర 


మైన దుమారంలేపు; గొడవచేయు t0 
అయినప్పటికీ 
నేపాలపై ఇండియా ఆర్థిక దిగ్భంధనం అమ 
లుచేనీ ఇబ్బంది పాలు చేన్తున్సదంటూ యాగీ 
చేస్తోంది. (అం. భూ 29889) 


raise a bogey ... 


యాజమాన్యం వి. yaajamaanyam పరి 


(శమల స్వంతదార్జు management 
(of industries, factories etc.) 
అయిదు కోట్ల రూసాయలు, అంతకుమించి 
పెట్టుబడడన్లు వరిశమల యాజమాన్యాలు: 


4 (ఈ 2589) 


యుద్ద ప్రాతిపదిక వి. yuddha praatz- 


padika ఒక పనిని ఎలాంటి జాప్యం 
లేకుండా త్వరితగతిని పూర్తిచేయటం 
war-footing పూర్తిగా చెడిపోయిన. 
స్థితిలో ఉన్ల 42 రోడ్డ మరమ్మతు పను 
లను యుద్ద ప్రాతిపదికపై చేపట్టు పూర్తి 
చేయనున్సుట్టు ... తెలిపారు. 


(ఈ. అను 


195 89) 


యూనిట్‌ వి. ౪44227 (స్యాక్షరీలు, పరి 


(శమలకు సంబంధించి) అన్ని హంగులతో 


ఉన్న ఒక కేంద్రం unit మద్రాసుకు 
నుమారు 4ర5కి.మీ దూరంలోని గుమ్మడి 
పూడిలో ఈ కంపెనీ కొత్త యూనిట్‌ను 
ఏర్పాటు చేస్తోంది. (ఈ 18687) 


యూనిటా ౨. 
| దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం 
సాగించే సంస్థ UNITA (Union 
for the Total Independence 
. of Angola) ఇంతవరకూ అంగోలాలో 
ప్రభుత్య వ్యతిరేక 'యూనిటా” గెరిల్లాలకు 
ఆయుధ సహాయం పెద్దఎత్తున అందిస్తూ 
అక్కడ ఆం తద్యుద్దం అణగారిపోకుండా జ్యూగ 
త్తవడుతూ వచ్చిన (పటోరియా శ్చేత 


yuunrTaa అంగోలా 


జాత్యహంకార (వభుత్యం ఇప్పుడు (సత్త 
శ్రంగా అంగోలా మీద దాడిజరపడం మొదలు 


పెట్టంది. (ఆల. భూ. 24.12.87) 


యూనిఫారం వి. yuunifaaram సంస్టలో 
సభ్యత్వానికి గుర్తుగా దాని సభ్యులందరూ 
ధరించే ఒక రకమైన దుస్తులు 10110202 
యూనిఫారం కొనడంలో 600 లక్షలు సాహో 
” జి కె ఆరోపణ, (అం ప్ర 118.87) 


యోగ్యతాపత్రం వి. yoogyataapatram 
అర్హతలను, పనితనాన్ని (ధువపరుస్తూ అధి 
కారి ఇచ్చేప[త్రం merit certificate 
వెస్‌లాండ్‌ హౌలికాపరను సమరవంతమెన 
ఈం డుగా రా can 
హెలికాప్పర్లుగా పేర్కొంటూ ఓ. ఎన్‌. జి 
సీ ఛైర్మన్‌ కల్లల్‌ ఎస్‌ వీ వాహె 
'యోగ్యతాష్మతం ఇవ్వుడంపట్లు ఎం. (ఆం. (ప్ర 
26 4.89) 

యోచన వి. ౪ం౮ocana ఒక కార్యక్రమాన్ని 
చేపట్టాలన్న (ప్రాథమిక ఆలోచన 1662, 
contemplation ఈ ఆఫీసులో పని 
భారం. పెరిగినందున అదనపు నిబ్బందిని 
నియమించే యోచన ఉన్సుదా అని వరిసింగ్‌ 


అడిగిన /పళికు ... చెపొరు. (ఈ 10.56.89) 


ర్‌ 


రంగం వి. 76794272 (ఎన్నికలు, క్రీడలు 


మొ.) పోటీక్షేతం fed వన్తుతం 87 
స్ధానాలకు 1,272 మంది రంగంలో ఉన్నారు. 


(ఆం (ప. 16687) 


రంగంలోకి దింపు (కీ. rangamlookz 


dimpu పోటీలో పాల్గొనటానికి ఎం పిక 
చేయు to field మెదక్‌ లోక్‌సభో స్దానానికి 
కొం్యగెస్‌(ఐ) ఈ సారి ఎన్ఫికల్లో ర్మాష్ర, అ సెం 
భ్రీలో తమ నాయకుడైన ఎం. బాగారెక్డని 
రంగంలోకి దింపీంది. (ఆం భూ. 17.11.89) 


రంగం సిద్దంచేయు §. rangam std- 


Waited ఒక పని సాఫీగా జరిగేం 
దుకు వీలుగా అనుకూలమైన ఏర్పాట్లను 
ముందుగా చేసి ఉంచు t0 prepare 
the ground (for sth) అయితే 
(పభుత్వం ఇప్పుడు న్ముపీంకోర్టు తీర్చును 
కూడా సెడచెవిని పెట్టి డి. ఎస్‌, వీ, 
(పమోషన్‌ను కట్టబౌప్తేందుకు రంగం నీద్దం 


చేన్తున్గారని ... విమర్శిస్తున్నారు. (ఆం. జ్యో 
9488) 
రంగపూజ వ. 7272720444 నృత్యం 


అభ్యసించినవారు మొదటిసారి సభికుల 
ముందు ఇచ్చే (ప్రదర్శన ; ఆరంగేట్రం 
debut (dance) బేబీ వవీణ ఇటీవల 
త్యాగరాయ గానసభలో రంగపూజు (ఆంధ 
నృత్యం) (పదర్భన ఇచ్చింది. (ఈ. 148.87) 


రంగప్రవేశంచేయు (క్రీ. rangapraves am 


ceeyu 1. (పోలీసులు) నేరాత్మ క సంఘ 
టనలు జరుగుతున్న సమయంలో ఆ 
పదేశానికి చేరుకొను t0 Enter the 
CE 

scene రెండు పాొరీల కార్యకర్తలు ఘరధణకు 

ఠు ఇదె 

దిగగా పోలీనులు రంగ (పవేశం చేని వారిగి 
చెదరగొట్టారు. (ఆం జ్యో. 1787) 2. (రాజ 
కీయాది రంగాలలో) తొలిసారిగ౪ అడు 


గుపెట్టు to enter (into public 
activities like politics for the 
first time) కాం గెస్‌(ఐ) పాలనతో విసీ 
గివేసారిన ఆంధ్రపదేశ్‌ (వజానీకం ఆనాడు 
(పత్యామ్మాయంకోనం దిక్కులు చూసిన చారి 
(తక నమయంలో తెలుగుదేశం పార్టీ రంగ 
(పవేశంచే సింది. (ఈ 281189) 
రంగుమార్చు క్రి rangumaarcy ఒక 
(గూపు నుంచి మరో (గూపుకి లేదా ఒక 
పార్టీ నుంచి మరోపార్టీకి ఫీరాయించు t0 
defect అప్పుడే ... రంగుమార్శి (ప్రధానికి, 
రక్షణ మంత్రికి మధ్యకు చేరుకున్నారు. (అం 
(ప. 26.4 89) 

రంగులు పులుము క్రి rangulu pulumu 
విషయానికి లేనిపోనివి జోడించి వ్రీక 
రించు 10 colour (an incident, 
issue etc.) ఏవో రహస్య సంభాష 
ణలు జరిపినట్లు రంగులు పులిమి రాష్ట్ర 
(పభుత్వాలపట్ల అమర్యాదకరంగా 
చడం ఎందుకో అర్ధం కానటంలేదు అని 
ముఖ్యమం తి అన్నారు. (ఆం (ప్ర 1589) 
రక్తదానం వి. Taktadaanam (బాధితుల, 
రోగుల సహాయార్థం) మానవతాదృష్టితో 
తమ రక్తం ఉచితంగా ఇవ్వటం blood 
donation ఎర్‌. ఎస్‌ యు 2, 
కార్యకర్తలు రక్తదానం చేసినట్టు ఈ సంస్‌ 
అధ్యక్షుడు శ్రీ వీ. నుధాకరరెక్డి (పకటిం 
చొరు. (ఆం జ్యో 24687) 

రక్త సిక్తంఅగు (క్రై. raktasiktamagu బాగా 
నెత్తురు చిందడంతో తడిసి ఎర్రగా మారు 
to be stained with blood పేలు 
డువల కుడి అరచేయి చీలిపోయింది. 
నడుము నుంచి కాళ్ళ కిందివరకు బాంబు 
పేలుడు ధాటికి రక్త నక్త మైంది. (ఈ 15789) 
రక్షణ సామగ్రి వి. rakSaNa saamagrz 
శతువుల నుంచి దేశాన్ని కాపాడటానికి 


(సవర్తి (ఇ 


295 


రక్షిత నీటిపథకం వి. 


అవసరమైన ఆయుధ పరికరాలు, వాహ 
నాలు మొ. వి. defence material 
or equipment రక్షణ సామ్యగి ఉత్పత్తికి 
అమెరికా, భారతదేశం పరస్తరం నవాకరిం 
చుకోవడం గురించి (సస్తావిన్తూ ... (ఆం 
భూ 26.11.87) 

rakSita 27 
iTipathakam ((గౌమాలలోని) 
లకు పరిశుభమైన, ఆరోగ్యకరమైన 
మంచినీటిని అందించటానికి ఉద్దేశిం 
చిన (ప్రభుత్వ కార్యక్రమం protected 
water scheme కరీంనగర్‌జిల్లా మెట్‌ 
వల్లి నియోజకవర్గంలోని తిమ్మా పూర్‌, ఆర్‌ 
పేట్‌, నుల్లాపూర్‌ (గామాలలో నుమారు 
20లక్షల రూపాయల వ్యయంతో రక్షిత నీటి 
పథకాలు మంజూరయ్యాయని శానన నభ్యూలు 
... తెలిపారు, (ఆం భూ 6.687) 


(పజ 


రకిత మార్కెట్‌ వి rakSita mar- 
ర్మ 


keT విదేశీ వస్తువుల నుంచి ఎదు 
రయ్యే పోటీవల్ల దెబ్బతినకుండా దిగు 
మతుల పై ఆంక్షలు విధించటంద్యారా 
ప్రభుత్వం రక్షణ కల్పించిన వ్యాపార ఉత్సా 
దనా రంగాలు protected market 
(సభుత్తం ఏర్పాటు చేనీన రక్షిత మార్కెట్‌ 
ఛాయలో ఆ కంపెనీలు 
పోయాయి (ఉ 29188) 


వటవ్చక్షా 


రగడ వి. 7622404 సమ్మతంకాని చర్య పై 


చెలరేగే గొడవ; వివాదం dispute, 
controversy ఉద్యోగి న స్పెన్స్‌ పై 


రగడు (ఆం భూ 30987) 


రగిలించు క్రి. 7202127262 ద్వేషం, ఆసం 


తృప్తి మొ. భావాలను కలిగించు శం 
foment జనంల్లో అసంత్తస్తీ జ్యూలల్లి 
రగిలిన్తున్సు త్మవవాద వర్గాల (ప్రభావం నుండి 
వారిని మరల్చడమే కొకుండా ... (ఈ 


20 489) 


రజతోత్సవం వి. rajatootsavam ఏదైనా 
సంస్థకు 25 సంవత్సరాలు నిండిన సంద 
ర్భంగా జరుపుకునే పండుగ 5107ల 
jublee celebrations _ కేందీయ 
పొంద్‌ నంస్తాన్‌ రజతోత్సవాల నందర్భంగా 
విజ్ఞాన భవన్‌ లో ఈ అవార్డు బహూకరణ 
కొర్ఫక్రమం వీర్పాటు చేశారు. (ఆం ప్ర 
14 2.89) 
రజాకార్లు వి. (బ.వ.) 
kaarlu తెలంగాణాలో నిజాం పరిపా 
లనకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబా 
టును (క్రూరంగా అణచడానికి నియు 
క్తులైన నిజాం సైనికులు (1947-50) 


armed gangs of erstwhile 


rajaa- 


Nizam employed to supress 
ruthlessly the popular revolt 
against the government కరీంన 
గర్‌ జిల్లాలో ఎస్‌, వీ. ... నాయకత్తుంలో 
(కూరమైన నిర్భంధం అమలు జరుగుతోందని, 
జిల్లా సామాన్య ప్రజానీకంతో పోలీనులు రజూ 
కార్థను మరిపించే విధంగా (వవర్తిస్తున్నారని 
వ్రకటనలో తెలిపారు, (ఆం భూ 1989) 
రట్టుచేయు (క్రీ. raTTuceeyu తప్పుడు 
పనులను, లోపాలను బహిరంగం చేయు 
to expose (misdeeds) అధికార 
షక్షంలోని (ప్రముఖులు లక్షణంగా భోంచేనీన 
గుట్టు తాను రట్టు చేయడానికి పూనుకొన్నా 
నన్హ క్షక్షతోనో వ్యతిరేకంగా ఒత్తిడి వచ్చిందని 
ఆయన ఆరోపించాడు. (ఈ. 12589) 
రద్దుచేయు §. radduceeyu 1. (పాలనా 
వ్యవస్థ) మనుగడ కాలాన్ని ముగించు t0 
dissolve కర్ణాటకలో బొమ్మె ప్రభుత్వాన్ని 
రద్దుచేని రాష్ట్ర పతిపాలన విధించాడు. (ఆం 


296 


రక్‌ వే 


రన్నరప్‌ 5 


(ఆట, 
మొ.) జరుగబోదని లేదా కొననాగదని 
ఆధికారికంగా నిర్ణయించు to cancel 


వరంనల రెండోరోజు ఆట రదుచేయనలనీ 
Cel ap) (“= 


ప 22.489) 2 కార్యక్రమం 


ఎబ్బింది. (ఆం. భూ 208689) 


ranvee విమానాలు దిగటా 
నికి, ఎగిరి వెళ్ళటానికి అనువుగా విమౌానా 
(శయం ఆవరణలో ప్రత్యేకంగా వేసినదారి 
runway విమానం బీహార్‌ విమానాశ్రయం 
“రన్‌వే దాటి ముందుకు వెళ్ళి ఊబిలో 
కూరుకుపోయింది. (ఆం ప్ర. 7.7.87) 


rannarap (క్రీడా పోటీ 
లలో (విజేతల తర్వాత) రెండో స్థానంలో 
నిలిచిన క్రీడాకారుడు లేదా జట్టు 
runner-up స్వీడన్‌ ఆటగాళ్ళ మధ్యనే 
జరిగిన ఫైనల్లో గత పోటీల రన్హురప్‌ జూన్‌ 
ద్‌ వాల్హనల్‌ అద్భుతంగా తొలిసారిగా (పవంచ 
ఛాంవీయన్‌ షిప్‌ గెలుచుకున్నాడు. (ఆం. ఫ్ర 


26.4 89) 


రబీ పంట వి. 72012 panTa వర్లాకాలం 


ముగిసిన తర్వాత పండించే పంట rab 
crop 1988-89 ఆర్ధిక సంవత్సరంలో ఖరీప్‌ 
రబీ పంటలు కలివీ 11470 లక్షల టన్నుల 
eS 
ఆహారధాన్యాల _ ఉత్పత్తిని 19.59 ల్తక్తల 
టన్నుల నూనె గింజల ఉత్పత్తిని రాజ్యం 


సాధించింది. (ఈ. 6789) 


రబీ సీజన్‌ వి. 72011 3౮22 రబీ పంటలు 


పండే కాలం (అక్షోబరు-మార్చి నెలల 
మధ్య) [abi season గత సంవత్తరం 
రబీ సీజన్‌లో 9.79 లక్షల  పొకారలో 
(oe £౧ 
మాత్రమే వరి సేద్యం జరిగింది. (ఆం. భూ. 


25 5 89) 


297 


రబ్బర్‌ స్థాంపు వి. rabbarsTaampu ఇత రసాయనికాయుధం వి. 7432472727 


రమారమి వి. 


రుల నిర్ణయాలకు కేవలం ఆమోదం తెల 
పటమే తప్ప తన విచక్షణాధికారాన్ని 
వినియోగించలిని నామమాత్రపు అధికార 
వ్యవస్థ rubber stamp మంత్రివర్గం 
తన పార్టీ సభ్యుల సంఖ్యా బలంవళల్ల పొర్ష 
మెంటుని రబ్బర్‌స్తాంప్‌ చేన్తున్సుదనే విమర్శ 
లున్నాయి. (ఆం. జ్యో. 261.88) 

రభస వి. rabhasa ఇష్టంలేని సంఘటన 
జరిగినప్పుడు కానీ, ఇతరుల్ని ఇబ్బంది 
పెట్టటానికి గానీ చేసే విపరీతమైన అల్లరి 
din, bedlam మీరట్‌ అల్హర్థ పై (పత్వేక 
చర్చకు అనుమతించాలన్హు తమ డిమాండ్‌ను 
స్పీకర్‌ తిరస్కరించడంతో రభస (ప్రారంభ 
మైంది. (ఆం. ప్ర 23.687) 

ramaaramr అంచ 
నాగా చెప్పే సంఖ్యకి దగ్గరగా 
ఉండటం; సుమారు, దాదాపు 0421, 
approximate రమారమి రెండు లక్షల 
ఎకరాల్లో పంటలు మునిగి పోయాయం కు 
ఇతుల కృష్ణం యావత్తూ వాళ్ళ కళ్ళ ముందే 
గంగవొలయ్యింది. (ఈ 26.7 89) 

రవాణా ఖర్చులు వి. (బ.వ.) ravaaNaa 
kharculu వస్తువులను ఒకచోటినుండి 
మరో చోటికి చేర్చటానికి (వాహనాలకు 
చెల్లించే సొమ్ము) transportation 
charges బొగ్గును కంటోలు ధరకు నర 
ఫరా చేయాలని, రవాణా ఖర్భుల పై సబ్ఫిడీ 
ఇవ్యాలని ఆయన కోరారు. (ఆం ప్ర 26489) 
రసపట్టు వి. rasapaTTu (ఆటల పోటీలు, 
కథలు వంటి వాటిల్లో అమితాసక్తితో 
చూసి లేదా విని ఆనందించదగిన దశ 
interesting stage ఇండియా-పాక్రి 
స్తాన్‌ జట్ల మధ్య జరుగుతున మొదటి 
(కికెట్‌ పోటీ రనసట్టులో పడింది. (అం. భూ. 
20.11.89) 


రహదారి దిగ్భంధన వి. 


kaayudham విషవాయువులను వెలిజి 
మ్మటం ద్వారా అపార ప్రాణనష్టం అంగ 
వెకల్యం కలిగించే ఆయుధం chemical 
weapon పదేళ్ళ కాలంలో రనాయనికొ 
యుధాలన్ఫ్రింటినీ ధ్యంసం చేయడానికి అమె 
రికా నీద్దంగా ఉందని ఆయన చెప్తారు. 


(ఆం ప్ర 27989) 


రహదారి ఏవి. 7624604627 వాహనాలు నడి 


చేందుకు చేసిన రోడ్డు road ఈ వంతెన 
పడిపోయిన కారణంగా ఏలూరు వపు వెళ్ళడా 
నికి రహదారి సౌకర్యం లేకుండా పోయింది. 
(ఆం ప్ర 25 7 89) 

76%60606247+ 
digbandhana చూ. రాస్తారోకో. అరె 
సుకు నిరసనగా ముటారు పోలఠలిసుసేషన్‌ 
౬ ళం ee 
వేద్‌ ఈనొల ౨న రహదారి దిగ్భుంధథన ద్భశ్యం. 
యు 


(విశా 77.87) 


రహస్య ఒప్పందం వి. rahasya oppan- 


dam వివరాలు బయటికి పొక్కకుండా 
సంబంధిత పక్షాల మధ్య కుదిరిన ఒడంబ 
Gs secret agreement or pact 
తె రరిస్టుల్లోని ఒక వర్గంతో (సభుత్తుం రవాన్వ 
ఒప్పందం కుదుర్భుకొందని వచ్చిన ఆరోపణ 
అను ఆయన ఖండించారు. (ఆం. ప్ర 47.87) 


రహస్యం వి rahasyam ఇతరులకు తెలి 


యకుండా దాచాల్సిన ముఖ్యమైన సమా 
చారం confidential, secret సాధా 
రణ నమాచారానికి కూడా “రవాన్వం” అన్హు 
ముద వేన్తూ దానిని పజల కంటపడకుండా 
జ్యాగత్త పడటానికి ,.. (ఆం ప్ర. 22489) 


రహస్య ఖాతొ వి. 74463262 khaataa 


ఖాతాదారుడి వివరాలను బయటి వారికి 

తెలియకుండా గోప్యంగా ఉంచే సౌకర్యం 

ఉన్న పద్దు secret account సీస్‌ 
ణు 


బ్యాంకులో ఇండియా పొరులకు నంబంధిం 
చిన రహస్య ఖాతాలను తెలియ జేయనల్సిం 
దిగా సీట్టర్లాండ్‌ (వభుత్వాని * (ఆం ప్ర 
౬5 89) 
రహస్య పత్రం 9. rahasya patram 
ఇతరులకు వెల్లడించకూడని అంశాలున్న 
నివేదిక ౧1255866 document or 
file భారత రక్షణ శాఖకు నంబంధించిన 
ఒక రహన్య వతాన్లి స్వీకరిస్తూ పట్టుబడిన 
పాకిస్తాన్‌ సైనిక దౌత్యాధికారి బిగెడియర్‌ 
జెడ్‌ డి, అబ్బా స్‌ని ఇరబెనాలుగు గంట 
లోగా దేశం విడిచి వెళ్ళ వలనీందిగా భారత 
(్రభుత్తం ఆదేశించింది. (ఆం జ్యో 2.12.88) 
రహస్య వ్యూహం వి. rahasya vyuuham 
సంబంధిత వ్యక్తులకు తప్ప ఇతరులకు 
తెలియకుండా చేసే పన్నాగం 560161 
plan ఆకొశవాణీ, దూరదర్భన్‌ కేంద్రాలను 
ఏ విధంగా న్తంభింపజేనీ (పనారాలను నిలివీ 
వేస్తారన్న (ప్రశ్చకు అది రహస్య వ్యూహం, 
ముందుగా చెప్పం అని నమాధానం చెప్పారు. 
(ఆం [ప 236.89) 
సమాలోచన వి, 
sya samaaloocana ఇతరులకు తెలి 
యకుండా జరిపే 


రహస్య raha- 

secret 
parleys కాం7స్‌(ఐ) నుంచి బహివ్య 
రణకు గురైన నాయకుల (ప్రతినిధి ఆరిఫ్‌ 
మహమ్మద్‌ ఖాన్‌ ఆంధధా ముఖ్యమంత్రితో 
రహన్య నమాలోచనలు జరిపారు. 
227 87) 

రహస్య సమావేశం వి. rahasya sa- 
maaveeSam బయటి (పపంచానికి తెలి 
యనివ్వకుండా జరిపే చర్చలు 56661 
meeting రహస్య నమావేశాలు జరపా 
ల్ఫిన అవనరం తనకు లేదన్నారు. 
27.489) 


చర్చలు 


(ఈ 


(ఈ 


రా వి. 744 దేశంలోపల వెలుపల జాతీయ 


298 


రాకసపొలన వి. 
జు 


రాక్షసి తుఫాను వి. 


భద్రతకు సంబంధించిన సమాచారాన్ని 
సేకరించి విశే షించే కేంద ప్రభుత్వ గూఢ 
చారి వ్యవస్థ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలి 
సిస్‌ వింగ్‌ అనే ఆంగ్ల పదానికి సంక్షిప్త 
రూపం) RAW (Research and 
Analysis Wing) అస్సాంలో బోడో 
ఆందోళన వెనుక రా” హస్తం ఉన్హాదని 
తాను పార్ధమెంటులో డాక్యుమెంట్లు నవ్‌ 
తంగా చూపానని శీ ఉ పేంద చెప్పారు. 


(ఆం ప్ర 21889) 


రాకెట్‌ వి. TAkeT పకడ్బందీగా ఏర్పాటు 


చేసిన వ్యవస్థాగత నిర్మాణంలో అక 
మంగా డబ్బు సంపాదించే కార్యకలాపం 
(జూదం, మాదక (ద్రవ్యాల వ్యాపారం 
మొ.) racket అధికారుల [ప్రమేయంతో 
ఈ అక్రమ వ్వౌాపొరం ఒక రాకెట్లా జరుగు 
తోందని, అక్రమ వ్యాపారులపై ఏ దాడీ 
జరుగకుండా చూసేందుకు అంగర్వక్త్ష కులు 
కూడా వెంట ఉంటారని తెలిసింది. 
30.188) 


(ఈ. 


raakSasapaalana 

(ముఖ్యంగా సామాన్యుల్ని 
వ్ర బ్‌ 

తీవ కష్టనష్టాలకు గురిచేసే (కూర 

మైన పరిపాలనా cruel 

administration ... పార్‌ రాష్ట్రంలో 
(=e) 

అధికారంలోకి వచ్చింది మొదలు ఒక 


పధకం (పకౌరం అ(గకులాలవారు వాదెజు 


ప్రజల్ని 


విధానం 


నుల పై దాడులు జరిపి నిర్దాక్షిణ్యంగా వారిని 
చంవీ వేస్తున్నారని, ఇటువంటి రాక్షనపాలన 
ఇంతకు ముందెన్సడూ లేదని ... అన్నాడు. 


(ఆం. ప్ర 18 7.87) 


raakSast tu- 
faanu విపరీతంగా ప్రాణనష్టం, ఆస్తి 
విధ్వంసం కలిగించే తుఫాను (హోరు 
గాలి) killer cyclone గతవారం థాయ్‌ 


లాండ్‌ తీరాన్చి ముంచివేనీ అండమాన్‌ 
మీదుగా ఆంధ కోస్తా ముంచుకొెస్తు న 
రాక్ష నీ తుఫాను” ఒంగోలుకు వందకిలోమీ 
టర్లు దూరంలో ఆగ్జ్బేయ తూర్పు దిశలో 
కేంద్రీకృతమై ఉంది. (ఆం భూ 9.1189) 


రాజకీయ అవగాహన వి. raajakuya av- 
agaahana రాజకీయ పరి స్థితులను గురిం 
చిన స్థూలమైన అభిప్రాయం political 
understanding మూవ్‌మెంట్‌ ఫర్‌ 
నేషనల్‌ రీ సెర్దెన్స్‌ (ఎం. ఎన్‌. ఆర్‌) పేర 
సాగుతున్న ఈ జాతీయ ఉద్యమం దేశంలోని 
అన్ని (పొంతాలకు వెళ్ళి (సజలలో రాజకీయ 
అవగాహన సెంపొందిస్తుందని వారు తెలి 
పారు. (అం. ప్ర 228.89) 


రాజకీయ అసమ్మతి వి. 7626045224 
asammati రాజకీయ పరంగా పాలక 
పక్షం అభిప్రాయాలతో, విధానాలతో విభే 
దించటం political dissent పౌర 
వాక్కుల ఉద్యమాన్ని, రాజకీయ అసమ్మ 
తిని అణచి వేయడానికి (ప్రభుత్యం చట్లు 
బాహ్యమైన పద్దతులను ఉపయోగించాలని 
(ప్రజొన్వామ్య శక్తులు వృతి రేకించాలని విజ్ఞుప్తే 
చేశారు. (ఆం ప్ర. 1.9.89) 

రాజకీయ ఆశీర్యాదం వి. 
knya aa$Survaadam రాజకీయాలలో 
(పముఖంగా పాల్గొనటానికి సంబంధించి 
నాయకుడి నుంచి లభించే ఆమోదం 
political blessing 
రాజకీయ ఆశీర్వాదం పొందటానికి (పదేశ్‌ 
కొం|గెస్‌(ఐ) అధ్యక్షుడు, (వభ్బుతులు నేడు, 
రేపు ఢిల్లీ బయలు దేరి నెళుతున్నారు, (అం. 


raaja- 


(పధానమం(తి 


ప్ర 9589) 


299 


వ్యక్తికి కల్పించే. రక్షణ political 
asylum మాడీడ్‌ (స్పెయిన్స్‌లో ఒక 
ఫుట్‌బాల్‌ ఆటగాళ్ళు టోర్హు మెంట్‌ పూర్తికా 
కుండా నిర్వాహకుల  కళ్ళుగవ్పి (ఫాంక్‌ఫ్లల్డ్‌ 
(పశ్చిమ జర్మనీకి పారిపోయారు. అయితే 
వారికి “వీసా” లినడంలో నమన్వులు ఎదురవ్ష 
డంతో వారిద్దరినీ తిరిగి స్పెయిన్‌ వం "పేశారు. 
దీనితో స్పెయిన్‌కు రాజకీయ అశయం 
ఇవ్వుక తప్పులేదు. (ఆం. ప్ర. 17.8.89) 


రాజకీయంచేయు (క్రీ raajakiiyamceeyy 


(రాజకీయంగా లబ్ది పొందటానికి) అనవస 
రంగా ఒక విషయాన్ని వివాదంగా మార్చు 
to 0111426 రామజన్మ భూమి-బాబీ 
మసీదు వివాదాన్సి రాజుకీయంచేని పొందు 
వుల, ముస్ఫీంల వోట్లను సంపాదించాలని 
ఫ్‌ (పయల్స్‌ంచిందని విమర్శిం చారు, (ఆం 


ప్ర 181189) 


రాజకీయ కక్ష వి. raajakiiya kakSa రాజ 


కీయ సంబంధమైన విభేదాల కారణంగా 
వ్యతిరేక వర్గం లేదా పార్టీవారికి ఆదే పనిగా 
ఇబ్బందులు కలిగించే ధోరణి political 
vendetta హైదరాబాద్‌ నగర సాలక 
సంస్థకు నిధుల విడుదలలో తొము ఎలాంటి 
రాజకీయ కక్ష వైఖరిని అవలంబించచటంలే 
దని ఆయన తెలిపారు. (ఆం ప. 17.10.87) 


రాజకీయ కుట్ర వి. 7260280026 kuTra 


రాజకీయ (ప్రయోజనం ఆశించి జరిపే 
కుతంత్రం political conspiracy 
శ భండారీ ... కర్ణాటకలో విజయవం 
తంగా “రాజకీయ కుట” జరిపిన కొం గెస్‌ 
పార్థ ఇప్పుడు జమ్మూ కార్ల ర్‌లో కూడా అదే 
రకమైన కుటచే సేందుకు (వయలత్సిస్తోందోని 


ఆరలోవీంచారు. (ఆం ప్ర 1.589) 


రాజకీయ ఖైదీ వి. raajaknya khardir 
[పభుతః విధానాలను వ్యతిరేకించిన ఫలి 


రాజకీయ ఆశ్రయం వి. raajakiya aa- 
$rayam స్వదేశంలో తమ (పభుత్వ విధా 
నాలను వతిదేకించి పారిపోయి వచిన 


తంగా అరెస్టయిన వ్యక్తి political 
prisoner రాజకీయ ఖైదీ అయితేచాలు, 
ఏదైనా కేనులో బెయిల్‌ పొంది జైలు బయట 
కొలు పెడితే చాలు మళ్ళీ అక్కడే అర్గెస్ట 
వుతున్నారు. (ఆం ప్ర, 18989) 
రాజకీయ తీర్మానం వి. 
hirmaanam సమకాలీన రాజకీయ పరి 
స్థితిపై తమ అవగాహన, అభిప్రాయాలు 
వ్యక్తంచేస్తూ చేసే తీర్మానం political 
resolution దేశవ్యాప్తంగా (పతిష్యక్షాలకు 
చెందిన లోక్‌సభ సభ్యులు తమవదవులకు 
రాజీనామా చేసీన తరువాత ఏర్పడే రాజ 
కీయ పరిణామాలను చర్చించినట్లు చెప్పారు. 
ఈ మేరకు ఒక రాజకీయ తీర్మానం ఆమో 
దించినట్టు తెలిపారు. (ఆం. ప్ర 277.89) 
రాజకీయ త్రిశంకు స్వర్గం వి 764- 
60226 triSanku svargam రాజకీ 
యంగా ప్రాముఖ్యం కోల్పోయి దిక్కుతో 
చని స్థితి political obscurity or 
uncertainty (పతిసక్ష పార్టీల సభ్యులు 
పార్దమెంటు నభ్యత్వాలకు రాజీనామా చేయిం 
చిన (శ్రీ రామారావు, వారిని ఇక రాజకీయ 


raajakiiya 


(తిశంకు స్వర్గంలోకి వంపారన నత్ఫొన్చి 
వారు త్యరలో గమనించక తప్పదని 
విమర్శించారు, (ఆం ప్ర. 25.7.89) 


రాజకీయ దివాళాకోరుతనం వి. 744- 
jaknya dwaaLlaakoorutanam రాజ 
కీయాలకు సంబంధించి సరైన అవగా 
హన పరిపక్వత లేకపోవటం political 
bankruptcy లోక్‌సభకు (పతిషక్ర 
నభ్యులు మూకుమ్మడి రాజీనామా చేయడం 
వారి రాజకీయ దివాళకోరుతనానికి నిద 
ర్భనమని కాం గెస్‌(ఐ) వర్కింగ్‌ కమిటీ 
అభివ్లర్థించింది. (ఆం ప్ర 29789) 

రాజకీయ దురుద్దేశం వ. raajakiiya 
duruddeeS am రాజకీయంగా ఎదుటివా 


300 


రాజకీయ నాయకత్వం వి. 


రాజకీయ పరిణామం వి. 


రాజకీయ పరిశీలకుడు వి. 


రికి హాని కలింగించాలనే చెడు ఆలోచన 

political motive పతిన్నక్ష నభ్యులు 

నేడు లోక్‌సభో సభ్బత్వాలకు రాబజీనామూ 

చేయడం రాజకీయ దురుద్దేశంతో కూడిన 

ఎన్ఫికల స్రంట్‌గా ఎ.ఐ.ఎ.డిం.ఎం. కె (ప్రధాన 
డ్డ 

కొర్చుదర్భి జయలలిత ఖండించారు. (ఆం. ప్ర 


25 7.89) 


రాజకీయ నాటకం వి. raajakziya naa- 


Takam కేవలం రాజకీయ ప్రయోజనాలు 
లేదా ప్రచారంకోసం చేసే పని లేదా 
చూపే ప్రవర్తన political drama 
or stunt అనంతృప్తీకీ లోహైనళట్టుగా కని 
వంచిన ప్రాఫెనర్‌ ఎన్‌. జు రంగా మాట్లా 
నాటకం 
అభివుద్ది నిరోధక చర్చగా వర్ణించాడు. (ఆం 


ప్ర. 25 7.89) 


డుతూ (సతివక్షాల రాజకీయ 
(oe 


raajakt- 
iya naayakatvam ఒక పార్టి లేదా 
గ 9 
కొన్ని పార్టీల సభ్యులు ముఖ్యపాత్ర వహిం 
చటం political leadership మీర 
ట్‌లో ఇటీవల మతకలహాలకు పోలఠలీను అధి 
కారులకన్నా రాష్ట్ర “రాజకీయు నాయ 
కత్యానిదే” వధాన బాధ్యత అని ఆయన 
ఆరోపించారు. (ఈ 26687) 
raajaki- 
ya parriNaamam రాజకీయ రంగంలో 
వచ్చిన మార్పును సూచించే సంఘ 
టన political development పార్ట్‌ 
(EA) 
నాయకత్వం అవలంబిస్తున్చ పార్తీ వ్యతిరేక 
(పభుత్వ వ్యతిరేక విధానాల వ్వ వినీగి 
వేసారి కొందరు అధికార ప్తార్రకి. దూర 
మవడానికి అప్పుడే న్లిర్ధయం తీనుకున్హట్లు 
£2 ధా 
ఇటీవల మండలంలో జరుగుతున రాజకీయ 
పరిణామాలవల్ల తెలుస్తోంది. (ఆం. (ప. 3.7.89) 


raajaki- 


iya paris iilakuDu రాజకీయ రంగంలో 
జరుగుతున్న సంఘటనల్ని పరిణామాల్ని 
నిష్పక్షపాతంగా విశ్లేషించి చూసే నిపు 
ణుడు political observer ఎన్సికల్లో 
పార్ట్‌ విజయవకొశాల్చి ఈ వరిణామాలు 
ఎంతవరకు దెబ్బ తీస్తాయనేది వేచి చూడా 
లిన విషయమేనని రాజకీయ పరిశీలకులు 
భావిస్తున్నారు. (ఈ 171 89) 


రాజకీయ పరిష్కారం వి. raqjaknya 
parnrSkaaram ఘర్షణల్ని అంతమొుందిం 
చటానికి బలప్రయోగం కాకుండా సంబం 
ధిత రాజకీయ పక్షాలు కలిసి చర్చించి 
కనుగొనే సామరస్య పద్దతి political 
solution కంబోడియా సమస్యను (పస్తా 
విన్తూ, దీనికి రాజకీయ వరిష్కారమే నరైన 
దని, చెనా-సోవియటొలు అంగీకరించాయని 
ఆయన తెలిపారు. (ఆం ప్ర 185.89) 


రాజకీయ పోరాటం వి. 7246240228 2- 
pooraa Tam "సైద్దాంతిక పరమైన పొల 
నాపరమైన ఆధిక్యంకోసం జరిగే ఘర్షణ 
political struggle వైనాపై వట్టు 
కోనం జరుగుతున్న రాజకీయ పోరాటం 
బుధనారం బాగా ఊపందుకొంది. (ఈ 


25 5 89) 


రాజకీయ ప్రత్యామ్నాయం వి. raajakn- 
ya pratyaamnaayam (ప్రజలు ప్రస్తుతం 
అధికారంలో ఉన్న పార్టీ లేదా పార్టీల కూట 
మిని తొలగించాలనుకున్నప్పుడు దాని 
స్థానంలో అధికారం చేపట్ట గలిగినంత 
శక్తి సామర్థ్యాలు కలిగిన మరో పార్టీ 
లేదా పార్టీల కూటమి political 
alternative దేశ రాజకీయరంగంలో 
చాలకాలం తర్వాత కాంగెస్‌(ఐ పార్టీకి 
రాజకీయ (పత్యామ్మాయం రూపుదిద్దుకుం 
ద్‌ని శీ నీంగ్‌ అన్నారు. (ఆం ప్ర 5.789) 


రాజకీయ రాజధాని వి 


రాజకీయ ప్రదర్శన . వ్‌; raajaktiya 


pradarSana పార్టీలు తమ రాజకీయ 
ఉదేశాలకు మదతుగా నిర్వహించే ధర్నా 
య. అ 

లేదా ఊరేగింపు వంటి కార్యక్రమం 
political demonstration రాజు 
ధానిలో రాజకీయ ప్రదర్శనలను నిషేధించి 
నట్టు (పభుత్వం మొచ్చారించింది. (ఆం. ప్ర. 


17 8 89) 


రాజకీయ బందీ వి. raajakuya banda 


చూ. రాజకీయ ఖైదీ ; (పతిప్తాలతో 
వేగిరం శాంతి చర్చలు జరపాలను (ప్రయ 
త్ర్రంతో బంగ్లాదేశ్‌ ఆదివారంనాడు మలో 
ఆరుగురు రాజకీయ బందీలను విడుదల 


చేసీంది. (ఉద 2212 87) 


రాజకీయ రంగు వి. 72466472౪6 rangu 


ఒక సంఘటనని లేదా సమస్యను అవస 
రంలేకున్నా రాజకీయ దృష్టితో చూడటం 
political colour వ్రతిదానికీ రాజు 
కీయ రంగు పులమడానికి బదులు వప్పార్ట 
అభికారంలో ఉన్నా స్వేచ్చగా బుధులు నిర్వ 
ర్రించుకోవడానికి అవకాశం కల్పించాలని (శ్రీ 
రామారావు కోరారు. (ఆం జ్యో. 22.488) 

raaqakiuya 
raqadhaani (పరిపాలనా పరంగా రాజ 
ధాని కాకపోయినప్పటికీ) అన్ని రాజకీయ - 
పార్టీల కార్యకలాపాలకు, వ్యూహరచనకు 
కేంద్రంగా ఉన్న ప్రదేశం political 
capital విజయవాడ రాజకీయ కార్చు 
కలాపాలకు కీలకస్తానమై రాష్ట్ర రాజకీయ 
రాజధానిగా పరిగణేంచబడుతోంది. (ఆం. ప్ర 


21.10 87) 


రాజకీయ లిటిగెంటు వి. raajaki- 


ya 8862 Tu ప్రజోపయోగం పేరిట 
ప్రభుత్వ కార్యకలాపాలను ఎదుర్కొ 
నేందుకు న్యాయస్థానంలో అదేపనిగా 


కేసులు నడిపే వ్యక్తి political 
litigant న్యాయమూర్తులు రిట్లు అను 
మతించి రాజకీయ లిటిగెంట్లకు అనంకల్చి 
తంగానైనా పండుగ చేసుకునే నందిచ్చారు. 


(ఈ 5.1.88) 


రాజకీయ వర్గాలు వి. (బ. వ.) Taajaku- 
ya vargaalu విభిన్న రాజకీయ పార్టీలకు 
చెందిన (ప్రముఖ) వ్యక్తులు political 
circles లోక్‌ దళ్‌(బి), బి జె షి తో 
కలిసీ సంకీర్ణ (పభుత్యం ఏర్పాటు చేన్తుందా 
లేక సొంతంగా [ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా 
అన్హ విషయమై శుక్రవారం రాజకీయ వర్గాల్లో 
బోరుగా చర్చలు కొనసాగాయి. (ఆం జ్యో 


20 6.87) 


రాజకీయ వాతావరణం వి. raajakziya 
vaataavaraNam రాజకీయ కార్యకలా 
పాల స్థితి political atmosphere 
నేషనల్‌ (ఫ్రంట్‌ నాయకుల ఆగముకడో 
రాజధానిలోని (పతినక్ష శిబిరాలలో రాజకీయ 
నొతావరణం వేడెక్కింది. (ఆం. భూ. 2911.89) 


రాజకీయవాది వి. raajaktiyavaad: రాజ 
కీయాలలో ఏదో ఒక పార్టీ కార్యక్రమాల్లో 
చురుగ్గా పాల్గొనే వ్యక్తి pOlitician 
రాజకీయవాదులను గవర్భర్లుగా నియమించ 
రాదన్న నర్మారియా కమీషన్‌ సీఫారనులను 
కేంద్రం నిర్భీతిగా ఉల్హంఘించిందని విమ 
ర్భించారు. (ఆం ప్ర 5.789) 


రాజకీయ వారసుడు వి 7260620106 
vearnsuDu రాజకీయాలలో నుంచి ఒక 
ప్రముఖ వ్యక్తి నిష్క్రమణ తర్వాత అతని 
అధికారాలను, బాధ్యతలను _ స్వీకరించ 
టానికీ యోగ్యుడైన వ్యక్తి political 
heir తన కుమారుడు శ్రీ బాలక్షష్ణ తన 
రాజకీయ వారనుడని కూడా (ప్రకటించారు. 
(ఆం. భూ 29.87) 


రాజకీయ విశ్వాసం పః 


రాజకీయ శత్రువు వి. 


రాజకీయ సంక్షోభం ah 


రాజకీయ విలువలు ఏ.(బ.వ.) raa- 


jaknya wluvaly రాజకీయాల్లో పాటిం 
చాల్సిన నైతిక ప్రమాణాలు political 
values ప్రతిరోజూ రాజకీయ విలువల 
గురించి మాట్లాడే సైతిక హక్కు 
ఎక్కడదని (సళ్చించారు. (ఆం. ప్ర 29.7.89) 
raajaknya 
viSvaasam ఒక నిర్దిష్ట రాజకీయ సిద్దాం 
తంపైన ఉన్న ఖచ్చితమైన నమ్మకం 
political belief చైనాలో స్తంభించి 
పోయిన అదిక వ్యవస్టను చక్క దిద్దడానికి 
(వయోగవాద దృష్టితో డెంగ్‌ జాయావోసింగ్‌ 
ఈ చర్చ తీనుకున్హారే తప్పు ఏదో ఒక రాజ 
కీయ విశ్యాసంతో తీనుకోలేదన్హు విషయం 
ఇప్పుడు స్నష్ష మైంది. (ఆం. ప్ర 218.89) 


రాజకీయ శక్తి వి. 7662%22౪4 $akti సమ 


కాలీన రాజకీయాలను ప్రభావితం చేయగ 
లిగిన సామర్థ్యం ఉన్న ఫారీ political 
(<3) లు 
force తెలుగు దేశం పార్టీని జాతీయ నాయి 
రాజకీయ శకిగా తీర్చి దిద్రేందుకు కృషీ 
జాతా య 

చేయాలని ముఖ్యమంత్రి వీలుపు ఇచ్చారు. 
(ఆం ప్ర 21889) 

raajakiya 
త 2౫474 ఒక వ్యక్తిని రాజకీయంగా అణచి 
వేయాలని నిరంతరం ప్రయత్నించే ప్రత్యర్థి 
political enemy జియోాడల్‌ హక్‌ 
తిరిగి సంవత్సరం తర్వాత తన రాజకీయ 
శత్రువులకు గుబులు పుట్టించ బోతున్నారు. 
(ఆం ప్ర. 178 89) 

raajakiiya 
sankSoobham పాలక ప్రతిపక్షాల మధ్య 
రాజకీయ ఘర్షణ తీవ్రస్తాయికి వెళ్ళిన 
ఫలితంగా అనిశ్చిత, అస్తవ్యస పరిస్థితు 

- ఠా 

లేర్పడటం political crisis బంగాదే 
శ్‌లో రాజకీయ నంక్షోభం తొలగించటానికి 


వీలుగా చర్చలు జరపాలన్న బంగ్లా (పభుత్వ 
(ప్రతిపాదనను రెండు (వధాన (వతిపక్షాలు 
తిరన్క రించాయి. (ఆం ప్ర 25789) 
రాజకీయ సంఘరణ వి. raqakiya 
sangharSaNa "భిన్న రాజకీయ సిద్దాం 
తాలు అనుసరిస్తున్న పక్షాల మధ్య ఆధిప 
త్యంకోసం జరిగే పోరాటం political 
conflict నక్షలెట్టకూ, రాష్ట్ర ప్రభుత్యానికీ 
మధ్య జరుగుతున్న రాజకీయ నంఘర్షణలో 
ఎవరిది గెలువు, ఎనరిది ఓటమి అని ఆలో 
చించకుండా ఉండలేము. (ఆం. ప 18789) 


రాజకీయ సన్యాసం వి, raajakzi- 
ya sanyaasam (క్రియాశీల రాజకీయా 
లలో నుంచి శాశ్వతంగా _వైదొలగటం 
retirement from politics రాజు 
కీయ నన్వానం తీనుకోవలనీన (శ్రీ నాదెండ్ల 
భాన్మ రరావు కొం గెస్‌ పార్టీలో చేరడం 
హస్యాన్సదంగా ఉందని శ్రీ రెడ్డి అన్నారు. 
(ఆం. ప్ర 18.589) 

రాజకీయ స్టంట్‌ వి. raajakirya sTanT 
రాజకీయ ప్రయోజనాలకోసం ఇతరులను 
మభ్య పెట్ట ఎత్తుగడ political stunt 
వచ్చే ఎన్టికలను దృష్టిలో ఉంచుకొని (పతి 
పక్షాలు ఆడుతున్న రాజకీయ స్టంట్‌ ఈ 
తతంగం అని కొం[గెస్‌ నభ్యులు పేర్కొ 
సారు, (ఆం (ప 25.7.89) 

రాజకీయ హత్య వి. raaaknya hatya 
రాజకీయ కక్షల కారణంగా చంపటం 
political murder బెంగాల్‌లో రోజు 
రోజుకీ రాజకీయ హత్వలు పెరిగి పోతు 
న్నాయని ఆయన పేర్కొన్నారు. (ఆం ప్ర 
5.7.89) 

రాజకీయ హస్తం వి. 7664602286 hastam 
రాజకీయవాదుల ప్రమేయం political 
hand ఇటీవల జరిగిన ఒక హత్పకు 


రాజకీయ రంగు వులమడంతో దీని వెనుక 
రాజకీయ హస్తం ఉందని ... అనుకుంటు 


స్టారు, (ఆం భూ 21.388) 


రాజకీయాస్త్రం వి. raajakiyaastram 


రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయో 
గించే ఆయుధం political weapon 
మాజీ కేంచ మంతి ఏర్పాటు చేయతల 
పెట్టిన “ఫోరం” రాజకీయ ప్వార్రీగానీ, రాజు 
కీయ ఆన్ర్రంగానీ కాదనీ, కొం(గెస్‌ నుండి 
నస్పెండయిన రాజ్బనభ నభ్యుడు శ్రీ నత్వ 
పాల్‌ మాలిక్‌ అన్నారు. (ఆం. జ్యో 14987) 


రాజధాని వి. 7246622427 పరిపాలనకు 


కేంద్రంగా ఉండే నగరం; ముఖ్యపట్టణం 
capital కేంద్రం ఏ (వతిషక్ష రాష్ట్ర (ప్రభు 
త్వొన్హైనా బర్తరఫ్‌ చేస్తే ఆ మరునటిరోజే 
(పతిషక్షాలు రాజధానిని ముట్రడించగలవని 
హర్యానా ముఖ్యమం(ి వొచ్చురించారు. (ఆం 


ప్ర 26889) 


రాజనీతిజ్ఞత వి raajaniutijnata రాజకీ 


యాలను నడపటంలో ఉన్న నేర్పు లేదా 
ప్రావీణ్యం political wisdom ... 
జయవర్హనే ధైర్యసాహసాలు, రాజనీతిజ్ఞతే కొర 
కాలని భారత (వధాని oe (పశం నించారు. 


(ఆం భూ 141089) 


రాజభాష వి. 72404ల%4452 పరిపాలనాది 


రంగాలలో దేశం మొత్తానికి (పొతినిధ్యం 
వహిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన 
భాష national language రాష్ట్రాలు 
న్యచ్చందంగా హిందీని రాజభాషగా అంగీక 
రించేలా (ప్రయత్సిస్తామని, బలవంతం చేయ 
బోవుని ఆయన అన్నారు. (ఉ 8787) 


రాజీ వి. raajut పరస్పరం వ్యతిరేకమైన 


వ్యక్తులు లేదా సంస్తలు తమ పట్టుదలలు 
కొంత వదులుకొని ఇచ్చి పుచ్చుకునే 
ధోరణితో వ్యవహరించటానికి అంగీకరిం 


చటం Compromise ఇప్పుడు రష్పా 
చైనా రెండూ కలసి ఉత్తర కొరియా మీద 
ఒత్తిడి తీనుకు వచ్చి దక్షిణ కొరియాతో 
రాజీకి ఒవ్పించవచ్చు. (ఆం భూ 25589) 
రాజీనామా వి. 
విని వదలి పెడుతున్నట్లు తెలుపుతూ సమ 
ర్సించే లాంఛన పత్రం resignation 
ముదగడ పద్మ నాభం రవాణా మంతి సద 
వికీ చేనీన రాజీనామాను గవర్దుర్‌ నేడు 


raaunaamaa పద 


ఆమోదించారు (ఆం ప్ర 20488) 
రాజ్యంచేయు (క్రి. raajyamceeyu (దేశా 
ధినేతగా) పరిపాలన చేయు to rule 
చెకొస్తవేకియాలో పద్దెనిమిదేళ్ళు రాజ్యంచే 
నిన గుస్తావ్‌ వాసాక్‌ స్థానే మిలోప్‌ జేక్ట్‌ 
నాయకుడనాడు, (ఈ 291287) 
రాజ్యమేలు క్రి raajyameelu చూ. రాజ్యం 
చేయు. (ప్రస్తుతం వివిధ దేశాలలో రాజ్ఞమే 
లుతున్హు నియంతలందరూ ఎన్ఫి కల్లు అ 
న్తామని, (పజాస్యామ్యాన్ని పునరుద్దరిస్తా మని 
అంటూనే నిరవధికంగా అధికొరంలో కొనసా 
గుతున్నారు, (ఆం ప్ర 111287) 
రాజ్యసభ వీ! raajyasabha భారత 
పార్లమెంట్‌ లో పరోక్ష పద్దతిలో ఎన్నికైన 
సభ్యులతో కూడిన ఎగువసభ 1pper 
house గుజరాత్‌ నుంచి రాజ్యసభకు 
తిరిగి పోటీ చేయడానికి కేంద వాణిజ్య 
మంతి థ్రీ వీ. శివశంకర్‌కు కొం[గెస్‌(బ) 
టికెట్‌ లభించింది. (ఆం ప 7787) 
రాజ్యాంగ అవతౌరిక వి. rAaajyaanga 
౧౮22267246 రాజ్యాంగంలోని ముందు 
మాట preamble రాజ్యాంగ అవతా 
రిక చదువుతూ రామారావు తన (పనంగం 
మొదలు పెట్టారు. (ఈ 29787) 
రాజ్యాంగం వి. 7206006228 272 (పజల 
హక్కులు, (ప్రభుత్వ అధికారాలు, బాధ్య 


304 


రాజ్యాంగబద్దం చః 


రాజ్యాంగ 


రాజ్యాంగ ఐధి వి 


రాజ్యాంగ విరుద్దం ప్ప 


తలు మొ. నిర్దేశిస్తూ ఒక దేశం 
రూపొందించుకున్న లిఖిత నియమావళి 
constitution రాజ్యాంగంలోని 263 
అధికరణం కింద ఈ మండలులు స్వయం 
(పతిపత్తి గలవిగా వుండాలని అన్నారు. (ఆం 


ప్ర 224 88) 


రాజ్యాంగ నిబద్దత వి. raajyaanga nr 


baddhata రాజ్యాంగం ప్రకారం గుర్తింపు 

constitutional validity పంచా 

యితీ నంనలకు రాజ్యాంగ నిబద్దత కల్పించా 
వ చా 

లన్నారు. (ఈ 5589) 

raajyaangabad- 

dham 


ఉండటం Constitutional రాజ్యాం 


రాజ్యాంగానికి అనుగుణంగా 


గబద్దంగా వెల్లడికాదగిన నిజాలు. (ఆం. ప్ర 
25 4.89) 

యంత్రం వి. raa- 
jyaanga yantram రాజ్యాంగం (పకారం 
నడిచే (ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థ 
state machinery అయితే రాష్ట్రం 
లోని రాజ్యాంగ యంత్రం విఫల మైందిని, స్త 
ఇతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని 
గవర్హర్‌ తన నివేదికలో సృష్టం చేశారని 
హోంమంతివారితో అన్నారలు. (ఆం. భూ. ) 
raajyaanga vid- 
hz రాజ్యాంగంలో నిర్చేశించిన బాధ్యత 
constitutional duty రాజ్యాంగ 
విధికి అనుగుణంగానే ఆయా రాష్ట్ర (సభు 
తాలు పంచాయితీ చట్టాలను రూపొందిం 


చుకున్తాయి (ఈ 55తి9) 

Traajyaanga 
uruddham రాజ్యాంగ వ్యతిరేకమైనది, 
unconstitutional తన (వభుత్తం 
విషయంలో గవర్దర్‌ ఇచ్చిన “రాజ్యాంగ 


విరుద్ద నలహా” పై ఎటువంటి చర్యా తీను 


కోరాదని తాను రాష్ట్ర వతిని కోరినట్టు ముఖ్య 
మంతి తెలిపారు. (ఆం ప్ర. 2.489) 
రాజ్యాంగ వ్యవస్థ af 
vyavastha రాజ్యాంగం ప్రకారం ఏర్పాట 
యిన సంస్థ constitutional body 
దురద్భష్టవశాత్తు ఈసభ ఒక నిరుపయోగ 
మైన రాజ్యాంగ వ్యవస్థగా మిగిలిపోయింది. 
ఇప్పుడు దీనికి (ప్రజాాపాతినిధ్ధ లక్షణాలు 
లేవు. (ఆం ప్ర. 25.7 89) 

రాజ్యాంగ సంక్షోభం వి. TIajyaanga 
sankSoobham రాజ్యాంగ నియమాలను 
ఉల్లం ఘించటంవల్ల చట్టపరంగా ఏర్పడిన 
గందరగోళ పరిస్థితి constitutional 
crisis లోకాయుక్తగా రాష్ట్ర ప్రభుత్యం 
నూచించిన వ్యక్తిని నియమించేందుకు నిరాక 
రించడం ద్యారా గవర్డర్‌ అనొంఛనీయ వివా 
దొన్లి, రాజ్యాంగ నంక్షోభాన్చి సృ ష్షీంచారిని 
(పతిషక్షనాయకుడు రాష్ట్ర పతికి విన్హువిం 
చారు. (ఈ 26 4.88) 

రాజ్యాంగ సవరణ బిల్లు వి. 7240- 
jyaanga savaraNa billu రాజ్యాం 
గంలో మార్పులు చేయటానికి ప్రతిపా 
దించే ముసాయిదా 6౦15104012] 
amendment bill పంచాయితీ నగర 
పాలక నంస్థలకు నంబంధించిన రాజ్యాంగ 
సవరణ బిల్లులను శుక్రవారమే ఓటింగుకు 
పెట్టడానికి (వతివక్తాలు (పయత్తించాయి. 


raajyaanga 


(ఆం భూ 19889) 

రాజ్యాంగ స్ఫూర్తి వి raajy- 
aanga sphuurti రాజ్యాంగం (పతి 
ఫలించే భావం Spirit of the 
constitution హర్యానా నాగాలాండ్‌ 
ఎన్చికల (పచారాలలో బెనీఆర్‌ వేరాటు ఉద్బ 
మాలను బలవరిచారన వ్యాఖ్యానించి బూటా 
నింగ్‌ రాజ్యాంగ న్ఫూర్తికే విఘాతం కలిగిం 
చారని ఎల్‌. కె. అద్వాని విమర్భించినవుడు 


=.» (ఈ 81287) 


రాడికల్‌ వి. 


రాజ్యాంగేతర శక్తి వి. raaqjyaangeetara 


$akt చట్టపరంగా అవసరమైన పదవి 
ఏదీ లేకపోయినప్పటికీ అపరిమితమైన అధి 
కారాలు చలాయించే వ్యక్తీ eXtra 
constitutional authority or 
power రాజ్యాంగేతర శక్తిగా తయారైన శీ 

అవినీతి పనులను వెల్డడించిన శ్రీ ఇ. 
పై చర్చ గైకొనడం ద్యారా ముఖ్యమంత్ర 
తన నియంతృత్స్య బంధు, పీతి విధానాలను ' 
చాటుకున్నారని విమర్శించారు." (&. 17.187) 


రాటుదేలు §. raaTudeelu (సుదీర్హ 


అనుభవం ఫరితంగా) వ్యక్తిత్వం లేదా 
నైపుణ్యం బాగా పదునెక్కి బలోపేతం 
ఆగు. to get toughened or 
matured స్తున్సర్తు కాలం గడచిన కొద్దీ 
గ య 
రాటుదేలుతుంటారు. (ఆం. భూ. 20489) 


రాడార్‌ వి. 72౬0447? విమానాలు, నౌకలు 


మొ. వాటి ఉనికి, కదలికలను కంటికి కన 
పడనంత దూరంలో ఉన్నప్పుడే గమనించి 
తెలియజేసే సాంకేతిక వ్యవస్థ radar 
దాడి జరుగక ముందే మినిఠ స్థావరాలపై 
అమెరికా దాడి చేయబోదని, దాడికి నన్ఫా 
హంగా రాడార్‌ను అమెరికా నౌకలపై 
గురిపెడిలే మాతం దెబ్బతీస్తామని శ్రీ వీన్‌ 
బెగ్గర్‌ అన్నారు. (ఆం ప. 16.7.87) 
raaDikal విప్రవ ఖావ 
జాలం ప్రాతిపదికగా నడచుకొనే యువ 
(సాధా. విద్యార్థి) రాజకీయవాది 
radical రాడికల్ళొపట్ల కఠినంగా వ్యవ 
హరించవలనీన నమయం ఆనన మైందోని 
ఆయన అన్నారు. (అం. ప్ర. 218.87) 


రాణీంచు క్రీ. 7464072764 ఒక రంగంలో తన 


ప్రతిభా పాటవాలను సమర్దవంతంగా నిరూ 
పించు 10 Shine, succeed ఇంగ్లాం 
డ్‌లో నన్‌డేలీగ్‌ పోటీల్లో ఎస్‌క్స్‌- కెంట్‌ జుట్టు 
మధ్య మ్యాచ్‌లో మార్క్‌వాఫ్‌ రాణీంచాడు. 


(ఆం. ప్ర 25.489) 


రాయబారం వి. 
వర్గాల మధ్య సయోధ్యకై చా (ప్రయత్నం 


రాతపరీక్ష వి. raatapariikSa పోటీ పరీ 
క్షల్లో (పశ్నాపత్రంలోని (పశ్నలకు రాసిన 
ee ఆధారంగా అభ్యర్థుల (పతి 
భని నిర్ణయించే పద్ధతి (మౌఖిక పరీ 
క్షకన్నా “ధిన్నమైనది) written test 
తొలుత అభ్మొడ్డులందరికీ రాతపర్డ్‌క్ష ఉంటుం 
దన్మీ ఎస్‌. ఇ ఆర్‌ టి వారు 85 
మార్కుల (పశ్చావ్యతం సీద్దంచే నీ పంపుతా 
రన, మిగతా 15 మార్కులు మౌఖిక. పరీక్షకు 
కేటాయించినట్టు మంతి. చెప్పారు. (ఆం. ప్ర 


29.4.89) 


రాద్దాంతంచేయు (క్రి. raaddhaantam- 
ల (ఒక విషయం; ప్రై పెద్దగా గొడ 
వచేయు to raise hue and cry 
సోనియా గాంధీ ఏదో అ అన్హదని ఉ పేంద 
ఆయన పార్టీ వాళ్ళు లేనిపోని రాద్దాంతం 
చేయడం తప్పని ఆయన అన్నారు. (ఈ. 


29.12.87) 


రాబట్టు క్రి. raabaTTu (డబ్బు, సమా 
చారం మొ) ప్రత్యేకమైన ప్రయత్నం 
ద్వారా ఇతరుల నుంచి (గహించు to 
extract, gather అమెరికా రక్త 
ఆయుధ సాంకేతిక వరిజ్ఞా 
నొనికి నంబంధించిన కీలక సమాచారాన్సి 
వైనా ఏజెంట్లు డబ్బిచ్చి వ 
లేక రహన్వుంగా రాబట్టడమో చేస్తు స్తున్సుదని .. 
బెబుతున్నారు. 


రహన్యాలు, 


raaya baaram భిన్న 


mediation, negotiation శ్రీ 
అజిత్‌ సింగ్‌ను తమ పార్టీలో చేరనల 
నీందిగా కొంగెస్‌(ఐ) వారు కూడా పదేవదే 


రాయబారాలు పంవుతున్నారు. (ఆం. భూ. 
245.89) 
రాయబారకార్యాలయం వి. raaya- 


306 


రాయబారి వి, 


రాయితీ ద. 


రాష్ట్ర పతిపాలన వి. 


రాష్ట్ర ప్రతిపత్తి వ. 


baarakaaryaalayam విదేశ రాయ 
బారి, అతని సిబ్బంది పనిచే స్థలం 
embassy భ్యదతా చర్భల్లో టన 
టైనా పొరామిలిటరీ దళాలు నేడు అమె 
రికా రాయబారకార్యాలయాన్చి చుట్టుముట్లె 
నిఘా ఉధ్భతం చేశారు. (ఆం. ప్ర 3.7.89) 

raayabaari. విదేశంలో 
తమ దేశ కార్యకలాపాలను నిర్వహించేం 
దుకు ప్రత్యేకంగా నియమించిన ప్రభుత్వ 
(ప్రతినిధి ambassador భారత, నేపాల్‌ 
మైతీ ఒప్పందంపై నేపాల్‌ వైఖరికి నంబం 
ధించి సంపదింపులు జరపడానికి భారత 
రాయబారి అర్సింద్‌ దేవ్‌ను ఖాట్ళు ండదు నుంచి 
ఇక్కడికి వీలివీంచారు. (అం. (ప. ౩5.89) 


రాయకత్తీ వి. raayalTii ఒక వస్తువుని ఉప 


యోగించుకున్నందుకు చట్టపరంగా దాని 
హక్కుదారులయిన వారికి చెల్లించాల్సిన 
సొమ్ము royalty తమకు రాయ్యల్టీ చెల్తిం 
చనిదే దూరదర్భన్‌ కు రిలయన్స్‌ మ్యాచ్‌ల 
(వసారానికి అనుమతివమంటూ నా 
నంయుక్త నిర్వాహక కమిటీ (ఐ. వీ. జై. 
ఎం. న్నీ న్నష్షం చేనీంది. (ఆం. జ్యో. 159.87) 
724627౪726 కొన్ని వర్గా 
లకు ప్రభుత్వం కల్పించే (పత్యేక (ఆర్థిక) 
సౌకర్యం లేదా తగ్గింపు monetary 
Concession ఈ న్నిరయాలవ్వూ వర్తక 
వాణీబ్వ, రంగాలలోని వారికి 3౦కోట్ల రూపా 
యల కాహతీ లభిస్తుంది. (ఆం. (ప. 8.2.89) 


7665 Trapati- 
paalana రాష్ట్ర ee రద్దయినప్పుడు 
అక్కడ రాష్ట్రపతి పేరు మీద కేంద్రం నిర్వ 
హించే పరిపాలన 7694ల rule 
కర్టాటకలో బొమ్మై (పభుత్వాన్లి రద్దు చేసీ 
రాష్ట్ర పతిపాలన విధించారు. (ఆం. ప్ర 227.89) 
76 6౨ Trapratipatti 


(పత్యేక రాష్ట్ర్రం హోదా statehood 
డారిలింగ్‌కు రాష్ట్ర పతిపత్తి మినహా ఏదెనా 
దా వావి రా 
పశ్చిమ బెంగాల్‌ (పభుత్యానికి అంగీకారయో 
గ్యమేనని బను విలేకరులతో తెలిపారు. (ఈ 


22.7 87) 


రాస్తారోకో వి. raastaarookoo నిరసనను 
వ్యక్తం చేస్తూ ప్రదర్శనకారులు (ప్రధాన 

వాహనాలను నడవనీయ 
ఆపివేయటం rastaroko, 


రహదారిపై 
కుండా 

road blockade రాష్ట్ర రోడ్డు రవాణా 
సంస బన్ఫు ఛార్జీలను సెంచినందుకు నిరన 
నగా కాంగెస్‌(ఐబ్బ) పార అధ్వుర్భంలో నేడు 
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాస్తారోకో ఆందో 
ఫన్‌ విజయవంతమైంది. (ఆం ప్ర 612.88) 


రికార్డు వి. rkaarDxu (ఆటల పోటీల వంటి 
వాటిలో) అప్పటివరకు ఇతరులెవ్వరూ (ప్రద 
ర్మించనంత ఉన్నతమైన లేదా అధమ 
మైన స్థాయి record (as in sports 
etc.) గతంలో రికార్డు నెలకొల్చిన బల్సీం 
దర్‌ సింగ్‌ మాతం కాంన్య పతకంతో నంత్పప్తే 
పడాల్సి వచ్చింది (ఈ. 2.9 89) 


రికార్డుచేయు (కీ. rikaarDuceeyuy ఒక 
విషయం లేదా సంఘటనకి సంబంధిం 
చిన సమాచారాన్ని భవిష్యత్తులో ఉపయో 
గించెందుకు వీలుగా రాసిపెట్టు t0 
record (incidents, evidence 
etc.) ఈ “శిరోముండనం” వార్త వత్రికల కె 
కడంతో విజయవాడ అదనపు మేజిస్ట్రేట్‌ 
ఆ కేసులో సాక్ట్రాధారాలు రికొర్డుచేయడా 
నికి పూనుకున్నారు. (ఆం. భూ 14589) 

రిక్రిమినేషన్‌ పిటిషన్‌ వి. 
neeSan piTi5an ప్రతివాది తనపై ఆరో 
పించబడ్డ నేరాలను తిరిగి వాదిపై కోర్టులో 
ఆరోపిస్తూ చేసే అభ్యర్థన; ప్రత్యభి 
యోగం recrimination petition 


rkrimz- 


307 


రిక్రూట్‌ మెంట్‌ వి 


రిగింగ్‌ వి. 
* 


తెలుగు దేశం అభ్బార్ధి శ్రి వల్లభనేని తనకు 
yee తీర్తువచ్చి నప్పటికీ తెలుగుదేశం 
అభ్యర్థి శ్రీ బాఘరావును బైంన్నీకైన అభ్య 
నిగా యట జల్లా |పొజాప్ల 
అధ్యక్షుడు శ్రీ శీ పిన్సమనేని కోతేశ్యరరోవు 
రిక్రిమినేషన్‌ నీటిషన్‌ దాఖలు చేశారు. (ఆం 


భూ 29.687) 





రిక్రూట్‌ చేసుకొను (కీ rmkruu Tceesu- 


konu (ఉద్యోగాలలో) నియామకం చేసు 
కొను to recruit రేవుల్లో అత్యవసర 
సరుకులు కదిలించేందుకు అధికారులు ఎమ 
శైనీ నిబంధనల కింద బయటి కార్మి కులను 
రి(కూట్‌ చేనుకోవడం (ప్రారంభించారు. (ఆం 
భూ ౨౦ 4.89) 

rikruu T- 
72౭౫౭౯ ఉద్యోగంలో భర్తీ చేసుకోవటం 
recruitment నీకీందాబాద్‌లో ఆర్మీ 
ర్మికూట్‌ మెంట్‌, (ఈ. 18687) 

rigging ఎన్నికలలో దొంగ 
ఓట్లు వేయటం Iigging (as in 
elections) ఈశాన్య రాష్ట్రాలలో రిగ్గింగ్‌ 
నిరోధించడానికి ఎన్ఫికల నిబంధనలు మరింత 
కట్టుదిట్లం చేశారు. (అం. భూ 224.89) 


రిజర్వు ఖా రెస్టు వి. rijarvu (64763 Tu 


(అటవీ సంపదను కాపాడటం కోసం) 
చెట్టు నరకటం, వేట వంటి కార్యకలా 
వ న్‌ షధిస్తూ (పభుత్వం (పకటిం 
చిన అటవీ ప్రాంతం 1656176 forest 
రిజర్వు ఫారెస్టు (ప్రాంతాల నుంచి అటవీ 
నంవదో అక్రమ రవాణాను అరిక క్రుందుకు 
రాష్ట (పభుత్వం పష 


(ఆం ప్ర 23.687) 


రిజర్వేషన్లు వి ( బవ.) 7JarveeSanlu 


ఉద్యోగాలు, సీట్లువంటి సౌకర్యాలలో కొన్ని 

అటడుగు వరాలవారికి (ప్రత్యేకించి కేటా 
లు [a 

యించటం reservations (గామ పంచా 


యితీ ఎన్ఫ్రి కలలో వెనుకబడిన తరగతులకు 
25 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర 
వెనుకబడిన తరగతుల నం న్తేమ నంఘుం 
విజ్ఞస్తి చేనీంది. (ఆం. జ్యో. 16.10.87) 


రెజిస్టరగు (క్రి. 7226762894 లాంఛనంగా 
నమోదు కావటం to be registered 
అప్పుటే నుండి (ప్రతియేటా నగటున 86 
నుంచి 100 శకేనుల దాకా రిజ్బస్టరవుతు 


స్థాయి, (ఆం. (పీ. 17.889) 


రిటర్నింగ్‌ అధికారి వి, 72 2272729 
26442277 ఒక నియోజక వర్గంలో ఎన్ని 
కలను నిర్వహించటానికి ఎన్నికల కమీషన్‌ 
తరపున నియమితుడైన ప్రభుత్వాధి 
కారి returning officer నామినేషన్ల 
ఉవనంహరణ రోజున నంబంధిత వ్యతాలు 
నమర్పించలేదన్దు కొరణాంగా రిటర్జింగ్‌ అధి 
కౌరులు ఆయా అభ్బర్హులకు హాన్తం గుర్తు 
కేటాయించలేదు. (ఆం. (పే. 13.11.89) 


రిటర్న్‌ ఎ వి. 72264728 ఆదాయపు 
పన్నుకి సంబంధించి (ప్రభుత్వానికి సమ 
ర్పించే వివరాలు (100006 tax) 
returns శ్రీ రామారావు వ్యక్తి గతం 
గానూ పొందూ అవిభక్త కుటుంబకర్త గానూ, 
1986-87 మదింవు నంవత్త రానికి గడువు 
లోపల కావాలని రిటర్ష్‌ దొఖలు చేయలేదన్ల 
ఆరోపణ పై “4. (ఆం. ప్ర 214.88) 

రిట్‌ పిటీషన్‌ వ. ౫7 ౭24 
(పభుత్వ చర్యలను సవాలు చేస్తూ (పాథ 
మీక హక్కుల రక్షణకై కోర్టులో దాఖలయ్యే 
అప్పీలు writ టి గ (గామ రక్షణ 
కమీటీలను ఏర్పాటు చేన్తూ జారీ అయిన 
(వ్రభుత్త ఉత్తర్వును నవాలు చేస్తూ ఒర్‌ 
రిట్‌ వీటీషన్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయ 
మూర్తి ఎబౌరకాకు స్వీకరించారు. (ఆం. భూ. 


315.89) 


308 


రిపోర్తరు ఏ9. 7220072274 పత్రికలకు 
వార్తలను సేకరించి పంపే ఉద్యోగి 
reporter నగరానికి చెందిన ఒక రిపోర్ర 
రుపై కొందరు దాడి చేయడంతో నిరనన 
వ్యక్తం చేస్తూ (పారంభోత్త్సవ కార క్రమాన్ఫి 
నగరానికి చెందిన వ్యతికా విలేకరులు బహి 
ష్కరించారు, (ఆం. భూ. 115.89) 


రిపోర్టు వి. ripoorT ఒక అంశం గురించి 
అధ్యయనం చేసిన తరువాత సమర్పించే 
పత్రం; నివేదిక report బోపోల్స్‌ రిపోర్టొపై 
పొర్ధమెంటరీ కమిట (అం. ప్ర. 66.87) 


రిఫరీ వి. 747౫ ఆటల పోటీలు నియమని 
బంధనల (ప్రకారం జరిగేటట్లు ప్రత్యక్షంగా 
చూస్తూ నిర్వహించే అధికారి referee 
జాతీయ రిఫరీలు ఐదుగురు ఈ టోర్హ మెం 
టులో మ్యాచ్‌లను వర్వవ్న్తీస్తారు. (ఆం. ప్ర. 
16.6.87) 

రిఫరెండం వి. 7౪27625427 ఏదైనా 
ముఖ్య మైన సమస్య లేదా ప్రభుత్వ ప్రతి 
పాదన పై ee మనోభావాలను బ్యాలెట్‌ 
ద్యారా సేకరించటం referendum 
తూర్చు రాష్ట్రంలో జరవదలచిన రిఫరెండం 
(ప్రతివాదన రద్దు చేయాలని, ఈ (పతిపాదన 
తమిళుల నాయం నృర్ధయాధికార వాక్కును | 
డల్ధంమీన్తున్సదోని నమావేశం తెలిపింది. (ఆం. 
భూ. 15.89) 


రిమాండు వి. 77242254 నేర విచా 
రణ కోసం నిందితులను నిర్బంధంలో 
ఉంచటం Temand సబ్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ 
నిందితులను అరెస్టు చేనీ జ్యూడి షియల్‌ 
రినాండ్‌కు పంపారు. (ఆం. భూ. 14.6.89) 

రిలీస్‌ కమీషనర్‌ వి. riliaf kamiiSanar 
తుఫాను మొదలైన వైపరీత్యాలు ఏర్పడి 
నప్పుడు ప్రజలకు సహాయ కార్యక్రమాలు 
నిర్వహించటానికి నియమించిన ప్రత్యేక 


అధికారి relief commissioner భార్‌ 
వర్గాలు, వరదల కారణంగా పంటలు కోలో 
యిన రైతులకు ఉచితంగా విత్తనాలు ఇనా 
లని వ్యవనాయ శాఖాధికారులు నిర్ణయించా 
రని రిలీఫ్‌ కమీషనర్‌ తెలిపారు. (ఆం భూ 


27 7.89) 


రిలీవ్‌ చేయు (క్రి. nlivceeyu ఉద్యోగిని 
పదవీ బాధ్యతల నుండి విడుదల చేయు 
to relieve వద్దాలుగు మందిని రిలీవ్‌చే 
యవలనీందిగా హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌, 
సూవరిండెంట్స్‌కు సైతం (ప్రభుతం ఉత్త 
రులు జారీ చేనీంది. (ఆం జ్యో. 246.87) 
రిలే వ. 7766 (పరుగు పందెం, ఈత 
మొ.) పోటీల్లో టీము సభ్యులు వంతుల 
వారీగా పాల్గొని పూర్తి చేయటం 112) 
ఇక 4100 మీటర్ల రిలేలో కార్స్‌, డాని 
ఎవరెట్‌, ఫ్లాయిజ్‌ పొయర్డ్‌, కొర్ట్‌ లూయిస్‌ 
బృందం 40.14 సెకెన్లతో (పథమ స్థానాన్ని 
సాధించారు. (ఆం ప్ర 21.9.89) 

రివర్‌ పోలీస్‌ వి. rv? pooliis నదీ 
ప్రాంతాన్ని పరిరక్షించటానికి ప్రత్యేకంగా 
ఏర్పాటు చేసిన రక్షక దళం 17ల 
police గంగానదిలో శవాలు, చెత్తా 
చెదారం వడవేయకుండా చూడటానికి “రివర్‌ 
పోలీస్‌” అనే (పత్యేక పోలీను దళాన్ని 
ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. (ఆం ప 
16 7.87) 

రివాజు వి. rwaqu చాల 
కాలం నుంచ జరుగుతూవస్తున్న సం(ప 
దాయం Customary or normal 
practice (ప్రతిసారి మారిన నాయకత్తం 
గత నాయకత్యాన్లి ఆడిపోనుకోవడం అని 
చోట్లా ఓ రివొజూ అయిపోయింది. (ఆం 


భూ 26489) 


రివిజను వి r౪4n౪ కేసును మళ్ళీ 


309 


విచారించటం TeVision అప్పీళ్ళ పేరిట, 
రివిజన్ల పేరిట న్యాయ స్థానాలకి రావాల్సిన 
అవసరం కూడా ఉండదు. (ఉ. 15.687) 

రీశేక్‌ వి. 712Te6k (సినిమా షూటింగ్‌లో) 
ఒక దృశ్యం సంతృప్తికరంగా రాలేదనిపిం 
చినప్పుడు తిరిగి అదే దృశ్యాన్ని మళ్ళీ 
చితీకరించటం ౫6126 సీనిమాల్లో మాది 
రిగా, రీ టుక్‌లు రాజకీయాల్లో కుదరవని రాష్ట్ర, 
ముఖ్యమంతి గుర్తించాలని... హితవు 
చెపారు. (ఈ 23.4 89) 

రీపోలింగ్‌ వి. 7120010222 (అక్రమాలు జరి 
గాయని నిర్దారణ అయినప్పుడు) ముందు 
జరిగిన పోలింగ్‌ రద్దు చేసి మళ్ళీ 
కొత్తగా నిర్వహించటం 169౦1128 246 
కేంద్రాల్లో రీపోలింగ్‌. (ఈ 231189 ) 

రుగ్మత వి. rugmata అనారోగ్యం లేదా 
సామర్థ్యం దెబ్బతిన్న స్థితి sickness 
ఈనాటి భారతదేశం రుగ్భతలైన మతమౌ 
ఢ్యానికీ, లంచగెండితనానికి ... (విశా. 
29.1087) 

రుచించు (కి. 7461264 (ఒక విషయం) 
మనసుకు నచ్చు t0 be relished or 
111566 తమకు విడివిడిగా 1500 డాలర్లు, 
నూధనమంతి ఒక్కరికే 2,500 డాలర్లు 
ఇవ్యడం ఆటగాళ్ళకు ని మాతం రుచించ 
లేదు. (ఈ. 18889) 

రుచమరుగు క్రీ. rucirmarugu అనుభవిం 
చటం అలవాటగు t0 be addicted, 
taste (power) అధికారం రుచిమరగిన 
వారికి అభికొర దాహం పెరిగినోగలదన్లు 
సత్యానికి యాభై తొమ్మిదవ రాజ్యాంగ సవ 
రణ బిల్లు ఒక శాస్త్రీయమైన ఉదాహరణ. 
(ఆం (ప. 17388) 

రుజువుచేయు (క్రై. rujuvuceeyu (ఒక 
విషయం) నిజమని సాక్ష్యాధారాలతో తేల్చి 


రుతుపవనాలు వి. 


చెప్పు, నిరూపించు 10 prove సీస్‌ 
ఆడిట్‌ బ్యూరొ నివేదిక ఈ విషయం రుజు 
వుచేనీందని జైపాల్‌ అన్నాడు. 
6.6.87) 

రుణగ్రస్తుడు వి. ruNagrastuDu చేసిన 
అప్పులు తీర్చ లేని పరిస్థితిలో చిక్కుకున్న 
వ్యక్తి debt-ridden person ఈ నహ 
కార వఠానులు రుణగ్రన్తులైన రైతుల ఇళ్ళ 
ముందువారిని అవమానపరచడానికి దండో 
రావేనీ వంట వాతలు, ఇంటి తలుపులు 
"పెరికి తీసుకుని పోవటం ఆంధధలో నర్షానా 
మౌన్గామయినది. (ఆం. ప్ర 26489) 
రుణపడు (క్రై. ruNapaDu (చేసిన సహా 
యానికి) కృతజ్ఞలై ఉందు to be 
indebted మొత్తం రాష్ట్రంలో కరువు 
అనావ షీ నివారణకు శాళ్ళుత (పొతిపదిక పై 
చర్చలు తీనుకుంటున శ్రీ రామారావుకు 
ఆంధ్ర (న్‌దేళ్‌ (ప్రజలు ఎంతో రుణపడీవున్నా 
రని ఆయన చెప్పారు. (ఆం జ్యో 3011.87) 


(ఆం. (ప్ర 


రుణపద్రాలు వి. (బ.వ.) TrUuNapatraalu 
అప్పును మంజూరు చేస్తున్నట్టుగా ప్రక 
టిస్తూ (బ్యాంకు వాళ్ళు) ఇచ్చే కాగి 
తాలు loan-certificates నిద్వావం 
తులెన యువకులకు, ఎకలాంగులకు ఈ 
నందర్భంగా రుణ వ్రాలు (ప్రదానం చేశారు 
(ఆం ప్ర 8589) 

రుణమేలా వి. ruNameelaa బహిరంగ 
సభలో మూకుమ్మడిగా బలహీన వర్గాలకు 
అప్పులు మంజూరు చేసే కార్యక్రమం 
loan-mela వివిధ పథకాల రూపంలో 
అప్పుటీకప్పుదు ఎప్పటికీ తిరిని చెల్లించలేని 
రుణాలు మంజూరు చేసీ రుణమేలాలు 
నిర్హహొస్తు న్నాయి. (ఆం ప్ర 26489) 

(బ.వ.) 


vanaalu వరాకాలం ఆరంభంలో మేఘా 


rutupa- 


310 


రూపకల్పన స 


లను మోసుకొచ్చే గాలులు ౧0.5002 
రుతుపవనాల కారణంగా ఆదివారంనాడు 
బావట్ల, మైదరాబాద్‌లలో మూడు సెంటీమీ 
టుర్ధ చొప్పున శ వర్గపాతం రికొధ్ధయింది. 


(ఈ 11989) 


రుద్దు శ్రీ. ruddy ఇష్టంలెని లేదా సంబంధం 


లేని విషయాన్ని బలవంతంగా అంటగట్టు 
to impose, hold responsible 
(wrongly) ఏ భాషనైనా బలవంతంగా 
త్త 


న్నష్టం 


రుద్దితే నమన్యలు ఉత్పన్సమవడం 
(ప్రయోజనాలు ఉండవని ఆయన 
చేశారు. (ఆం ప్ర 142 89) 


రున్వు (క్రివి. 74774 రాళ్ళు మొ. వస్తువులు 


(సాధారణంగా గాయపరిచే ఉద్రేశంతో) 
ఇతరుల వైపు విసురు 10 hurl (గౌమంలో 
నేడు పరస్తరం రాళ్ళు రువ్వుకుంటున్లు తెలు 
గుదేశం, కొర్మగెస్‌(ఐ) కార్భకర్తల గుంపును 
చెదర గొట్టడానికి పోలీనులు గాలిలో కాల్పులు 
జరిపారు. (ఆం ప్ర 211189) 


రూఢిలఅగు §. ruuDhaagu రుజావులతో 


తెలియు to become established 
or confirmed గతంలో కూడా కొల్లా 
పూర్‌ మాజీ శానననభ్యుడు .. ను వత 
మార్చడంతో జిల్లాలో నక్ష్యల్రెట్లు ఎంత 
నౌ తెగిన్తారన్మి వారి బలం వుంజుకున్హాదని 
రూఢిఅయింది. (ఆం ప్ర. 13689) 
ruupakalpana ఒక 
వస్తువు, ప్రణాళిక మొ. రూపొందించటా 
నికి ముందు దాని రూపురేఖలు, పనితీ 
రును గురించిన వివరాలతో ఊహాత్మ కంగా 
తయారు చేసిన పథకం design అర్జీ 
శ్రీవణే రూపకల్పన కేవలం ఒక సాంకేతిక 
(వదర్భన లాంటిది. ఇది నీయ సాం కేతిక 
(పసయత్త్సం మాత్రమేనని చర్చలలో అమెరికా 
నాయకులకు న్నష్షం చేసినట్టు వంత్‌ తెలి 
పొరు. (ఆం బూ 27.87) 


రూపుదిద్దుక్‌"ను (క్రి. ruupudiaddukonu 
స్పష్టమైన ఆకారం లేదా నిర్మాణం ఏర్పడు 
to take shape, be formed దేశ 
రాజధానిలో నెలకొన్స తాజా రాజకీయ 
వాతావరణం గురించి (ఫ్రంట్‌ నేతల నేత్త 
తృ్యంలో రూపుదిద్దుకున్న సంయుక్త కార్వాచ 
రణ పధకం గురించి వివరించినట్టు తెలి నంది. 
(ఈ 26.7.89) 

రూపుమాపు §. 7442 47242074 (సమ 
స్యను) శాశ్వతంగా తొలగించు 0 
remove, eradicate నక్సలైట్ల బెడ 
దను రూపవునూపడానికి ఆంధ్రపదేశ్‌ 
(పభుత్యం నమ కార్యాచరణ పథకాన్ని 


రూపొందించాలని ... వీలుపు ఇచ్చారు. 
(ఈ. 22.689) 
రూపొందించు కీ. ruupondincy 


(వస్తువు, పథకం మొ) తయారు 
చేయు 10 evolve మత నమన్వను 
పరిష్కరించటానికి ఒక నమ్యగ వ్యూహాన్చి 
రూపాందించుకోవాలని ... 
(ఈ. 28.6 89) 

రూలింగ్‌ వి. rUuUulng చట్టసభలో ఒక 
అంశం పై వివాదం చెల రెగినప్పుడు సభాధ్య 
క్షుడు చేసే అంతిమ నిర్ణయం లేదా ఇచ్చే 
తీర్పు ruling (by the speaker) 
మంత్రికి, (వతిషక్ష నభ్యులకు మధ్య తీవ్ర 
స్థాయిలో వాదోపవాదాలు జరుగుతుండగా, 
స్పీకర్‌ ఈ సమస్యపై పూర్తి స్థాయి చర్చ 


నూచించొరు. 


జరగాలని దూలింగ్‌ ఇచ్చారు. (ఆం ప్ర 19789) 
రెక్టర్‌ వి. rekTar విశ్వవిద్యాలయాలలో ప్రధా 
నంగా విద్యావ్యవహారాలను చూసే అధి 
కారి (ఉపాధ్యక్షులకన్నా ఒక మెట్టు కింది 
సాయి) rector (of a university) 
ఇక్కడ శ్రీ వేంక కేశ్యర యూనివర్సిటీ మాజీ 
ర్గెక్టర్‌, ఫాకల్తీ ఆఫ్‌ సైన్సస్‌ డీన్‌ (పొ ఫెనర్‌ 


రెగ్యులర్‌చేయు (కీ. 


వి. ఎస్‌. రామదానుకు అమెరికాలోని నటు 
మల్‌ ఫౌండేషన్‌ వారి వతకం అవార్డుగా 
లభించనున్హుది. (ఈ 21087) 

regyularceeyu 
(తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగుల 
సర్వీసులు) శాశ్వత (ప్రాతిపదిక మీద నియ 
మించటం ద్వారా చట్టబద్దం చేయు to 
regularize ఈ ఇంజనీరింగ్‌ సీబ్బంది 
నర్హీసులు రెగ్యులర్‌బే సే విషయంలో సరి 
యైన (శ్రద్ద వహపొంచటంలేదని _ఇంజన్సీర్థ 
సంఘం విచారం వ్యక్తం చేనీంది. (ఆం. భూ. 


3.12.87) 


రచ్చగొట్టు §. reccagoTTu 1. తమ 


మాటలు, చేతల దారా ఇతరులకి కోపా 
వేశాలు కలిగించి చెలరేగేటట్లు చేయు 
to provoke 2. ఉదేకం, ద్వేషం 
వంటి భావాల్ని మరింతగా పెంచు to 
incite, to fan (emotions etc.) 
నెలరోజుల్లో లొంగిపోవాలని నక్షలెట్టకు గడు 
వివ్వడం వారిని మరింత రెచ్చగొట్లడమేనని 
అభిప్రాయపడ్డారు. (ఆం. భూ. 3789) 


రెడ్‌ అలర్ట్‌ వి reD alarT తీవమైన 


హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు 
రక్షక దళాలను అప్రమత్తం చేయటం red 
alert రాజధానిలో గురువారం రాత్రి తీవ 
వాదులు రెండుచోట్ల నబ్‌ మిషన్‌ గన్ఫ్‌తో 
కాల్పులు జరవడంతో అధికారులు రెడ్‌ అల్బర్ట్‌ 
(ప్రకటించారు. (ఆం. జ్యో 26687) 


రెడ్‌క్రాస్‌ వి reDkraas ద్యుర్హటనలలో 


బాధితులకు సహాయం చెసే అంతర్జాతీయ 
సంస్త Red Cross జూఫ్తా తమిళులకు 
ఆహార పదార్థాలు బౌషధాలను తీనుకొని 
వెళ్ళిన భారత రెడ్‌క్రాస్‌ బృందంపై శ్రీ 
లంక సైనికులు ఆదివారం కాల్పులు జరి వి 
నట్టు ఇక్కడకు నమాచారం అందింది. (ఆం. 


భూ 30687) 


| 
॥ 


| 


రెడ్‌ కేపిజం వి 70 Teepijam 
ప్రభుత్వ కార్యాలయాలలో రూల్సు పేరిట 
జరిగే జాస్యం red tapism చెప్పులు 
అరిగేలా తిరిగితేగాని వనులు జరగడంలేదు. 
(పభుత్యంలో రెడ్‌లేవీజం ఎక్కువగా పెరి 
గిపోయింది. (ఆం. ప్ర. 24.489) 

'రెస్యూమ్‌ వి. 7664472 అభ్యర్థి అ్రర్లతలకు 
సంబంధించిన సమాచార సంక్షిప్త రూపం 
résumé ఒక ఉద్యోగానికి దరఖాన్తు చే సేట 
పుడు దాన్ని శాస్త్రీయంగా విశ్రేషణాత్యు కంగా 
తయారు చేయడం ఎంతైనా అవసరం. 
మీ బయోడేటా సారాంశాన్ఫ్రే “రెన్యూమ్‌” 
అంటారు, (ఈ. 30.9.89) 


రేకెత్తు (క్రీ reekettu (అనుమానం, అశాంతి 
మొ.) తలెత్తు t0 arise ఇప్పటికైనా 
కేంద (ద్రభుత్తం ఈ డిమాండ్‌ సాధనలో 
చొరవ తీనుకోకపోతే పారిశామిక అశాంతి 
రే కెత్తగలదని ఆయన హెచ్చరించారు. (ఈ. 
30.6.89) 
రేవు కార్మికులు వ. (బవ) 
నౌకాశయాలలో పని 
చేసే (ప్రధానంగా సరుకులు ఎత్తటం, 
దించటం పనివాళ్ళు 4001 workers 
'_ దేశవ్వాస్తంగా లక్రాపొతిక్రవేలమంది రేవు కార్మి 
' కులు మూడు రోజులుగా సాగిన్తున నమ్మె 
చట్రువిరుద్దమైనదిగా (ప్రభుత్యం బుధవారం 
నాడు (సకటించింది. (ఆం. భూ. 20.489) 


766౯౮౯ 


kaarmikulyu 


రేషన్‌ కార్డు వి. reeSan kaarDu చౌక 

| దుకాణాల నుంచి నిత్యావసర వస్తువులు 
పొందటానికి వీలుగా (పభుత్వం జారీ చేసే 
అర్హతా పతం ration card ఖమ్మం 
జల్లా తల్లాడ మండల పరిధిలోని అన్నారు 
గూడెం (గామానికి చెందిన 800 కుటుంబాల 
వారు తి నెలల [క్రితం రేషన్‌ కార్డుల కోసం 
దరఖాస్తు పెట్లారు. (ప. శ 10.10.87) 


రేసు వి. 7౭637 (గుర్రాలు, పడవలు, మొ. 
పందేలలో) నిర్ణిత లక్ష్యాన్ని ఎవరు వేగంగా 
చేరుతారన్నది తేల్చటానికి పెట్టే పోటీ 
race ఒ. కే డింగీ విభాగంలో టీ. వీ. ఎస్‌. 
రావణ్‌ (కోర్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ సెయిలింగ్‌ 
శ్రబ్ర్‌) మూడో రేనులో గెలిచాడు. (ఆం. ప్ర. 
287.89) 

రేసుకోర్సు వ 
పందాలు జరిగే చోటు race course - 
బెంగుళూరు లేసుకోర్సులో శిక్ష కుడిగా కొలం 


reesukoorsu గుర 


(ఆం. (ప. 22.489) 


రైతాంగం వి. raitaangam వ్యవసాయదా 
రుల సమూహం peasantry రైతులకు 
మేలు చేయడమే కేందం ధ్యేయమని రాజ 
కొంగెస్‌ నాయకులు పలువురు (వకటనలు 
గువ్పీస్తుండగా, గప్‌చిప్‌గా యూరియా ధర 
పెరుగుదలకు బందుకు అవకాశం ఇచ్చారో 
తెలియడం లేదని రైతాంగం వాపోతోంది. 


(ఈ. 6.10.88) 


రొటేషన్‌ పద్దతి వి. roTeeSan 2466424062 
(పదవి, అవకాశం మొ.) ఒక (క్రమంలో 
కాల నియమం (ప్రకారం ఒకరి తరువాత 
మరొకరికి వచ్చే 
system ... 


విధానం rotation 

ఛైర్మన్‌ వదవిని ' కూడా 
రొజేషన్‌ పద్దతిలో వారికి దక్క నీయాలి. 
(ఈ. 9.5.89) 

రోడ్డు రోమియో వి. r౧0DDu roomiyoo 
రోడ్డ మీద అమ్మాయిలను అల్లరి చేసే 
ఆకతాయి road romeo రోడ్డు రోమి 
యోల బారి నుండి కొపొడండి అంటూ 
విద్యార్దినులు చేనీన నినాదాలు సోమవారం 


పట్టణ వీధుల్లో ప్రతిద్దునించాయి.. (4 
4.10.88) 
రోయింగ్‌ వి. rooyimg పడవ పందెం 


rowing ఆసీయా రోయింగ్‌ (వడవ 


పందాలు) నిర్వహించే అవకొశొన్చి జంట 
నగరాలు చేజేతులా వదులుకున్హాయి. (ఆం 


ప్ర 204 88) 


రౌండ్‌ వి. 724200 పోటీ తుది ఫలితం 
తేలేవరకు ఉండే వివిధ దశలలో ఒక దశ 
round ఇద్దరి మధ్య 12 రౌండ్ల పోటీ 
జరగవలనీ ఉంది కానీ, ఎనిమిదవ రౌండ్‌లోనే 
ఉలోవా కుప్పకూలి పోయాడు. (ఆం ప్ర 


28 8 89) 


రౌండ్‌ కేబుల్‌ సమావేశం వి. 76425 
Teebul $amaaveesam సమస్యల పై 
కూలంకషంగా చర్చించేందుకు సంబంధిత 
పక్షాలన్నీ కలిసి కూర్చోవటం round 
(PN 

table conference ఎన్జికల నిధులకు 
నంబంధించి నిర్ధిష్ట మైన విధివిధానాలు నిర్ధ 
యించేందుకు అన్ఫి రాజకీయ పార్టీలతో ఒక 
రౌండ్‌ టేబుల్‌ నమావేశం ఏర్పాటు చేయా 
లని వి. వీ. నీంగ్‌ నూచించాడు. (ఈ 


206 87) 


రౌడీయిజం వి. rauDuyyam ఇతరు 
లను బెదరించటం, హింసించటం, భయ 
పెట్టటం వంటి పద్దతుల ద్వారా స్వప్ర 
యోజనం సాధించుకునే జీవన విధానం 
rowdism దుండగులు పెరిగిపోతున్నా 
రని, రౌడీయిజం పె(కేగి పోతోందని, ఇలా 
పెద్ద ఆందోళన లేవదీశారు కొందరు (ప్రజలు. 


(ఆం ప్ర. 26489) 


ర్యాంకు వ. ryaanku (పెన్నిస్‌ లాంటి 
ఆటల్లో గాని లేదా పరీక్షల్లోగాని) వచ్చిన 
పాయింట్లు లేదా మార్కులు ఆధారంగా 
లభించే (ఉన్నత) స్థాయీ పరమైన 
గుర్తింపు rank (ఫెంచ్‌ ఓపన్‌ వరకు 
19న ర్యాంకులో ఉన్ఫ బాంగ్‌ ఒక్కసారిగా 
ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. (ఆం. ప్ర 


14.6.89) 


ర్యాలీ వి. 722/1 1. నిరసన లేదా మద్దతు 


తెలపటానికి నిర్వహించే ఊరేగింపు rally 
విజయవాడలో కేందానికీ వృతి రేకంగా (పతి 
పక్షాలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొ 
నడానికి విజయవాడ వెడుతూ హైద 
రౌబాద్‌లో ఆగారు. (అం. జ్యో. 26687) 
2. (టెన్నిస్‌, స్మాష్‌ మొ. ఆటల్లో) 
ఒక పాయింట్‌ సాధించటానికి ఆటగాళ్ళు 
చాలాసేపు పోరాడటం rly ఈ 
సెమీ ఫైనల్లో (గౌఫ్‌ బలం, నేర్పు ముందు 
నిలువలేకపోయింది. అప్పుడప్పుడూ కొని 
ర్యాలీలు సాగినా మ్యాచ్‌ మొత్తంలో (గ్రాఫ్‌ 
అధికృుతే న్హష్పంగా కనివీంచింది. (ఆం. ప్ర 
7.7.89) 
ల 


లంకే వి lanke వ్యక్తులు లేదా సంస్థల 


మధ్య సహజంగా ఉండే సంబంధం link, 

relationship (శ్రీ లంకతో ఎంతటి లంకె 

ఉన్ఫువుటీకీ ... పొరుగు దేశంతో వ్యవహ 

రించడంలో భారత (ప్రభుత్వానికి కొని. 
పరిమితులున్నాయి. (ఈ. సం 5687) 


లంఘించు (కీ, langhincu తీవ్రంగా 


అడ్డుతగులు t0 ౦0314101, pounce 
upon నిర్మల బోస్‌ ఒక (పకటన చదు 
వుతుండగా కాం[గెసు సభ్యులు ఆయనపై 
లంఘీంచారు. (ఆం (ప 14.10.87) 


లంచ్‌ మోషన్‌ వి. lane mooSan (హ్లైకో 


ర్జులో) దాఖలు చేసిన రోజే (మధ్యాహ్నం) 
స్వీకరించేందుకు ఉద్దేశించిన కొత్త కేసు 
లేదా పాతశేసుకు సంబంధించిన కొత్త పరి 
అామం lunch motion రిట్‌ నెంబర్‌ 
కొకపోయినా, లంచ్‌ మోషన్‌గా అడ్మిట్‌ 
చేసి నెంబర్‌ వేసీ తాత్కాలిక ఉత్తర్వులు 
చేయడానికి ఆధారం ఏమీ లేదని ... (ఉ 


14.8.87) 


314 


లంచ్‌ వరామం వి. lane viraamam జరిగిన శానననభొలకు, మననభికు నుధ్య 
మధ్యాహ్న భోజనం కోసం కేటాయించిన లక్షణ రేఖ పెద్దగా ఏమీ లేదని అనివీ 
సమయం lunch break డేవిడ్‌ నన్‌ న్తూంది. (ఆం. భూ. 20489) 


లంచ్‌ విరామం తర్వాత హాఫ్‌ సెంచరీ 


లఘుచిత్రం వి. laghucrtram నిడివి 
సాధించాడు. (ఆం ప్ర 26 4.89) 


తక్కువ కల్లి కొన్ని సన్నివేశాలతో కూర్చిన 


లంచం వి. (62627 పని సానుకూలం చలన చిత్రం short film ... “మా 
కోసం అక్రమంగా చెల్లించే లేదా పుచ్చు ఊరు” లఘు చిత్రం కూడ ఉత్తమ బహుమతి 
కొనే సొమ్ము ; ముడుపు bribe లంచాలు నందుకోవడం గమనార్ధం. (ఆం. (ప 21489) 


చెల్టించారనే పుకార్లు విదేశీ శక్తుల అస్ఫీరీకరణ 


లబిదారుడు వి. lAbdhidaaruDu ప్రభుత్వ 
[సయత్హృంలో భాగమని ... (వళ. 8687) ష్ట్ర 


సంక్షేమ కార్యక్రమాల్లో సహాయం (డబ్బు, 


లంచగొండి విధానం వి. /2264680720% భూమి, పశువులు వగైరా) పొందేవాడు 
vidhaanam లంచాల ద్వారా మాత్రమే beneficiary కర్తూలు జల్లా చాగలమర్రి 
పనులు జరిగే అక్రమ పద్దతి bribery మండలంలోని కదిరిపురం తాండాకు చెందిన 
(జా నంబంధ శాఖలన్చింటీలో అవినీతిని, 45 మంది షెడ్యూల్డు తెగల లబ్దిదారు 
లంచగొండి విధానాన్ని అణచి వేయడంలో లకు ఎడ్డు, బండ్లు కౌనుగోలు నిమిత్తం 
అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలను నబ్సిడీ రూవంలో ... రూపాయలు విడుదల 
చర్చించడానికి ... (ఉ. 281087) అయ్యాయని ... (ఆం ప్ర. 2.689) 

లంపటం వి. laMpaTam వ్యవహార సంబం లబ్దిపొందు (క్రి labdhipondu ఆర్థికపరమైన 
ధమైన చిక్కుముడి 6011621101 ప్రయోజనం చేకూరు benefit జరీ నీలో 
జిన్హా (వానీన వీలునామా (ప్రకారం ఆలీఘల్‌ గుర్తింపు పొందిన నేషనల్‌ మజూర్‌ యూని 
ముస్టీం యూనివర్సిటీకి రావాల్సిన కోటి యన్‌కు యాజమాన్యానికి మధ్య కుదిరిన 
మూడు లక్షల రూపాయలు పాకిన్తాన్‌ చట్టాల ఒప్పుందంవ్వలై సంస్థలో వనిచేసే 96 వేల 
లంపటంలో ఇరుక్కుని ఆగిపోయాయి. (ఉ. మంది ఉద్యోగులు లబ్రీపొందోరు, (ఆం భూ. 
28 10.87) 20 4 89) 


లక్షించు (క్రి. lakSincu లెక్కలోకి తీసు లయంచేయు §. layamceeyu వివిధ 
కొను; పరిగణించు tO take into సంస్థలను ఒకదానిలో విలీనం చేయు; 


consideration తనకు తోచిందే నభ్యు కలిపీవేయు t0 merge అకాడమీ లన్భిం 


లకు శిరోధార్వమని కేందం వ్మిరవీగి తొందర 
పాటుతో శాననపరమైన చర్చలకు నమకట్రితే 
విరుద్ద ఫలితాలు తప్పవని ఆయన చేసిన 
హెచ్చరిక కూడా లక్ష్‌ ంపదగింది. (ఈ. 35.89) 
లక్ష్మణ రేఖ వి lakSmaNa reekha 
స్తషమైన విభజనను సూచించే హద్దు; 
అద్దుగీత 171408 line కొంతమంది 
సభ్యుల (పవర్తనను తిలకిన్తూం కు ఘటనలు 


టినీ తెలుగు విళ్సవిద్ధాలయంలో లయం 
చేసినట్టు, నహకార చక్కెర కర్మాగారాలను 
చక్కెర నమాఖ్యలో విలీనం చేసీనందున 
పద్దుల మార్పే తప అదనపు ఆన్తులు 


పట్టుకు రావు. (ఈ. 17.388) 


లాంఛనం వి. (4476427467 నియమాను 


సారం పాటించే పద్దతి formality మే 
30న తేదీన కొత్త రాష్ట్రంగా రూపొందిన 


గోవాను లాంఛనంగా (పారంభించేందుకు జ 


(ప్రశ. 5.6.87) 


లౌంఛనప్రాయం వి. laanchanapraa- 
yam 1. నియమాల ప్రకారం పాటించే 
పద్దతి formality కేవలం రాష్ట్రపతి 
పదవికి అభ్యర్థిని ఎంపిక చేనుకోవడమనే 
లాంఛనప్రాయ మైన విషయంలో 'సైతం, (పతి 
పక్షనాయకులు ఇంతగా మర్పిగుల్లాలు పడవల 
నీరొవడం దురద్భష్ష కరం. (ఆం ప్ర 23687) 2. 
మొక్కుబడి తీర్చుకున్నట్లుగా ఉండటం; 
నామమాత్రం nominal ఒకవేళ కాం గెస్‌ 
అధిష్టాన వరం ఈ కోర్కెలను ఆమోదిం 
చినా; మూవనాల్‌ వర్గం నహాయం లాంఛ 
నృపాయంగా మాత్రమే ఉంటుంది. (ఆం భూ 
26.5.89) 

లాకప్‌ వి. /22%22 నిందితులను పోలీసు 
స్టేషన్‌ లో తాత్కాలికంగా నిర్బంధించి 
ఉంచే గది 10టెయ0 గత ఆగస్టు 27న టు 
టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లాకస్‌లో మరణీంచిన 
సాంబయ్య కేను విచారణను ... (ఆం భూ. 
115 89) 

లాకప్‌ మరణం వి. laakap maraNam 
నిందితులు పోలీసు నిర్బంధంలో ఉన్న 
ప్పుడు చనిపోవటం lockup death 
బీఠవాసరం పోలీస్‌ స్టేషన్‌లో మళ్ళీ ఒక 
లాకప్‌ మరణం జరిగినట్టు తెలియ నచ్చింది. 


(a. 29.7 87) 


లాకౌట్‌ వి. 
గినప్పుడు యాజమాన్యం కర్మాగారాన్ని 
మూసివేసి కార్మికులను లోపలికి అను 
మతించకపోవటం lockout ఇసీఐఎలలో 
లాకౌట్‌ తక్షణం ఎత్తి వేయాలని, కార్మి కు 
లకు వేతనాలు చెల్లించాలని ... డిమాండ్‌ 


laakau T సమ్మెలు జరి 


చేనీంది. (ఆం భూ 6789) 


లాక్కుపోవు వి 


2600420074 బల 


315 


లాఠీ ప్రయోగం వి, 


వంతంగా తీసుకొనిపోవు t0 5natch, 
take forcibly (ప్రజలకు ఇచ్చిన ఆయు 
ధాలను నక్ష్మకైట్లు దాడిచేనీ లాక్కు పోతే 
ఎలా అంటే నక్సలైట్లను ఎదుర్కోడానికే 
గదొ ఆయుధాల ౨ సిన్ఫులు అని ఆయన 


అడిగారు. (అం భూ 20.4.89) 


లాగు క్రి. lagu ఇష్టంలేకున్నా ఒక కార్య 


[కమంలోకి దించు 10 drag (ప్రముఖ 
తెలుగు. నీనీనటుడు అక్కి న నా గేళ్ళురరా 
వును (క్రియాశీలక రాజకీయాల్లోకి లాగాలని 
కొం7స్‌(ఐ) పార్టీ (పయత్స్హిస్తోందొ?. (ఆం. 


ప్ర 5.12.87) 


లాఠీచార్జీ వి. laaThiicaarjii అదుపు 


తప్పిన ప్రజానీకాన్ని నియంత్రించేందుకు 
పోలీసులు చేతికరలతో మోదటం 6216 
charge (ప్రజలు (పెస్‌ గ్వాలరీలోకి చొచ్చు) 
కొని రావడంతో లారీచార్హీ చేశారు. (ఆం ప్ర 
27.87) 

laa Thirprayoogam 
చూ. లాఠీచార్జీ. ... ఎస్‌, ఎఫ్‌. ఐ. విద్యా 
ర్లుల పై విశ్వ విద్వాలయ ఆవరణలో నేటి 
ఉదయం పోలీసులు లార్మీసయోగం జరిపారు. 


(ఆం ప్ర 19 7.89) 


లాబీ వ. lab 1 చట్టసభల సభ్యులు 


తమలో తాముగానీ, (ప్రజలతో గాని 
ముచ్చటించటానికి ఉద్దేశించిన చట్టసభా 
ప్రాంగణం lobby తాము ఎటువంటి 
వినతి వాలని నమర్పించలేదని మంతి శ్రీ 
బాబూఖాన్‌, తెలుగుదేశం నాయకుడు శ్రీ 
బేగ్‌ శాననసభ లాబీలో విలేఖరులకు చెప్పారు. 
(ఆం. ప్ర 20.989) 2. కొన్ని (పయోజనా 
లకోసం రాజకీయ నాయకుల పై ఒత్తిడి 
తెచ్చే పలుకుబడిగల బృందం lobby 
వలుకుబడిగల భవన నిర్మాతల లాబీ ఒత్తి 
లకు లొంగి వభుత్యం మోడక్‌ నీఫార్పులను 
నీరుగౌర్సి;ంది. (ఈ 1.7.87) 


లాభంపొందు కి. 
ప్రయోజనం చేకూర్చుకొను 10 take 
advantage ర్మాస్ట్రపతి పదవికి రెండో 
సారి పోటీ చేస్తే 30, 40 లక్షల దాకొ 
ఖర్చు పెట్టడానికి కొందరు నీద్దమైనట్టు 
తాను వెల్లడించిన అంశాన్ఫి అడ్డు పెట్టుకొని 
(ప్రభుత్యం లాభం పొందాలనుకుంటే అను 
మతించనని మాజీ రాష్ట్రపతి శ్రీ జైల్‌ సింగ్‌ 
(ప్రకటించారు. (ఆం. భూ 7.388) 


laabhampondyu 


లాభపడు క్రి. l1abhapaDu ఆర్థిక పరమైన 
ప్రయోజనం చేకూరు t0 gan ఆహార 
ధొన్వాల ధరలను పెంచడంవ్ర ధనిక అతులు 
మ్యాతమే లాభవడి, పేదలు భూమిలేనివారు 
తీవంగా న్షపోరా? (ఆం ప్ర 15.10.87) 

లాలూచిపడు §. laaluucipaDu నీతి 
నియమాలకు విరుద్దంగా 
ఆవగాహనకు వచ్చు to have 
an understanding, collude 
పంజాబ్‌ 'బెరరిస్టులతో పాకిస్తాన్‌ లాలూ 
చివడి వారికి సహాయపడిందని ... చెప్పారు. 


(ఆం. (ప 20.488) 


లావాదేవీ వి. [26౮22666౮2 (వ్యా 
పార లేదా ఆర్థికపరమైన) బేరసారాలు 
transaction, deal లిం స్టైట్‌ క్రిమి 
నంహారక మందు లావాదేవీలో కొందరు 
తెలుగుదేశం పార్టీ పార్దమెంట్‌ నభ్యులకు 


రహస్యంగా 


316 


ముడుపులు ముట్టాయన్జు విషయం స్నష్షం / 


చేశారు. (ఆం. భూ. 3.2.89) 


రింగనిరారణ పరీక్ష వ. 
డా. లి 
haaraNa parnkSa 


lhnganird- 
గర్భంలో ఉన్న 
శిశువు ఆడో, మగో తేల్చి చెప్పే వైద్య 
పరీక్ష omniosynthesis (a test 
to decide the sex of the child 
in the womb) నరస శిశువు ఆడో 
మగో తెలునుకొనేందుకు ఉద్దేశించిన లింగ 


నిర్దారణ పరీక్షలు ఆడ శిశువులను వీండ 
దశలోనే హత్వ చేసేందుకు ఉపయోగపడు 
తున్తాయని తేలింది. (అం జ్యో. 
41089) 

లిక్కర్‌ వి. [8:27 మత్తు పానీయం; మద్యం 
liquor ఇక్కడ రోజూ 60 ట్యాంక్షర్ల నుండి 
నీటీని వివిధ ఫ్యాక్టరీలకు ముఖ్యంగా లిక్కర్‌ 
తయారు చేసే కంపెనీలకు అమ్ము తున్నా 
రని ... (& 296.87) 

లిఖితపూర్వక ఆదేశం వి. lkhitapuur- 
vaka 224668 272 (మౌఖికం కాకుండా) 
రాత రూపంలో ఉన్న ఉత్తర్వు 7210062. 
order రాష్ట్రపతి నుంచి లిఖితపూర్చుక 
ఆదేశాలు అందిన తర్వాతనే క! (ఈ, 
25.11 89) 

లిఖితపూర్వకం వి. 
ఒక విషయాన్ని రాత రూపంలో ఇవ్వటం; 
sth given in writing మధ్యవర్తులు 
లేరని బోఫోర్స్‌ (పభుత్వానికి మళ్ళీ లిఖిత 
పూర్వకంగా తెలియబేనీంది. (ఆం. ప్ర 6687) 

లిటిగేషన్‌ వి LTigeeSan పరిష్కారం 
కోసం కోర్టు ముందుకు వచ్చిన వివాదాస్ప 
దమైన విషయం; వ్యాజ్యం litigation 


Lkhitapuurvakam 


(వన్తుతం అరె లక్షల మంది పన్ను బెల్ఫీం 
పుదారులు ఉన్నారని, ఏటా కోర్టులకు ఆరు 
వేల లిటిగేషన్లు వస్తుంటాయని అన్నారు, 
(ఈ. 66.87) 

లిస్ట్‌ ఇరిగేషన్‌ వ. ౧7 irigeeSan 
నదులు, జలాశయాల నుంచి నీటీని బల 
మైన మోటారు పంపు సెట్ల ద్వారా పంట 
పొలాలకు సరఫరా చేసే పథకం; ఎత్తి 
పోతల పథకం lift irrigation నేరడి 
వద్ద వంశధారకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం 
మంజూరైందని, దీనికి ప్రభుత్యం హైడాలిక్‌ 
శ్రీయరెన్స్‌ ఇస్తే నుమారు 400 ఎకరాలకు 


నీరందుతుందని .. (ఆం. భూ 20.5.89) 


లిబరేషన్‌ పైగర్లు వ్‌ hbereeSan 
Taigarlu శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక 
దేశం కావాలని కోరుతూ సాయుధ 
పోరాటం జరికే ఒక తీవ 
వాద తమిళ బృందం (ఎల్‌ .టి.టి.ఇ) 
Liberation Tigers of Tami] 
Ealam (L.T.T.B), an armed 
Tamil group fighting for a 
sovereign state for 
Tamilians in Sn Lanka 
ఉత్తర (పొంతంలో రెండు తమిళ గెరిల్లా 
వరాల మధ్యా గల కలహాల వల ముగ్గురు 
లిబ రేషన్‌ టైగర్దు మరణీంచాడు. (ఆం. భూ. 


6.989) 


ఠీక్‌చేయు (క్రీ. (2506624 అధికారసరమైన 
రహస్య సమాచారాన్ని అక్రమ పద్దతిలో 
య 
బయట పెట్టు 10 leak నీ ఎజి నివే 
దికను పార్తమెంటొలో (వేళ పెట్టక ముందే 
కొం(గస్‌(ఐ) ఎం. నీ, లకు దాన్చి లీక్‌చేశారని 


సృష్టంగా తెలుస్తోంది. (ఆం. ప్ర 27.7 89) 


శ్రీలంక 


లీకేజీ వి. Mkeei అధికారసరమైన రహస్య 
సమాచారం అక్రమ పద్దతిలో వెల్లడికా 
వటం leakage (of information) 
వర్తీక్షా పత్రాల త్రీ క్రేజ్‌ వల్డ కూడా నిజంగా 
చదివిన విద్యార్థులు నష్టపోయారని ఆయన 


అన్నారు. (ఆం భూ 6.6 87) 


లీగల్‌ టైమ్‌ వి. (192 Taim వ్యక్తులు, 
సంస్థలు (ఉదా. తీవవాదులు) నిషేధాలు 
లేకుండా చట్టబద్దంగా వ్యవహరించటా 
నికీ అవకాశం కలిగిన సమయం legal 
time (a period during which 
individuals, organisations 
(as radicals) are allowed to 
function legally without any 


317 


ban) జిల్లాలో లొంగ పోయినట్టుగా (పక 
టీంచిన శీ రామన్యూమి అనే వద్వాణ్ధై కేవలం 
లీగల్‌ టైమ్‌లో అనగా 1984 నుండి తఈ6 
మధ్య కాలంలో రాడికల్‌ విద్యాధర సంఘం” 
సానుభూతివరుడని ... (ఆం. ప్ర 19.787) 
లీజు వి. (౪ ఇతరుల ఆస్తిని నిర్జీతకాలం 
పాటు కౌలుకి లేదా అద్దెకి తీనుకోవటం 
lease ఈ నంన్దలు ఏ రకంగా లిజు ఒస్పుం 
దాన్భి ఉర్హంఘించారని (పొశ్ళించగా, అవి 
రెండు విధాలుగా లీజు ఒవ్పుందాన్లి ఉల్రం 
ఘేంచినట్టు ఆమె తెలిపారు. (ఆం. ప్ర. 


20.4.88) 


లీడ్‌ బ్యాంక్‌ వి. 4౬5 blyaank సాలునరి 
సుమారు 200 కోట్ల రూపాయల లావా 
దేవీ కలిగిన (ప్రముఖమైన బ్యాంకు 1626 
bank ఈ విషయంలో గతంలో జారీ 
చేనిన ఆదేశిక నూూతాలను నాటించాలని 
రిజర్డ్‌ బ్యాంక్‌ లీడ్‌ బ్యొంక్‌లను కోరింది. 
(ఆం. ప 20.9 87) 

లీప్‌ సెకండ్‌ వి ౧౩ sekanD భూ 
మణ కాలంతో అన్వయంచెందేట్టుగా కాల 
గమనం లెక్కింపులో అదనంగా చేర్చిన 
లేదా తగ్గించిన ఒక్క క్షణకాలం leap 
second నంనత్తరాన్ధి సెకను పెంచే 
“లీప్‌ సెకండ్‌”, (అం ప 5.10.87) 

లీల వి. 112 అసాధారణం, ఆశ్చర్యకరం 
అయిన పని (వ్యంగ్యం) miracle ఎన్‌. 
ఎస్‌ నీ, బోర్డు లీలలు. (ఆం. ప. 17.10.87) 

లుకలుకలాడు క్రి (2446/0242/24054 నమ 
స్యలతో నిండి ఉండు *+ం be ౬] 
of (problems, squables etc.) 
విభేదాలు, .ఎెషమ్యాలతో లుకలుకలాడుతున్ల 
కొంగస్‌(ఐ) ఆయన నారధ్యంలో ఏ మేరకు 


వురోగమిస్తుందన్హది మున్ముందుగాని న్నష్షం 
కొదు, (ఈ. 4.5.89) 

లూటీ వి. lTi పెద్ద ఎత్తున దోచు 
కోవటం; దోపిడీ looting ఆంధ్రపదేశ్‌ 
తూరు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని 
(పసీద్ద భీమేశ్చర న్యూమి దేవాలయం నుంచి 
ఆభరణాలు లూటీ జరిగినట్టు పోలీసులు 
తెలివొరు. (ఉ. 13.10.87) 
లూటీచేయు (క్రి. luu Tiiceeyyu పెద్ద ఎత్తున 
దోచుకొను t0 loot డిశంబల్‌లో నాగస 
ముదాల (కౌనీంగ్‌ వద్ద హైదాబాద్‌ నుండి 
వస్తున్న ఎరువుల లారీని లూటీచేసీ నక్ష లెట్లు 
(ప్రజలకు పంచి పెట్టారు. (ఆం. భూ. 117.89) 
లెక్కలు చెప్పు §. lekkaluceppy ఆదాయ 
వ్యయాలను వెల్లడించు 10 9216 the 
accounts public కాంగెస్‌ పార్టీ ఏనా 
డైనా లెక్కలు చెప్పిందా? ఎక్కడ నుణూ 
డబ్బు తెచ్చారు? ఎలా ఖర్చు చేస్తున్నారు 
అనది కాం[గెనువారు చెప్పుగలరా? (ఆం. జ్యో. 
22.10.87) 

లెక్కింపు సరళి వి. lekkimpu 847451 
ఎన్నికల సందర్భంలో ఓట్లను లెక్కవేసే 
(క్రమంలో వివిధ పార్టీల బలాబలాలను 
సూచించే ధోరణి 6౧౦౪౫11182 trend 
(in elections) ఫలితాలు (ప్రకటించని 
ఇతర స్థానాల్లో కూడా కాం గెస్‌(ఐ అభ 
ర్హులు ఆధిక్యతతో ఉన్నట్లు ఓట్లు లెక్కింపు 
సరళిని బట్టే తెలుస్తోంది. (ఆం. జ్యో. 21.11.87) 
లెఫ్టిస్ట్‌ వి. lefTisT మార్కి ప్‌ దృక్పథంతో 
సమసమాజాన్ని ఆకాంక్షించే వ్యక్తి ; వామ 
పక్షవాది 161151 ప్ట్టోఆర్‌ ఏ రకం ల్లెస్టిస్ట్‌” 


(ఉ. 26.6.87) 


లేఆఫ్‌ వి. 


లెవీ వి. lev ఉత్పత్తిలో కొంత భాగాన్ని 


నిర్గీత ధరకు స్వేచ్చా విపణిలో కాకుండా 
ప్రభుత్వానికి అమ్మటం 16) లెవీ 
బియ్యం సేకరణకై మిల్లర్ధకు లక్ష్యాలను న్లిర్ధ 
యించటానికి ... మం్యతివర్గ ఉననంఘం 
మిల్లర్ధతో =. (ఆం. (ప. 4.10.88) 

leeaaf తగినంత పనిలేన 
ప్పుడు యాజమాన్యం కార్మికులను తాత్కా 
లికంగా పనినుంచి తొలగించటం layoff 
హెబ్‌. ఎం. టీ ల్యాంప్స్‌ విభాగంలో 
విద్యుచ్చక్తి కోత సాకుతో మే నెల ఐదవ 


తేదీన లేఆఫ్‌ విధించారు. (ఆం. (ప. 20.6.87) 


లేవదీయు §. leevadiiyu (సమస్య, 


వివాదం మొ.) సృష్టించు; రేకె 
త్రించు t0 Cause (a controversy, 
problem etc.) ఆంధ (ప్రదేశ్‌ శాసన 
నభ స్పీకర్‌ శ్రీ జ నారాయణరావు (పభ 
తులకు నోటీసులు జారీ చేయటం రాష్ట్ర 
శాసన నభక్కు న్యాయ స్థానానికీ మధ్య పెద్ద 
వివాదాన్ని లేవదీనీంది. (ఆం. ప్ర. 1.5.89) 


లేవనెత్తు క్రి. leevanettyu (ప్రాముఖ్యం కలి 


గిన అంశాలను సభ దృష్టికి తెచ్చు; 
ప్రస్తావించు 10 raise (an issue) 
లోక్‌నభొీలో జీరో అవర్‌లో దండావతే ఈ 


నమనులను లేవనెత్తారు. (ఆం. (ప్ర 19.4.88) 


లెక్‌ మైండెడ్‌ విణ. laikmainDeD ఒకే 


విధమైన భావాలు, అభిప్రాయాలు కలిగి 
ఉన్న likeminded పలువురు లెక్‌మైం 
డెడ్‌ శానన నభ్యులు బయటి వారు లేని నంద 
రాలలో చర్చించుకునే అంశాలలో తెలుగు 
దేశం నాయకుల పై వస్తున ఆరోపణలే 


(పథానంగా ఉంటున్నాయి. (ఉ. 21.1187) 


లెజాన్‌ అధికారి వి. 42౮6272 2602206471 
వివిధ విభాగాల మధ్య కార్యక్రమాలను సము 
న్వయంచే సే ఉద్యోగి liaison officer 
(ప్రభుత్య రంగ సంస్థలలో లెజాన్‌ అధికారుల 
అవసరం లేదని, వారిని పోషించటం (వజూ 
ధనాన్ని దుర్వినియోగం చేయటమేనని ... 


(ఆం. ప్ర 23.687) 


లొంగదీసుకును (కీ. longadiisukunu బల 
వంతంగా తమ అదుపులోకి తీసుకును t0 
overpower ఈ పడనను స్వాధీనం చేసు 
కును తర్వాత లొంగదీనుకున్హు కిరాయి సైని 
కులను, నారి నిర్భంధం నుంచి విడి పించిన 
మాల్తీవుల పౌరులను, భారత కమెండోలు ఐ. 
ఎస్‌. ఎఫ్‌. గోదావరి నౌకలోకి తరలించారు. 
(ఆం. జ్యో 8.1188) 


లొంగిపోవు §. longpoovu తమంత 
తాముగా అధికారుల వశమైపోవు t0 
surrender పార్టీ సీద్దాంతం మంచిదో 
యినా ఆచరణలో లొసుగుల కారణంగా 
నిరసన చెంది తాను లొంగివోతున్హుట్టు గురు 
వారంనాడు ... తెలిపాడు. (ఈ 28789) 


లొసుగు వి. [03519౪ ఏదైనా పని, నిర్మాణం 
మొ. వాటిలో ఉండే లోటుపాటు, 
లోపం defect (వన్తుత ఐన్ఫీ కల విధానం 
లోని లొనుగులపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ 
పరిస్థితిని చక్కదిద్దటానికి భవిష్యత్తులో కొత్త 
చర్చలు తీనుకుంటామని చెప్పారు. (ఈ 


12.5.89) 


లోక్‌ అదాలత్‌ వ. look adaalat 
న్యాయమూర్తి మధ్యవర్తిత్వం 
కోర్టు లిటిగేషన్‌ లేకుండా తగాదా 
లను పరిష్కరించే న్యాయ వ్యవస్థ, 
న్యాయ పంచాయతీ 1.01 Adalat 
(a system of dispensing legal 
justice avoiding prolonged 


ద్వారా 


319 


లోక్‌సభ వి. 


లోటు వి. 


and expensive litigation) వట 
పరమైన వివాదాల్లి న్యాయస్థానానికి వెలుపల 
మధ్యవర్తిత్తుం ద్వారా చర్చల ద్యారా పరి 
వరించడం కోనం మానవతా దృకృథంతో 
వర్పరచినవే లోక్‌ అదాలత్‌లు. (4ఉ 156.87) 

looksabha భారత పార్త 
మెంటులో ప్రత్యక్షంగా ఎన్నికైన (ప్రజా ప్రతి 
నిధులతో కూడిన దిగువ సభ 101 
sabha (the lower house of 
the parlament ఎంతో కాలంగా 
ఎదురు చూస్తున్న అలహాబాద్‌ లోకసభ స్థానం 
ఎన్హిక కార్చ కమాన్తి ఎన్జుకల నంఘం (సక 
టించటంతో ... (ఆం. (ప్ర. 20.488) 


లోకస్‌ స్టాండి 9. lookas sTaanDi 


ఏదైనా ఒక విషయంలో జోక్యం చేసు 
కునే హక్కు locus standi ముఖ్య 
మంతి శ్రీ ఎనీ రామారావుకు వ్యతిరేకంగా 
దాఖలైన రిట్‌ వీటేషన్ల విషయంలో *“లోకస్‌ 
న్హాండి” (జోక్యం చేసుకునే హక్కు) గురించి 
పునరాలోచన జరపడానికి (అం. ఏప్ర. 


18.12.87) 


లోకాయుక్త వి. lookaayukta ప్రభుత్వ అధి 


కారులపైనా, ప్రజా ప్రతినిధుల పైనా వచ్చే 
ఆరోపణలపై నిజానిజాలను విచారించి 
ప్రభుత్వానికి తన నిర్ణయాలను తెలియ 
జేసే న్యాయాధికారి Lok Ayukta, 
ombudsman ముఖ్యనుంతి వదవిలో 
ఉన వ్యక్తీ పై వచ్చే అవినీతి ఆరోవణలను 
విచారించే అధికారాన్ని నైతం లోకాయుక్త 
పరిధిలోనికి తీనుకొని వచ్చే ... (ఈ 109.89) 
౧0004 ఆదాయం కంటి 
వ్యయం ఎక్కువగా ఉండటంవల్ల కలిగే 
కొరత రేలయేయ! అయిదేళ్ళ (క్రితం వరకూ 
దక్తిణ కొరియా బుణభారం (క్రింద నలి 
గిపోయింది. విదేశీ వాణిజ్యంలో లోటు 
విపరీతంగా ఉండేది, (ఆం. ప్ర 4.5.89) 


లోటుదారీ (ద్రవ్యవిధానం వి. looTu 
daar dravyavidhaanam బడ్జెట్‌ లో 
(ప్రయత్న పూర్వకంగా లోటుని కల్పించి 
బయటినుంచి అప్పులు తీసుకోవడం 
ద్వారా దాన్ని భర్తీచెసే పద్దతి deficit 
financing ... ఈ మొత్తాన్సి లోటు 
దారీ (దవ్యవిధానం ద్యారా సమకూర్చుకొన్నా 
(పమాదమేమీ ఉండదని కొందరు ఆర్ధిక 
నిపుణుల అభిపాయం. (ఆం ప 209.87) 


లోతట్టు విణ. (0012224 1 (ప్రధాన 
రహదారి నుంచి దూరంగా ఉన్న, నూరు 
మూల Interior అయితే అడ్డతీగలలో 
న్‌ కల్లెక్షర్‌ ఉండిపోయి సీబ్దందిని మ్యాతం 
లోతట్టు (గౌమాలకు పంపారని తెలియ 
వొచ్చింది, (ఉ 28188) 2. పల్లపు 
low-lying పాపార్టినది కూడా పొంగ 
డంతో లోతట్టు (పొంతాలలోని (గౌమాలన్ఫీ 
జలమయమయ్యాయి (ఆం (ప. 18.789) 

లోపాయికారీగా క్రి విణ loopaayikaart- 
aa పైకి తెలియకుండా రహస్యంగా, 
గోప్యంగా Clandestinely కొందరు 
(పతిషక్షనాయకులు బురరిస్టులకు లోపాయ 
కారీగా (పోత్సాహమిస్తు న్నారని ఆయన ఆరో 
పించారు. (ఈ 20.789) 

లోబడి వ్యవహరించు (కి. 00020? 
vyavaharincu (చట్టాలు, నియమ నిబం 
ధనలు మొ. వాటికి) అనుగుణంగా 
నడచుకొను 10 60mply ఒప్పందంలో 
శ్రీ చద్దా మధ్యవర్తి కాదని ఈ విషయంలో 
తమ నరస భారత దేశం విధించిన షర 
తులకు లోబడి వ్యవహరించిందని వారు 
పేర్కొన్నారు. (అం. జ్యో 19.9.87) 

లోబరుచుకొను [§. loobarucukony 
వశపరుచుకొను 10 Control తనను 
నయాన  లోబరుచుకోలేకపోయిన ముఖ్య 


వందన సమర్పణ మః 


మంతి భయాన  లొంగదీనుకోడానికి 
కాం్యగెస్‌(ఐ) కార్భకర్తలను తనమీదికి ఉనీ 
గొల్పాదని ... ఆరోపణ, (ఉ 27.11.87) 


లౌకిక రాజ్యం వి (240046 raajyam 


ఏ ఒక్క మతానికి సంబంధించని, మతా 

తీతమెన secular state ఇండియా 

లౌకిక రాజ్యంగా ఉన్హుంత కాలం మతానికి, 

జాతీయతకు మధ్వ నంఘర్ధణకు తావే లేదని 

ఆయన వ్యాఖ్యానించారు. (ఆం (ప_ 9.7.89) 
వే 


వంగడం వి. 7ngaDam (పంటలలో) 


ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రకం breed 
త్యరలో తెగుళ్ళను తట్టుకొనే నిరోధక శక్తి 
అధికంగా ఉన (సత్తి వంగడాలను రూపొం 
దించబోతున్నట్టు కూడా వారు తెలియజే 


శారు, (ఆం భూ 3589) 


వంతపాడు §. vantapaaDu (విచ 


క్షణా జ్ఞానం ఉపయోగించకుండా) ఇత 
రుల పనులకు, అభిపాయాలకు మద్ద 
తుగా మాట్లాడు t0 $1pport (indes 
criminately sb’s action or 
opinion) కొందరు (పతివక్ష నాయకులు 
“ఖలిస్తాన్‌ *కు పంజాబ్‌లో 'ట్యరరిజానికి వంత_ 
పాడుతున్నారు. (ఆం భూ. 29.689) 


vandana 
samarpaNa సభానంతరం కార్యక్రమ 
నిర్వహణలో సహకారం అందించినవారం 
దరికీ కృతజ్ఞతలు చెప్పటం vote of 
thanks నభానంతరం నీ. పౌచ్‌. స్మోర్ట్‌ 
డెరెకర్‌ ఎల్‌, వెంకతూము రెడ్రి వందన 
ఇఒ. ర cs 

సమర్థ లా చేశారు. (ఈ 5689) 


వంధ్యత్వం వి. 1andhatvam సంతానం 


లేకపోవటం barrenness వంధ్యత్యా 
నికి ఖచ్చి తమైన కొరణాలను తెలునుకుని 
నివారణోపాయాలను కని పె క్రేందుకు ఈ 


పరిశోధనలు దోహదపదగలవని భావిన్తున్హుట్టు 
శాస్త్ర వేత్తల బృందం నొయకుడు డా. ఎస్‌. 
శివాజీ తెలిపారు. (ఆం భూ 261187) 
వక్స్‌ బోర్డు వి. vakf boorDu ఇస్తాం మత 
సంస్థల ధర్మాదాయ వ్యవహారాలు చూసే 
మండలి 72110 board (a body 
which manages the religious 
affairs of Muslims) మసీదులు 
మరమ్ము తులు చేయడానికి శ శానాల (ప్రహరీ 
గోడలు కట్తుడానికి వక్త బోర్డుకు 20 
రూపాయల నహాయం “అందజేసే 
నందుకు ముఖ్బమంతికీ మంతి కృతజ్ఞతలు 
తెలిపారు. (ఆం. భూ 26489) 


లక్షల 
ca 


వక్రభాష్యం వి. vakrabhaaSyam వాస్తవా 
నివీ విరుద్దంగా వ్యాఖ్యానించటం; తప్పుడు 
వ్యాఖ్యానం mUsInterpretation 
“న్వతంత భారత చరిత్రలో ఈ కొత్త 
బిల్లును పదవ మైలురాయి”గా పేర్కొనడం 
చర్మితకు న్మకభావ్యం తప్ప మరొకటి కాదు. 
(ఆం. భూ 12589) _ 


వక్కాణించు 


జ్‌ 


(కీ. vakkaaNincu 


(విషయం) నొక్కిచెప్తు t0 stress శ్రీ 


తివారి (పభుత్యం సాధించిన విజయాలను 
(ప్రజలకు తెలియ చేయవలసీన ఆవశ్యకతను 
వక్కాణించారు. (ఆం. (ష. 11589) 

వక్తృత్వ నామర్హ్యం వి. vaktRtva saa- 
marthyam చక్కగా ధాటిగా మాట్లాడే 
నైపుణ్యం oratory power కాంగెస్‌-ఐ 
పెద్ద యెత్తున చేయనున దాడిని ఎదుర్కొ 
నడానికి తను వక్ష్రత్య సాముర్హ్యాన్లి అ సెంట్రీ 


నియమ నిబంధనల విషయంలో తమ వరిజ్ఞా 


నాన్చి మెరుగుపరచుకునేందుకు ... సభ్యులు 

వినత స్తాయిలో నంవదింవులు జరు 
వుతున్నారు. (ఆం (ప. 111287) 

వక్రీకరించు §. vakrukarincy (విష 


32] 


ఇ వదంతి వి. 


యాన్ని) చితించు to 
misinterpret ఇరాన్‌కు నౌకా విధ్యం 
నక “నీల్ళ్‌ వామ్‌ మిన్ఫీలీ”లను తాము 
వృక్రయిం చినట్లు అమెరికా చేస్తున్ల (వకటు 
నను చైనా ఖండించింది. అటువంటి వార్తలు 


తప్పుగా 


ఇరాన్‌ -ఇరాక్‌ యుద్దంలో చైనా వైఖరిని నక్రీక 
రించేనిగా ఉసన్సాయని విదేశీయ శాఖ (ప్రతినిధి 
చెప్ఫారు. (వ. 20 687) 


వతాసు ఏ 74444284 ఇతరుల మాటలకు, 


వది 


(ప్రవర్తనకు కు ఇచ్చే మద్దతు 500031 జన 
తౌదళ్‌ నభ్యూలు వ్యతి రేక కేకలు వేయగా, 
వారిక తన్ను వినీల సోము 
డఉబం క. నభ్యులు వత్తాను పలికారు 
(ఆం. భూ. 221289) 

వత్తిడితెచ్చు కి. 7272526664 (ఒక 


పని చేయాల్సిందిగా) బలవంత పెట్టు to 
bring pressure (on sb) స్వీస్‌ 
బ్యాంకులలోని బోఫోర్స్‌ ఖాతాలను నమ్యగ 
ఆడిట్‌ చేయనల నీందిగా సీడన్‌ (పభుత్యం పై 


వత్తిడి తీనుకురావాలని ... (వ. 86.87) 


vadantr (స షమైన సాక్ష్యా 
ధారాలులేనప్పటికీ) ఒక సంఘటన జరిగి 
నట్టు లేదా జరగబోతున్నట్టు వ్యాపించే 
వార్త; 
కూడుకున్న నిరాధారమైన వదంతులను ఒ! 


పుకారు rumour అబద్దాలత్‌ 


పధకం (పకారం (పచారం చేస్తున్నారు. (ఆం. 
ప 6687) 

వన్‌ ౧ క్రికెట్‌ వి. vanDee krikeT 
పరిమిత ఓవర్లతో ఒక రోజు మాత్రమే 
ఆడే క్రికెట్‌ ఆట 06-6ేజ” cricket 
విమర్శకుల నోళ్ళు మూయించడానికి 'వన్‌డే 
(కీకెట్‌” వచ్చింది. (ఆం ప్ర 81087) 

వనమహోత్సవం వి 
౨౧౮4272 అటవీ శాఖ వారు 


vanamahoot- 
ఏటా 
నిర్వ హించే వేడుక Vanamahotsav 


(planting of trees 
by the forest department on 
particular occasions) వనమహో 
త్రం నందర్భంగా ముఖ్యమంతి శ్రీ ఎన్‌.టి. 
రామారావు మొక్కను నాటిన దృళ్ళం. (ఉ. 


8.7.87) 


వన్నెతెచ్చు §. vanneteccu సామర్థ్యం 


మెరుగుపరచు 10 bring credit ... 
ఇందువల్ల శ్రీ వెంగళరావు తన మంతిత్త 
శాఖకు మరింత వన్సైతేవడానికి ... వీలుక 
లుగుతుందని అధిష్టాన వర్గం ఆలోచిన్తోంది. 
(ఆం. జ్యో. 4.3.88) 


వము చేయు క్తి, vammuceeyu 
ee '్ర 


(ప్రయత్నం) సఫలం కాకుండా చేయు 10 
foil నగర శివారు (ప్రాంతంలో శుకవారం 
ర్యాతి ఒక పెటోల్‌ బంక్‌ను, కోళ్ళ ఫారాన్ఫీ 
దోచుకునేందుకై బందిపోటు దొంగలు చేసిన 
యత్నాలను పోలీనులు వమ్ము చేశారు. (ఆం. 


భూ. 4.6.89) 


వయోజన విద్య వి. vayoojana vidya 


చదువురాని పెద్దలకు చదువు నేర్పడం 
adult education వయోజన విద్యా 


నూవర్‌ ఎైజర్ట ఉద్యోగాలు అన్మ దీయుల కే ఇవ 


వలసిందిగా కోరుతూ రాష్ట్ర విద్యా శాఖ 


మంతి సంబంధిత అధికారులకు రాసీన లేఖ 


బయటపడింది. (4. 6.4.88) 


వయోపరిమితి వి. vayooparimiti ఉద్యో 


వ 


గార్లతలలో వయసుకి సంబంధించిన హద్దు 
age limit వ్రన్తుతం రాష్ట్ర ఏపిన, 
యస్‌.నీ వరీకలు (వాయడానికిగాను గరిష్ష 

(ae es 
వయోవరిమితిని 34 నుంచి 28 సంవత 


రాలకు తగ్గించటం పట్ట వేలాది యువకులు? 


ఉద్యోగ అవకాశం కోల్ళోతారనీ ఎ (ఆం. ప్ర. 


16.8.87) 


ర్‌_షాప్‌ వి. 747%5262 శికణకోసం 
గా వ 


322 


నియమిత కాలంపాటు ఏర్పాటు చేసే 
శిబిరం wంrkshop మండలాధ్యక్లు లకు 
ఇటీవల రెండురోజులపాటు నిర హించిన 
వర్క్‌షాప్‌ ముగింపు సమావేశంలో జిల్లా 
కల్తెక్టర్‌ (పసంగించారు. (ఆం. భూ. 6.6.87) 
వర్కింగ్‌ కమిటీ వ. ౭270009 kame 
“7 వివిధ కార్యక్రమాలను నిర్వహించటా 
నికి ఏర్పాటయ్యే సంఘం; కార్య నిర్వా 
హక సంఘం working committee 
ఎఐ.నీ.సీ నమావేశానికి ముందే పార్త్‌ 
వర్కింగ్‌ కమిటీ సమావేశమై ఎఐసిసి 
నదన్ఫులో ఆమోదించాల్సిన తీర్మా నాన్చి 
తయారు చేస్తుంది. (ఈ. 6.7.89) 
వర్ల పోరాటం ని. ౪274 pooraaTam 
పెట్టుబడిదారులు, బడా భూస్వాముల 
దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కర్ణ 
కులు చేసే పోరు యేజ5కా [682816 
చైనా విప్టవం, వర్గ పోరాటాలతో పెనవేసుకు 
పోయిన మహానగరం వాం ఘై అని ఆయన 
అభివ్లర్ధ్థించారు. (ఈ. 19.5.89) 
వర్గీయులు వి. (బ.వ.) vargiiyuly ఒక 
(గూపుకి లేదా పార్టీకి చెందిన వ్యక్తులు 
people belonging to a group 
or party ఇందిరా కార్యగెస్‌ వర్గీయులు 
నేరుగా కల్తెక్టల్‌కే ఫిర్యాదు చేయగా ఆయన 
నిన్సవోయత వ్యక్తం చేశాదు. (ఈ. 29.6.87) 
వర్తమానం వి. ౪artamaanam (విషయం, 
సంఘటన మొ. వాటి గురించి) ఇత 
రులకి వ్యక్తి ద్వారా పంపే సమాచారం 
message (క్రీ లంక విదేశాంగశాఖ కార్య 
దర్భి శ్రీ బెర్జార్డ్‌ తిలక్‌ రత్త సోమవారం 
న్యూఢిల్లీలో (వధాని శ్రీ రాజీవ్‌ గాంధీని 
కలుసుకొని తమ అధ్యక్షుడు శ్రీ ఆర్‌ (పేమ 
దాన వంవీన వర్త్రమానాన్సి అందజేశారు. 
_ (ఆం. భూ. 7.6.89) 


వర్తి ంపజేయు క్రి. vartimpajeeyy (నియ 


వరంతి వి. 


మాలు, నిర్ణయాలు మొ.) 
పజేయు to apply ముఖ్యమంతి (పక 


అన్వయిం 


టించిన మేరకు కళాశాలల ఆధ్యాపకులకు 
సవరించిన యూనివర్సిటీ (గాంట్స్‌ కమీషన్‌ 
(యు.జుసీ వేతనం స్కేళ్ళను వర్తింపజేస్తా 
మని విద్యాశాఖ మంత్రి తెలిపారు (ఆం జ్యో. 


212 88) 


ర్త vardhant: మరణించిన 
(ప్రముఖ, వ్యక్తి స్మృత్యర్థం ప్రతి సంవ 
త్సరం ఆ వ్యక్తి చనిపోయిన రోజు జరిసే 
కార్యక్రమం death anniversary 
సురభి నాట్టుమండలికి మూల పురుషుడైన 
స్వర్గీయ వనారన గోవిందరావు వర్ధంతి శని 
వారం సాయంత్రం త్యాగరాయ గాననభలో 


జరిగింది. (ఉ 2212.87) 


వర్తమాన దేశం వి. ardhamaana 
deeéam వలస పాలన నుంచి విముక్తి 
పొంది, స్వయం సమృద్ది వైపు పురోగమి 
స్తున్న దేశం developing country 
వర్ధమాన దేశాలు అనగా నూతనంగా 
న్యాతంత్యం పొంది యిన్నాళ్ళుగా సామా 
జ్యపాద, వలన దోపిడీకి గు౭ ఆర్థికంగా, 
పార్మిశామికంగా వెనుకబడిపోయిన దేశాలు 


(వి 106 87) 


వరపొతం వి. 1arSAapaatam నియమిత 
' కొలతతో ఒక (పదేశంలో పడిన వాన 
పరిమాణం rain fall ఇప్పటివరకు ఉన్ల 
వర్షపాతాన్లి జాగ్రత్తగా పరిశీలిస్తే దేశంలోని 
అనేక (ప్రాంతాలలో అనావృ ష్షీ వరిస్టేతులు 
నట్లు తెలుస్తుందని ... అన్నారు. (ఆం ప్ర 
17.889) 

వరాకాల సమావేశం వ. ౪arSaakaala 
tae am ప్రభుత్వ కార్యకలాపాలు, 
ప్రజా సమస్యలు చర్చించటానికి చట్టసభలు 
వర్షాకాలంలో ఏర్పాటు చేసే సమావేశం 


323 


వలస వి 


monsoon session పదకొండు రోజు 
లపాటు జరిగిన వర్షాకాల నమావేశాల అనం 
తరం ఆంధ్రపదేశ్‌ శానననభ నమావేశాలను 
నిరవధికంగా వాయిదా వేశారు. (ఆం పహ 


20.9 89) 


వలంటీరు వి. ?alanTar ఎలాంటి ప్రతి 


ఫలం ఆశించకుండా సామాజిక, రాజకీ 
యాది కార్యక్రమాల నిర్వహణలో తోడ్పడే 
వ్యక్తి vంlunteer నహాయ కార్యక్రమాలు 
చేప బ్రేందుకుగాను నలంట్తోర్హను పం పేందుకు 
మదర్‌ఢైెరిసా సంసిద్దత వ్యక్తం చేశారని ... 


(ఈ 5687) 


లపన్ను (క్ర. valapannu (నేరస్తుల్ని పట్టు 


కోవటానికి) పథకం ప్రకారం ఏర్పాట్లు 
చేయు t0 lay trap నకిలీ నోట్ల మార్పిడి 
పేరుతో మోసం చేసే ఐదుగురు వ్యక్తుల 
మురా నొకదానిని పోలీనులు గతరాత్రి వల 
పన్ఫి పట్టు కొన్నాడు. (ఈ. 5.1087) 

valasa (మెరుగైన జీవనం 
కోసం) అధిక సంఖ్యలో ఒక (ప్రాంతం 
నండి: మరో ప్రాంతానికి తరలి వెళ్ళటం 
migration, exodus జాఫ్శా ద్దీవక 
లంలో సైన్యం దాడులవల్ల తమిళుల వలన 
కొనసాగుతున్హది. (ఆం (ప్ర 16687) 


వల్లించు (క్రి. ౮212264 (ప్రముఖ వ్యక్తులు 


లేదా గ్రంథాలలో చెప్పిన అభిప్రాయా 
లను) పదేపదే ఇతరులకు వినిపించు t0 
invoke ఓట్లు అడగటానికి నూక్తులను 
నల్తిన్తూ తమను తాము నమ్మర్రించుకుంటు 


న్నారని విమర్శించారు, (ఆం. భూ 201189) 


వశపరచుక్‌"ను కి, vas aparacukonu 


అధీనంలోకి తీసుకొను tO 5ట26 ఆ 
మార్కెట్‌లోని చద్దా ఆవఖీనులో దొరికిన 
డాక్యుమెంట్లను అధికొరులు వశపరచుకు 


న్నారు. (ఆం ప్ర 6687) 


వసతిగృహం వి. ౪242102427 తాత్కాలి 
కంగా కొంతకాలం నివసించటానికి ఉద్దే 
శించిన ఇల్లు guest house, hostel 
ఇక్కడ జూలబాలికల వనతిగ్గ్సహ నిర్మా ణము 
నకు గాను ... ట్రైలర్స్‌ కాలని పక్క నవున్ల 
===. (అం ప. 9687) 

వసూలుచేయు క్రి 
(డబ్బు) రాబట్టు 


vasuuluceeyu 

to collect 

(money) గణేశ్‌ నగర్‌ కాలనీలో అక్రమ 

_ నిర్మా తానికి నష వరివోరంతో పాటు నలం 
౭3 థా 

ఖరీదును కూడా వమూలుచేయాలని కౌన్ఫి 

లల్‌ నూచించగా నమావేశం ఆమోదించింది. 


(ఆం. భూ 71087) 


వాకోవర్‌ వి. ₹22%00027 (ఆటల్లో) 
ఎదుటి పక్షం పోటీలో నుంచి తప్పుకున్న 
ఫలితంగా ఆడకుండానే లభించే 7లుపు 
walk-over 1974 ఫైనల్లో జాత్తహం 
కార దక్షోణ్యాఫికాతో ఆడేందుకు భారల్‌ 
నిరాకరించి వాకోవర్‌ ఇచ్చింది (ఈ 510.87) 

వాకౌట్‌ చేయు §. vaakauTceeyuy నిర 
సనగా సమావేశం నుంచి బయటికి వెళ్ళి 
పోవు t0 walkout న్పీకర్‌ అనుమతించ 
నప్పుడు నభలో ఇలా గందరగోళం చెల రేగడం 
(సతివక్షం నిరసనగా వాకౌట్‌ చేయడం నర్వ 
సాధారణమే. (ఆం (మ 25 488) 

వాగ్దానం వి. vaagdaanam (తప్ప 
కుండా చేస్తానని) మాట ఇవ్వటం, హామీ 
promise ఇటీవల జరిగిన న్యూస్‌ సలహా 
నంఘం నమానేశంలో కూడా న్వూస్‌ (పంట్‌ 
అందుబాటు గురించి (ప్రభుత్యం ఎలాంటి 
వాగ్దానం చెయ్య లేదు. 

వాగ్యాదం వ. 7268722427 (ఇరుప 
క్షాలు) భిన్నాభి పాయాలతో గొంతు పెంచి 
తగాదా పడటం argument ఎం.సీ. 
హెచ్‌. కార్యాలయం ఎదుట 'ధర్దా”కు 


సోలీనులు నిరాకరించిన సందర్భంగా ఒక 
దశలో కార్మి కులకు పోలీసులకు మధ్య 
కొంత వాగ్వాదం జరిగింది. (ఆం ప్ర 16687) 


వాజ్మూలం వి. vaangmuulam న్యాయ 
స్తానంలో చెప్పే సాక్ష్యం testimony 
శూ Ca 
ఒక కేసుకు నంబంధించిన ఒక వ్యక్తి బోనులో 
నిలబడి తన వాజ్మూ లం ఇవ్వుడం (పారంభిం 


చొడు. (అం ప్ర 214 88) 


వాటర్‌గేట్‌ కుంభకోణం వి. ౪1 Tar 
geeT kumbhakoonam 1972 లో రిప 
బ్లికన్‌ పార్టీ వ్యక్తులు కొందరు డెమోక్రటిక్‌ 
పారి కేంద కార్యాలయంనుంచి సమా 
చారం దొంగలించటంవంటి నేర కార్యక 
లాపాలకు పాల్పడిన ఫలితంగా ఏర్పడిన 
వివాదం 772€ీలొక్రజ€6 scandal వాట 
ర్‌గేట్‌ కుంభకోణం న్టిడించి నందునల్ల 
ఆనాటీ అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ పద 
వీచ్యుతుడు కావడం తెలినీందే. (ఈ. 


24789) 


వాటాధనం వి. 4aTaadhanam (పరిశ 
మల్లో) తమ వంతుగా పెట్టిన పెట్టుబడి 
share capital 75 శాతం పైబడి ఎగు 
మతి చేయడానికి హామీ ఇచ్చే పక్షంలో విదేశీ 
పెట్టుబడులు నరానరి అనుమతించడానికి 
(ప్రభుత్యం నిర్ణయించింది. _ విదేశీ నంస్షల 
వాటాధనం నివృత్తిలో మార్చు చేశారు (ఆం 
(ప్ర 4.5 89) 

వాటిల్లు (క్రి vaaTillu (నష్టం, కష్టం మొ.) 
సంభవించు, కలుగు t0 happen (as 
loss, damage etc.) శన సేన శక్తు 
లకు ఏ రకంగా (వోత్తాహమిచ్చినా దేశ 
(వజూస్వామిక్క లౌకిక పునాదుల కే ముప్పు 
వొటేల్లుతుందని 'పొచ్చరించింది (ఈ. 15689) 

వాడకందారు వ. ₹౭24606%0467622764 
మార్కెట్‌ లో ఉత్పత్తి అయ్యే సరుకుల్ని, 


సంస్థల సేవల్ని ఉపయోగించుకొనే వ్యక్తి 
user ... (పన్తుతం పనిచేసే ఆటో 
ఎక్సేంజ్‌ సక్రమంగా పనిచేయడంలేదని దీని 
వల్ల బులిఫోన్‌ వాడకందారులు తీవ ఇబ్బం 
దులకు గురౌతునందున ఎం. (4. 24.488) 
వాణీజ్య ఉద్రిక్తత వి. vaaNyya udrik- 
tata వర్తక సంబంధమైన నివాదాల ఫలి 
తంగా దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ 
trade tension ఇండియా అమెరికాల 
నుధ్య వాణీజ్వ ఉదిక్తత నెలకొని ఉన్ల 
(వన్తుత క్లీష సమయంలో కరణ్‌సీంగ్‌ అమె 
రికాలో రాయబారిగా నియమితులయ్యారు. 
(ఆం ప్ర 22889) 

వాణిజ్య కార్యకలాపాలు వి (బవ 
vaaNiya kaaryakalaapaalu వ్యాపార 
వ్యవహారాలు trade బంద్‌ రోజున కూడా 
వాణేజ్య కార్భకలాపాలు నిర హించవల సీం 
దిగా (పభుత్యాధికారులు అంతకుముందు 
న్యాపారులకు నచ్చుజొప్పారు. (ఈ 12589) 
వాణిజ్య లోటు వి. vaaNyya (00 20 
ఎగుమతులు తగ్గి కనిపించే తేడా trade 
deficit వాణీజ్య లోటును భీర్తీ చేయడా 
నికి రూపాయి విలువను తగ్గించాలని ఐివరు 
ఎన్టీ విధాల వత్తిడి తెచ్చినా అంగీకరించే 
(పీసక్తే లేదని ఆర్థికమంత్రి శ్రీ ఎన్‌.డి. తివారి 
న్నష్షం చేశారు. (ఆం. ప్ర 251187) 
వాతావరణ కార్యాలయం వి. ₹24- 
taavaraNa kaaryaalayam శీతోప్టస్టి 
తుల్లి తెలియజేసే. విభాగ కేంద్రం 
office of the meteorological 
department తుఫాన్‌ _ప్రభావంవర్త 
రానున్న ఉర గంటల్లో తెలంగాణా, రాయ 
అనీమ జిల్లాల్లో భారీవర్లాలు కురుస్తాయని 
ఇక్కడ వొతావరణ కార్యాలయం తెలియజే 
నీంది. (ఆం జ్యో 171087) 


వాదన వి. 7262642724 (న్యాయస్థానంలో) 


325 


తర్కబద్ధంగా చేసే అభిప్రాయ (ప్రకటన 
arguement ఈ విటీషన్‌ పై నేడు 
న్యాయవాది ఒకరు (ధాన న్యాయమూర్తి 
ఇ.ఎస్‌. వెంకటరామయ్య ముందు స్తా 
వించగా మంగళవారం రోజున వాదనలు 
వినేందుకు తేదీ ఖరారు చేశారు. (ఆం ప్ర 
22989) 

వాదప్రతివాదనలు వి. (బ.వ.) vaadapra- 
tvaadanalu (న్యాయ నిర్హేతల ఎదుట) 
ఒక విషయం పై అనుకూలంగానూ, వ్యతి 
రేకంగాను జరిగే భాషణం hearing, 
arguments for and against 
గురువారంనాడు రోజంతా ఈ విషయమై 
వాద వవతివాదనలు కొనసాగిన తర్వాత 
(వధాన న్యాయమూర్తి జస్టీస్‌ యో గేళ్చర్‌ 
దయాల్‌ జోక్యం చేసుకుంటూ . . . (ఈ 
30.6 89) 

వాదోపవాదాలు వి. (బవ) vaad00pa- 
vadaalu ఒక అంశం పై ఇరుపక్షాల మధ్య 
అభిపాయ భేదాలు ఏర్పడి తీవ్రస్తాయిలో 
జరిగే చర్చ arguments ఇదే అంశం పై 
రాజ్యసభలో కూడా బుధవారం తీవ్రన్హాయిలో 
వాదోపవాదాలు జరిగా (ఈ 20789) 

వాపోవు క్రి 77 706 బాధ, ఆవేదనల్ని 
వ్యక్తంచెయు lament పోలీనులు 
తనను రెండు రొజుల పొటు పోలీను సేవ 
న్‌లో నిర్బంధించారని, యిన్ఫి కష్ణాలుపడ్డా 
తన కూతురు కష్టాలు గప్టెక్కలేదని శ్రీ 
రాజయ్య వాపోయారు. (ఆం ప్ర 13689) 

వామపక్షం వి vaamapakSam 
మార్కిస్టు దృక్పథానికి కట్టుబడి రాజకీ 
యాలలో పాల్గొనే పార్టీ leftist party 
వామపక్షం అం శే భిక్షం సె ప్తేది కాదు. పేద 
రికాన్టి, నిరుద్యోగాన్ని తొలగించి వ్యవస్థను 
మార్చేదని . =. అన్సారు. (వి 9687) 

వామపక్ష ప్రజాస్వామ్యవాదులు వి. 


(ఒ.వు) 
myavaadulu మార్కి ఎ దృక్పథానికి 
కట్టుబడినవారు, (పజాస్వామ్యాన్ని కాంక్తి ఆ 


vaamapakSa prajaasvaa- 


చేవారు left and democratic 
forces కాం[గెస్‌ పార్టీ వ్యతిరేకించే వామ 
పక్ష (పజాస్యామ్య వాదులను ఏకంచే సే బ్రహ 
త్తర బాధ్యత మార్కిస్టు ప్పార్టీ పై ఉన్హుదని 
అన్నాలు, (ఆం ప్ర. 11.1085) 
వామపక్షవాది న. vaamapakSavaadz 
డొ 
చూ. లెఫ్టీస్టి. సామాజ్యవాదులకు వ్యతి 
దేకంగా విదేశీ విధానం అనుసరించని వ్యక్తీ 
భూనంస్క రణల అమలును తిరస్కరించే వ్యక్తీ 
వామపక్షవాది ఎట్లా అవుతాడని ... (ప్రకిం 
చారు. (ఆం. ప 26687) 
వాయిదా తీర్మానం వి ₹6622౪1606620- 
irmaanam (చట్టసభలలో, అజెండాలో 
ఉన్న అంశాలను పక్కన పెట్టి, అత్యంత 
ప్రాముఖ్యం ఉన్న మరో విషయాన్ని 
చర్చకు చేపట్టాలని కోరుతూ ప్రవేశపెట్టే 
లు ఎ 
తీర్మానం adjంurnment motion 
ఇటీవల జరిగిన కాం గెస్‌(ఐ) శాసన నభ్యుడి 
హత్యపై (పతిషక్ష శానన సభ్యుడు వాయిదా 
తీర్మానానికి పట్టు బట్లడంతో నేడు సభలో 
పెద్ద ఎత్తున రభస జరిగింది. (అం ప్ర 18789) 
వాయిదా వేయు (క్ర vaayidaaveeyyu 
(పని, సమావేశం మొ.) అప్పటికి 
ఆపివేసి మరో గడువు నిర్ణయించు t0 
postpone, adjourn నేడు జరగా 
లిన పదవ తరగతి సాంఘీక శాస్త్రం రెండో 
పేపర్‌ పర్లీక్షను రాష్ట్ర (వభుత్యం వాయిదా 
వేసింది. (ఆం. ప్ర 13488) 
వాయుగుండం వి. vayugunDam అల్ప 
పీడనం వల్ల సముద్రంలో ఏర్పడే ప్రచండ 


326 


మైన సుడిగాలి 6701016 విశాఖపట్టూనికి 
800 కిమీ. దూరంలో ఆగ్హేయ దిశగా నేడు 
వొయుగుండం కేందీక్పుతమై ఉన్హుట్టు వాతా 
వరణ కొర్వాలయం తెలియబేనీంది. (ఆం ప్ర 


18 1188) 


వాయుదూత్‌ వి. 7222260442 దేశం 
లోని ముఖ్యమైన పట్టణాల మధ్య 
(పయాణీకులకోసం చిన్న విమానాలను 
తిప్పే సంస్థ Vayudoot (an 


Indian Airlines service that 
runs small passenger planes) 
మదాస్‌, తిరుపతి మధ్య వాయుదూల్‌ 
నర్వీస్‌ జూలై పదో తేదీ నుంచి (ప్రారంభమ 
వుతున్హుట్టు వాయుదూత్‌ మేనేజర్‌ కెప్పైన్‌ 
బి. ఎస్‌. డెమాగ్రి తెలియజేశారు.(ఉ. 7.7.87) 


వార్‌జోన్‌ వి. 7౪4700౧ పోరాటం జరు 


గుతున్న (పదేశం war zone ఇప్పటికీ 

'పట్టు* సంపాదిస్తున్న గిరిజన (గ్రామాన్లి 
ee 

'వార్‌జోన్‌” కింద విభజించారు. (ఆం. ప్ర 


57.89) 


వారంటు వి. ౪242747224 నేరపరిశోధనలో 


భాగంగా వ్యక్తుల్ని అరెస్టు చేయటం, వస్తు 
వులు స్వాధినం చేసుకోవటం వంటి 
చర్యలు చేపట్టటానికి వీలుగా పోలీసులకు 
అనుమతినిస్తూ న్యాయమూర్తి జారీచే 
సేషత్రం warrant నాన్‌ బెయిలబుల్‌ 
వారంటు పురస్కరించుకుని అతనిని అరెస్టు 
చేసేందుకు నబ్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ వెళ్ళారు (అం. 
భూ 125.89) 


వార్తాపత్రిక వి. vaartaapatrika సమౌ 


చారం అందించే పత్రిక newspaper 
వార్తావ్యతికలకు వ్వానాలు రానీనందుకు 
భారత (క్రికెట్‌ కంటోల్‌ బోర్డు తనకు 
ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌ పై వ 


11.88) 


(ఆం (పే. 


వార్షిక నివేదిక వి. ౪422759164 72౮6642204 
సంస్థలు సంవత్సరాంతంలో తాము ఆ 
సంవత్సరం నిర్వ హించిన కార్యాకలాపాలు, 
పాధించిన అభివృద్ధి గురించి తయారు 
చేసిన సమీక్ష annUal report (న్స 

థ్‌ 
పొల్‌ డా. ఆనీ. వత్సల కళాశాల వార్షిక 
నివేదిక సమర్థించారు. (ఆం. ప్ర 115.89) 


వార్షిక ప్రణాళిక వి. vaarSika praNaa- 
Lika ఒక నిర్గీత సంవత్సరంలో అమలు 
జరగవలసిన కార్యక్రమాల ఆర్థిక వ్యవ 
హారాల అంచనా AannUal budget 
1989-90 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ 
రంగానికి వార్షిక (ప్రణాళికా నిధుల కింద 16 
కోట్లు ర్‌4 లక్షల రూపాయలు కేటాయిం 
చొరు. (ఈ 6789) 


వార్షిక బడ్జెట్‌ వి. vaarSika baDjeT 
చూ. వార్షిక (ప్రణాళిక, రాష్ట్రంలో వివిధ 
నీటి పారుదల వథకొలకు వార్షిక బడ్జెట్‌లో 
కేటాయించిన నిధులను జర్జిక సంవత్సరం 
పూర్తి అయ్యేలోగా పూర్తిగా ఖర్చు చేయాలని 
. తెలిపారు. (ఈ 18687) 

వాలంటీరు వి. 44/62 27:74 చూ. వలం 
టీరు. ఊ దేగింపునకు అగ్రభాగాన అరుణ 
పతాక నెత్తిన రైతు, ఆ వెనుక 26 మంది 
నుశిక్తీ తులైన వాలంటేర్డు ఇరు (పక్కల 
నడవగా మూడు లక్షల మంది (పదర్భనలో 
పాల్గొన్నారు. (ఆం భూ. 1589) 

వారుణి వాహిని వి. ౪౭aruN: vaahinz 
కల్లు సారాలను కంట్రోల్‌ ధరకు సర 
ఫరా చేసే ప్రభుత్వ పధకం varuni 
vahini (a scheme meant for 
supplying country-liquor at 
controlled prices) రాష్ట, (ప్రభుత్త 
సంస్ద అయిన ఈ వారుణి వావొని పాంటులో 
మహిళలు రోజు వారి వేతనాలమై పనిచే 


టు 


స్తుంటారు. (ఈ 15.987) 


వారోత్సవం వ. vaarootsavam (సం 


సలు) ఏడు రోజుల పాటు జరుపుకునే 
వేడుక week-long celebration 
(వజాకళల వారోత్సవంలో (పజూనాట్టుమం 
డలి కళాకారులు ఎక్కడికక్కడ (వదర్భనలిన్తూ 
(పజాకళలకు, అలాగే (పజూకళాకారులకు, మిగి 
లిన కళాకారులకు గల వ్యత్యాసాన్చ్ది (పజలకు 
వివరిస్తూ ... నిధులు వసూలు చేయాలని 


విజ్ఞప్తీ చేసింది. (ప్ర ఈ 17.87) 


వాస్తవరూపం దాల్ఫు వి. vaastavaruu- 


pam daalcu (పథకం, ఆలోచన మొ.) 
అమలు జరుగు t0 materialise (as 
సెలవులో ఉన శీ 
కె రాజయ్యకు (వభుత్తం డి. ఎస్‌. వి, 
(పమోషను ఇవ్వనున్నట్టు తమకు రూఢిగా 
తెలియవచ్చిందని, ఇదే గనుక వాస్త వరూవం 
దాలిస్తే ప్రభుత్య చర్యకు నిరసనగా తొము 
(వత్వ్సక్ష చర్చకు దిగవల సీవస్తు ందని కొందరు 
ఇన్‌ స్నెక్షర్లు అంటున్నారు. (ఆం. జ్యో. 9.4.88) 


a plan ...) 


వాస్తవాధీన రేఖ వి. vaastavaadhrina 


reekha ఇరు దేశాల మధ్య ఉన్న వివా 
దాస్పద సరిహద్దు line Of actual 
control దురద్భష్పవశాత్తు 1949లో కాళ్ళీ 
రులో నిర్హారితమైన కాల్పుల విరమణ రేఖ 
గాన్సీ 1972 నాటి వాస్తవాధీన రేఖ గాని 
నీయావిన్‌ ప్రాంతం భవివ్యత్తును నిర్హారించ 
లేదు. (అం. జ్యో 210 87) 


విందు వి. nd౪ (పముఖులు కొన్ని 


ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటుచేసే భోజనం 
dinner, feast వధాని గురువారంనాడు 
ఇచ్చిన విందుకు రాష్ట్రపతి హాజరయ్యారు. 


(ఆం భూ. 12687) 


విందు రాజకీయం వి. ౪1244 raajakz- 


tyam రాజకీయ పరమైన ఎత్తుగడలలో 
భాగంగా (ప్రముఖులకు విందులు ఏర్పాటు 


328 


చేయడం dinner politics అప్పుటికే 
రాష గవరడ్‌ కొతగా [పొరంభించిన నిందు 
& అ వాలే ఆ 


వికెట్‌కీపర్‌ వి. 9246272027 (క్రికెట్‌ 
ఆటలో) బంతుల్ని ఆపి పరుగుల్ని నిరో 
ధించడం, క్యాచ్‌ పట్టి లేదా ప్రంప్స్‌ని 
పడగొట్టడం ద్వారా బ్యాట్స్‌మన్‌ని కాట్‌ 
వేయటం. కోసం స్టంప్స్‌ వెనక నిలబడి 
ఉండే ఆటగాడు యket-keeper ఈ 
రెండు మ్యూచ్‌లలోనూ వికెట్‌కీవల్‌ కిరణ్‌ 
మోరీని తొలగించారు. (ఆం. ప్ర 1.1.88) 


రాజకీయాల సంగతి ముఖ్యమంతి దృష్షీకీ 
వచ్చింది. (ఉ 11488) 

విందు సమావేశం ఏ. ౪17244 samaavee- 
4am (మతులు, సన్ఫి హితులైన) (ప్రము 
ఘులు విందు సేరుతో కలిసి సంప్రతించు 
కోవటం dinner meeting ఈ నెల 


11న .. నివానం లో రెండున్షర గంటల వికేంద్రీకరణ వ. _keEndriikaraNa 
సేపు విందు సమావేశం డరిగింది. (ఈ అదికారాలు, కార్యకలాపాలలో కొన్ని 
1£.7 89) టిని దిగువనున్న ఇతర న్లాయిలకు 
వికరలంచు క క ట్ట వ్యతిరేకంగా లేదా ప్రాంతాలకు బదిలీచేయటం 


పరిణమింద.. 10 misfire బందీలూ, decentralization, devolution 
530 నమితులుగా ఉన్ల వాటిని 1104 
మండలాలుగా చేని పరిపాలన వికేందీకర 
ణకు నొంది పలికిన ఘనత (పభుత్వానిదని 
అన్నారు. (ఈ 1589) 


వికేంద్రీకరించు క్రి. vikeendTruikar- 


ఆందోళనలూ శుతిమించి (ప్రజా జీవనానికి 
ధాలు అధికమైతే, ఆశించిన ఫలితాలు 

నికటోంచే వమాదం ఉంది. (అం. భూ 12889) 
ఐఒకలాంగుడు వి. nkalaanguDy అవయ 


వొ౬ లే లోపం ఉన్న వ్యక్తి physically 


handicapped ఇంతవరకు వికలాంగుల 


చన సయం వతపత్రి గల సంస్టగా 
qm (4 
స ల అ జో కొంతమేరకు రఆభివనడి మ్‌ 
జ్‌ VD 
IIT (ఈ 6687) 


§. ‘Aravem gu ( ఉష్ణం 0) 
పదార్థాన్ని తాకి తిరిగి వెనక్కి ప్రసరించు 
to reflect back (as era 
ఉపఖందంలో చదరపు మీటరుకు నుమారు 
50 నుంచి 100 వాట్ల వరకు సౌరశక్తి అంతరి 
శ్రాంలోకి ఎర ొతున్దట్లు ఉష గహం "సేక్ర 
త కా మ బట్ట తెలున్తోందని శీ 
వాస్తవ చెపారు. (ఆం. భూ. 9.5 89) 

కెట్‌ ఏ. rkeT (క్రికెట్‌ ఆటల్లో) బ్యాట్స్‌ 
మన్‌ క్రీజ్‌లో ఉండి ఆట కొనసాగించే 
అకత లేదా అవకాశం ket ఎయిర్‌ 
ఫోక్‌ ba రాయ్‌ నాలుగు వికెట్లు, 
కల్‌ అయిదు వికెట్లు స్తై తీనుకున్నారు. (ఈ 


be స 


వఘాతం వి. 


incu వికేంద్రీకరణ జరుపు to 
decentralize, devolve భారత్‌ -శ్రీ 
లంక ఒప్పందం (ప్రకారం మైనారిటో తమిళు 
లకు అధికారాలను వికేందీకదించ్చిన తర్వాత 
సరన్ఫృర నంప్రదింపుల ద్వారానే ఉపసంహరణ 


సాధ్యపడుతుందని . . . (ఆ 137.89) 


విఘటనచేయు §. vigha Tanaceeyu 


రాజ్యాంగాధినేత లాంఛనంగా చట్ట 
సభ సమావేశాలను ముగించు to 
prorogue రాష్ట్ర శాననవభ పదవ నమూ 
వేశాన్సి గవర్దర్‌ గురువారం విఘటనచే సీనట్టు 
ఒక అధికార (ప్రకటనలో పేర్కొన్నారు. (ఆం 
భూ 22.488) 


vughaatam విషయ 
పురోగతికి, అభివృద్ధికి తగిలే దెబ్బ 
setback, impediment ఈ నంబం 
ధాలకు నేపాల్‌ విఘాతం కలిం చందని, సేపొ 


329 


లొలోని భారతీయుల పై కొత్త ఆంక్షలు విధిం disruptive activities దేశంలో 
చిందని ఆయన విమర్శించారు. (ఈ జరుగుతున్హు వేర్పాటువాద, విచ్చిన్దుకర కార్వ 
,19789) న. / = కలాపోలపై. "నేరుగా చర్చు జరిపేందుకు 
విచక్షణారహితం వి. ucakSaNaarahz- (సభుత్తం ఈ దశలో సం నీద్దత వ్బుక్తం 
127% ఉచితానుచితాలు లెక్క చేయకపో చేసింది. (ఈ. 17.889) 

వటం indescriminate విద్యార్డుల పై విచ్చిన్నకర శక్తి వ. _vicchinnakara 
విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. తంగ? దేశాన్ని ముక్కలు చేసేందుకు 
(ఈ. 5.689) ప్రయత్నించే వ్యక్తి disruptive force 


దేశ నమ్మగతను భిగ్గుం చేసేందుకు కొన్ని 
విచ్చిన్సుకర శక్తులు కుషి చేస్తున్నాయని, 
యువకులు ముందుకు వచ్చి దేశ సమగ్ర 
తను కొపొడవలనీందిగా ఆమె యువకులకు 
పీలువునిచ్చారు. (ఆం. భూ. 227.89) 
విజయోత్సవం వి. vyayootsavam గెలిచి 
నప్పుడు చేసుకునే వేడుక 6616072110 


విచారణ వి. 1626676౧46 కేసులు, 
ప్రజా (ప్రాముఖ్యం ఉన్న సంఘటనలకు 
సంబంధించిన వాస్తవాలను తేల్చేందుకు 
( సాక్షులను ప్రశ్నించడం, సాక్ష్యాధారా 
లను పరిశీలించడం వంటి వాటి ద్వారా) 
జరిపే శోధన enquiry, probe, 
investigation, hearing ఈ (ప్రమా 
దకారణాల పై విచారణ జరుపుతున్ల కమీషన్‌ ౧1714007... బి జొ వీ అభ్యర్ధి 
త్వరలో నివేదిక నమర్సిం చగలదని .. విజయోత్సవం జరుపుకుంటుండగా కొందరు 
చెప్పారు. (ఆం. ప్ర, 18 4.88) దుండగులు ఆ ఊరేగింపు పె బాంబు వినీ 


రారు. (ఈ. 281189) 

విజృంభించు (క్రీ. vijRmbhincu చెలరేగి 
దాడిచేయు to strike 'బ్యరరిన్టులు మరో 
సారి విజ్ఞుంభించారు. (ఉ 15.687) 

విజ్ఞప్తి వి. ౪jnapti సహాయం, తదితర 
సానుకూల చర్యను అపసేక్షిస్తూ కోరే కోరిక 
appeal లిక్కర్‌ ఇండియాపై చర్చకు 


విచారించు క్రి, vicaarincy చట్టపరంగా 
పరిశీలించు; విచారణ జరుపు 10 hear 
(as a court) +. అధ్యక్షతన న్యువీం 
కోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిన్తున్దుది. 

ళం 

(ఆం. ప్ర 26488) 

విచ్చిన్నంచేయు (కీ. vicchinnamceeyu 
{ ఇల 
(ఏదైనా నిర్మాణం లేదా వ్యవస్థని) ముక్క 
లుగా చేసి పనికిరాకుండా చేయు to 
disrupt, destroy . . . ఉద్య 
మకారులు గత ఏడాది లైలుమార్తాలను 
విచ్చిన్లుం చేయడంవల్ల ఎందరో అమాయక 


విజ్ఞప్తి. (ఈ. 5687) 

విజ్ఞాపనషత్రం వ. vjnaapanapatram 
కోరికలు వివరిస్తూ వాటి పరిష్కారం 
కోసం అధికారంలో ఉన్నవారికీ సమర్పించే 
వినతి పత్రం Memorandum ఊరే 


శైలు (ప్రయాణీకుల జీవితాలు నాశనమై గింపు అనంతరం (శ్రీమతి వనమాల నాయ 
పోయాయని ఆయన ఈ నందర్భంగా గుర్తు కత్తంలో ప్రతినిధి వర్గం గవర్హుల్‌ కుముద్‌ 
చేశారు. (ఈ. 25489) బెన్‌ బోషికీ విజ్ఞాపనపతం అందజేశారు. 
విచ్చిన్నకర కార్యకలావొలు వి. (బవ (ఆం ప్ర 45.89) 
vicchinnakarakaaryakalaapaalu దే విడత వి ౪0414 మొత్తం కార్యక్రమంలోని 


శాస్తి ముక్కులు ప (పయత్నాలు ఒక దశ phase బెనాకు వ్యతిరేకంగా 


అమెరికా నేడు రెండవ విడత ఆంక్షలను 
(ప్రకటించింది. (ఆం ప్ర 22689) 


విడనాడు క్రి vuDanaaDu వదులుకొను 
to give up, abandon ఉపాధ్యా 
యుల నమన్వ పరిష్కారంలో (ప్రభుత్యం తన 
అలక్ష్య వైఖరిని విడనాడకపోతే ఉద్యమాన్ని 
త్మీవతరం చేస్తామని . . . హెచ్చరించారు, 


(ఈ 5.7.88) 


విడాకులు వి. (బ.వ.) viDaakuly భార్యాభ 
ర్తలు చట్టప్రకారం విడిపోవటం [170766 
దాదాపు వంద ఏళ్ళ చర్చ అనంతరం అర్రెం 
టీనాలో వివాపొతులకు విడాకులు తీనుకునే 
స్వేచ్చ లభిస్తున్హది. (ఆం ప. 9.6.87) 
విడిదిచేయు కి. ౪iDuiceeyu తాత్కా 
లికంగా బసచేయు t0 camp అక్కడే 
ఏడుగురు సభ్యులు గల తీవవాదుల దళం 
విడిదిచేనీ ఉనట్టు పోలీసులు చెప్పారు. "(ఆం 
భూ. 14.56.89) 
విడిది స్థలం బ్‌ viDidi sthalam 
తాత్కాలికంగా బసచేసే చోటు 6p 
(ప్రతినిధులను (పత్వేకంగా ఏర్పాటు చేసిన్‌ 
బస్సులలో విడిది వ్రలాలకు విశాంతి గ్రహా 
లకు తరలించారు. (ఈ. 27489) 
విడుదలచేయు (క్రీ. viDudalaceeyu 1. 
(వ్యక్సుర్ని) నిర్బంధంలో నుంచి వది 
లిపెట్టు to release (sb from 
confinement) . కార్యకర్త 
లను వెంటనే విడుదల చేయాలని న్యునీం 
కోర్టు నేడు ఆదేశాలు జారీచేసీంది. (ఆం 
ప్రై 26489) 2. (స్వాధీనం చేసుకున్న 
వస్తువుల్ని) తిరిగి ఇచ్చివేయు జర్దలిస్టులు 
తమతో తెచ్చుకున్న కెమెరాలను విడుదల 
చేయడానికి తమకు ఆదేశాలు లేవని పాకి 
స్తాన్‌ అధికారులు పేర్కొనడంతో వారిద్దరినీ 
నిర్భంధించారు. (ఆం. ప్ర 24.11.89) 3. (నిధు 


330 


విదితం వి. 


లను) ఉపయోగం నిమిత్తం అందించు 10 
release (funds etc.) మంచినీటి 
పథకాలకు ఏడుకోట్లు విడుదల చేశారు. (ఆం 
ప్ర. 20.989) 4. (సరుకులు మొ.) కొను 
గోలు నిమిత్తం మార్కెట్‌ లోకి పంపించు 
to release (goods etc. into 
the market) జంటనగరాలలో ప్మపీల్‌ 
నెలలో రెండు దశలలో బియ్యుం విడుదల 
చేస్తున్నట్టు చెప్పాడు. (ఆం. ప్ర 13.488) ర్‌, 
అందరికీ తెలిసేటట్టు సమాచారాన్ని ప్రక 
టించు to issue (a statement, 
notification etc.) ఈ నెల 8 
వతేదీన ఎన్ఫికభకు సంబంధిం నోటి ఫి కేషన్‌ 
విడుదల చేస్తారు. (ప్రశ 8.10.87) 


viditam ఇంతకు 
ముందే తెలిసిన సమాచారం Clear, 
well-known అమెరికా భూభాగంలో 
వున్న ఐక్టరాజ్య నమితిలోని నర్హునభ్యు నమా 
వేశంలో (పసంగించాల్సివున్న ది. ఎల్‌, 
ఓ. అధ్యక్షుడు అరాఫల్‌కు అమెరికా తమ 
దేశంలోకి (ప్రవేశించేందుకు అనుమతి నిరా 
కరించిన విషయం విదితమే. (ఆం. జ్యో 


6 12 88) 


విదేశాంగ మంత్రిత్వశాఖ వి. videes aa- 


nga mantritvasaackha ఇతర దేశాలతో 
సంబంధ వ్యవహారాలు చూసే (ప్రభుత్వ 
విభాగం ministry of external 
affairs తమ లక్ష సాధనకు అవన 
రమైనంత త్మీవంగా పోరాటం సాగించాలని 
ముజాహిదీన్లు నిర్ణయం తీనుకున్హారని పాక్‌ 
విదేశాంగ మంతిత్తుశాఖ (పతినిధి ఒకడు తెలి 
వారు, (ఆం భూ 26 4.89) 


విదేశాంగ విధానం క్రి. ౪16668 22724 vi- 


dhaanam ఇతర దేశాలతో ఏర్పరచుకునే 
సంటంధాలకు సంబంధించిన కార్యాచరణ 


ప్రణాళిక foreign policy పాకిస్తాన్‌ 
నూతన ప్రధాని బెనజీర్‌ భుట్టో విదేశాంగ 
విధానం ఎలా ఉంటుందో అమెరికాకు ఇంకా 
న్నష్షంగా తెలియడంలేదు. (అం జ్యో 31288) 

విదేశీ కార్యాలయం వి. videest kaa- 
ryaalayam ఇతర దేశాలతో సంబంధ 
బాంధవ్యాలకు సంబంధించిన వ్యవహారా 
లను చూసే కేంద్రం foreign office 
ఈ విషయాని జపాన్‌ విదేశీ కొర్యాలయం 
(పకటించింది. (ఆం ప్ర 26489) 

విదేశీ ఖాతా వి. 
ఇతర దేశాల బ్యాంకులలో డబ్బు నిల్వ 
చేసుకునేందుకు తెరిచే పద్దు foreign 
account కొందరు (పతిష్యక్ష నాయకుల 
విదేశీ ఖాతాలపై దర్యాప్తు జరపవలనీందిగా 
మాజీ జ్య ూక మంత్రి కోరినట్టు 
వబ్రిన వార్తలను , , . ఖండించారు. (ఆం. 


ప్ర. 8.289) 


videe$ri khaataa 


విదేశీ పెట్టుబడి వి. dee 2622. 


౪baDi వ్యక్తులు, (ప్రైవేటు సంస్థలు మరో 
దేశానికి చెందిన పరిశమలకు అందజేసే 
మూలధనం foreign investment 
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆగ్గే 
యాసీయా దేశాలు పోటీవడుతున్ల నమ 
యంలో భారత (పభుత్తం తన పట్టుదలను 
ఇంకా నడలించే నీతిలో లేదు. (ఆం ప్ర 
29489) 

'విదేశీ మారకం వి. ౪1262 maarakam 
అంతర్జాతీయ విపణిలో లావాదేవీలకు ఉప 
యోగపడే భిన్న దేశాల ద్రవ్యం foreign 
exchange నొనబట్రోన వ్యజూల రూపంలో 
ఎగుమతి చేయబడిన దిగుమతులకు చెల్రిం 
చిన విదేశీ మాత్వూరి నుంచి విదేశ కరెన్సీ 
లభిన్తున్సు మాట నిజమే, (ఆం ప్ర 26.489) 

విదేశీ ముప్పు వి. 
ఇతర దేశాల శతు చర్యల వల్ల దేశ 


వా టో ఖ్‌ 
77626621 ౫4224 


331 


విదేనీ వాణిజ్యం బ్ర 


నిదేశీరుణం వి. 


సమ(గతకు కలిగే ప్రమాదం external 
threat తన స్యాతం తం, సార్దభౌమా 
ధికారం, (సాదేశిక నమ్యగతలకు “దేరి 
ముప్ప్ర” ఏర్పడినట్లు . ౨ (వ ఈ 5687) 

videe$ii vaaNi- 
౪472 ఇతర దేశాలతో జరిపే వ్యాపారం 
foreign trade విదేశీ వాణీజ్య లోటును 
పూడ్తడానికి విదేశీ బుణభారం తగ్గించడానికి 
ఇండియా చేస్తున (పయత్తాలు ఎంతవరకు 


ఫలిస్తాయి. (ఆం. ప్ర. 4.5.89) 


విదేశీయ ధనం వి. videeSiiya dhanam 


ఇతర దేశాలతో వాణిజ్యం వల్ల సమకూరే 
ఆయా దేశాల ద్రవ్యం; విదేశీ కరెన్సీ 
foreign currency వృజొలు పొదిగిన 
నగల ఎగుమతి ద్యారా మరింత ఎక్కు వ 
విదేశీయ ధనం లభించగలదని చెప్తున్నారు. 
(ఆం. ప్ర. 26 4.89) 

videeSiiruNam ఇతర 
దేశాల నుంచి తీసుకున్న అప్పు foreign 
debt భారత విదేకీరుణ భారం 5500 
కోట్ల రూపాయలకు చేరుకుందని 

ఆరో వీంచారు. (ఈ 27.489) 


విదేశీశక్తి వి. de 440kt అనవసరంగా 


జోక్యం చేసుకునే ఇతర దేశానికి చెందిన 
వ్యక్తి లేదా సంస్థ foreign element 
వొందువులు, నీక్కుల మధ్య విభేదాల స్ప షీ 
విదేశీశక్తులు యత్తిన్తున్నాయని . . . ఆరో 


వించారు. (ఆం (ప. 37.89) 


విదేశీసంపద వి. videeS$iisampada ఇతర 


దేశాలలో దాచిపెట్టిన ఆస్తి, డబ్బు మొ. 
foreign wealth ఈ మధ్యకాలంలో 
(వకటించిన విచారణలను అర్హర హితంగా శీ 
ఉల్చిక్ష్యష్టన్‌ పేర్కొంటూ, అజితాబ్‌ సోద 
రుల విదేశీనంవద పై (వకటించిన విచారణను 
ఆయన ఈ నందర్భుంగా (పస్తావించారు. (ఆం. 
జ్యో 217.87) 


విద్యాసంవత్సరం వి. ౪dyaasamvat- 
saram చదువు చెప్పేందుకు విద్యా 


౯ లయాలకు ఏర్పాటయిన కాల వ్యవధి 


academic year చిలకమర్తి లక్షీ నర 
నీంహంగారు. తమ స్వీయ చరితలో విద్యా 
నంవత్సరం గురించి వివరించారు (ఉ 


6.10 87) 


విద్యుత్‌ కోత వి. ౪76241 ౧0012 (వినియో 
గాన్ని అదుపు చేసేందుకుగాను) కరెంటు 
సరఫరా నియమిత కాలంపాటు నిలిసివే 
యటం power cut (పస్తుతం అమ 
లులో ఉన్న విద్యుత్‌ కోత సమయాన్ని 
మరింత 'పెంచనున్హుట్టు శుక్రవారంనాడు 
రాష్ట్ర విద్యుచ్చక్తి బోర్డు (ప్రకటించింది. 
(ఆం భూ 16.4.88) 

విద్యుదీకరణ వి. vidyudnkaraNa 1 (ఒక 
ప్రాంతానికి) కరెంటు సరఫరాని అందు 
బాటులోకి తేవటం electrification 
(of a region) నూటికి నూరు శాతం 
(గ్రామీణ విద్యుదీకరణను సాధించిన మహా 
రాష్ట్ర 1989-90లో అదనంగా 1600 మె. 
వా. విద్యుత్‌ ఉత్సాదన సామర్ణ్యాన్ది సంత 
రించుకోనున్హాది. (ఈ 22.589) 2. (కరెంట్‌ 
ద్యారా నడిచే రైళ్ళకోసం) రైలు పట్టాలకు 
"పైభాగంలో విద్యుత్‌ సరఫరా ఏర్పాటు 
చేయటం electrification (of a 
railway) కాజీ పేట- హైదరాబాదు రైలు 
మార్గం విద్యుదీకరణకు అవసరమైన నిధులు 


ముంజూరు చేయడానికి క (ఆం భూ 
20.6 87) 
విద్యుద్దాతం వి, vidyudghaatam 


కరెంటు ప్రవహించే వస్తువును తాక 
టంవల్ల తగిలే ప్రాణాపాయకరమైన దెబ్బ 
electrocution ఆ తర్వాత కొంతసే 
వటిీకి కరెంటు రావడంతో వారు విద్యుత్‌ 
ఘాతానికి బలి అయినారు. (ఆం ప్ర 185 89) 


విధాన నిర్ణయం వి. 


విద్రోహ చర్య వి vidrooha 627/4 


విధ్వంసం, వినాశనం కల్గించే దుర్మార్గపు 
పని sabotage, subversive act 
కర్ణాటక ఎక్స్‌ సెస్‌ (సమాదంలో విదోహ 
చర్భకుగల అవకాశాల గురించి మంతి వివ 
రాలను ఇచ్చారు. (ఈ 25489) 

vidhaana 
nirNayam కార్యక్రమాలకు సంబంధించి 
సూత్రరీత్యా నిశ్చయించటం policy 
decision జనసామాన్యం ఆరోగ్యానికీ 
సంబంధించి అత్యంత (పధానమైైన విధాన 
నిర్ణయం విషయంలో కేంద్రమంి నూచన 
(ప్రాయంగా వెల్లడించిన అభిప్రాయానికి 
అత్వంత (పాముఖ్యం వున్హది. (4 9987) 


విధాన నిర్ణాయక పరిషత్‌ వి ౪ 


dhaana nirNaayaka pariSat సంస్థా 
పరంగా విధాన నిర్ణయాలు తీసుకునే 
నాయకుల బృందం policy making 
body రాష్ట్ర, కార్యవర్గం, విధాన నిర్ణాయక 
పరిషత్‌ అధ్యక్షులు మొత్తం 50 మందిదాకొ 
విషయ నిర్ణాయక నభలో పాల్గొంటారని 
వారు చెప్ళారు. (ఈ 15589) 


విధాన పత్రం వ. vidhaana 2407272 


లక్ష్యాలు,వాటి ఆచరణకు నిర్తేశించే కాగితం 
policy document ఎనిమిదో పంచ 
వర్ల (ప్రణాళిక విధాన సత్రం ను నూత 
(పాయంగా ఆమోదించేందుకు (వణాళికా 
నంఘం సమావేశమవుతుంది. (ఆం. ప్ర 
30.6 89) 


విధాన ప్రకటన వి. vdhaana praka Ta- 


n (ఏదైనా విషయంపై) తమ ఆలోచన 
తీరు గురించి ఆధికారికంగా తెలియజే 
యటం) policy statement (ప్రభు 
త్యరంగంపై తమ వైఖరి ఏమిటో ఈ 
విషయంలో ఎలాంటి చర్చలు చేపట్టనుందో 
మొదలగు అంశాల పై (పభుత్వం ఒక విధాన 


(పకటన చేయాలనీ, తద్యారా దీనిపై బహి 
రంగ చర్చకు అవకాశం కల్పించాలని వీరు 


విజ్ఞప్తి చేశారు. (ఆం ప్ర 20289) 


విధానసభ వి. ₹?/60%242226060%4 అసెం 
బీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన 
దిగువ సభ; శాసనసభ legislative 
assembly రోడ్డ ఆక్రమణలను, అక్రమ 
నిర్మా కాలను తొలగించే అధికారాన్ని రోడ్లు 
భవనాల శాఖకు కల్పిన్తూ ఒక చట్లాన్లి 
తృరలో (ప్రవేశ పెట్టనున్నట్లు రోడ్డు భవనాల 
శాఖ మంతి నోమవారంనాడు రాష్ట్ర విధాన 
నభలో (ప్రకటించాడు. (ఆం. భూ 287 87) 

విధి వి. vdh నియమ నిబం 
ధనల (పకారం- * తప్పనిసరిగా చెయ్యా 
ల్పింది obligatory, compulsory 
రాష్ట్రంలో ఏ (పొంతంలో అవుట్‌ డోర్‌ 
షూటింగ్‌ చేయాలన్నా విధిగా వారం రోజుల 
ముందే నమాచార శాఖ కమీషనర్‌ అను 
మతికోనం దరఖాస్తు పెట్టుకోవాలని . . . 


(& 21887) 


విధించు క్రి mdhincy అమలు చేయు 10 
impose, clamp లూధియానా పొతన 
గరంలో కర్ఫ్యూ విధించారు. (ఈ 5.6.87) 
విధి నిర్వహణ వి. wdhi nirvahaNa 
బాధ్యతల్ని నిర్వర్తించటం discharging 
of one’s duties . . . పోలీనుల విధి 
నిర్దహణను నేనెలా ఆటంకపరున్తాను అని 
ముఖ్యమం తి నమాధానం చెప్పారు. (ఈ 
5.10 88) 

విధేయత వి. ౫dheeyata తమ సంస్ద లేదా 
నాయకుని పట్ట ఉండే పూర్తి నమ్మకం, 
గౌరవం loyalty పార్టీలోని తన విమ 
ర్భకుల వట్ల వి మి నీంగ్‌ కరినంగా 
ఉన్సవృటికీ, పార్టీకీ విధేయత (ప్రకటించారని 
ఆయన పేర్కొన్నాడు (ఈ 5.687) 


విధ్యంసకాండ న. vidhvamsakaanDa 


పనిగట్టుకొని ఆస్తులకు తీవ్రనష్ట్రం కలిగిం 

చటం destruction, vandalism 
అరనులకు నిరననగా విధ్యంస 

వూ 

కొండకు పాల్పడినా (సభుత్వానికి చీమకుట్రో 

నట్లయినా లేకపోవడం వల్లే ఈ కిడ్డాప్‌ 

లు హొ 

తప్పని నరెందని నారు అన టు ఆయన 

చెప్పారు. (ఆం భూ 225.89) 


విధ్యంసకారుడు వి. ₹20%0672866206064- 


ruDu ఆస్తులను ధ్వంసం చు వ్యక్తి 


vandal దేశ సుస్టీరతను, న మైక్యతను 


పరిరక్షించేందుకు విధ్యాంసకొరులను త్మీవంగా 
శిక్షించాలని చైనాలో సాసైటీ అధ్యక్షుడు 
వ్‌. a రూ తు 

ప్వాఖ్వానించినట్టు అధికొర నారా నం 


సేర్కొన్హది. (ఆం ప్ర 22 6 89) 


వినతిపత్రం వి. vnatipatram చూ విజ్ఞా 


పనపత్రం. విద్యుత్‌ నొకర్పం కల్పించాలని 
శానననభ్యుడు ఎం. ఓంకార్‌ ద్వారా సలు 
వినతివత్రాలు అందోజేనీనా లాభం లేకపో 
యిందని ఎం. నీ. వీ. ఐ ఆందోళన వ్యక్తం 


చేసీంది. (ఈ. 10589) 


వినిమయదారుడు వి. NnIMayadaaryu- 


౪ వాడకం కోసం వస్తువుల్ని మార్కెట్లో 
కొనుక్కునే వ్యక్తి (Oon5umer 1986 
వినిముయదారుల పరిరక్షణ చట్టం, ఐినిముయ 
దారుల హక్కులను పరిరక్తి ంచడమే కాకుండా 
చట్టాన్ని ఉర్పంఘించిన వారిని కరినంగా 
శిక్షించే విధంగా ఉందని అన్నారు. (ఆం ఫ్ర 


20 4 88) 


వినియోగదారుడు వి. n1yoogadaa- 


ruDu చూ. వినిమయదారుడు. వ్యవ 
సాయోతృత్తులలో అధిక భాగాన్ని (ప్రభుత్త 
నుల కొనుగోలు చేయాలని ఈ నంద 
ర్భంగా అయ్యే అదనపు ఖర్చులు తగ్గించి, 
వినియోగదారుని పై భారం పడకుండా చూడా 


అని నూచించింది. (ఈ 1589) 
వినియోగదారుల రక్షణ సమాఖ్య వి. 
viniyoogadaarula rakSaNa sama- 
akhya వాడకందారులకు అన్యాయం జర 
గకుండా పరిరక్షించేందుకు ఏర్పాటయిన 
సంఘం consumers protection 
council వినియోగదారులను మోసంచేసే 
కం పెనీలను, వ్యాసార నంస్తలను “బ్లాక్‌ 
లిస్ట్‌ 'లో ఉంచాలని 
వినియోగదారుల రక్షణ నమాఖ్య తొలి నమా 
వేశంలో మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల 
మంతి wir a పేర్కొన్నారు, (ఉ. 20 488) 
వినియోగించు §. vniyoogincu (వస్తు 
వుల్ని) నిర్దిష్టమైన పనికోసం వాడు 10 
employ హర్యానా ఎన్ఫి కలకోనం “ఆంధ 
ప్రదేశ్‌” భవన్‌కు చెందిన కార్లను వినియో 
గించినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. 


మంగళవారం రౌ ప్ర 


(ఆం. ప్ర 11287) 


విన్నవించు + (క్రి. vunnauncu ఉన్నత 
స్థానంలో ఉన్నవారికి చెప్పు t0 report 
రాష్ట్రపతికీ ఈ వివయాన్ని విన్నవించిన పూర్త 
మెంట్‌ నభ్యులందరికీ ఆయన క్రతజ్జతలు 
తెలిపొరు. (ఆం జ్యో 271188) 

విన్యాసం వి. vnyaasam రక్షణ 
దళాలు, వాటి ఆయుధ సామాగగి పాటవం 
ప్రదర్శించే కార్యక్రమం exercise 
or manoeuvre (as of defence 
forces) పాకిస్తాన్‌ సైన్యం తాము కొత్తగా 
నంపొదించుకున్లు అనేక ఆయుధాల శక్తీ 
సామర్ధ్యాలను వచ్చే శీతాకాలం భారతీయ 
సరిహద్దుల్లో జరిగే విన్యాసాలలో (పదర్శిస్తా 
యని “నేషన్‌” పుత్రిక తెలిపింది. (ఆం భూ 
15.89) 

విప్‌. పై vip చట్టసభలలో పా తన 
సభ్యులను ఏదైనా అంశంపై ని శించిన 
విధంగా ఓటింగ్‌ చెయ్యాలని జా చేసే 


334 


ఆదేశం party whip తను మొదటి 
(నీఫరెన్సు ఓటు శ్రీ క్షృష్ణయ్యర్‌కు వేయాలని 
తెలుగుదేశం తన ఎం. పీ. లకు విస్‌ జూరీ 
చేసీంది. (ఆం జ్యో 3787) 


విపత్కరం వి. 7702467272 (ప్రమాదం, 


నష్టం కలిగించేది dangerous వ్రజలకు 
ఆయుధాలు ఇవుడంవల్లా నిరివిగా తుపొకి 
చై సెన్స్ఫులు ఇవ్యడంవల్ల విపత్కర పరిస్తితులు 


ఏర్పుడవచ్చునని వ్యాఖ్యానించారు. 
(ఆం. ప్ర 22489) 
నిపరిణామం వి. vipariNaamam 


పరిస్థితిలో ఇటీవల వచ్చిన మార్పు 
development . నేత్సత్యంలో 
(పతిషక్ష మంతా నాటకాల కంపెనీ మాదిరిగా 
తయారైందని, ఈ విపరిణామాలు చాలా 
దురద్ద్భీష్టకరమైనవని తివారీ నిశితంగా విమ 
ర్భొంచారు. (ఈ. 25789) 


విప్లవం వి. ౫plavam (శాస్త్ర సాంకేతిక 


రంగాలలో) పెనుమార్పు revolution 
వండిన వంటకొన్చి ఆర్షైల్ల వర్వకనా బెడ 
పోకుండా తాజాగా ఉంచగలిగే (ప్రక్రియను 
డి ఎఫ్‌. ఆర్‌. ఎల్‌ శాస్త్రజుడు రూపొం 
కో 
దించారు. ఇక ఆవోర పరిశ్రమలో విప్ణవం 
వచ్చిన ప్రేనని వారు తమ నివేదికలో తెలి 
వారు. (ఉ 7.987) 


విప్రవ ప్రతీఘాతకుడు వి. vplava prati- 


ighaatakuDyu విపవ లక్యాలను దెబ్బతీసే 
ధా wes : 

వ్యక్తి counter-revolutionary 

విప్పవ (పతీఘూతకులనుు, తిరుగుబాటుదారు 

లను తంగా అణచివేయాలని పార్టీనాయ 

కుడు: చనన 


30 689) 


(పనంగం “౨ ౨ (ఆం ప్ర 


విపవ రాజకీయాలు వి. (బ.వ.) viplava 
యా 


raaqjakiyaalu సాయుధ పోరాటం 
ద్వారా ఉన్న వ్యవస్థను కూలదోసి 


సరికొత్త వ్యవస్తను ఏర్పాటుచేయటానికి 


ప్రయత్నించే రాజకీయ కార్యకలాపాలు 
revolutionary politics గత నంవ 
తృరం పోలీను ఎన్‌కౌంటర్‌లో మరణించిన 
“సీకాన * ఆర్గనైజర్‌ తనను వివ్రవ రాజకీయా 
లలోకి తీసుకొచ్చాడని . . . విలేఖరులకు 
వివదించాడు. (ఆం. ప్ర 7789) 


విప్లవాత్మకం వి. vplavaatmakam పరిస్థి 
తిలో తీవమైన, అభివృద్ధికరమైన మార్పు 
లను తీసుకువచ్చేది TeYంlutionary 
ఉద్యోగాలలో 30 శాతం మహీళలకు కేటా 
యిస్తూ, ఆస్తీలో మహిళలకు నమాన హక్కు 
కల్పిస్తూ విష్టవాత్మక న్నిరయాలు తీనుకున్లు . 
స్‌ (పభుత్వం ఈ బిల్లును ఆమోదించాలని 
కోరారు. (ఈ. 257 87) 

ఏఫలయత్నం వి. viphalayatnam ఫలిం 
చని కృషి unsuccessful attempt 
హర్యానాలో లోక్‌దళ్‌లోని అజిత్‌ నీంగ్‌, బహు 
గుణ వర్గాలను నీకం చేయాలన్న విషయంలో 
శ్రీ రామారావు విఫలయత్తుం చేశారు. (ఈ. 
6.6 87) 

నిబంధరాజ్యం వి. bandharaajyam 
చూ. అలీన దేశం ఒకరితో ఒకరు పోరాటం 
సాగిస్తున్న విబంధ రాజ్యాలను సమితి కార్డు 
దర్శి విమర్సించారు, (ఆం ప 26987) 

భేదం వి. vbheedam అభి ప్రాయాలలో 
ఉన్న తేడా differen. .. తో 
విభేదాలు ఉన్నట్లు వ్యతికలలో వచ్చిన వార్తల 
గురించి (ప్రళ్ళించినపుడు అలాంటిదేమీ లేదని 

. తెలిపారు. (ఆం భూ 11087) 

ఎభాంతి వి. bhraanti ఊహించనిది జరి 
గినప్పుడు కలిగే ఆశ్చర్యం 511prise, 
shock లంచాలు చెల్లించారనే వుకాద్డు 
విదేశీ శక్తుల అస్టీరీకరణ ప్రయత్తంలో భాగ 
మని విశనీంచేవారికి ఈ నివేదికలో వివ 
యాలు మరింత విిభాంతిని కలుగచేస్తాయి 
అని... అన్నారు. (వి 8.687) 


335 


విమర్శించు (కీ, vimarsSincy వ్యక్తులు 
లేదా విషయాలలోని తప్పులను ఎత్తి 
చూపు తప్పు పట్టు tం criticize 
తొలుత తమ (ప్రసంగంలో (బ్రిటీష్‌ కాలం 
నొటి నుండీ మనదేశంలో నెలకొని ఉను 
జూనిన విద్యావిధానాన్ని విమర్శించారని తెలి 
నీంది. (ఈ 5687) 

విమానాశ్రయం వి. vimaanaas$rayam 
విమానాలు దిగటానికి, తిరిగి ఎగరటానికి 
అనువుగా అవసరమైన వసతులు, పరికరా 
లతో కూడిన ప్రదేశం air port గిల్లిత్‌ 
విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటొంచాదు. 
(ఆం ప్ర. 268.89) 

విముక్తి వి 7172444 (ఇబ్బందికరమైన) 
బాధ్యతలనుండి బయట పడటం relief 
(from burden or some duty 
తనకు విముక్తి (ప్రసాదించాల్సిందిగా జగ్‌మో 
హన్‌ కేందాన్చి కోరారని . . . విశ్వసనీయ 
వర్గాల ద్యారా తెలిసింది. (ఆం ప్ర 23.689) 

విరగబండు (క్రి. vragabanDu (పంటలు) 
అధికస్టాయిలో దిగుబడినిచ్చు to yield 
heavily విరగబండితే ధరలు విరిగి పోతా 
యన నిస్స్రహ నుంచి రైతాంగాన్సి విముక్తం 
చేయటంలో (పభుత్యం విఫలమైంది. (ఈ. 
11789) 

విరమించుక్‌ెను §. viramincukonu 
ఫోటీలేదా ఇతరత్రా (పయత్నం నుంచి 
తప్పుకొను; ఉపసంహరించుకొను 10 
withdraw హైదరాబాద్‌ లోక్‌నభ నియో 
జకవర్గంలో తెలుగుదేశం అభ్బర్ధికీ మద్దతుగా 
ఇండి పెండెంట్‌గా రంగంలో  ఉన్హ 
. పోటీనుంచి విరమించుకున్నారు. (ఆం. ప్ర. 
21.11.89) 

విరాళం వి. viraalLam ఉదార 
కార్యక్రమాలకోసం డబ్బు లేదా వస్తు 
రూపేణా చేసే సహాయం donation, 


contribution (టౌన్‌ స్మారక భవన 


నిర్మాణానికి విరాళాల్నక్ర విజ్ఞప్తీ, 


ళా 


(ఆం ప 
6.687) 


విరుచుకుపడు §. wrucukupaDu 1. 
తప్పులు, లోపాలకు బాధ్యుల్ని చేస్తూ 
తీవంగా విమర్శించు 10 (ome down 
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళ 
వారంనాడు ఎరకోటవద్ద (పనంగించిన తీరు 
పరిశీలిస్తే ఆయన నిరాశ, నిన్టుహలకు గురై 
(ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతున్హృట్టుందని 
జనతాదళ్‌ ఉపాధ్యక్షులు . . . అన్నారు. 
(ఆం. భూ 17889) 2. (సాధారణ రక్షక 
దళాలు) ఎదురు తిరిగిన వారిని అణ 
చివేయటానికి దాడిచేయు to crack 
down “ఒకవేళ సైన్యం విరుచుకపడి అణ 
చివేస్తే భవివ్యత్‌ ఉద్యమాలన్చింటేకీ మేమే 
ఆదర్భ (పాయ మార్గదర్శకుల మవ్చితాంో 
అని విద్వార్దులు (ప్రకటించారు. (ఈ ౩౦05.89) 

విరుద్దఫలితం వి ౪ruddhaphabtam 
ఆశించిన దానికి వ్యతిరేకమైన ఫలం 
negative result కేందం వ్మిరవీగి 
తొందరపాటుతో శాసన పరమైన చర్వలకు 
నమ కట్టితే విరుద్దఫలితాలు తప్పువని ఆయన 
చేనీన హెచ్చరిక కూడా లక్షింపదగింది. (ఈ 
౩.5 89) 

విర్రవీగు క్రి. wrravngu  అహంకా 
రంతో ప్రవర్తించు t0 behave in an 
agressive manner. .. తనకు 
తోచిందే నర్వులకూ శిరోధార్వమని కేంద్రం 
వ్మిరవీగి తొందరపాటుతో శానన పరమైన 
చర్చలకు నమ కట్టితే విరుద్ద ఫలితాలు 
తప్పువని ౨ = (ఈ. 3589) 

విలయతాండవంచేయు §. vilayataan- 
Davamceeyu (అవాంఛనీయ పరిసితి) 
ఒక ప్రదేశం అంతటా తీవ్రస్థాయిలో 
నెలకొని ఉండు t0 prevail, reign 


336 


(as an undesirable situation) 

రాష్ట్రంలో కరువు విలయతాండవంచబేస్తు న్ల 

దని ఎండిపోయిన చేలను (ఉ 
71087) 

విలీనం వి. nam భిన్న సంస్తలు కలిసి 
ఒక్కటి కావటం Merger ఆ తర్వాత విలీ 
నాన్చి అభిలషిన్తు న్స మూడు పార్తీల జాతీయ 
కొర్భవర్గాలు సమావేశమై ఈ విలీనం (ప్రణా 
భికను ఖరారు చేయగలదని తెలిపారు. (ఆం 
భూ 20488) 

విలీనమగు క్రి. 2822672484 భిన్న సంస్తలు 
ఒకటిగా కలిసిపోవు t0 Merge దేశ 
వ్యాప్తంగా 28 నంస్త్రలు తమ పార్ట బహు 
జన సమాజ్‌లో విలీనమయ్యోయని ఆయన 


అంటూ ౨... (ఆం భూ 27.489) 


విలీనీకరణ వి. 
సంస్థల్ని ఒకటిగా కలపటం process of 
merging సృతంత భారతంలో సంస్థా 
నాల విలీనీకరణ తర్వాత అంతటి (ప్రాశస్త్యం 
గల పరిణామంగా రాజీవ్‌ చొరవను (ప్రజలు 
వరిగణీన్తారు. (ఆం భూ. 35 89) 


vlunikaraNa భిన్న 


విలపించు §. vlapincy మిక్కిలిగా ఏడ్చు; 
రోదించు t0 ల్యూ కన్టీడు మున్ఫీరుగా 
నిలవిన్తూ తన భర్తను వదలవలనీందిగా నక్ష 
లైట్లను ఆమె కోరారు. (ఈ ౨61289) 

విలేకరుల సమావేశం వి. 
samaavees am (అభిప్రాయాలు, సమా 
చొరం మొ. అందించే నిమిత్తం) పతికా 
ప్రతినిధులను ఒకచోటికి పిలిపించటం 
press meet మాజీ మంతులలో అనం 
తృప్తి నెలకొని ఉన్లుదంటూ వత్రికలలో 
వన్తున్సు వార్తలను వారు మంగళవారం 
నాడిక్కడ విలేకరుల నమావేశంలో (తోనీ 
పుచ్చారు. (ఆం ప్ర 22289) 


wleekarula 


వివక వి. ౫4k5 కొందరిని తక్కువగా 
ఈక 


మరి కొందరిని ఎక్కువగా పరిగణించి, భేద 
భావం చూపటం discrimination . 
అస్సాం (ప్రభుత్యం కూడా కేందం 
ఎవ్త్‌కు గురవుతుంది. (ఆం (ప. 23789) 
వివరణ వి. 71727674 (విషయాన్ని) విడ 
మరచి చెప్పటం explanation జాతి 
భదత దృష్ట్యా, తనకున్న అనుమానాల పై 
స్నష్ష మైన వివరణ ఇవ్వాలని ముఖ్యమంత 
(ప్రధానమంత్రిని కోరాడు. (ఆం ప్ర 20.789) 
వివరణ నోటీసు వి. ౪772764072 nooTisu 
(క్రమశిక్షణా చర్యలో భాగంగా) తగిన 
కారణం తెలపార్సిందిగా కోరుతూ పంపే 
షత్రం show cause notice ఈ 
విధంగా వివరణ నోటీసు అందుకున్హవారిలో 
ర్యా లవిన్ఫూ మంతి కూడా ఉన్నారని 
విలేకరుల నమావేశంలో . చెప్పారు. 
(ఆం భూ 610.87) 
వివరణపత్రం వ. vwaraNapatram 1. 
(సమావేశంలో) చర్చకు చేపట్ట అంశా 
లకు సంబంధించి ముందుగా తయారు 
చేసుకున్న _ పట్టిక; అజెండా Benda 
ఈ నమావేశానికి సంబంధించిన ఆహ్మోనాలు 
అందరికీ వారంరోజుల ముందుగానే అంది 
నప్పటికీ, నమావేశంలో చర్చించే అంశాల పై 
ఎటువంటి వివరణపత్రం ఇవ లేదు. (ఆం 
జ్యో 5687) 2. చూ. శ్వేతషత్రం. గత 
ఐదేళ్ళలో రాష్ట్రంలో నంభవించిన లాకప్‌ 
మరణాలు, నిందితుల పై తీనుకున్హ చర్చలు 
గురించి వివరించే ఒక వినరణస్మత్రాన్చి 
(ప్రభుత్తుం (ప్రచురించాలని శీ వెంకయ్యా 
నాయుడు డిమాండ్‌ చేశారు. (ఆం. ప్ర 
91088) 


వివాదం వి. ౪vaadam అంగీకార యోగ్యం 


337 


విశదీకరించు 


విశేష తీర్మానం వి. 


కాని నిర్ణయాలు, 
యంలో జరిగే గొడవ ౯COntroversy, 
dispute గవర్దుర్డు, ముఖ్యంగా ఆంధ్రప 
దేశ్‌ గవర్హుర్‌ విషయంలో రే కెత్తిన వివాదం పై 
వచ్చిన విమర్శలకు (ప్రతిన్పందిన్లూ 


కార్యకలాపాల విష 


(ఆం ప్ర 1.12 88) 


వివాదాస్పదం వి. vivaadaaspadam వివా 


దంతో కూడుకొన్నది controversial 
గవర్హురయినా మరొకరు అయినా దానిని 
వివాదొనుదం చేయడం విచారకరమని మంతి 
అన్నారు. (ఆం జ్యో 21.1188) 


(డీ. ws adnkarincy 
(విషయం) స్పష్టంగా అర్రమయ్యేటట్టు వివ 
రించు to explain, clarify రాజ్వన 
భలో (పత్యేక (ప్రస్తానన పరిధిని విశదీకరించే 
విధంగా నిబంధనలు ఉండాలని ఆయన 
అన్నారు. (ఈ 26288) 


విశుద్దపాలన వి. viSuddha paalana అవి 


నీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన 
పరిపాలన lean administration 
(వవర్తనా నియమానళి ఒకటి ఉన్హుదనే వాస్త 
వాని విస్మరించజాలదు  విశుద్దపాలనకు 
కానీ, (సజ్య శేయన్సు కు కానీ, దానిని పాటించి 


తీరాలి. (ఆం ప్ర 5788) 


viseeSa tiar- 
maanam చట్టపభ పరిధిలోకిరాని అంశా 
లను సభలో (ప్రస్తా వించేందుకు ఉద్దేశించిన 
ప్రతిపాదన special motion జనతా 
నొయకుడు .. . ఈ విషయమై లోక్‌సభలో 
విశేష తీర్మానానికి నోటీసు ఇచ్చారనీ, ఇది 
వచ్చే వారం చర్చకు వస్తుందనీ తెలియజేశారు. 


(ఈ. 26 1188) 


విశ్రాంతి దినం వి. ₹2676624 di- 
nam (క్రికెట్‌ వంటి ఆటల్లో) ఆటగాళ్ళు 
మధ్యలో శేదతీరడం కోసం కేటాయిం 
చిన ఆటలేని రోజు 651 day . . . 
అయితే విశ్రాంతి దినం నొటేకి మాకు చాలా 


మంచి ఆధిక్యం అభించింది. (ఈ. 20.489) 


విశ్లేషించి చూచు క్రి. visleeSincr cuucu 
(విషయాన్ని) క్షుణ్ణంగా విడమరచి పరి 
కీలించు శం sCruUtinize, analyse 
ఈ అనుభవాల్లి దృష్టిలో పెట్టుకొని 

మేము గిరిజన cero అభివృద్ది కొర్య 
(క్రమాలను, శాంతి భదతల వరిస్టతిని బాగా 
విశ్లేషించి చూడవలనీ ఉంది” అని ఆయన 


అనారు (ఆం ప్ర 311287) 


విశ్వకిరణాలు వి. (బ.వ.) vi$vakrraNa- 
alu విశ్వాంతరాళంలో నుంచి భూమికి 
చేరుకునే కాంతి, ఉస్షం; కాస్మిక్‌ కిరణాలు 
cosmic rays “టా” విశ్ళవిద్యాలయం 
పరిశోధకులు నిర్మించిన “ప్పెస్‌ఐ” అనే డిట 
క్‌ ఖగోళ ఎజ్జాన రంగంలో కల్లా ఎంతగా 
తోచే అంశాలలో ఒకటైన విళ్ష కిరణాల 
రహన్వాలను కనుగొంటుంది. (ఆం. జ్యో 


5.12 87) 


విశ్వప్రయత్నం వి. viSvaprayainam 
(కార్యసాధన కోసం) ఉన్న శక్తి సామర్థ్యా 
లను అన్నింటినీ ఉపయోగించటం great 
effort కరీంనగర్‌లో అనలు జరిగిందే 
మిటో తెలునుకోడానికి రాష్ట్ర ప్రభుత 
యంత్రాంగం విశ్చవయత్హం చేస్తున్నది. (4 
17.87) 

విశ్వరూపం వి. $varuupam వ్యక్తిలో 
దొగిఉను సంపూర |పతిభా సామరా;లు 
మే గూ య or Ms 
ముఖ్యంగా కెప్పెన్‌ గీనిడ్ర్‌ ఈ మ్యాబ్‌లో తన 
విశ్వరూపం (పదర్శించాడు, (ఉ 223 88) 


విశ్వవిద్యాలయం వి. viSvavidyaalayam 


ఉన్నత విద్యాబోధన, పరిశోధనా కార్యక 
లాపాలకు వేదికగా ఉంటూ,  నొధార 
రంగా కొన్ని కళాశాలలతో కూడి ఉన్న 
వ్యవస్థ university విశ్శనిద్యాలయాలను 
వికేందీకరించి కాలేజీలుగా విడగెట్టాలని శీ 
రామి రెడ్డ సూచించారు. (ఈ. 17.12.87) 


విశ్వసనియవర్గం వి. $vasantiyava- 


am (ఇచ్చిన సమాచారానికి సంబం 
ధించి) నమ్మదగిన వ్యక్తి reliable 
source జూన్‌ మొదటి వారంలోనే ఎన్ఫికల 
నోటిఫికేషన్‌ వెలువడుతుందని విశ్తాననీయ 


క 
వర్గాల ద్యారా తెలిసింది. (ఈ 27.4.89) 


విశ్వాస తీర్మానం వి. vsvasa tur- 


maanam చట్ట సభలలో మెజారిటీ నిరూ 
పించుకు నేందుకు ప్రవేశపెట్టై తీర్మానం 
motion of confidence నభకు హాజ 
లేన వారిలో 99 మంది బిశ్యాన తీర్మానానికీ 
అనుకూలంగా ఓటు చేయగా, ఎనిమిది మంది 
వ్యతిరేకంగా ఓటు చేశారు. (ఆం. జ్యో. 29.1.88) 


విషమం వి. ౪524 1.(ఆరోగ్య పరి స్పీతి) 


(ప్రమాదకరం CrItIiCal, dangerous, 
14 మంది తీవ్రమైన గాయాలతో చేరగా 
ఆరుగురి వరిస్తీతి విషమంగా వుంది. (ఆం 
ప. 18.789) 2. చాలా (ప్రాముఖ్యాన్ని సంత 
రించుకున్నది, కరినమైనది CIItical, 
crucial ... జిల్లా (పజాపరిషత్‌ అధ్యక్ష 
స్థానానికి ఈ నెల రవ తేదీన జరుగుతున్సు 
ఎనక ఇటు అధికార పక్ష మైన తెలుగుదే 
శనికి ఆటు కాంగెస్‌కు విషము వర్తీక్తగా 
తయారైంది. (ఆం. జ్యో. 53 88) 


విషమించు క్రి. ౪iSamincu (పరిస్థితి) 


ప్రమాదకరంగా మారు t0 become 
serious, deteriorate మరింత విష 
మించిన గఫార్‌ఖాన్‌ ఆరోగ్యం (ఈ. 7.7.87) 


విసురు (క్రి vsuru 1. (వస్తువుని) గాలిలో 
లక్ష్యంవైపు బలంగా పంపు 10 hurl, 
throw కొలంబో నగరంలో రెండు భార 
తీయ బ్యాంకుల పై బుధవారంనాడు సింహళ 
త్మవవాదులు బాంబులు వినిరారు (ఈ 
27789) 2. వి. విమర్శిస్తూ అనమాట 
(critical) comment త్రిపారీ విను 
శ్రతో కొం(గెస్‌ ఇరకాటం (ఈ 201189) 

విస్తరణ వి. 
కానీ, ఇతర(త్రాకాని (వస్తు) పరిమాణం 


పెంచటం expansion త్యరలోనే మంతి 


wstaraNa సంఖ్యాపరంగా 


వర్గ విస్తరణకానీ, మార్చులుకానీ జరుగవచ్చు 
ననే అనుమానానికి తావిచ్చి నట్టయింది. (ఆం 
(ప 8488) 

విస్తరించు §. ustarmcu 1. ఇతర 
(పాంతాలకు వ్యాపించు 10 spread 
అందుకే ఈ వ్యావారం ఆనీయా నుంచి 
ఇటీవల ల ఫీకా, లాటిన్‌ అమెరికా ఖండాలకు 


కూడా దినరించింది. 


— 


(ఆం ప 24987) 
2. సంభ్యా పరంగా కానీ, ఇతరత్రా 
కానీ పరిమాణం పెంచు t0 expand 
ఆంధ్రపదేశ్‌ లో దూరదర్భన్‌ (టాన్స్‌మిటింగ్‌ 
కేంద్రాలను. విన్తరించనున్హుట్టు శ్రీ భగవత్‌ 
బెల్లడంచారు. (ఆం జ్యో 91088) 

విస్తుపోవు క్రి. ౪1420074 (ఊహించ 


నిది జరిగినపుడు) ఆశ్చర్యపడు 10 06" 


surprised . . . నుంత్రినర్గంలో ఇప్ప 
టీకే పాడనూవిన విభేదాలు సైనికవర్గాలకు 
విస్తరిస్తే విస్తుపోనక్కరలేదు. (ఈ 20 288) 

విస్తత ఒప్పుందం వి. vistRta oppan- 
dam విశాల (ప్రాతిపదిక పై అంగీకారం 
broad agreement కీడ్బాపర్తకు, (పభు 
త్యానికీ మధ్య ఒక “వినుత ఒప్పందం” కుది 


రిందని . .. జమ్ము లో ఒక సీనియర్‌ 
అధికారి చెప్పారు. (ఆం ప్ర 1212.89) 
vistRtam 1. (వి 


విస్త ఎతం శ 


339 


షయానికి సంబంధించి) 


అసా అంశాలను స్స శించేది; సవివరం 
04 ల 


ముఖ్యమైన 


elaborate, extensive మంగళవా 


రంనాదు సొయం'తం ౭ెండవనారి జరిగిన 
నా 

నమావేశంలో విన*తంగా చర్చించి రాబీ 
వాష్ట్ల/ జ 

నామాలేఖఐ పె నంతకొలు చెశారు. (ఉ 


25188) 2.(ఏదైనా కార్వకలాపం) నిరిష 
పడేశంలో కొని 'పొంచాల 
అ =" 


శే 
భాగంలో జరగటం 


e 
౮ 
డో 
Ct 
0 


కాకుండా అధికాధిక 
extensive దేశా కాళ్ళీర్‌లో ఆయన 


విస్త్రతంగా వర్పటించారు. (ఆం. జ్యో 131188) 


విస్త ఎతంచేయు క్రీ mstRtamceeyu చూ 


విస్తరించు విశాఖ విమానాశయాన్ని విన్హ్రతం 
చేయాలన్ల్ల (ప్రతిపాదనేదీ వరిశీలనలో లేదని 
విమానయాన శాఖ సహాయమంంతి ... 


చెప్పారు. 


(ఈ 2౮"89| 


విస్తృత ధర్మాసనం వి. vistRta dhar- 


maasanam ఎక్కువమంది న్యాయమూ 
ర్తులతో కూడిన బెంచి larger bench 
ముఖ్యమంతి. . చితంలో నటించకుండా 
నిరోధించాలని కోరుతూ దాఖలైన వివిధ 
రిట్‌ వీటేషన్లను విచారణకు స్వీకరించే 
విషయంలో వాదనలను హైకోర్ల్తు దిన్హ్రత 
= ఈ 
ధర్మా సననం (లార్హర్‌ బెంచి) నోమవారం 


నాడు వరిశీలిస్తుంది (ఈ 23689) 


విస్త్రృతపరచు §. vistRtaparacu చూ. 


విస్తరించు 2. హోటల్‌ పరిశ్రమరంగంలో 
సవాకారాన్చి విన తపరచుకోవాలని ఉభయ 


దేశాలు ఆనక్తితో ఉనాయి. (ఈ 16789) 


విస్త తే ప్రభుత్వం వి. vistRia prabhut- 


vam వివిధ పార్షీలు (గూప్‌లకు చెందిన 
ప్రతినిధులతో విశాల (ప్రాతిపదికపై ఏర్పా 
broad-based 
government అస్టనిస్తాన్‌లో. వినత 


టయిన ప్రభుత్వం 


(వభుత్వాన్ది ఏర్పాటు చేయటం పై సెలకొన్హు 


నన నా. 


(ప్రతిష్టంభనను తొలగించటంలో సోవియట్‌ 
విదేశాంగ మంతి మ. ౨౨ నేడు విఫలమ 
యారు, (ఆం ప్ర 7289) 

విస్తత బెంచి వి. 7౫౮82046 bencr చూ. 
విస్తృత ధర్మాసనం ఈ వివాదా 
నికి సంబంధించిన అన్ది రిట్‌ పిటీషన్హను 
హైకోర్టు విసృత బెంచి ఎదుట ఈ నెల 24వ 
తేదీన విచారణకు నమర్ధించాలని డివిజన్‌ 


బెంచి ఆదేశించింది. (4. &9.87) 


విస్త లతే స్థాయి వి. wsiRta sthaayz 
(చర్చలు, సంభాషణలు మొ. వాటికీ 
సంబంధించి) విశాల ప్రాతిపదిక wide 
range భారత దేశం పొరుగు దేశాల పట్ల 
అనుసరిస్తున్న వైఖరిని అవగాహన చేనుకొ 
న్నానని రష్యా అధినేత . . . భారత 
(పథాన మంతి . (తో చర్చల సందర్భంగా 


340 


బిల్లు మొ) మెజారిటీ లభించనందు 
వల్ల ఆమోదం ఫొందకపోవు tO be 
rejected బిల్లులు రాజ్యసభలో ఆసోదం 
పొందినా, వీగిపోయినా తమకేం నష్టంలేదని 
కొంగీయులు నిమ్మ కు నీరెత్తి నట్టున్నారు. (ఈ 


14.8 89) 


వీటో వ. ౪700 (భద్రతా మండలిలో 


శాశ్వత సభ్యదేశాలకు) మెజారిటీ నిర్ణయా 
లను తిరస్కరించటానికి ఉన్న ప్రత్యేక అధి 
కారం Veto మన కొళ్ళీర్‌ నమన్వతో నహా 
పెక్కు అంతర్జాతీయ నమన్వుల పై వర్ధమాన 
దేశాలకూ, సోషలిస్ట్‌ దేశాల (పయోజనా 
లక్షూ హానికరంగా నమితి భదతా మండలిలో 
ఆంగ్లో-అ మెరికన్‌ కూటమి దేశాలు (వవేశ 
పెట్టిన పెక్కు తీర్మానాలను ఏలో న 
పక్కకు నెట్రించినవాడు (గోమికో. (ఆం భూ 


చెప్పారు. నేడు .. . ఆయనను కలుసుకొని 5.7.89) 
వినత స్థాయిలో చర్చలు జరిపారు. (ఆం వీధికెక్కు క్రి. vdhikekku (అభిప్రాయ 
ప్ర 17.789) భేదాలు) బయటపడదు t0 (ome into 


విహంగశాస్త్రం వ 
చూ. పక్షిశాస్త్రం (పపంచంలోనే (ప్రముఖ 
ఐహంగ శాస్త్ర వేత్త డాకరు. సలీం ఆలీ అని, 
(I) 
ఆయన మృతితో దేశం (వకృతిని ఆరాధించే 
గొప్పు వ్యక్తీని కోల్పోయిందని రాష్ట్రపతి .. 

నేడొక నంతాప సందేశంలో చెపారు. 


(ఆం (ప 21687) 


vhangasaastram the open చీలికలు వాలిక్షలెన కొం(గెస్‌ 
త ea నర్గం, వ స గన్‌ అధ్యక్షుడు 
. .వర్గం వివాదాలు వీధికెక్కాయి. (ఆం 


భూ. 227.89) 


వీలునొమాౌ వి. ?₹ulunaamaa మరణా 
నికి ముందు తమ ఆస్తులు, తదితర 
వ్యవహారాల గురించి తమ నిర్ణయాలు, 
అభిప్రాయాలు రాసి ఉంచే పత్రం ౪11, 
testament కమ్యూనిజం మొట్ట మొదట 
అవతరించినపుడు దానీ అనునరించాలని 
భావించిన భావిస్తున్న దేశాల నాయకులలో 
అత్యధికులు అధికార దాహమున్హ పాలకులే 
నని ఖొమైని తన వీలునామాలో విమర్శిం 


బౌొదరు. (ఆం భూ 7689) 


విహంగశా స్త్ర, వేత్త వ. vihangasSastra- 
veetta పక్తిశాస్త్రంలో పరిశోధన చేసే 
వ్యక్తి ornithologist డా. సలీం 
ఆలీ ప్రపంచ (ప్రసిద్ద విహంగ శాస్త్ర, వేత్తేకాక, 
మర్యాద, విజ్ఞానం, విహంగాలకుండే నిర్మల 
త్వాన్ని కలబోనుకున్ల వ్యక్తీ అని... 
ఆయన నంతాస నందేశంలో చెప్పారు. (ఆం. 


ప్ర 21.687) వీసా వి. ౪౬300 ఇతర దేశాలలో ప్రవేశించ 


వీగిపోవు (కీ. vrigipoovu (తీర్మానం, టానికి, తిరగటానికి లేదా వదలి వెళ్ళటా 


నికి సంబంధించి అధికారులు పాక్‌పో 
ర్దుపై ఇచ్చే అనుమతి ౪152 అమెరికాలో 
శాశ్చత నివాన సౌకర్యం ఉన్సవారికి వెంటనే 
వీసాలు మరజూరు చేస్తారు (ఆం (ప. 267.89) 


వృక్షకాలనిర్ణయశా స్త్రం వి. vRkSa 
kaalanirNayas aaStram చెట్ల, మాను 
లలోని వార్షిక వలయాల ఆధారంగా వాటి 
వయసుని, పర్యావరణపరంగా గతంలో 
సంభవించిన మార్పుల కాలాన్ని నిర్ణయించే 
శాస్త్రం dendrochronology చెట్ల, 
మానులలోని వార్షిక వలయాల సంఖ్యను బట్టీ, 
వాటే వయస్సును న్రిధ్ధయించే శాస్త్ర విభా 
గాన్ఫి క వృక్తకాలన్నిరయశానస్త్రం ” అంటారు. 
(ఆం జ్యో. 30687) 

వృత్తిసన్ను వ. _?Rttipannu ఉద్యోగం 
మీద విధించిన పన్ను professional 
మాట్లాడుతూ 
కేంద (వభుత్తు ఉద్యోగులకు వృత్తివను 
ఎత్తి వేయాలని కోరారు. (ఆం. ప్ర. 26.4 89) 
వృద్ధివొందు §. vRadhipondu (సంఖ్యా 
పరంగా) పెరుగు t0 develop ... తెల్ల 
కణాలను తిరిగి రోగుల రక్తంలో (పవేశపె 
ట్ర్లగా అవి అక్కడ వృద్దిపాంది ఊవీరితిత్తులు, 
మ్యూతవీండాలు, పెద్ద పేగు చర్చా నికీ సోకే 
కాన్ఫర్‌లను నిర్మూలిన్తున్హుట్టు కనిపించింది. 
(ఆం జ్యో. 2288) 
వెంట్రుకవా సి వి. 
అతితక్కువ తేడా బూ breadth, 
narrow ఉత్కంరగా సాగిన ఈ వరుగు 
పందెంలో వీ టే ఉష 52.9 సెకన్ల నమ 
యంతో పెంటుకవానీలో విజయం సాధించి 
న్వర్ధపతకం కైనసం చేనుకుంది. (ఈ. 2989) 


tax రాష్ట కార్యదర్శి హా 


ven Trukavaasr 


వెంపర్గాడు (కీ. vemparlaaDu (సాధా. 
అనుచితం, అసాధ్యం అయిన విషయాల 
కోసం) ఆరాటషడు to (rye ... 


341 


వెటిచాకిరి వి. 
ళు 


వెనక్కుతగ్గు క్రీ. 


అలాంటి పార్టీతో బిజెది. వొత్తు పెట్టు 
కొని నంకుచిత రాజకీయ (ప్రయోజనాల 
కోసం పెంపర్షాడుతోందని విమర్శించారు. 


(ఈ 20.7 89) 


వెచ్చించు క్రీ, ౮౭66226౪ ఖర్భుచేయు to 


spend ఈ మొత్తంలో 58 కోట్లు సహాయ 
కార్యక్రమాలకు 11 కోట్లు మధ్యతరహా ఇరి 
గేషన్‌ వనులకు వెచ్చించగలమని ఆయన 
అన్నారు, (వి 1210.87) 

veTTicaakirz తగిన 
(ప్రతిఫలం ఇవ్వకుండా బానిస స్థాయిలో 
పనిచేయించుకోవటం bondage, 
bonded labour ఇకపోతే 
మధ్యపదేశ్‌, , బీహార్‌, ఒరిస్సా, ఆంధ్రపదేశ్‌, 
తమిళనాడు రాష్ట్రాలలో “వెట్టిచాకిరీ : 
విధానం అమల్లో ఉన్నట్లు సబ్‌ 
కమిటి ద్భ్ర వికీ వచ్చింది. (ఆం. ప్ర 20.4.88) 


వెదజల్లు [క్రి vedajallu (వస్తువుల్ని) అప 


రిమితంగా ప్రవేశ పెట్టు to flood నానీ 

రకం, కల్తీ పురుగు మందులను మార్కెట్లోకి 

విచ్చలవిడిగా వెదజల్తుతున్స వారి “తాట 
(aye) 

వలున్తా” అని హెచ్చరించారు. (ఈ. 23.2 88) 


వెనక్కి పిలిచే వాక్కు వి. venakkipilkcee 


hakkyu ఎన్నికయిన (ప్రజాప్రతినిధిని యు 
నియోజకవర్గం ప్రజలు పదని నుంచి మధ్య 
లోనే తప్పించే అవకాశం right to 
recall ఓటర్లు విశ్యాసాన్లి కోల్పోయినట్లు 
యితే ఆ (పతినిధిని “వెనక్కి విలిచే వాక్కు” 


వుండాలన్హది పా 2a 
డినూండ్రలో మదొకటీ. (వి 18.1087) 


వి వ చేస్తున్ల 


venakkutaggu 
(ప్రదేశం) విడిచివెళ్ళు to retreat, 
withdraw ఇండోనోషియా, మలయా, 
ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలలో సామాజ్ఞ 


వాదులు యుద్తానంతరం  ఎనకు.తగాక 


సమరశీల సాయుధపోరాటాలు చెల రేగాయి. 
(ప శ. 27.1087) 

వెనుకంజ వేయు §. venukanjaveeyu 
అనుమానంతోకానీ, అననుకూల పరిస్థితు 
లవలనకానీ ఒకపని చేయకుండా ఆగిపోవు 
to draw back పోలీనులు ముందుకు 
అడుగువే నీనట్టయితే, తాము ఎటువంటి చర 
నా వూనుకుంటామని తీవవాదులు బెద 
రించడంతో వాము వెనుకంజువే సీనట్టు తెలు 
స్తోంది (ఆం.శ్యో 301287) 

వెను కేసుకువచ్చు క. _venukeesuku- 


౪16౪ సమస్థించు 10 defend, back 
పార్టీ వెన్ముపోటు పొడవ చూపిన నైతిక విలు 


వలు లేని వారిని కాం[గెస్‌వారు వెను కేసు 
కురావడం విచాతకరమన ఆయన అన్నారు. 
(ఉ 11287) 
వెనుదీయు క. [ల౫442/8/8 సడలింపు 
ధోరణి ప్రదర్శించు t0 relent దౌర్దన్యా 
అలో Me ( 
అను అరికట్టడంల (పభుత్వం న మాత్రం 
వెనుదీయదన్నాడు. (ఈ 14.689) 
వెన్నుదన్ను us 
గట్ల మద్దతు strong support, 


vennudannu 


backbone విద్యార్దుల ఉద్యమానికి వెన్ను 
ఠా 

దన్గుగా ఉంటున్హు ఉదారవాదులు కూడా 

(క్రమంగా వెనక్కి 


తన్గుతున్నా రు. (ఈ 


30.5 89) 
వెన్నుపోటు వి. ౪ennupooTu దొంగచా 
టుగా దెబ్బతీయటం back stabbing 
కుటుదారుల వెన్నుపోటు రాజకీయాలకు 
నంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద 
వున్నాయని . ఆయన చెప్పారు. (ఆం. 


షు 18.7.87) 


వెన్నువిరుచు (కి. vn౪౪T౪౪ (ఎదుటి 


342 


పక్షం) బలాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ 
తీయు to wreck, rip through 
రిలయన్స్‌ పోటీలో పరుగుల తుఫొన్‌ నృషీం 
చిన నవజ్యోతి సింగ్‌ సీద్దూ, మద్రాస్‌ కుస్టులో 
వెస్టీండీస్‌ వెను విరచిన నరేంద్ర హీర్యాణీ 
లను (పత్వక్షంగా చూడాలన్దు ఆనక్తి పలువురు 
షార్దా క్రికెట్‌ అభిమానులు వ్యక్త వరిచారు. 


(ఉ 223.88) 


వెయిట్‌ లిస్టింగ్‌ ఏ. vepT UfT- 
ing (పందెంలో భాగంగా) బరువులు 
ఎత్తటం weight lifting యురోసీ 
యన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో రష్యాకు 
నాలుగో టైటిల్‌ లభించింది. (ఆం ప్ర 
239 89) 

వెలయు (క్రి velayu (పత్యక్షమగు, కని పించు 
to appear... వభాకరన్‌కు (శద్దాం 

జలి ఘటించవల నీందిగా (పజలను కోరుతూ 

టైగర్హ గటి న్హావరమైన  వావునియాల్లో, 
పోస్టర్లు వెలసీనట్టు (శ్రీలంక సైనికవర్లాలు 
తెలివొయి. (ఈ 25.789) 

వెలవెలబోవు (క్రి. velavelaboovu కళా 
కాంతులు కోల్ఫోవు t0 look pale 
విజయవాడలోని వస్త్రలత బీసెంటొరోడ్‌, 
వన్‌టౌన్‌లలో వస్రాలషావులు మూనీవేయ 
డంతో ఆపాంతాలు వేల పెలబోయాయి. (ఈ 


5687) 


వెలికితీయు క్రి. 6824201134 (మరుగున 
పడి ఉన్నవాటిని) బయటికితీయు t0 dig 
out,extncate అగ్గిమాపక సిబ్బంది, 
పోలీసులు హుటాహుటిన ఆ (సొంతానికి 
చేరుకొని రాళ్ళు కింద పడిన రెండు శవా 
లను వెలికితీశారు. (అం. ప్ర. 18789) 


వెలిడ్డిక్టరీ వి. 7625242271? (ఏదైనా 
కార్యక్రమానికి) ముగింపు ఉత్సవం 
valedictory పొద్దుటూరు వ్యాయా 
మకళాశాల వారు నిర్వహించిన “'యాగానన 
ఎెలిడ్డక్రరి + కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, 


వెలువడింది. (ఈ 267.89) వర్దీక్ష ఫలితొలు 


ఏడవతేదీన వెలువడుతాయి. (ఆం ప్ర 27.687) 


'వెలువరించు క్రీ. veluvarincy (పుస్త 


కాలు, ఫలితాలు మొ.) అచ్చురూపంలో 
బయటికి ప్రకటించు t0 bring out, 


హైదరాబాద్‌కు చెందిన. . . (ఆం ప 19.87) publish . . . కాకులు అనే కధల 
వెలిబుచ్చు (క్రి velbuccy (భావాలు, అభి సంపుటి వెలువరించారు. (ఆం. భూ. 2111 87) 
ప్రాయాలు) వ్యక్తపరచు ₹0 ఆ౫p7655  వెల్లడగు (క్రి. ౪6120494 (విషయం) బయ 
ఆయన నేటి ఉదయం ఎఐ.సీనీ (ప్రధాన టపడు t0 become known ఎవరేమి 
కార్చదర్శి . . .ను కలిసీ తన అభ్మిపాయం ఘోషించినా రాజ్యాంగ నవరణ తెచ్చి తీరా 
ఎలిబుచ్చొరు. (ఆం. ప్ర 296.89) లన్ల (ధాని రాజీవ్‌ గాంధీ పంతం నడల 
వెలుగు క్రీ. ౪౭[౪g౪ అధికమైన ప్రాముఖ్యం దన్దుది ఢిల్లీ నదన్సులో పాల్హడైంది. (ఈ 
పొందు tO shine, enjoy రాష్ట్ర 8.5 89) 
మంతివర్గంలో నంబర్‌ టూగా వెలిగిన శ్రీ వెల్లడించు. క్రి. 7622602264 (గుప్తంగా 
నవ రెడ్డి (శ్రీనివానులురెడ్డి . . . (ఆం. జ్యో. ఉన్న విషయం లేదా సమాచారం) తెలి 
1112.87) యజేయు t0 reveal కమిటీ ఛైర్మన్‌ 
వెలుగుచూచు (క్రి. velugucuucu అందు పార్ధమెంటుకన్నా ముందు పష్యతికలకు కమి 
బాటులోకి వచ్చు 10 566 the light, టీకి నంబంధించిన విషయాలను _ పెల్డడిం 
appear భారత రామాయణాలకు, భగవ చటం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
దీతకు ఆనాటి నుండి ఈనాటి వరకు (ఆం ప్ర 13488) 
ఎంతమంది చేతుల మీదుగానో టీకా తౌత్త్స వెల్లడిచేయు (క్రి. vellaDiceeyu చూ. వెల్ల 
ర్వాలు. వెలిశాయి. విభిన్స వ్యాఖ్యానాలు డించు జనరల్‌ నుందర్డీ బోఫోర్స్‌ కుంభకో 
ఎలుగుచూశాయి. (ఆం భూ 28.889) ణంలో జరిగిన కీలకమైన అంశాలను వెల్లడ 
వెలుగులోకి వచ్చు క్రి. velugulook: ౮2664 చేశారని ఆయన అభివర్థించారు. (ఆం. భూ. 
జనానికి తెలియు t0 come to the 3.989) 
light ఒక హరిజన రైతు పచ్చని పైరుని వెల్ల వేయు (క్రి vellaveeyu (నిజాన్ని) కప్పి 
ఒక బడా భూస్వామి తన నిరంకుశత్తంతో పుచ్చు t0 paint over వాస్తవాలకు 
పశువులతో తొక్కించి పేదరైెతు నోట్లో ప్టవేసీ, తిమ్మిని బమ్మి చేసేందుకు నష్టం 
మట్టే కొట్టిన నంగతి ఆలన్వంగా వెలుగులోకి చిన జాయింట్‌ పార్హమెంటరీ కమిటీలో 
వబ్బింది. (ఆం (ప. 21889) పాల్గొనేది లేదని (పథాన (సతిపక్త ప్పార్టీలన్టీ 
వెలువడు క్రి. ₹6/47454 (ఉత్తరాలు, ఫలి బవొవ్కరించినా పాలకులకు వారి తాబే 
తాలు మొ.) ప్రకటితమగు t0 be దార్ధకు చీమకుట్రీనట్లయినా లేకపోయింది. 
issued, be out ప్కెరరిన్హుల పై సెక్యూ (ఈ 257.89) 
రిటీ దళాలు కరిన చర్యలను తీనుకొంటా వెల్లివిరియు §. velhvirzyu (సంతోషం, 


యని టెలివిజన్‌ ద్యారా అధికారిక ఉత్తర్వు ఆనందం మొ.) ఉప్పొంగు శం 5౫౦1 


344 


out, overflow రాబన్‌స్ట్రీత్‌, గోవ freedom, flexibility (పతిషక్ష పార్టీల 
ర్‌లు కలసీ ఇంగండ్‌ అభిమానుల ముఖాల్లో వోట్లు చీలకుండా ఉండేందుకు నీట్ల సర్దు 
నంతోషం వెలివిరి సేలా చేయగలిగారు. (ఈ బాటు విషయంలో జనతాదల్‌ ర్యాష్ట్రశా 
28.7.89) " ఖలకు ఎసులుబాటు కల్సిస్తు న్లట్టు ఆయన 
బెల్బవ వి. 76//274 (ఎన్నికలలో) ఎదు వివరించారు. (ఆం భూ 26489) 
రులేని విజయ సరంపర 77276 హర్వా వేగిరపరచు క్రి veegiraparacy (పని, పరి 
నాలో కాం గెస్‌(జ) ప్రభుత్వాన్ని కూల్చి వేసిన ణామం మొ.) మరింత వేగంగా జరిగేట్లు 
దేవీలాల్‌ ఏల్లువలో పాలకపార్డ్‌ (ప్రముఖుల చేయు to speed up భారతీయులను 
కుమాడులు పూర్తిగా కొట్టుకు పోయారు. (ఏ అక్కడ నుంచి ఖాలీ చేయించేసని వేగిర 
20.6.87) ' వరున్తామని విదేశ వ్యవహారాల మంళిత్త 
వెళ్ళగక్కు క్రి veLLagakku మనసు శాఖ అధికార ప్రతినిధి... చెప్పారు. 
లోని మాటను బయట "పెట్టు tం speak (ఈ 9689) 
(one’s mind) టికెట్టు ఇచ్చి 7లివీం వేట వి. ౪౬౬7 నిందితులనుకానీ శత్రువుల 
చిన పార్దీకొమ్ము కాయకపోతే మళ్ళీ ఎన్ఫి కల్లో నుకానీ పట్టుకోవటంకోసం పెద్ద ఎత్తున 
నౌగ్గడానికి ఎవరు నవాయం చేస్తారని నర్జార్‌ వెతకటం; గాలింపు hunt గతరాత్రి 
హుకుంసింగ్‌ లాంటో స్పీకర్లు బాహాటంగానే దాడిచేసిన కెరరిన్టులకోనం పోలీసులు భారీ 
తమ ఆలోచనా నరళిని వెళ్ళగక్కారు. (ఈ ఎత్తున వేట [పారంభించారు. (&. 15.687) 
25 5.89) వేటు వి. ౪౭౭74 శిక్షాత్మక చర్య 512036 
వెళ్ళదీయు క్రి veLLadnyu లేమితోకానీ, జాతీయ వ్యతిరేక రాష్ట్రాలపై వేటు. (ఆం. 
ఆసక్తీ లేకుండా కానీ (కాలం, జీవితం) భూ. 171287) 
గడుపు 10 live or spend time వేడినందుకొను §. veeDinandukony 
“in a disinterested or casual (కార్యకలాపాల జోరుతో వాతావరణం) 
manner దారిద్భరేఖకు దిగువన (బతు మరింత ఉత్తేజకరంగా మారు 10 hot 
కుల్ది వెళ్ళుదీన్తున్లు (పతికుటుంబంలో ఒకరికి UDP si (గామాలలో ఎక్కడ చూనినా 
ఉద్యోగం కల్పించి ఆదుకోనాలన్లు ఉద్దేశమే వేడివేడిగా ఎన్చి కల పై చర్చలు దోతుగా 
ఈ పధకం లక్ష్యమని ఆయన చెప్పారు. (ఆం సాగుతూ క్రమంగా (గ్రామీణ వొతావరణం 
భూ 2.589) వేడినందుకుంటోంది. (ఉ 27.288) 
వెళ్ళబుచ్చు (క్రి veLLabuccu చూ. వెళ్ళ వేతనం వి. 76616247 చేసిన పనికి (పతిఫ 
దీయు. చాలీచాలని సౌకర్యాలతో, భవనాల లంగా (సాధా) నెలకోసారి నియమ 
కొరతతో సదుపాయాలలేమితో న్యాయమూ క్రమంగా ముట్టజెప్పే డబ్బు; జీతం 
ర్తులు కొలం వెళ్ళబుచ్చవల నీ వన్తోందని wage, salary అధికారుల న్సిర్తక్త లం వల్లే 
ఆయన ఆవేదనగా చెప్పారు. (ఈ. 4.7 89) తమకు సవరించిన వేతనాలు అందటం లేదని 
వెసులుబాటు వి. vesulubaaTu (తోచిన ఆయన విమర్శించారు. (ఆం. ప్ర 15589) 
విథంగా) నిర్థ్గయాలు తీసుకోవటానికీ, వేతనం "స్కేలు వి. veetanam skeelu 


ప చేయటా ఢి త ముస 
నాలు ల నికీ ఉన్న స్వచ్చ మూలవేతనప్పు కనిష్ట గరిష్ట పరిమితులు, 


జం. 


శా జ్య అ 
20 uf 


ఇంక్రిమెంట్లు మొదలైన వివరాలు విడి 
విడిగా పొందుపరచి ఉన్న జీతం కొల 
మానం pay 50216 ముఖ్యమంతి శ్రీ 
ఎన్‌. టి రామారావు (ప్రకటించిన యూని 
వర్సిటీ గ్రాంట్సొ కమీషన్‌ (యు. జు న్ఫి 
వేతనం స్కేళ్ళను వర్తింపజేస్తామని విద్వాశా 
ఖమంతి శ్రీ ఇంద్రారెడ్డి తెలిపారు. (ఆం 
జ్యో. 8.12 88) 

వేదిక వి. v౭౭tka అభిప్రాయ వ్యక్తీ 
కరణకు, తత్సంబంధిత కార్యకలాపాలకు 
కేంద్రమైన సంస్థాగత నిర్మాణం forum, 
platform అలీనోద్యమం వంటి వేదికలను 
ఉపయోగించేందుకు ఉద్యుక్తం కావల్సింది. 


(ఈ. 5.687) 


వేధశాల స 
జ్ఞులు) నక్షతాలు, వాతావరణం వంటి 
= ర్మ 
విషయాలను పరిశీలించటానికి తగిన పరి 
కరాలు ఏర్పాటు చేసి ఉన్న భవనం 
observatory 1987కు అదనంగా ఒక 
సెకెను చేర్చటం జరుగుతున్హది అని, ఈ 

జో 
వేధశాల (ఆ ర్వేటరీ) పెర్కూన్హ్రది. (ఆం ప 


veedhasaala (శాస్త్ర 


5.10.87) 


వేధించు క్రి. veedhincu 1. బాధలు పెట్టు 
to harass వరకట్టుంకోసం వేధించేవారిని 
శిక్షించేందుకు సట్టోష్త మైన చట్టాలున్నాయి, 
(ఈ 30189) 2. ఇబ్బంది పెట్టు to 
bother . కొన్నాళ్ళ ముందు 
తాము చేసీన వ్రతిపాదనలనే రష్యా ఆమో 
దిస్తే అందులో ఏదో ఉందన్ల అనుమానం 
ఆ దేశాలను వేధిస్తోంది. (ఆం భూ. 20 687) 


వేధింపు వి. 76642724 మాటలతోకానీ, 
చేతలతోకానీ అదే పనిగా (వెంటపడి) బాధ 
పెట్టటం harassment, teasing . 

= అయితే ఈ నందర్భంలో అర్హాంతరంగా 

తన పదవికి రాబీనామా చేసీన నర్హంచ్‌ 


స శి 


345 


శ్రీ నరహరి రాజీనామా వెనుక నక్ష్మలైెట్టు 
హస్తం కాని, ఇటు పోలీనుల వేధింవుగాని 
ఉండవచ్చని స్థానిక రాజకీయ నాయకులం 
టున్నారు, (ఆం భూ 165.89) 

వేయు (క్రి. veeyu (కమిటీని) నియమించు 
to appoint, constitute 1986 
లో నిర్భంధితులైన వారి కేనుల పరికీలన్నకే 
(ప్రధాని మహమ్మద్‌ఖాన్‌ జొనేజో లోగడ 
పార్దమెంటరీ కమిటీని వేశారు. (ఆం. భూ. 


2111.87) 


వేర్పాటు ఉద్యమం వి. 
udyamam ప్రత్యేకమైన రాజకీయపాలనా 
(ప్రాంతంగా విడిపోవాలని చేసే ఆందోళన 
secessionist movement గతంలో 
రెండు సార్డు వేర్సాటు ఉద్యమాలను, నుత 
ఎదుర్కో 


veerpaa Tu 


సంఘర్షణలను సనమ్మర్రవంతంగా 
న్యారన్నారు. (ఆం. ప్ర 224.89) 
వేర్పాటువాదం వి, ౪6672426 Tuvaadam 
ప్రత్యేకమైన రాజకీయపాలనా (ప్రాంతం 
(దేశం లేదా రాష్ట్రం)గా విడిపోవాలని 
చేసే ఆందోళన 566655102915200 అంతే 
కొక ఇప్పటికే చెడిన కేంద రాట నంబంధా 
లను మరింత దిగజారుస్తాయని వేర్భాటువా 
దానికి దోహదపడ్తాయని ఆయన విమర్శిం 
చొరు. (అం. ప్ర 5789) 
వేర్పాటువాద శక్తి వి. 
vaada Sakti దేశాన్ని చీల్చటానికి ప్రయ 
త్నించే వ్యక్తి లేదా మురా 5666559101151 
force దేశసమైకృత, నమ్యగతలకు నవా 
లుగా పరిణమించిన మతతత్త, వేర్పాటువాద 
శక్తులతో (పతిపక్తాలు కుమ్ము క్క య్యోయని 
(పధాని ఆరదోవీంచారు. (అం భూ 19.5 89) 
వేలెత్తి చూపు §. veeletticuupu పొర 
పాటు లేదా తప్పును "పర్కొను to 
point out బొంబాయిలో వరల్డ్‌కప్‌ 


veerpaa Tu- 


సెమీఫైనల్లో తమ కెప్టెన్‌ వైదొలగడం ఓ 

సులో ౭ ట్లుది 
బటుస్టులో బ్యాటీంగ్‌ ఆర్థర్‌లో ఓ మెట్టు 
గడం మొదలైన వాటిని వేలెత్తి చూపారు. 


(ఈ. 3౦.5.89) 


వేళాకోశమాడు (క్రి. veeLaakoo Lama- 
aDu పరిహాసపూర్వకంగా మాట్లాడు to 
make fun of sb సాయంకాలాల్లో 
ఏడుగంటల కే పెళ్ళాంతో పక్కకు చేరి 
టివి. చూస్తూ గడిపేవాడని రీగన్‌ను 
వేళాకోళమాడేవారట వైట్‌హౌస్‌ నీబ్బంది. 


(ఆం భూ 21.489) 


వేసవి శిబిరం వి. ౪౭౭30౮ $3biram ఒక 
(పత్యేక విషయం పై అవగాహన సపెంపొం 
దించేందుకు, తగిన శిక్షణ ఇచ్చేందుకు 
ఎండాకాలం ( సెలవుల్లో) ఏర్పాటు చేసే 
కార్యక్రమం summer camp వీల్చలకు 
అంతర్జాతీయ అవగాహనకోనం నిర్హపొంచే 
వేనవి శిబిరాలలో పాల్గొనేందుకు అంరికీ 
అవకొశం లభించదని, అందువ్వ దేశంలోని 
వివిధ రాష్ట్రాల మధ్య మార్పిడిని (పారంభిం 
చాలని గవర్దల్‌ . .. అభిప్రాయపడ్డారు. 


(&. 24 7.87) 


వైఖరి వి. vukharr (ఒక విషయంపట్ల) 
ఆలోచన, ప్రవర్తనలకు సంబంధించిన 
ధోరణి attitude, stand కాగ్‌నివీ 
దికపై (ప్రభుత్వవైఖరికి నిరననగా లోక్‌నభకు 
మూకుమ్మడి రాజీనామాలు చేయాలని . . 
* (ఆం. ప్ర 23787) 


వెదొలగు (క్రీ, 


§. ౪224040694 1. 


(పదవి) 
విడిచిపెట్టు to step down పబ్లిక్‌ 
అకౌంట్‌) కమిటీ ఛెర్మ నను (వతిపక్ష పారీల 
ద a (Rn) 
నుంచి ఆయా ప్వార్ధీల బలాబలాల (పాతిపది 
కగా నియమించాలన్ల పార్ధమెంటరీ నందా 
యాన్ని స్పీకర్‌ గౌరవించకపోతే పారమెంటర్‌ 
ne) 
ఆ్జిక కమిటీల నుంచి బెదోలగాలనొ ఉభయ 


7 


నభలలోని (పతి వ్యక్షపార్టీల ఎం.వీలు నమా 
వేశమై న్రిర్గయించారు. (ఆం. భూ. 12.5 89) 2, 
(సైనికంగా అధీనంలో ఉన్న (ప్రాంతం 
ఖాలీ చేసి వెళ్ళు to move out, 
clear away ఆఫ్టనిస్తాన్‌ నుండి సోవి 
యట్‌ యూనియన్‌ ఎదొలగాలని 
నఖరోబ్‌ విజ్ఞప్తీ చేశారు. (ఆం. ప్ర. 16.6 87) 


వైద్యమండలి వి, vaidyamanDabk 

వైద్యరంగంలో విద్య, పాలనాది వ్యవ 

హారాలు చూసుకునేందుకు ఏర్పాటయిన 

ఉన్నత స్థాయి యంత్రాంగం medical 

council రాష్ట్రంలో నుమారు ఆరు సెలల 

కాలంలో (పభుత్యం వ్రైద్యమండలిని ఏర్పాటు 

చేన్తుందని వైద్స్‌ ఆరోగ్యశాఖ మంతి స 

(ప్రకటించారు. (ఈ. 22787) 

వైభవ ప్రాభవాలు వి (బవ) vabha- 
vapraabhavaalyu చారిత్రకంగా సిద్ధిం 
చిన గొప్పతనం great heritage మన 
దేశ, రాష్ట్రాల సంస్కృతి వైభీన్నప్రాభవాలను 
గురించి (సజలకు చెప్పడానికి wa: we ఈ 
7689) 

వెమానిక దళం వి. ౪417242226 daLam 
గగనతలంలో (విమానాల నుంచి) పోరాడే 
సాయుధ దళాల విభాగం air force 
భారత వైమానిక దళానికి గగనతలంలో కావ 
లనింది పీల్లులుకాదు, పులులని 
అన్నాడు. (ఆం ప్ర 910.87) 

వొరగబెట్టు క్రి. voragabeTTu సహాయం 
అందించు (వ్యంగ్యం) 10 help దళిత 
వర్గాలను ఉద్దరిన్తానని చెప్పిన . . . వెనుక 
బడిన తరగతులకు కూడా ఏమీ వొరగబెట్ట 
లేదని మొనలి కన్టీడు కారున్తున్హాడని , . 

విమర్శించారు. (ఆం. (ప. 29.11 87) 


వోట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రి 
vooTaan akaunT baDjeT (ప్రధాన 


బడ్జెట్‌ను సమర్సించేలోగా ప్రభుత్వ అవ 
సరానికై ప్రవేశపెట్ట తాత్కాలిక బడ్జెట్‌ 
vote on account budget వోట్‌ 
ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ (పవేశ పెట్టినపుడు 
రెవిన్యూఖాతాలో 187 కోట్ల మిగులు చూదీం 
చారు, (ఆం (ప 14787) 

వోటరు వి. ₹007274* ఎన్నికలలో ఓటు 
వెయ్యటానికి హక్కు పొందిన పౌరుడు 
voter యాభై ఐదులక్త ల వోటరలో దాదాపు 
అరవై శాతం వోటర్లు ఈ వోటింగ్‌లో పాల్గొ 
న్సట్లు (పభుత్వం (ప్రకటించింది, (ఆం (ప. 
57 89) 

వోటింగ్‌ వి. 700 28 ఓటు వేయటం 
voting యాభై ఐదులక్షల వోటర్లలో 
దాదాపు అరవై శాతం వోటర్హు ఈ వోటింగ్‌లో 
పాల్గొన ట్లు (పభుత్యం (పకటేంచింది. (ఆం 
ప్ర 5789) 

వ్యక్తంచేయు §. vyaktamceeyu (ఆలో 
చనలు, అభిప్రాయాలు మొ.) వెలిబుచ్చు 
to express కాం(గెస్‌ (పజల విశ్వానాన్లి 
చూరగొంటూనే ఉన్హుదన్హు విశ్యాసాన్లి ఆయన 
వ్యక్తం చేశారు. (ఈ 297 89) 

వ్యక్తిగత హింసావాదం వి. 72౪2%4- 
gata himsaavaadam కేవలం కొందరు 
వ్యక్తుల్ని, వర్గశత్రువుర్ని హతమార్చటం 
ద్వారా రాజకీయ లక్ష్యం సాధించవచ్చు 
ననే విధానం political belief in 
making individuals as one’s 
targets అరెస్టులకు వ్యతిరేకంగా (వజూ 
ఉద్యమం _ నిర్జించాలేతప్పు అమాయకుల 
హత్యలు (పత్వామ్హాయం కావని నారు 
పేర్కొన్నారు. _ వ్యక్తిగత పొంసావాదంవర్డ 
సాధించేది ఏమీ ఉండదని వారు పేర్కొ 
న్నారు. (ఆం. (ప 13689) 

వ్యక్తి పూజ వి. vyaktipuuja ఆయా 
రంగాలలో తమకు అభిమాన పాత 


347 


మైన వ్యక్తుల్ని అమితంగా ఆరాధిం 
చటం hero-worship వ్యక్తి వూజులు 
లేవు అంటున ముఖ్యమంత్రి తన కాళ్ళకు 
సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నా కూడా 
ఎటువంటి అభ్యంతరం చెప్పుకపోవడంతో 
కాళ్ళకు మొక్కేవారి సంఖ్య విమానాశ 
యంలో (క్రమేణా "పెరిగింది (ఉ 9787) 


వ్యతిరేక పవనం వి. vyatireeka 


త 


pavanam (వ్యక్తులు లేదా స ల 
పట్ల) ప్రజల్లో వ్యక్తం అయ్యే అయి త 
hostile wind (పన్తుతం నాగాలాం 
కొంగెస్‌(ఐుకు వ్యతిరేక పవనాలు వీన్తున్నా 
యని 543 చెప్ఫారు. (ఈ 18687) 


వ్యయకర్తనం వి, vyayakartanam 


(నిధులు) ఖర్చు చేసే విధానం 
expenditure వ్యయకర్తనం పై కమిటీ 
వ్యయాన్సి తగ్గించే ఉద్దేశంతో నాలుగైదు 
మంతిత్త శాఖల పనితీరును కూలంకవంగా 
అధ్యయనం చేసేందుకు క్యాబినెట్‌ కార్డు 
దర్శి అధ్యక్షతన ఒక ఉన్హుతస్తాయి కమిటీ 
నియమించినటు , .. చెప్పారు, (ఆం. (ప్ర 
రు 


6 10 88) 


వ్యర్థపదార్థం వి vyarthapadaartham 


ఉత్పత్తి (క్రమంలో నిరుపయోగంగా మిగిలి 
పోయిన (ద్రవ లేదా ఘన రూపంలోని) 
చెత్త waste product ఈ పర్మిశ్రమల 
నుంచి బేలువదుతున్ల వ్వర్హపదార్జాల్ది నక్క 
వాగులోకి వదిలి వేస్తు న్నారు. (ఉ 18488) 


వ్యవధి వి. ౪yavadhz ఒక పనిచెయ్యటానికి 


అవసరమైన కాలపరిమితి, గడువు tine 
“కలకత్తా కెస్టు వ్వా అన్సులు తీరికలేకుండా 
పోయింది. అందువ్వూ మరో వదిరోజుల 
వ్యవధి కావాలని విజ్ఞప్తీ చేస్తున్నారు” అని 
వెంగ్‌సర్కార్‌ బోర్డుకు పంవీన ఒక లేఖలో 
కోరారు. (ఆం. ప 1188) 


వ్యవసాయ కమతం వి. vyavasaaya ka- 
matam సాగు నిమిత్తం ఒక్క కుటుంబం 
అధీనంలో ఉన్న భూమి Agricultural 
holding పళ్టిమ దేశాలుసైతం సామూ 
వొక వ్యవసాయ కమతాలు వదలి వ్యక్తిగత 
వ్యవసాయ కనుతాల వైపు ద్రుష్టి సారిన్తు 
న్నాయని ఆయన పేర్కొన్నారు. (ఆం ప్ర 
18.7.87) 

వ్యవస్థాపక సదస్సు ని. vyavasthaa- 
paka sadassu కొత్త సంస్థను ఏర్పాటు 
చేసి ప్రకటించేందుకు జరిగే సమావేశం 
formation convention నేడిక్కడ 
నాలుగు ప్వార్టీల (ప్రతిపక్ష “జనతాదళ్‌” వ్యవ 
న్హావక నదన్సును ఉద్దేశించి (పనంగిన్తూ శ్రీ 
దేవీలాల్‌ . . ._నిరుద్భ్యోగబ్బుతి (ప్రకటిం 
చడానికి నేనెంతగానో గర్జిన్తు న్నాను” అని 
పేర్కొన్నారు. (ఆం. ప్ర 12.10.88) 


వ్యవస్థాపక సమావేశం వి. vyavasthaa- 
paka samaaveesam చూ. వ్యవస్థాపక 
సదస్సు. జనతాదల్‌ ఏర్పడేందుకు గతనెల 
పదకొండో తేదీన బెంగుళూరులో జరిగిన 
వ్యవస్తావక నమావేశంలో తీనుకున్ద నిర 

pp ౯9 
యాన్ని నేడు జనతాపార్టీ నేషనల్‌ కౌన్సిల్‌ 
వ్త్‌నరీ నమావేశం ఆసూదించటంతో క్రొత్త 
పారీ అమలోకి వచ్చినట్టయింది. (ఆం ప్ర 

eఎ ధా ae 


19.1188) 


వ్యవహారించు (కీ. vyavaharincu 1. బాధ్య 
తలు నిర్వహించు to act ఇప్పటివరకు 
అన్నాం గవర్డర్‌ వారిదేవ్‌ జోషి మేఘూలయ 
గవర్హుర్‌గా కూడా వ్యవహరించారు. (ఈ 
5.7.89) 2. (ప్రవర్తించు t0 deal with 
పారుగుదేశంతో వ్యవహరించడంలో భారత 
(ప్రభుత్వానికి కొన్చి పరిమితున్హాయి.. (ఈ 
5.6.87) 

వ్యవహారం వి. 


vyavahaaram రాజ 


348 


వ్యాజ్యకారుడు ప 


కీయ, వ్యాపారాది రంగాలకు సంబంధిం 
చిన విషయం far బోఫోర్స్‌ ఏజెంట్‌ 
విన్‌ ఛద్దా పాస్‌పోర్ట్‌ వ్వనహారంలో ఉన్ల మిన 


రీన్సి ఆయన పర్పటనకు దారితీసిన పర్పిస్టి 


తులను , , , (అం, ప్ర 19 4.88) 


వ్యవహార శైలి ఏ. vyavahaarasaih పని 


చేసే పద్దతి style of functioning 
నలుగురు ముఖ్టమంతులను మార్చిన 
కొం(గెస్‌ అధివ్యా నవర్గం ఆరేళ్ళలో ఐదుగురు 
నీసీ,న్తీ అధ్యక్షులను మార్చటం ఎంతమ్యాతోం 
వింతకొదు. అప్పటికీ ఇప్పటికీ కౌం(గెస్‌ వ్యవ 
హార్సశైలి అంతే మార్చేమీలేదు, 
4.5.89) 


వ్యాఖ్యాత వి vyaakhyaata కార్యక్రమా 


లను (_పేక్షకులు లేదా (శోతలకోసం) 
వివరించే వ్యక్తి Commentator, 
compere ఈ కార్య్యక్రమాలన్ఫింటికీ 
(ప్రముఖ నటి తులనీ వ్యాఖ్యాతగా వ్యవ 
వారిన్తారు. (ప్రశ. 5 687) 


వ్యాఖ్యానం వి. ౪yaakhyaanam ఏదైనా 


విషయంపై (సాధా, నిపుణులు) తెలి 
యదేసే అభిప్రాయం 6౧0౧౦6౫1 . . 
ఈ నెల 26 సాయంత్రం నుంచి ల్‌ 
రాతి వరకు నిపుణుల (పత్ఫేక న్యాఖ్యానాలను 
కూడా (ప్రసారం చేస్తారు. (ఈ 25.11.69) 


వ్యాఖ్యానించు §&. vyaakhyaanincy 


ఏదైనా విషయం లేదా వ్యక్తులపై తమ 
అభి పాయం, విమర్శ మొ. వ్యక్తంచేయు 
to comment ఈ సందర్భంగా. . 
మాట్లాడుతూ నున (వణాళికా రచన” 
లోపభూయిష్టంగా, తప్పుదారి వట్రించేదిగా 
వుందని వ్యాఖ్యానించారు, (అం. జ్యో. 212188) 
vyaajyakaaruDu 
కేసు నిమిత్తం కోర్టుకు వచ్చేవాడు 


litigant (పతిరోజు వేలాదిమంది లాయ 
టి మకు ముతత. క న్‌ అ గేయా కీ 


ముగ 


ర్తతో వ్వాజుకారులతో హడావిడిగా ఉండే 
రాజధానిలోని మూడు కోర్టులు నేదు బోసి 
పోయాయి. (ఆం ప్ర 6789) 


వ్యాపకం వి. 
పనిచేస్తూ ఉండటం 10701760 ల1+, 
activity కన్ఫూమిన్ఫూ కానని నిరం 
తర వ్యావకాలతో కూడుకున్న ఈ (పసం 
చంలో మనుషులకు ఆలోచించడాని కే వ్యవధి 


vyaapakam ఏదైనా 


చాలదు. (ఆం భూ. 234.89) 


వూ హం వి. han 1 (పోరాటంలో) 
| త్యర్జుల పై విజయం సాధించటానికి 
స ప్రణాళిక strategy (as in 
military, election campaign 
etc.) నకళ్షలెట్ల వ్యూహాలను భేదించే 
శిక్షణగల మిలిటరీకి దీని బాధ్యత అప్పగిం 
చాలని ఆయన కోరారు. (ఈ 2.188) 
2. (విద్య, వాణిజ్యం మొ. రంగా 
లలో) నిర్ణీత లక్ష్యం సాధించటానికి 
నిర్ణయించిన పద్ధతి strategy (as 
in education, business etc.) 
(లంక చర్చ కారణంగా ఎర్చుడిన వరిస్టీతిని 
ఎదుర్కొనే వ్యూహం నిరయిస్తారని తేయాకు 
బోర్డు ఛైర్మన్‌ . . . (అం. ప్ర 6687) 


వ్యూహ నిపుణుడు వి. ₹౪44%246 n:- 
puNuDu వ్యూహాలు పన్నడంలో నేర్పరి 
strategist రైతులను సంపన్నులు, పేద 
లుగా ఎభిజించి, పట్టణ (గామీణ (శ్రామికులను 
ఏకంచేయాలని నినాదం ఇచ్చారు. దీనితో 
లెనిన్‌ కు గొప్పు వ్యూహ నిపుణుడుగా పేరు 
వచ్చింది. (ఆం. ప్ర 218.89) 

వ్యోమగామి వి. ₹007%46267%2 అంతరిక్ష 
నౌకలో (పయాణించటానికి, నిర్గీత విధులు 
నిర్వహించటానికి శిక్షణా పొందిన వ్యక్తీ, 
అంతరిక్ష యాత్రికుడు Astronaut 
(ప్రవంచంలో కెల్లా అత్వంతాధునికమైన న్‌" 


స్టేషన్‌లో ఆరునెలలుగా తమ విధులు నిర్హ 

ర్తిస్తు న యూరిరొమునెంకో, అలెగ్జాండల్‌లవీ 

కిన్‌లు సోయజ్‌ టిఎం. ౩4 వ్యోమగాములు 

ముగ్గురికి స్వాగతం పలికారు. (ఈ 25787) 
శ 


శంకుస్థాపన వి. sankusthaapana కొత్త 


కట్టడాలు (ప్రారంభించటానికి ముందు 
లాంఛనంగా జరిపే పూజా కార్యక్రమం 
laying of foundation stone 30 
కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్ల 
రైనాడ ప్రాజెక్టును ముఖ్యమంత్రి త్యరలో 
శంకుసన్హావన చేస్తారని తెలిపారు. (ఉ. 15.10.88) 


శఠగోపం వి. saThagoopam నమ్మించి 


మోసం చేయటం Cheating ఓరుగల్లు 
వానులకు “నప్తగిరి” శరగోసం. (ఆం. జ్యో. 


pr) 


25687) 


శతఘ్ని వి. 4ataghnz యుద్ధ రంగంలో 


శత్రు లక్ష్యాలపై దాడిచేయటానికి ఉపయో 

గించే భారీ తుపాకి a[ItIillery gun 

బోఫోర్స్‌ శతఘ్ఫుల కొనుగోలు వ్యవహారంలో 

ఏజెంట్లు ఉండరాదని రక్షణ మంతిత్తూ శాఖ 
స పేర్కొనలేదని 2. (ఆం. ప 19.7.89) 


శరణార్థి వి. $araNaarthe మాతృదేశంలో 


రక్షణ కరువైన పరిస్థితిలో ఇతర దేశం 
లోకి వలస వెళ్ళిన వ్యక్తి refugee భారత 
దేశంలోకి శ్రీ లంక నుంచి పెద్ద ఎత్తున 
తమిళ శరణార్జులు రావడం కూడా ఆందో 
ళన కలిగిన్తున్సదని ఆయన చెప్పారు. (ఆం. 


ప్ర 9.687) 


శవ పంచాయితీ వి. 36౮6 pancaay- 


atti అసహజ పరిస్థితులలో మరణించిన 
వారి దేహాన్ని (గ్రామాధికారి, నలుగురు 
సభ్యులతో కలిసి చేసే పరిశీలన; పంచ 
నామా a Court of arbitrators 
consisting of five members 


350 


examining the dead body శన శాంతిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన 
వంచాయితీ కూడా మీరే చేసుకుని పోస్టు ప్రణాళిక peace plan ... దలైలామా 
మార్హం జరిపించుకోవచ్చు గదా అని పోలీ సూచించిన వంచన్యూత శాంతి వథకాన్ని 
నులు వాళ్ళతో చెప్పారు. (ఆం ప్ర 61089) ఆమోదించాలని కోరుతూ టిబెటన్‌ యూల్‌ 
శవ పరీక్ష వి. ava 2721454 మరణించటా కొం[గెస్‌ +. (ఈ. 51087) 
నికి గల కారణాలను తెలుసుకునేందుకు శాంతి ఫోరం వి. $26224 fooram యుద్ద 
చేసే వైద్య పరిశీలన postmortem నివారణ, _నిరాయుధీకరణశై ఏర్పాటు 
పోలీనులతో, రాజు బంధు మిత్రులతో, శవ చేసిన వేదిక peace forum నిరాయు 
వర్లీక్ష చేనీన డ్డాక్టరుతో వివరంగా మాట్లాడిన ధీకరణకు మద్దతుగా ఐ.రా.న వాధోత్సవం 
తర్వాత రాజుది నవాజ మరణం కాదని .. నందర్భంగా అక్టోబర్‌ 24,25 తేదీలలో శాంతి 
పేర్కొన్నారు. (ఆం ప్ర. 27789) ఫోరం నిర్వహిస్తామని ... (ఆం ప్ర 16.687) 
శషభిషలు వి. (బవ) saaSa- శాంతి మండలం వి 3524624 man- 
bheSalu ప్రయోజనంలేని తిరకాసులతో Dalam యుద్ద విరమణ కోసం అంగీ 
కూడిన చర్చలు 0561655 and కరించిన భూభాగం peace zone 
impeding discussions ప్రకటించిన ఇండియా నూచించిన చర్చనీయాంశాలకు 
జనల పంవీణీ గురించి అధికారులింకొ (agenda) “శాంతి మండలా 'న్లి కూడా 
శషభివల్లో మునిగి ఉండగానే త్మీవవాదులు నేపాల్‌ చేర్చింది. (ఆం భూ 29889) 
రంగంలోకి దిగి ... (ఆం భూ. 20422) శాంతిరక్షణ దళం వి. $a1ntirakSaNa- 
శాంతి కపోతం వి. 682276 kapootam dalam చూ. శాంతి దళం. డి సెంబల్‌ 
"స్నేహ సౌహార్దాలకు ప్రతిరూపం అయిన 31 నాటికీ భారత శాంతిర్షణ దళాలను 
(తెల్ల) పావురం dove as 2 peace తమ దేశం నుంచి ఉవనంహరించవల సీందిగా 
symbol రెక్కలు విప్రీన శాంతి కపో శ్రీలంక (ప్రభుత్తం భారత్‌ను కోరవచ్చు. 
తాలు: పాత నగరం చర్శితలోనే నేటి (ఈ 21087) 
శాంతి కపోతాల” ప్రదర్శన అవురూసమని శాంతిసంక్షేమ సంఘం వి. 52221 
= (ఆం, జ్యో 1388) sankSeema sangham సమస్యలు తలె 
శాంతి దళం వి. 52224 dalam ఇరువ త్రకుండా చూడటానికి (పజల (శేయస్సు 
రాల లేదా దేశాల సాయుధ సంఘర్షణని దృష్టా పది మంది “పెద్దలతో కలిసి 
నివారించి సాధారణ పరిస్థితులు నెల ఏర్పడిన సంస్థ peace and welfare 
కొల్పటానికి ఒక ఒప్పందంలో భాగంగా committee ఆదివారం రాత్రి పాతబస్తీ 
వెళ్ళిన విదేశీ సైన్యం peace-keeping ఛత్రినాక కర్షక ఇండస్ట్రీ) ఆవరణలో శాంతి 
force శాంతి దళాన్చి వెనక్కీ విలిపించుకో సంక్రేను సంఘం ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ 
వల నసీందిగా (ప్రధాన మంతి రాజీవ్‌ గాందీని విందు కొర్భ క్రమంలో జ పాల్గొన్నారు. 
అభ్బర్థించగలనని ఆయన చెప్బారు, (ఈ ' (ఈ.అను 1589) 
2.6.89) శాంతి సంఘం వి. $52474 sangh- 


శాంతి పథకం వి $42624 pathakam am అల్లర్లు, హింసాకాండ చెలరేగకుండా 


చూడటానికి (ప్రజల (శ్రేయస్సు దృష్ట్యా 
కొంత మంది "పెద్దలతో ఏర్పడిన కమిటీ 
peace committee త్మీవవాదుల (పాబ 
ల్వాంవున్లు (పాంతాల్లో శాంతి నంఘాలను 
ఏర్పరచి (ఈ 20489) 

శాంతి సూత్రం వి. 5467204 suutram అల్ల 
కల్లోలాన్ని నివారించేందుకు సూచించిన 
ప్రతిపాదన 64౦6 formula శ్రీలంక 
లోని జొతివెషమ్యాల అంతానికి కొత్త శాంతి 
న్యూతం రూవొందించబడుతున్హుట్టు తెలుస్తు 
నది. (వి. 18787) 

శాంతి సేన వి. $26224 seena చూ. 
శాంతిదళం. ముల్లయితీపు జిల్లాలో శాంతి 
సేన గస్తీదళం పై త్మవవాదులు దొంగచా 
టుగా దాడి చేయగా అయిదుగురు సైనికులు 
మరణించారు. (ఈ 17287) 


శాంపుల్‌ సర్వే వి. 54671240 6827౮066 
విషయ నిర్దారణకోసం జరిపే నమూనా 
పరిశీలన 5200016 survey ... ఈ 
విధంగా సేకరించిన సంతకాలలో ఎన్ఫి నక్రమ 
మైనవో తెలునుకునేందుకు “శాంపుల్‌ సర్ద్వే” 
నిర్లహించవల సిందిగా ఆయన విలేఖరులను 
కోరారు. (ఆం. ప్ర 8989) 


శాఖ వి. 3262%%4 1. పరిపాలనా విభాగం 


portfolio ముఖ్యమంధతి శీ ఎన్‌. టి 
రామారావు తన మంత్రి వర్గాన్ని పునర్హ భ్‌వస్తే 
కరించి, మంత్రులకు ఈ ఎధంగా శాఖలను 
తేటాయించారు. 
బ్యాంకులకు, సంస్థలకు చెందిన విభాగం 
branch తమ బ్యాంకు త్వరలో హైదరా 
బాద్‌లో ఒక వాణీబ్వ శాఖను, విశాఖపట్టుంలో 
ఒక ఓవర్‌సీస్‌ శాఖను ప్రారంభించనున్దట్లు 
ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ కె ఎస్‌. 
పురోహపూత్‌ తెలిపారు. (అం. ప్ర 274.88) 


శాటిలెట్‌ పట్టణం ap saaTilaT 


(ఆం. ప్ర 16287) 2. 


351 


శాసనసభ వి. 


paTTaNam (పధాన పట్టణ శివారు 
లలో నిర్మించే చిన్న పట్టణం, ఉపపట్టణం 
ee చ 
satellite town నానాటికీ పెరిగిపో 
తున విశాఖ వటణం, విజయవాడ (స్రజుల 
(=n) 
అవనరాలను తీర్చడానికి నగరాలను నుంద 
రంగా తీర్చిదిద్దడానికి ఈ నగరాల చుటూ 
యై (An) 
శౌటీలెట్‌ వపటణాల ఏర్పాటుకు తక ౯౩౦ 
మూ వ eA 
చర్యలను కొనవల నిందిగా ముఖ్యమంత్రి 
= (ఆం జ్యో. 8.987) 


శాడిజం వి. 8440427౫ ఇతరుల్ని బాధించి 


ఆనందించే మనస్తత్వం 5261185100. అధికా 
రుల అనుభవ రాపొత్వంకొని, నిర్మా తలను 
ఇరుకున పెట్టాలనే శాడిజం” కాని ఈ 
ఉత్తర్వులకు కారణమై ఉండవచ్చని సినీ 
(ప్రముఖులు కొందరు భావిస్తున్నారు. (4 
21.4 87) 

saasanasabha ఎన్ని 
కైన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసి, 
(పభుత్వ విధానాలను రూపొందించి నిర్ణ 
యించే (రాష్ట్రానికి పరిమితమైన) విధా 
నసభ legislative assembly ... 
శానన నభ ఆవరణలోకి అక్రమంగా చొరబ 
డిన ఆరోపణ పై జైలుశిక్ష అనుభవిన్తును ... 


(ఈ 27489) 


శాసనసభ్యుడు వి. SaasanasabhyuDyu 


శాసనసభకు ఎన్నిక అయిన ప్రతినిధి; 
ఎమ్మెల్యే member of legislative 
assembly (M.L.A) అధికారుల వైఖ 
రికి నిరసనగా కార్యకర్తలు (పదల్భనలు నిర్వ 


వొస్తు న్హ్రారని శాసనసభ్యుడు = (ఆం. ప్ర 
11589) 
శాశ్వత పరిష్కారం గే Saasvata 


pariSkaaram ఒక సమస్య మళ్ళీ తలె 
త్తకుండా చేసే పద్ధతి permanent 
solution ... అలాగే (తిపురలోని గిరిజను 


అను వెనక్కి తీనుకొని రావడానికి తాజాగా 
(సయత్తొలు ఆరంభించాలి, అప్పుడే నను 
నకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. (ఆం. 
ప్ర 5789) 

శాశ్వత (ప్రతినిధి వి, 
tinidhi ఒక దేశం తరఫున (ఐక్య 
రాజ్య సమితిలో) ఆధికారికంగా (పాతి 
నిధ్యం వహించే వ్యక్తి permanent 
ఇండియా తమ 
స్వేచ్చా స్వాతం త్యాలకు నర్వానత్తాక అధి 
కారాలకు భంగకరంగా వ్యవవాలించనందుకు 
తీవ నిరసన వ్యక్తం చేయనల నీందని ఐక్య 
రాజ్య సమితిలోని తమ శాశ్యత (పతినిధిని 
ఆదేశించినట్టు తెలియవచ్చింది. (ఆం. 


saasvata pra- 


representative 


భూ. 6.6.87) 
ర్‌ 
శా బ్తాయ దృక్పథం వి 
dRkpatham వాస్తవాలను కేవలం ప్రయో 
గాల ద్వారా నిర్ణయించే రీతి scientife 
భ్‌ 

outlook అతులు ఎకరానికి ఇంత పండీం 
చామని చెప్పుకొనటానికే బదులు ఇన్ఫీ క్యూ సె 
కుల నీరుకు, ఇంత పండిచామని చెప్పుకునే 
శాస్త్రీయ ద్భకృథం రైతుకు అలవర్వాలనీ ... 


saastruya 


(ఆం. ప్ర. 14.4 88) 


శాస్త్రీయ పద్దతి వి. 5228272226 paddhati 
విజ్ఞానంతో కూడిన మార్గం scientific 
method వేసకొయల నుంచి రసాన్లి తీయ 
డానికి శాస్త్రీయ పద్దతిని కూడా రూపొందిం 
ణా 

చారణ ... (ఆం భూ. 20.687) 

శిక్షణ వ. _$kSaNa ఒక వృత్తిలో 
నిర్దిష్ట ప్రమాణస్థాయికి చేరుకోవటానికిచ్చే 
తర్ఫీదు; అభ్యాసం training మొదటి 
విడత యంత్రాలతో కొందరికి శిక్షణ ఇస్తా 
మని ఆయన చెప్పారు. (ఆం. ప్ర 23689) 
శిక్ష కాగిబిరం వి. 
నిర్తిష్ట ప్రమాణ స్థాయికి చేరుకోవటా 


sikSaNaasibrram 


352 


శిఖరాగ్ర సదస్సు వి, 


నికి తర్ఫీదునిచ్చే చోటు training 
camp, workshop (academic) 
రాష్ట్ర న్లాయిలో ఈ నెల 28,29 తేదీల్లో 
తెలుగు కధల పై సారస్వత సరిషత్‌ హోల్‌్లో 


శిక్షణా శిబిరం నిర్హ హించనున్ర ట్లు 2 (ఆం 
(ప్ర 288 87) 
శికొస్మ చొ వి, St్జkSaasmRti నేరా 
త్‌ 


నికి తగిన దండన వివరణలు, నియమ 
3 అ 
నిబంధనలు తెరి"బు న్యాయశాస్త్ర, (గంథం 
penal code పౌరులు నేరం చేస్తే వాళ్ళ 
నేరాన్సి విచారించటానికి న్యాయ స్థానాలు 
న్నాయి. నేర త్మీవవతను బల్లి శికించటూనికి 


శికాన్మతులుస్నాయి. (ఆం భూ 145.89) 


శిఖరాగ్ర చర్చలు వి. (బ.వ.) $ikharaagra 


carcalu దేశాధినేతల అత్యున్నత సమా 
వేశంలో జరిగే సంభాషణలు $51mmit 
talks సోవియట్‌ అధినేత మిఖాయిల్‌ 
గోర్పుచెవ్‌, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ 
రీగన్‌ల మధ్యన వచ్చే నెల రెండవ వారంలో 
నా షిర్టిగ్రన్‌, లో శిఖర్యాగ చర్చలు జరుగనున్హ్ర ట్టు 
తేలుస్తు నది. (ఆం. జ్యో 14.987) 


sikharaagra 
sadassu దేశాధి నేతల అత్యున్నత సమా 
వేశం summit (as in summit 
talks) 1969 ఘర్షణలతో పతాకస్తాయికీ 
చేరిన విభేదాలను, ఉదిక్త తలను తొలగించుకు 
నేందుకు సోమవారం ఇక్కడ (పారంభముయ్యే 
శిఖర్యాగ సదస్సు, సత్తు ంబంధాల సాధనకోనం 
రెండు దేశాల నేతలు సాగిన్తున్సు క్రుషికీ 


నాంది సలుకుతుంది. (ఈ. 15589) 


శిఖరా(గ్ష సభ వి $kharaagra sabha 


చూ శిఖరాగ సదస్సు బుష్‌-గోర్చుచెవ్‌ 
శిఖర్యాగ నభో గురించి అమెరికా (పభుత్వం 
తనంతట తాను (పస్తావించనవుటిక్తీ 
చర్చిన్తుంది (ఈ. 9.5 89) 


శిఖరాగ్ర సమావేశం వి. క ౭%%2 2766౮74 
samaavees$am చూ. శిఖరాగ్ర సదస్సు. 
ఈ ఏడాది ఆఖరుకు అమెరికా అధ్యక్షుడు 
రీగన్‌, రష్వానేత గోర్చచెవ్‌ మధ్వ శిఖర్యాగ 
సమావేశం జరిగే అవకాశాల గురించి కూడా 
శ్రీ రాజీవ్‌, గోర్చుచెవ్‌ చర్చించారు. (ఆం. 
భూ. 3787) 

శిబిరం వి. 3౭01727 1. తాత్కాలికంగా ఆప 
న్నులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన 
నివాసం Camp (as in refugee 
camp) జీంబాబ్బే (పభుత్తం మొజొం 
బిక్‌కు చెందిన 78 వేల మంది శరణార్జులను 
నాలుగు శిబిరాల్లో పోషిన్తున్సదని ఆయన 
చెప్పారు. (ఆం. ప్ర 23689) 2. రాజకీయ 
పార్టీలలో ఒక వర్గం 6౧200 అసమ్మతి శిబి 
రంలో సాగుతున్హు చర్చలు వేడిగా ఉన్నాయి. 

శిరోముండనం వి. $1r00mun Danam 
గుండుగీయించటం tonsure జరిమానా 
కట్టిన తర్వాత పోలీనులు శిరోముండనం 
చేయించటం (పత్సక్షంగా న్యాయస్థానాలను 
ధిక్క రించడమే. (ఆం భూ 14589) 

శివారు వి. $I4a0ru ప్రధాన పట్టణ పరిసర 
ప్రాంతం Outskirts (of a town) 
విశాఖపట్టుం నగర రద్దీని తగ్గించేందుకు 
శివారు పట్టణాలను అభివద్ది చేయాలని ... 
(షశ 7987) 

శివారు పట్టణం SStvaarupaTTaNam 
నూ. శాటిలైట్‌ పట్టణం. విశాఖపట్టుం, 
గుంటూరు (అమరావతి వద్ద నిర్మిస్తున్ద 
శివారు వట్టణాలకు (శాట్లిలెట్‌ పట్టణాలకు) 
పాట్లు చేసి వేలం వేస్తామని ... (ఉ 51088) 

శిలాజాలు వి. (బవ) $laajaalu చిర 
కాలం కింద నిర్జీవమైన జంతువుల, చెట 
అవశేషాలు 10591165 నర్మదా నదిపై 
నిర్భి ంచనున్హ ఆనకట్టులవ్వూ అత్మిపాచీన చారి 


353 


(తక (ప్రదేశాలు, (సాచీన శిలాజాలు జలమయ 
మయ్యే (ప్రమాదం ఉందని వురావన్తు శాస్త్ర, 
వేత్తలు ఆందోళన చెందుతున్నారు. (ఆం ప్ర 


181.88) 


శిలాన్యాసం వి. త౭/6427 64682772 


నూతన భవన నిర్మాణంలో పునాది 
రాయి చేసే కార్యక్రమం laying the 
foundation stone రామమందిరం 
శిలాన్యాసానికి విశ్య హిందూ పరివత్‌ ఎంచు 
కున నలం వివాదగస్త (పొంతంలోకి రాదని 
యు అవాజీలో 
(వ్రభుత్తుం బుధవారం రాత్రి ... ను ష్రీకరించ 
డంతో ... మరణ (సమాదం తప్పింది. (ఈ 
య 


10.11 89) 


శీతకన్ను వి. sitakannu ఉదాసీన వైఖరిని 


అవలంబింటం, నిర్హక్ష్య దోరణి (పదర్శిం 
చటం nelson’s eye, indifferent 
attitude పస్తుత డివిజనల్‌ మేనేజర్‌ శ్రీ 
కేశవులు నాయుడు వనపర్తి డిపోపై శీత 
కన్ను వేసారని కార్మిక వర్గాలు తెలిపాయి 


(ఆం. భూ 26.5 89) 


రీతాకాల సమావేశం ఏ. 3౫42206206 


samaaveesam చలికాలంలో జరిపే చట్టు 
సభల సమావేశం winter session 
అయితే, ఆనవాయితీ (పకారం పార్రమెంట్‌ 
శీతాకాల నమావేశాలు కూడా నవంబల్‌లోనే 
(వొరంభం కావల్సి ఉంటుందని (వధాని 
అన్నారు, (ఆం ప్ర 27789) 


కీఅహననం వి. 4ilahananam వ్యక్తిత్వం 


పై దెబ్బతీయటం, పరువు (పతిష్టల్ని దిగజా 
రృటం character assasination 
తమ కాళ్ళ కింద భూమి కదలి పోతు 
నదనే నిరాశా నిన్ఫుహల్లో కాంగెస్‌(ఐ) 
నొయకత్త్యం  ప్రతిషక్షనాయకుల కీలహన 
నానికి రోత ఎత్తులు, బిత్తులతో రోట్లో 
తలదూరున్తున్హుది. (ఈ. 28 8.89) 


శృంగభంగం వి. $Rngabhangam (రాజ 
కీయ రంగంలో) పరాభవం defeat, 
debacle శివాజీ గణేషన్‌కు తమిళనా 
దులో ఎలాంటి శృంగభంగమైందో అక్కి నేనికి 
కూడా అదే పరాభవం జరుగుతుందని కూడా 
ఆయన అన్నారు. (ఆం భూ 27489) 

శోచనీయం వి. $oocanuyam విచారించ 
దగినది, చింతించదగిన deplorable 
(ప్రధానమైన చిక్క డపల్టి బన్సు షెల్‌ ఏర్పాటు 
చేయకపోవడం శోచనీయమన్నారు. (ఈ.అను. 
146 89) 

శ్రద్దాంజలి వి. త?264%26272% మరణిం 
చినవారి పట్ల గౌరవ సూచకంగా వారి 
ఆత్మ శాంతికై కొన్ని నిమిషాలపాటు 
మౌనం పాటించటం homage అతి 
సాధారణమైన జీవితం గడుపుతూ అత్వు 
నత విలువలను కాపొడుకుున్సు శ్రీ అబ్బాస్‌ 
ధన్యజీవి అని (శ్రద్దాంజలి ఘటించారు. (ఆం 
జ్యో. 5687) 

శ్రమదో పిడీ వి, Sramadoop:D- 
ti కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వ 
కుండా పనివాళ్ళ కష్టాన్ని మిగుల్చుకోవటం 
exploitation of labour బీడీ కార్మి 
కుల (శమ దోవీడీ. (ఆం భూ 291187) 

శ్రీకారం వి, త 7౫14267472 (శుభ) 
ప్రారంభం launching of a new 
programme దళ (శవణ బోధనకు 
నేడే శ్రీకారం. (ఈ 17687) 

శ్రీకారంచుట్టు (కీ. $rikaaramcu 22% 
ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టు to 
make a beginning ఈ సంవత్సరం 
అక్టోబర్‌లో ఉభయదేశాల విదేశీ వ్యవహారాల 
ఉప మంతుల స్ధాయిలో జరిగిన నం 
దింపులు నూతన కార్యక్రమానికి (శ్రీకారం 
చుట్టాయి. (ఈ 155 89) 

శ్రీముఖం వి. తణ౫౫4%%272 వివరణ 
కోరుతూ పంపేలేఖ, తాఫీదు letter 
of order ఈ వివయంలో & ఆనం 


354 


దరావుకు పార్టీ (పథాన కార్పదర్భి నుంచి 
'శ్రీముఖం” రావడమే గాక ... (ఆం ప్ర 
23789) 

(శుతిమించు (కీ. Srutimincu వ్యవ 
హారం చేయిదాటిపోవు t0 §0 out of 
hands నులహర్‌రావు హత్తతో త్మీవవా 
దుల పొంసాకాండ మరీ (కుతిమించినందున 
తిరిగి అరికట్రడానికి రాష్ట్ర (వభుత్తం తీవ 
చర్చలు తీనుకోవాలని ... డిమాండు చేశారు. 
(ఆం భూ. 11.689) 

శాఘించు క్రి. Slaaghmew (ఒకరి పను 
లను) ఘనంగా పొగడు tO 72156 
profusely పంచాయితీరాజ్‌ బిల్లు నుంచి 
హానికరమైన, అభ్యంతరకరమైన క్షాజులను 
(ప్రభుత్యం తొలగించేట్టు చేయడం (పతివ 
నాలు, (వజలు సాధించిన మరో విజయమని 
ఆయన శ్రాఘీంచారు. (ఈ 15589) 

శ్సాబ్‌ పద్దతి వి. Slaab paddhati 
సగటు వినియోగాన్ని బట్టి చార్జీలు వసూలు 
చేయటం 3125 system ఇటీవల రాష్ట్ర 
(పభుత్వం విద్యుత్‌ వినియోగం పై శ్లాబ్‌ 
పద్దతి (వవేళపె క్రుందుకు అవనరమగు అద 
నవు కమీషన్‌ పద్దతి పై (పైవేట్‌ సంస్టలను 
నియమించింది. (వ 10787) 

శ్యేతజాతీయులు వి. Sveetajaatiryulu 
తెల్లటి శరీర ఛాయ కలిగిన వారు, తెల్ల 
వారు (బ్రిటీషువారు) white people 
ద్యక్తీ ణా ఫీకాలో శ్వేత జాతీయులకోనం కేటా 
యించిన నివాన ప్రాంతాల్లో నివనీన్తున్ల ను 
ఫౌరి గురించి తెలియజేయవల నిందోని శ్వేత 
జూతీయులను కోరాలని (ప్రభుత్యం యోచిన్తు 
న్లుది. (ఆం. ప్ర 3789) 

శ్వేతపత్రం వి. Sveetapatram (పభుత్వం 
ఒక విషయానికి సంబంధించి పూర్తి 
సమాచారం ప్రకటించే నివేదిక white 
paper ..._ రాష్ట్ర (వభుత్తం అఖిల 


ఢం 
౮ 
ల 


స్తం పర్పాటు నై ఆంధ్రపదేశ్‌ (పొడొక్టు నట్టు ఈ ఓకతదం అంటున చేసోందని 
లకు సంబంధించిన వాస్తవాలను శ్రేతవ్యతం మ లు 
ద్యారా నీవడలణాల (ఆం జ్యో 1610.87) షాక్‌ ,టీట్‌మెంట్‌ వి 522% 2 
జ్య వా తన  =ధిక్సతను నిరూ 
షటిల్‌ బస్సు వి. వొంట! bassu ప్రయా పించుకోటానికి ఇతరులు ఊహించని 
ణీకుల సౌకర్యార్థం అవసరమని భావిం రీతిలో హరాత్తుడా తీసుకొనే. తీవ 
చిన కొన్ని (దగ్గర) ప్రాంతాల్లో ఎక్కువ చర్య shock treatmsrt మం్యతులం 
ట్రిప్పులు నడిసే బస్సు shuttle bus దరినీ తన గుప్పిట్లో పెట్టుకోడానికి రహస 
రంగారెడ్డి జిల్లా డిపో నుండాచాయత్‌న కక షాక్‌ టీట్‌మెంటో" ఇచ్చారా అన్ల 
గర్‌-బండరావిలాల, హయత్‌ నర్‌-ఉమర్‌ఖా [నశ్చుకు ముఖ్యమంత్‌ కాదన్లుట్లుగా నమా 
న్‌గూడ (గామాల మధ్య నడవటానికి గాను are బదుతూ, sea వాటికి అవకాశం 
రెండు షటిల్‌ బన్సు నర్వీనులకు నులక్‌ లేదని .. అన్నాడు. (ఆం క్ర 13289) 


క్‌ కాగ న్న లో ప 
SO తు Tr HE సమతాం 


న టనతో బిత్తరపోవు, దిగ్భమచెందు +0 
షరతు వి. ౮౭724 ఒప్పందంలో భాగంగా suffer a srock శంకర్‌కు ఏ. ఓ ని 
లాభాన్ని పొందే వ్యక్తి లేదా సంస్థ విధిగా గేటువద్ద ప్రమాదం జరిగిందని, అతన్లి ఆను. 
ఇవ్వాల్సిన హామీ లేదా చెయ్యాల్సిన పని (తలో చేర్చించారిని .. తెలుపగా షాక్‌ 
condition అయితే ఒక వారంలోగా తన్గ ఆమె తృరత్తరగౌ .. (ఆం ప్ర 311287) 
ఆమె శానననభలో తన బలాన్ది నిరూపించు షాట్‌ వి. ౨౭౭౫ చిత నిర్మాణంలో 


వ్యవధానం లేకుండా చిత్రీకరించే కనిష్ట 


కోవాలని షరతు విధించినట్లు ... తెలినీంది. 
అంశం single continuous film 


(ఆం. ప్ర 4188) 


sequence photographed ఒక్కో 


ఇరామామూలు వి S5araamaamuulu షాట్‌ తీయడానికి ఎంత సమయం వదు 


ఎపుడూ జరిగేది లేదా అందరికీ తెలీ WB ae) 

సిన విషయం 15421 thing or షాట్‌పుట్‌ వి. ౨౭౭౯౫౪4౯ నియమిత బరు 
common happening ఏరు దాటా వుగల ఇనుప గుండును విసిరే క్రీడాపోటీ 
లన్నా, నదిని దాటాలన్నా నరైన సౌకర్యాలు shot put షాట్‌వుట్‌లో కాల్సి కోవ్యా 
లేక నొటు పడవలు, డింగీలు, వుట్టను (పళ్ళను జర్మనీ న్వర్ధపతకం సాధించాడు. 


అతను ఇనుసగుండును 19.6 మీటర్‌ దూరం 
వినీరాడు, (ఆం ప్ర 21989) 


షార్త్‌ సర్క్యూట్‌ వి SaarT sarkyuuT 
విద్యుత్‌ ప్రవాహంలో ఏర్పడే అప(క్రమం 
short-circuit ఢిల్లీలోని అన్సారీ భవ 
collude కొర్మికుల పై పనిభారాన్ణి పంచి, న్‌లో సోమవారం జరిగిన అగ్గి పమాదానికి 
నిబంధనలను తగ్గించేందుకు నేషనల్‌ మజ్ఞార్‌ కారణం కరెంట్‌ షార్ట్‌ నర్క్యూట్‌ కావడ 
యూనియన్‌ మేనేజ్‌మంట్‌్తతో వరీకయి మేనని ... తెలియజేశారు. (ఉ 1787) 


ఆశయించడం షరామామూలే (ఆం భూ 
117.89) 

షరీకగు కీ. Sariikagu స్వార్థంతో రహస్య 
అవగాహనకు వచ్చు; కుమ్మక్కగు to 


356 


షిహ్హ వి. 522 యాజమాన్యం, కర్మా లకు వ్యాసాలు రాసీనందులకు భారత (కీకట్‌ 
గారాలు ఎల్లవేళలూ నడవడానికి వీలుగా బోర్డు తనకు ఇచ్చిన షోకాజ్‌ నోటీనుపై 
కార్మికులకు ఒక రోజులో కేటాయిం నమాధాన మిచ్చేందుకు ... (అం. ప్ర. 11.88) 
చిన నిర్గీత పని కాలం 5hft (as in షోరూమ్‌ వి. Sooruum వస్తువు 
industries) అయితే నేడు మొదటి లను వినియోగదారులకోసం అందంగా 
“షిఫ్హు” నుండే కార్మికులందరూ తిరిగి పని అమర్చి ఉంచిన విక్రయశాల (గది) 
చేయడం (వొరంభించారు. (ఆం. ప్ర. 24 489) show-room నగరంలోని లేపాక్షి 

షెడ్యూలు వ. SeDyuulu రాజ్యాం షోరూమ్‌ ఆధునీకరణ 4 కోసం ... (ఆం 
గంలో ఒక విభాగం; అధికరణం 2 ప్ర 81087) 
schedule (of constitution or స 
an act) రాజ్యాంగంలో 22వ షెడ్యూలు సంకటస్టితి వి. $0nk1TasthAt ఇబ్బంది 
ఏర్పాటు చేయడం వ్లూ రాష్ట్ర ప్రభుత్వం అధి లేదా కష్టం కలిగించే పరిస్థితి trouble, 
కారులకు ఎలాంటి హాని జరగదని తెలిపాడు. fix (ధాని రౌబీవ్‌ గాందీ నంకట స్తితిలో పడి 
(ఆం. భూ 205.89) నప్పుడల్లా నా పై బురదజల్లడం ద్యారా (ప్రజల 

షెదడ్యూల్లు ప్రాంతం వి. SeDyu- ద్భష్షిని ఆయనపై నుంచి మళ్ళించే ఐధొ 
ulDu praantam ప్రభుత్వం గెజిట్‌ నాన్చి పాలకపక్షం అనునరిస్తోంది. (ఆం 
ద్వారా గుర్తించిన (ప్రత్యేక వర్గాల (గిరి 287.89) 
జనులు నివాస ప్రాంతం (ఇక్కడ సంకల్పం వి. sankalpam ఒక పనిచెయ్యా 
భూముల ఉత్పత్తుల క్రయవక్రయాలకు లనే ఆలోచన intention (వజూ నంక్రే 
సంబంధించి (ప్రత్యేక నిబంధనలుంటాయి, మానికీగాను తనకు కొత్త జీవితాని (పారంభి 


scheduled area ఆయా (పొంతాలు చాలన్దు సంకల్పముందని ఎవరెంచాదు. (ఈ 
పూర్తిగా షెడ్యూల్డు (పొంతాలుగా ఎక్తైజా 
అధికారులు ధృవీకరించిన పిదప గిరిజనులు 


సారా కాచుకోవాల్సి ఉంది. (ఆం ప్ర 1589) 


165 89) 


సంకర్సించు (కీ, sankalpincu నిర్ణయించు 
కొను t0 plan, decide వట్టణ స్తానిక 

వ లు ణా 
షెర్‌ వి. 5౭౭7 వ్యాపార సంస్థల మూల నంస్టలను పట్టం చేసేందుకు రాజ్యంగం 
ధనంలో వాటా 5hare “షేర్‌ కాలం” రక్‌ వ 
పారకులకోనం దగ్గరలోనే పేర్ర నమోదు 
తేదీలు (ప్రకటించిన కంపెనీల జూబితాను 


నవరణ బిల్లు తీనుకురావాలని 
(పభుత్వం సంకల్పించింది. (ఈ 15.7 89) 


సంకీర్ణ ప్రభుత్వం వి. sanknrNa prab- 
hutwam ఒకటి కంటే ఎక్కువ పార్టీలు 
భాగస్వాములుగా ఉన్న (ప్రభుత్వం; మిశ్రమ 
ప్రభుత్వం 6౧౦౭౬11100 government 
సంస్థ (ప్రయోజనాలకు నష్టం కలిగించే లోక్‌దళ్‌(బి), బిజౌవీతో కలిసీ నంశీర 
fa 

విధంగా (పవర్తించినందుకు సభ్యుణ్ణి 
సంజాయిషీ అడుగుతూ పంపే పత్రం 


ఇస్తు సాం. (ఆం. ప్ర 25 4.88) 
ని్‌కాజ్‌ నోటీసు వి. Sookaaj noo Tirsu 
(కమ శిక్షణను ఉల్లంఘించినందుకు లేదా 


(ప్రభుత్వం వర్వాటు చేన్తుందా లేక సొంతంగా 
(వభుత్సం వీర్తాటు చేస్తుందా అన్లు విషయమై 


show cause notice వార్తా వ్యతిక ... (ఆం జ్యో 20.687) 


సంక్తీర్ణ మంత్రివర్గం వి. 3223047012 
mantrivargam (మిశమ ప్రభుత్వంలో) 
వివిధ రాజకీయ పక్షాల సభ్యులతో కూడిన 
మంత్రిమండలి 6౦211101 cabinet 
జమ్ము కొళ్ళీర్‌ నంక్తీర్ధ మంత్రివర్గంలోకి ఆది 
వొరం 11 మంది కొత్త మంత్రులను తీను 
కున్నారు. (ఈ. 1.5.89) 

సంకుచిత విధానం వి. ౩ankUCcIita ₹14- 
haanam విశాల దృక్సథం లేకుండా ప్రవ 
ర్తించటం narrow-mindedness, 
parochial attitude ... ఈ 
నేపథ్యం అవిభక్త వొందూ ఉమ్మడి కుటుంబం 
కర్తగా ముఖ్యమంత్రిపై కేసు పెట్టడం అర 
రవొతమని, ఇది కేంద (ప్రభుత్వం నంకుచిత 
బధానాలకు నిదర్భనమని క విమర్శించారు, 
(ఆంజ్యో 21488) 

సంకేతం వ. $ankeetam ఒక విష 
యానికి (ప్రతిబింబంగా నిలిచేది; గుర్తు, 
చిహ్నం 5701001, sign మన స్వాతం 
(త్యోద్భమంలో అవిచ్చినంగా, అనుశ్రుతంగా 
కొనసాగిన (పపంచ ద్భృృక్రధానికిది సం కేతం. 
(విశా 61087) 

సంక్షీష్టరూపం ఏ. $3ankkLS Taruupam 
(పరిస్థితి, సమస్య మొ.) అర్థం 
చేసుకోవటం, పరిష్కరించటంలో మరింత 
కష్టమైన దశ Complicated రాజీవ్‌ 
హయాంలో పంజాబ్‌ నమన్వ గత ఎన్ఫికల 
నొటికన్నా నంక్షిషరూపం దాల్చింది. (ఈ 
15 89) 

సంక్షిప్త వ్యాఖ్య వి. sankSipta vyaakhya 
విషయాన్ని క్లుప్తంగా ఒకటి రెండు 
మాటల్లో చెప్పటం brief comment 

ఒప్పందం కుదిరిన నేపధ్యంలో గురు 
వొరం రాతి బిబి.నీ ఈ అంశం పై ఒక 
సంక్షిప్త వ్యాఖ్యను (ప్రసారం చేసింది. (ఈ 


30689) 


సం'క్షేనుం వి. sankSeemam సుఖసం 


తోషాలు, భద్రతతో _ కూడిన మనుగడ 
welfare మైనారిటీల నంశ్లేనుంకోనం 15 
నూశత్రాల కార్భక్రమాన్ధి అమలు చేన్తున్హుట్టు 
చెప్పారు. (ఈ 28689) 


సంక్షోభం వి sankSoobham 1. వనరు 


లకు తీవమైన కొరత ఏర్పడి ఆందోళన 
కరంగా ఉన్న పరిస్థితి crisis ముఖ్య 
మంత్రి తప్పుడు విధానాలనల్లనే రాష్ట్రంలో 
తీవ విద్యుత్‌ నంక్షోభం ఏర్పడిందని స్మ 
విమర్శించాడు. (అంభూ. 27489) 2. 
(రాజకీయ పాలనా రంగాలలో) త్మీవమైన 
ఘర్షణకు దారితీసే అనిశ్చత, (ప్రమాద 
కర పరిస్థితి crisis బీహార్‌ జనతోదజో 
అధ్యక్తపదవి నుంచి రఘునాభ్‌రూను తొల 
గించి రామనుందర్‌దాస్‌ను ఆ స్తానంలో 
నియమిస్తూ వి.వీ.సీంగ్‌ హరాత్తుగా గెకొన్లు 
చర్చ కొని రాష్ట్రాలలో ఆయన కార్వవర్గ 
సభ్యులను ఎంపిక చేసిన తీరు పార్టీలో 


క్యు అరం కొ 
నంక్షోభం సృృనించింది. (ఆంభూ 245.89) 


సం(గ హించు క్రి. sangrahincu (నిధులు, 


అధికారాలు మొ.) 
లాకొను 10 usurp, take away 
కేంద (ప్రభుత్యం ఏకవక్ష న్లిర్ధయాల ద్వారా 


అన్యాయంగా 


రాష్ట్ర (పభుత్వ అధికారాలను నంగ్రహిన్తూ 
రాష్ట్రాలను ఎందుకూ వనికిరాకుండా చేన్తోం 
ద్‌ ముఖ్యమంత విమర్శించారు. (ఈ. 


22 4 88) 


సంఘటితత్త్వం వి. sanghaTitattvam 


ఐక్యభావంతో ఒకటికావటం ఇయు, 
solidarity . . . కాగా, (పతిషక్షాలవారు 
ఒక అపూర్తమైన రీతిలో నంఘుటితత్తా ౮న్ఫి 


(ప్రదర్శించారు. (ఆం.ప్ర 257 89) 


సంఘటితపరచు క్రి. 82౫2824 2204027264 


ఒక్క తాటి మీదికి తీసుకువచ్చ్ను; ఏకం 


చేయు 10 organise, unite నమన్వుల సంఘీభావం వి. sanghubhaavam కలసి 
పెనుభారంతో నతనుతమవుతున్హ రైతులను కట్టుగా ఉండటం 50lidarity రాష్ట్రంలో 
సంసుటీతవరచి వారిని ఉద్యమ బాటలో కరెంట్‌ కోతకు నిరసనగా, నీంగరేణి కార్మి 
నడి వీంచడానికి ... (నొరంభమవుతుస్తాయి. కుల సమ్మెకు సంమీభావంగా నిజామాబాద్‌ 
(ఈ. 26 489) జిల్లాలోని నీ, వీ.ఐ (ఎం.ఎల్‌) శనివారం నిర 
సంఘటితంచేయు క్రీ sangha Titam- వొంచిన బంద్‌ విఫలమైంది. (ఆంభూ 21.5.89) 
ceeyu చూ. సంఘటితఎరచు. ఈ సంచలనం వి. $AncCalanam (ఊఊ హిం 
నమావేశంలో పార్టీ రాజ్యూంగాన్లి గురించి, చని లేదా అసాధారణమైన సంఘటనవల్ల) 
పార్టీని నంఘుటితంచేసి భనివ్యల్‌ కార్యక జనంలో కలిగే అమితమైన ఆసక్తి, ఉద్ది 
మాన్ఫి రూపొందించే విషయమై చర్చించడం గ్నత మొ. భావాలు sensation, 
జరుగుతుందని ఆయన తెలిసొరు. (ఆంజ్యో commotion, flutter ఆర్థిక నేరా 
5.6.87) లకు పాల్పడినట్టు ఆరోవీస్తూ తనపై దాఖ 
సంఘటితమగు క్రి sangha Titam- లైన రెండు కేసుల నందోర్భంగా ముఖ్యమం(తొ 
6౮4 సమైక్యభావంతో ఒకటి అగు 10 ౨౨ ల్టోక నేరాల ప్రత్యేక కోర్టుకు 
become united సధ్వాలుగు రాష్ట్ర? న్యాయంగా హోజురై నంచలనం నృష్టీంచాతు. 
లకు ఒనిగ పస్తు తు నంఘూల (ఆం.జ్యో, 21.488) 
ప్రతనిధులు న్యూ డిల్లీలో జరివీన రెరడు సంచలనొత్మకం ల్స్‌ sancala- 
రోజుల. ఏ7 చస ట్లో భరితరు. తేసాన్‌ naatmakam సంచలనం కలిగించేది 
యూనియన్‌. పంట, ఓకే పతాకం. తేందో sensational నీటీ నీవిల్‌ కొడులో 
జాతియ నయం "AoW టీక . . హాజరుకావడం సంచలనాత్మక per 


భిపాయం కడం. (ఈ. 187.89) పతుతతు ఆహా A) 
సంఘవిద్రోహ శక్తి వి, sanghavidrooha 
తడ చట్ట వ్యతిరేక కార్యకలాపా 
లకు తలపదుతూ, సమాజానికి కీడుచేసు 
శక్తి: అసాంఘిక శక్తి anti-social 
element నంఘువిద్రోహ శక్తులను, తీవ 
వాదులను అణచివేయడానికి (ప్రత్యగామంలో 


సంచార వీణ, 82262276 (అవసరాన్ని బట్టి) 
ఒక (ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి 
తరలించడానికి అనువుగా ఏదైనా వాహ 
నంలో ఏర్పాటు చేసిన (క్యాంటిన్‌, కోర్టు, 
లైబరి మొ.) mobile (canteen, 
court, library etc.) హైదరా 
బాట్‌ పొతనగర వానులకోనం ఒక నంచార 
(గంధాలయాన్ని (మొబైల్‌ ల్రైబరి) ఈ నెలలో 
(పొరంభించాలని క ._ నిర్ధయించింది. 


ఒకరికి లేదా ఇద్దరికీ ఉదారంగా ఆయు 
ధొల టై సెన్ఫు ఇవ్వాలని (పభుత్యం తీనుకున్హ 
నిర్ధయం ౨, (ఆంభూ 20489) 


సంఘవ్యతిరెక శక్తి వ. _sanghavy- ( ప 
ఆం ప్ర 


atireeka తీడస చూ సంఘవి దోహ శక్తి | ఫ్‌ ee 

ఉదారంగా ఉత్తర్శపదేశ్‌ స్థానిక నంస్టల ఎన్ఫి _ నెరిజొయిబ వి. 320260 తన వైపు 
కల్లో 72 మంది సా వాతి రేక శక్తులు ఎన్ఫి నుంచి ఇచ్చె బవరళా explanation 
కవ్వడాల్లి ఆయన పేర్కొన్నారు. (అంధ్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తనపై లోకా 


17889) యుక్త చేసీన వ్యాఖ్యల గురించి బుధవారం - 


సంతాపదినం వి. 


ముఖ్యమంత్రిని కలునుకొని సంజాయిషీ ఇచ్చి 
నట్టు తెలిసీంది. (ఆంజ్యో 26.687) 
సంతకాల ఉద్యమం వి santakaala 
udyamam ఏదైనా విషయానికి మద్ద 
తుగా పెద్ద ఎత్తున (ప్రజల, ప్రజా ప్రతిని 
ధుల సంతకాలు సేకరించే కార్యక్రమం 
signature campaign... దేశ 
స్వాప్తంగా కోటీ మంది (వజలతో నంతకొల 
సేకరణ ఉద్యమం చేపడుతున్నామని ఆయన 
చెప్పారు, (ఈ 21087) 


సంతరించుకొను (క్రీ. 
konu సమకూర్చుకొను t0 aquire, 
procure ... హారన్‌ శ్రీపణుల వంటి 
అణ్వాయుధాల్లి పాక్‌ సంతరించుకున్లవుటికీ 
ఎటువంటి నవాల్తొనైనా  తిప్పికొప్తే శక్తీ 
మన నౌకాదళానికి ఉందని ఆయన చెప్పారు, 


(ఆంభూ 14589) 


సంతాపం వి. ౩antaapam మరణించే వారి 
పట్ల తెలిపే సానుభూతి 6ంndolence 
ఈ సంఘటనలో మృతి చెందినవారి కుటుం 
బాలకు ఆయన తన (ప్రగాఢ సంతాపొన్చి 
తెలియజేశారు. (ఆం జ్యో. 8787) 

santaapadinam 
అత్యంత (ప్రముఖుల మరణంపట్ల సాను 
భూతిని వ్యక్తం చేయటానికి (ప్రభుత్వం 
లాంఛనంగా నిర్ణయించిన రోజు day 
of mourning ఏ ద్వుర్ధటన జరగకుం 
డానే నచివాలయం ఓ వారం రోజులు 
నంతాపదినాలు (వకటించాల్సి వస్తుందని . 
| విమర్శించారు. (ఆం ప్ర. 14.2 87) 

సంతాపసందేశం వి santaapa 
8274668472 వ్యక్తుల మరణాన్ని పుర 
స్కరించుకొని సానుభూతి వ్యక్తం 
చేస్తూ పంపే కబురు 6016016266 
message సోవియట్‌ అధ్యక్షుడు గోర్టు 


శీ 


సలదడి. వి; 


sarntarnmcu- 


సందిగావస వి. 
ఢ థి 


సంసాదకీయం వి. 


చేవ్‌కు వంపిన ఒక నంతావనందేశంలో . . 
3 రాష్ట్రపతి గుర్తు చేశారు. (ఆం.భూ 4789) 


సంతృప్తికరం వి. santRptkaram అవ 


సరానికీ, ఆశించిన దానికీ సరిపోయేట్టు 
ఉండటం satisfactory తెలంగాణాలో 
కూడ తను పార్టీ పరిస్టీతి సంత స్తీ కరంగా 
ఉందన్నారు. (ఈ 167.89) 

sandaDz ఎక్కువ జన 
సంచారం; రద్దీ bustle, crowded 
నందడిగా ఉండే (పొంతంలో జరిగిన ఈ 
దారుణ నంఘటనతో పట్టణంలోని ముహూ 
ళలు తీవ భయాందోళనలకు గురయ్యారు. 


(ఆంభూ 21489) 


సందర్శించు క్రి. ౨67 టీ278 1264 పరిస్తి 


తిని సమీక్షించటానికి ఆధికారికంగా ఒక 
(ప్రాంతానికి వెళ్ళిచూచు t0 visit కుర 
రిన్హుల దాడి జరిగిన వెంటనే లెస్టీనెంట్‌ 
గనర్డల్‌ శీ కపూర్‌ పోలీను కమీషనర్‌ ఆ 
(పొంతాలను నందర్భించారు. (ఉ 15687) 

sandigdhaavastha 
ఎటూ తేల్చుకోలేని పరిస్థితి dilemma 
రాష్ట్రపతి ఎన్లికైన తర్వాతగాని, రాష్ట్రంలో 
నవాకార నంఘూల ఎన్జుకల తరువాతగాని 
ముఖ్యమంత్‌ తన నిర్ధయాన్చి బయట పట్లు 
వచ్చు. ఈ విషయంలో ఆయన చాలా 
నందిగ్ధావ్టలో ఉన్నారు. (ఉ 9687). 


సందేహాస్పద వైఖరి వి sAndeehaaspada 


vaikharnr అనుమానంతో కూడిన దోరణి 
suspicious attitude శాస్త్రజ్ఞుల పట్ల 
అధికారులు నందేవాస్తుద వైఖరిని అనునరి 
స్తున్నారని అరుణాచలం తెలిపారు (ఈ. 
30.189) 

sampaadakzt- 
౪27౫ తాజా రాజకీయ సామాజికాది 
విషయాల పై వ్యాఖ్యానిస్తూ సంపాదకుడు 


~- 
య్‌ 


రాసే వ్యాసం editorial] భారత (ప్రభు 
తాని ఆదేశిన్తూ (శ్రీలంక అధ్యక్షుడు తీను 
కున ఏకపక్ష న్నిరయాన్లి మార్కిస్టు సార్‌ 
వతిక “పీపుల్‌ డెమోక్రనీ” సంపాదకీయంలో 
తీవంగా విమర్శించింది. (ఆం.భూ 28 6.89) 
సంప్రదాయం వి. saampradaayam గతం 
నుంచి పాటిస్తూ వచ్చిన ఒక నిర్దిష్టమైన 
పద్దతి convention గవర్షర్ధ నియామకం 
విషయంలో కేంద్రం నంప్రదాయాన్లి అను 
నరించే వ్యవహరిన్తున్సదనీ . . . శ్రీ 
బూటానీంగ్‌ నివరించారు, (ఆం ప్ర. 11288) 
సంప్రదాయ పద్దతి వి, sam- 
pradaaya paddhati గతంలో రూపక 
ల్సన జరిగి అనుసరిస్తూ వస్తున్న విధానం 
conventional or traditional 
method సంప్రదాయ పద్దతులలో విద్యా 
బోధన వల్ల (ప్రయోజనం లేదని, అందువల్ల 
ఆధునిక పద్దతులను అవలంబిన్తున్హామని 
తెలిపారు. (ఈ 9.5.87) 
సంప్రదింపులు వి, (బ.వ.) 
sampradimpulu పరస్సరం అభి 
ప్రాయాలు తెలుసుకోటానికి జరిపే 
చర్చలు Consultations, talks, 
negotiations ఆయా జిల్లాల కలెక్టర్లు 
మిల్లర్ధతో నంప్రదింపులు జర్గుపుకున్నారని . 
క్ష పేర్కొన్నారు. 
సంబంధం వి. 847046742%67 (ప్రాంతాల 
మధ్య ఉండే) రవాణా, సమాచార మార్గం 
link, connection కుండపోతగా కురు 
న్తున్హ వర్ధం మూలంగా బొంబాయి మహా 
నగరానికి బయటి (వవంచంతో ఉన్న నంబం 
ధాలు నేటి మధ్యాహృంతో తెగిపోయాయి. 
(ఆం.ప్ర 25.7.89) 
సంబంధిత విణ. 3270624244 (విష 
యంతో) సంబందం ఉనా ౧౧౫౧౧౭౯౧64 


సంయుక్త 


సంయుక్త ప్రకటన a 


సభ్యులు అడిగిన (సళ్చులకు తాను నంబంధిత 
నుంతికి తెలియజేస్తానని ఆయన అన్నారు. 
(ఆం (ప 196.88) 


సంభవించు (కీ. 80mMbhavineu (ఏదైనా 


సంఘటన) జరుగు t0 happen విశాఖ 
ఉక్కు కర్మాగారంలోని బొగ్గు రవాణా చ సే 
కన్వేయర్‌ బౌల్లో సోమవారంనాడు పెద్ద 

(=) యె 
అగ్గి) (సమాదం నంభోవించింది. (ఆంజ్యో 


29.11.88) 


సంయమనం వి. $1mMyamanam (ప్రవర్తన 


మితిమీరకుండా అదుపులో పెట్టుకోవటం 
restraint సంయమనం పాొటీంచండి 
భారత్‌, శ్రీలంకలకు భూటాన్‌ మాల్తీబ్స్‌ 
విజ్ఞప్తి. (విశా 96.87) 
పార్లమెంటరీ కమిటీ 
వి. samyukta paarlamen Tari 
kamaiTur చట్టసభలోని భిన్న పక్షాల 
సభ్యులతో కలిపి ఏర్పాటు చేసిన 
సంఘం Joint parliamentary 
committee సంయుక్త పార్ధమెంటరీ 
కమిటీ ముందు సాక్షగామివ్వడానికై వస్తున్ల 
బొంబాయికి చేరుకున్నారు. (ఉ 


14488) 


samyukta 
praka Tana ఇద్దరు, అంతకన్నా ఎక్కువ 
మంది కలసి చేసే ప్రకటన Joint 
statement or communique 
రెండు. అగ్ర కమ్యూనిస్టు దేశాల మధ్య 
డు 

౩0 ఎళ్ళ కలహాలను అంతం చేన్తూ గోరు 
చేన్‌ తొలి చైనా పర్యటన నేడు పూర్తయిన 
సందర్భంగా ఒక నంయుక్త (ప్రకటనను జూరీ 
చేశారు (ఆంభూ 19589) 


సంయుక్త రంగం వి. 3277224002 rangam 


(పరిశమలకు సంబంధించి) (పభుత్వం, 
పెవేటు వాకులు కలిసి పెటుబడి 


పెట్టి నిర్వహించే వ్యవస్థ )012€ sector 
6 థా 
(పభుత్త (పైవేట్‌ రంగాలు సంయుక్తంగా 
విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నంబంధిం 
చిన విధానాన్గి కేంద్రం త్యరలో రూపొందిం 
చనున్ద్హుది = ౨ *, (వశ 9987) 
సంరీనంచేయు క్రి 
(భిన్న సంస్థల్ని) కలుపు t0 mix, 
merge ఇదివరలోలాగ, పార్ట్‌ (పభుత్త 
వ్యవ్యలను సంలీనంచేయడం అవసరం లేదు. 


samhinamceeyu 


(ఆం (ప్ర. 8.5 89) 


సంసిద్దత వ, samsiddhata (పనికీ) 
సుముఖంగా ఉండటం readiness . . 
కార్భకలాపాల పై నేరుగా చర్చ జరిపేం 
దుకు ప్రభుత్తం ఈ దశలో సంసిద్దత వ్యక్తం 

చేనీంది. (ఈ 17.889) 
సంస్థాగతం వి. samsthaagatam పార్టీకి 
సంబంధించినది 
సభ్యత్యానికి చెందిన వివాదాలు ఉన్నప్పుటోక్తీ 
కొంగెస్‌-ఐ నంస్థ్లాగత ఎన్చి కలు వచ్చే 
జనవరి నెలాఖరు నొటికి వూర్తవుతాయని . 
చెప్పారు. 


organisational 


(ఆం (ప 
25 6 87) 

సంస్థాపక సమావేశం వి. samsthaapaka 
samaavees am (సంస్థ) ప్రారంభోత్సవ 
సదస్సు Inaugural meeting బొంగు 
భూరులో ఈ నెల 1 న జరుప తల పెట్టిన 
నమావేశాన్లి కొత్తపార్టీ సంస్థాపక నమావే 
శంగా జరిపేందుకు . . ఏక్షగీవంగా 


న్నిద్ధయించింది. (ఆంప్ర 5.088) 
సకాలం వి. 
సమయం Tight time, intime నకా 
లంలో ముఖ్యమంతి వచ్చారు. 


sakaalam అనుకున్న 


(ఆంప, 
28 8.87) 

సగటు స్దాయి వి sagaTu sthaayz 
సాదారణం అని భావించే పరిమాణం 


36t 


average దక్షిణ కోస్తా, రాయలనీమ, 
తెలంగాణా (పొంతాల్లో నగటు స్థాయిని 
మించి ఉష్ణోగ్రత నమోదు అయింది. (ఈ. 
165 89) 
సచివాలయం వి. 
ప్రభుత్వ పరిపొలనా విభాగాలకు చెందిన 
కార్యదర్శులు, మంత్రుల కార్యాలయాల 


sacivaalayam 


సముదాయం s$e౯retariat (పన్తుతానికి 
ఆర్‌.టీ.సీ బస్‌ ఛార్జీలను "సెంచబోమని 
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సోమవారం 
నాడు నచివాలయంలో పుత్రికా వ్రతినిధుల 
నమా వేశంలో చెప్పారు, (అం.భూ. 23.589) 

సచ్చీలత వి, sacchiilata మంచి నడవడిక 
good conduct or character, 
sanctity ... నిష్పాక్షికంగా నిర్భయంగా 
విపొత విదులు నిర హీంచాల్సి న ఒక (వజా 
స్వామిక విభాగం సబ్బీలతను నందేహాస్పుదం 
చేశారు. (ఈ 12589) 

సజావుగా (క్రీవిణ. sajaavugaa అడ్డంకు 
లేమీ లేకుండా ; సవ్యంగా 9000110 
అధిక ఆదాయం తెచ్చిపెట్టే తునికాకు సేక 
రణ ఈ సంవత్సరం నజావుగా సాగుతుందా? 
(ఆంప్ర 244.89) 

సజీన దహనం వి, sajuva dahanam 
మంటల్లో కాలి చనిపోవటం burnt 
alive మంటల్లో ఇద్దరు నజీవ దహనం, 
(ఆం జ్యో. 21787) 

సజీవ సంబంధం వి. sajiva samband- 
ham ప్రత్యక్ష సంబంధం close and 
direct contact ... మన (ప్రజా 
తంత్ర రాజకీయ వ్యవస్థ గౌరవ మర్యాదలను 
కోలోతున్గది. (పజలతో సజీవ నంబంధాలు 
కొరవడుతున్నాయి. (ఈ ౩.5.89) 

సడలించు క్షి. ౩౭04064 (నియమాలు, 
నిబంధనలు మొ. వాటిలో) వెసులుబాటు 


కల్పించు t0 relax పరిస్తితి మెరుగుపడ 
డంతో జిల్లా అధికారులు గురువారం ఉదయం 
7 గంటల నుండి 11 గంటల నాటు కడ్భ్యూ 
నడలించారు. (ఆంజ్యో 5.6.87) 


సతనుతమగు (క్రి. satamatamagu (సమ 
స్యలతో) కొట్టుమిట్లాడు 10 struggle, 
flounder త్మీవవాద సనుస్ఫతో నతమత 
మవుతున ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో 
(పభుత్య యంత్రాంగం పనితీరు సర్వ ప్తి ంచి 
4 (ఆంభూ, 7.789) 

సతాయించు (క్రి sataayincu ఇబ్బందులు 
కల్పించి బాధపెట్టు £0 give trouble 
పైనాన్స్‌లోని డబ్బును భాగస్వాములే నారి 
న్వంత వ్యావూరాలకు సనులకు వాడుకుంటూ, 
ఇతరులకు అప్పులు ఇవ్వకుండా నతౌ 
యిన్తూ బోగస్‌ స్పర్ధిఫీ కెట్లు కొన్నింటికి తేదీలు 
లేకుండా... వెల్లడైంది. (అం.భూ. 31589) 
సతార్కికం వి. sataarkikam వాద 
నకు నిలిచేది, హేతుబద్దం logical, 
reasonable ఒక రాష్ట్ర శాసనసభకు 
జరిగిన ఎన్నికలలో కేంద్రంలో అధికారంలో 
ఉన్హ పార్టీ ఓడిపోయినంత మాత్రాన దేశ 
(వధాని దిగిపోవాలన్న డిమాండు ఏరకంగా 
సతార్శికమో బోధపడదు. (ఈ 3౩0189) 
సత్కరించు (క్రీ. satkarincy అత్యున్నత 
సేవల దృష్ట్యా బిరుదులనిచ్చి గౌరవించు; 
సన్మానించు t0 honour తను (పీయ 
తమ నాయకుణ్ణో ఈ అత్యున్నత అవార్డుతో 
నత్కరించినందుకు ... భారత (ప్రభుత్వానికి 
తన కృతజ్ఞతలు తెలిపారు. (ఈ 27188) 
త్యాగ్రహం వి. saiyaagraham రాజ 
కీయ, సామాజిక మార్వులకోసం చేసే 
అహింసాయుతమైన ఆందోళన (గాంధీజి 
రూపకల్పన చేసి ఆచరించిన మార్గం) 
satyagrah సత్యాగహం వల్లనే మీకు 


(టిబెట్‌) స్వాతంత్రం లభించగలదని ఆయన 
అన్నారు. (ఆం.ప్ర 2611.87) 


సత్వరం క్రివిణ. satvaram ఏ మాతం 


ఆలస్యం చెయకుండా ; వెంటనే 
immediately, quickly ఉత్తర దక్ష 
ణాది రెళ్ళు చాల వరకు ఆలస్యంగా నడ 
చాయి. ఈ మార్గంలో నత్తరం రైళ్ళ 
రాకపోకల పునరుద్దరణకు కృషి జరుగుతు 
న్లృది, (ఆంభూ 2,589) 


సత్సంబంధాలు వి (బవ) 82627 


blandhaalu స్నేహ పూర్వక సంబంధాలు 
cordial relations ఈ మార్పులను 
శుభ నూచకంగా భావించిన రవ్వా నాయ 
కులు ఇరు దేశాల మధ్య నత్తసంబంధాలు 
కోసం మళ్ళీ వయత్తాలు (ప్రారంభించారు. 
(ఈ 155 89) 

దస సి వి. sadassu నిర్దిష్ట విషయా 
లపై విపులంగా చర్చించటానికి ఏర్పాటు 
చేసిన సమావేశం COnvention, 
conference ఆదాయం పన్ను కమీ 
షనర్ధ రెండు రోజుల నదన్ఫును గురువారం 
ఇక్కడ (పారంభించిన సందర్భంగా... (ఈ 


5.6.87) 


సదుసాయం వి. 3224266227 కార్య 


నిర్వహణ సక్రమంగా, సులభంగా సాగ 
టానికి ఉపకరించే పరికరాలు, పరిస్థితులు 
మొ. fadility తమకు సరెన నదుపా 
“జ్‌, బ్య వ 
యాలు కర్త్సిస్త తప్పక లెట్లేంపు సవలను 
అందిస్తామని ఆయన స్న్వష్షం చేశారు. (ఉ. 


13 4.88) 


సద్యః స్పందన వి. sadyah spandana 


బయటి నుంచి ఏ రకమైన (ప్రభావం, 
(పోద్బలం లేకుండానే సందర్భాన్ని బట్ట 
అప్పటికప్పుడు సహజంగా వ్యక్తం 
అయ్యే ప్రతిక్రియ 5900206015 


response నక్సలైట్లు మండల (వజాన 
రిషత్‌ అధ్యక్షుని అపహరించి కొల్సి నేసీన 
నంఘటనకు వ్యతిరేకంగా నినాదాలుకొక 
తెలుగుదేశం పార్టీకి (పభుత్యానికి వ్యతిరే 
కంగా నినాదాలు రావడమే అది (సజల నద్ద్భః 
స్సందన (స్వాం తేనియస్స్‌) కొనట్టు, రాజు 
కీయ దురుద్దేశంతో కూడుకొన్హుట్లు న్నష్టం 
చేస్తు న్ఫ దన్నారు. (ఆం.ప్ర. 15.6.89) 

సద్వినియోగం చేసుకొను (క్రి sadviniy- 
oogam 6664644022 సక్రమంగా ఉపయో 
గించుకొను tO utilize, exploit భార 
తదేశం ఈ అవకాశాలను నద్దినియోగం చేను 
కోవాలని ఆయన నలహో ఇచ్చారు. (ఆంప్ర 
1712 87) 

సన్నగిల్డు (క్రి sannagillu తగ్గిపోవు to 
become less or reduced . 

బెంగుళూరు. నదన్ఫులోనే కొత్తపార్త్‌ 

వలం అవకొశాలు నన్హుగిల్లినట్టు కల్పి 
న్తున్హాయి. (ఆం.జ్యో, 910 88) 

సన్నద్దంఅగు క్రి, sannaddhamagu 
(యుద్దం,సమ్మె మొ.) ఘర్షణ పూరిత 
మైన కార్యకలాపం చేపట్టటానికి తయారగు 
be prepared ఈ నెల 27న కర్గాటక 
బంద్‌ నిర్వహించడానికి (ప్రతిపక్షాలు, (టేడ్‌ 
యూనియన్లు నన్హృద్దంకావడంతో రాష్ట్రంలో 
పోలీను బందోబస్తును కట్టుదిట్టం చేస్తు 
న్నారు. (ఈ 264.89) 

సన్నాహక కమిటీ వ. 5222221686 
kamiTu సమావేశానికి అవసరమయ్యే 
ఏర్పాట్లను పర్యవేక్షించటానికి ఏర్పాటైన 
కమిటీ preparatory committee 
సార్క్‌ నన్హావక కమిటీ నమావేశం. (4. 
15 687) 

సన్నాహక సమావేశం వి. 322%2442- 


haka ౨67246౮668 am (ప్రధాన సమా 


363 


వేశానికి అవసరమైన ఏర్పాట్ల గురించి 
సమీక్షించేందుకు ఏర్పాటయిన సమావేశం 
preparatory meeting శఖరాగ 
సమావేశానికి రెండు రోజుల ముందు అధి 
కారుల సన్నాహక సమావేశం జరుగుతుంది. 


సన్నాహాలుచేయు క్రీ. sannaa- 


haaluceeyu చేయ తలపెట్టిన 
పనికి అవసరమైన ఏర్పాట్లు చేయు 
to make preparations or 
arrangements ఇవ్చుటీ వర్శకైతే ఒక్క 
జనతాపార్ట్‌ మాత్రమే పూర్తి స్థాయిలో బెంగు 
తూరు సదన్ఫ్సుకు సన్గాహాలు చేసుకుంది. 
(ఆం జ్యో. 910 88) 


సన్నిహిత వరాలు వి. (బ.వ.) 8222724124 


vargaalu (ప్రముఖులతో దగ్గర రాజకీయ 
సంబంధం ఉండి, వారికి సంబంధించిన 
సమాచారం తెలిపే వ్యక్తులు 801665 
close to sb ప్రతిష్ట తిరిగి నంపాదించడా 
నికీ (పథాని బహుముఖ కొర్భ్య క్రమం రూసాం 
దిన్తున్హారని ఆయన నన్ని పొత్త వర్గాలు బెల్ల 


డంచాయి. (ఆం. జ్యో 20.68.87) 


సన్నిహిత సంబంధం వి. $AnnIihita 


sambandham చాలా దగ్గరగా మెలగటం 


close contact, rapport ... వలు 


వురు (పతివక్ష నాయకులతో కూడా చంద 
స్వామికి నన్ని పొత నంబంధాలు ఉన్నాయి. 
(ఆం, జ్యో 94.88) 


సన్మాన సభ వి. 8227222242 sabha 


అభినందించటానికి ఏర్పాటు చేసిన సమా 
వేశం felicitation meeting అక్మీనే 
నికి పద్మ భూషణ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా 
ఇక్కడి విజయా టాకీనులో ఏర్పాటుచేసిన 
సన్మా ననభలో ఆయన (పసంగించారు. (ఉ, 


14 4.87) 


ఫరీకృతంఅగు క్రి. $1falikRtamagu 


పెట్టుకొన్న లక్ష్యాలను సాధించు tO 
succeed రాష్ట్రంలో నక్షలెట్లును అణచివే 
యటానికి కొత్తగా కమెండోదళాన్ని (గేహొం 
డును ఏర్పాటుచేయాలని రెం నంవళత్స 
రాల (క్రితం తీనుకొన్లు (ప్రభుత న్నిరయం 
ఇవ్పటేవరకు  నఫలీకృతంకాలేదని వారు 
పేర్కొన్నారు. (ఆం.భూ. 20.489) 
సబ్‌జుడిస్‌ ఏ. 5౭040 న్యాయస్థానం 
పరిశీలనలో ఉండి ఇంకా తీర్పురానందు 
వల్ల వేదికలు, ప్రసారసాధనాలు, బహిరంగ 
కార్యక్రమాలు మొ. చోట్ల ఏ విధంగానూ 
చర్చించటానికి, వ్యాఖ్యానించటానికి వీల్లేని 
విషయం $1bjudice ... నభ్యులు వేసీన 
(పళ్ళులకు నమాధానం ఇవ్షాకుండా నబ్‌జుడిస్‌ 
అవుతుందని ఆ మంతి నొదించాడు. (ప్రజా 
522.87) 

సబబు వి. 3౭04604 (ఏదైనా పని) నైతిక, 
సామాజికాది నియమాలు, సంపదాయా 
లకు అనుగుణంగా ఉన్న స్ధితి; సమంజసం, 
సముచితం proper, Just ... మంతి 
వదని చేపట్టి జాతీయ స్థాయికి ఎదిగిన అకాలీ 
దళ్‌ సీనియర్‌ నాయకుడు శ్రీ (పకాళ్‌ సింగ్‌ 
బాదల్‌ను నిర్బంధించి వేధించటం సబబు 
కాదని బర్హాలా అన్నారు. (ఆం భూ. 1589) 
సబ్సిడీ వి. 3208204 (సహాయ, సంక్షేమ 
కార్యక్రమాల్లో భాగంగా) ప్రజలకు 
అందించే వస్తువుల ధరలు, రుణాలు మొ. 
వాటిలో (పభుత్వం లేదా సంబంధిత సంస్థ 
కల్చించె తగ్గింపు సౌకర్యం 51bsidy 
కరువులో ఉన్హ రతొంగాన్ని ఆదుకునేందుకు 
తృక్షణ నహాయంగా యాభై శాతం నట్బిడీ పై 
ఎరువులు, విత్తనాలు నరఫరా చేస్తామని 
ముఖ్యమం్థతి ప్రకటించారు. (ఆం జ్యో. 17,9.87) 
సభాకమిటీ వి 360%626%02722222 చూ. 
సభాసంఘం. ... మాబీ ముఖ్యమం)తి శీ 


364 


జలగం వెంగళరావు పై విచారణ జరపడా 
నికి నభాకమిటీని నియమించడాన్చి నవాలు 
చేన్తూ ఈ రిట్‌ వీటీవన్‌ దాఖలు చేశారు. 


(ఉ. 13.8 87) 


సభాపతి వి. 3201222764 చట్టసభలలో 


దిగువసభ కార్యకలాపాలు నిర్వహించే అధ్య 
కుడు 5peaker యువజన కొం(ెస్‌ 
నభ్యులు 32 మందికి శానననభో న్లిర్ధయిం 
చిన విధంగా 30 రోజులు జైలుశిక్ష పూర్తిగా 
అనుభవించవలనీందేనని .., ఆంధప దేశ్‌ 
శానననభ సభావతి దూలింగ్‌ ఇచ్చారు. (ఆం. 


ప్ర 15.9.89) 


సభాసంఘం వి. 320%44228278%4272 (ప్రజా 


(ప్రాముఖ్యం ఉన్న సంఘటనపై విచా 
రణ కోసం శాసన సభ్యులతో ఏర్పాటు 
చేసిన కమిటీ house committee 
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 15 
వ తేదీన జరిగిన నంఘుటన పై నభాసంఘం 
ఏర్పాటు చేయాలన (సతివక్తాల ఉమాండ్‌ను 
(are 
.. అంగీకరించారు. (ఆం భూ 237.87) 


సభాస్థలి వి, sabhaasthal సభ జరిగేచోటు 


meeting place, auditorium 
బవొరంగ నభా లిగా రూపొందిన ఎస్‌.వి, 
యూనివర్సిటీ డియం (గౌండ్స్‌లో పటిష్ట 
మైన ఎత్తైన. దిక (వత్వేకంగా ఏర్పాటు 
చేశారు. (ఈ 15689) 


సభాహక్కుల కమిటీ వి. $4bhaachakk- 


ula kamiTu చట్టసభల హక్కుల పదిర 
క్షణ బాధ్యతను నిర్వర్తించేందుకు సభ్యు 
లతో ఏర్పాటయిన సంఘం privileges 
committee మంత్రి ఎవరయినా మార్గ 
దర్భక నూత్రాలను అత్మికమి స్తే అది పార్ధ 
మెంట్‌ లేక శానన నభా వాక్కులు ఉల్హం 
ఘీంచినట్లవుతుందని ఆ విషయం నరిళీలించే 
అధికొరం సభావాక్కుల కమిటీలకు మాత్రమే 
ఉన్సదని ఆయన చెవొరు. (ఆం భూ. 11.86.89) 


సభాహక్కుల తీర్మానం ల 
hakkula turmaanam ఎవరైనా సభా 
హక్కులకు భంగం కలిగించారని భావిం 
చినపుడు వారికి వ్యతిరేకంగా సభలో 
సభ్యులు (పవేశపెే 
privilege motion న్పీకల్‌ జి. నారా 


sabhaa 


తీర్మానం 


యణ రావుపై సభాహక్కుల తీర్మానానికి 


నోటీసు ఇవ్వాలని... న్చిరయించుకున్నారు. 
(ఆం భూ 114.88) 
సభాహక్కులు వి. (బవ) 880%4- 


ahakkuly చట్టసభలకు తము హోదా, 
హుందాతనం కార్యకలాపాలు మొ. వాటికి 


సంబంధించి ప్రత్యేకంగా ఉన్న అధికా 
రాలు privileges .. శ్రీ నీ. హెచ్‌. 
విద్యాసాగరరావు హైకోర్టు స్టే విషయాన్ని 


స్పీకర్‌ దృష్టికి తెన్తూ, హైకోర్టు స్తే నభావా 


9 
క్కులను ఉల్హం ఘీంచేదిగా ఉందని అన్నారు. 


(ఈ. 14887) 


సభికుడు వి. s$abhikuDu ఏదైనా కార్య 
క్రమం (ఉపన్యాసం, నృత్యం మొ.) 
వినటానికి లేదా చూడటానికి వచ్చిన 
వ్యక్తి; (పేక్షకుడు a member of 
audience రాజమండిలో దిరిగిన (సధాని 
(శీ రాజీవ్‌గాంధీ సభావేదికపై కూర్చున 
బాలుడు నభికులను ఆకర్థించాడు. (ఆం భూ 
17.11.89) 

సభ్యత్వం వి. 3abhyatvam ఏదైనా 
సంస్థ, కమిటీ మొ. వాటిలో సభ్యుడుగా 
ఉండటం membership పార్ధమెంటు 
నభ్యులు తను పదవులకు సభ్యత్యాాలకు రాబీ 
నామా ఇవ్యాలని కొం(గెస్‌ పార్‌ (ప్రధాన 
కార్యదర్శి ... కోరారు. (ఆం. భూ. 41087) 

సభ్యదేశం seg 
ఏదైనా సంస్థలో సభ్యత్వం ఉన్న దేశం 


sabhyadees am 


member-country భ్యదతా మండలి 


365 


లోని అన్ది సభ్యదేశాలతో లంక దౌత్వవేత్తలు 
నంపదిం చినట్లు తెలుస్తోంది. (ప్రజా. 56.87) 

సభ్యుడు వి. $bhyuDu ఏదైనా సంస్థ, 
కమిటీ మొ. వాటికి చెందిన వ్యక్తి 
member సభ్యులు అడిగిన (పళ్ళలను 
తాను నంబంధిత మంతికి తెలియజేస్తానని 
we (ఆం (ప 19488) 

సమంచేయు క్రీ. samamceeyu (ఆటల్లో) 
ఎదుటిపక్షం చేసినంత స్కోరుని సాధించు 
to equalize, level (116 score) 
కానీ సోవియట్‌ జట్టు పెంటనే కోల్ఫానూర్‌ 
ఇగోర్‌ ద్యారా గోల్‌ సాధించి స్కోరు నమం 
చేసీంది. (ఆం జ్యో. 25.88) 

సమకూరు (క్రీ. (అవన 
కాశం) లభించు t0 be gotten, be 
provided ... దిగువ నభలోని 35 
శాతం స్థానాలకు (ప్రతివక్షాలకు పోటీచేసే 
అవకాశమూ నమకూరింది. (ఈ 9.689) 

సమకూర్చు. క్రి. $amMakuurcu సౌకర్వా 
లను లభింపజేయు to provide మధ్వ 
తరగతి కుటుంబాలకు నమకూర్చిన పనువు 


samakuuru 


స్‌ఛచ్చ కార్టుల పై చౌకధర దుకాణాల ద్యారా 
బియ్యం 
సమగ్రత వి. 
ప్రాంతం) ఒక దేశం ఐక్యతతో విభేదాలు 
లేకుండా ఉండటం integrity దేశంలో 
(పజాన్వామ్యం, మతసామరస్యం, సమగ్రత 
పదికాలాలపాటు పరిరక్షింపబడాలం కే శీ 
రాజీన్‌ పొలన తప్పు నములోమాధ్ధం లేదని ... 
అన్నారు. (ఈ. 21.889) 
సమగ్ర నివేదిక వి. 32726972 niveedika 
అన్ని వివరాలు జాగత్తగా పొందుపరచిన 
రిపోర్టు comprehensive report 
కనీ. కెనాల్‌ గురించి తీసుకునే 
చర్యల గురించి నమ్మగ నివేదిక పంపాలని 
అధికారులు కోరారు. (ఈ. 148.89) 


నరఫరాొను ... (ఆం ప్ర 45.89) 


samagrata (ఏదైనా 


సమతౌల్యం వ. samataulyam ఏదో 
ఒకవైపుకి మొగ్గు చూపకుండా సమంగా 
ఉండటం balance పాకిస్తాన్‌కు తేయా 
కును ఎగుమతి చేసి ప్రతిగా అక్కడ 
నుండి ఆయుధాలను దిగుమతి చేనుకోడానికి 
శ్రీలంక సీద్దమైంది. ఈ రకంగా వాణీజ్యూన్లి 
నమతోౌల్యం చేసుకోవాలని రెండు. దేశాలు 
ధొవించాయి. (ఆం ప్ర 6687) 

సమన్‌ చేయు §. samanceeyu విచార 
ణతో సంబంధం ఉన్నవారిని న్యాయస్థా 
నానికి హాజరుకమ్మని ఆదేశించు 10 
summon దేశంలోని ఏ న్యాయస్థానానికి 
శానననభ స్పీకర్‌ను నమన్‌చేసే అధికారం 
లేదని ... స్పీకర్‌ నారాయణరావు నం 
చేశారు. (ఈ 13989) 


సమన్లు వి. (బవ) ౮2722201 ఏదైనా 
విచారణకు సంబంధించి హాజరుకావలసిం 
దిగా కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వు 
summons ... సమన్లు లేదా ఉత్తర్వు 
లను తానుకొనీ, లెజిస్తేచర్‌ కార్వదర్శికానీ 
అందుకునే (వళ్లే ఉత్తన్హుం కొదీని స్పీకర్‌ 
_ న్నక్షం చేశారు. (ఆం. ప్ర 23.989) 

సమన్వయం వి. samanvayam 
సరైన అవగాహనతో కలిసి పనిచేయటం 
co-ordination కాంగస్‌ లెజిస్టేచల్‌ 
పార్టీకి, వీసీసీ(బకి మధ్య నమన్ద్యయం 
బాొలా అవవరమని .. అన్నారు. (ఈ 6989) 

సమన్వయ కమిటీ వి, samanvaya 
kamiTii వ్యవహారాలు, కార్యక్రమాలు 
సక్రమంగా, సమన్వయంతో జరి గేట్లు 
చూసేందుకు ఏర్పాటు అయిన సంఘం 
coordination committee ఆంధ 
(ప్రదేశ్‌, ; రాజన్హాన్‌, | మధ్య(వదేశ్‌ ల రాష్ట్రాలకు 
చెందిన. కాంగెస్‌(ఐ) నమన్దుయకమీటీలు 
సోమవారంనాడు ఇక్కడ విడివిడిగా (ప్రధాని 
శ్రీ రాజీవ్‌ గాంధీని కలునుకొని ... పరిస్థితిని 


నివేదించారు. (ఆం. భూ 9.589) 

సమన్వయపరచు (క్రి. samanvayaparacu 
(కార్యకలాపాలలో) సమన్వయం ఉండే 
ట్టుగా చూచు శం ౯60-ordinate జన 
తొదళ్‌ రాష్ట్ర శాఖలు చేసే కృషిని నమన్వుయ 
పరచి లోకనభ ఎన్లికల్లో (పతివక్తాల ఓట్లు 
చీలకుండా చూసే బాధ్యతను పార్ట 
అప్పుచెప్పింది. (ఈ. 125.89) 

సమన్వయ సంఘం వి. $amMmanvaya 
sangham చూ. సమన్వయ కమిటి. శ్రీ 
భగత్‌ రాష్ట్ర నమన్వయ నంఘం అధ్వక్టునిగా 
కూడా వ్యవహారిస్తు నారు. (ఆం. భూ 26.4 89) 

సమభావం వి s$1mMmabhaavam అందరినీ 
ఒకే దృష్టితో తేడాలు లేకుండా చూడటం 
equal treatment నభ్యులందరిపట్ట 
సమభావం (వదర్భించి సత్సం[పదాయాలు 
నెలకొల్పారు. (ఈ 255.89) 

సమయం వి. 327౫4747 ఒక పనిని 
చేయటానికి అవసరమయ్యే వ్యవధి time 
బొమ్మయ్‌ తన మెజారిటీని నిరూవీంచుకో 
డానికి తగినంత నమయం ఇన్తాకపోవడం పై 
(పతిషక్షనభ్యులు ధ్వజమెత్తారు. (ఆం ప్ర 
26 4 89) 

సమర్థవంతం వ్‌ samarthavan- 
tam సామర్ధ్యం కలిగినది ffiయient, 
competent జాతి నమన్వును పరిష్క 
రించడంలో డిసెంబర్‌ 19 (ప్రతిపొదనలే 
సమర్ధవంతమైన పాత్రను నిర్వవాన్తాయని 
ఇండియా విశ్వ సీస్తోంది. (ఆం (ప 6687) 

సమర్థించు (క్రి samarthincy ఒక అభిపొ 
యానికి అనుకూలంగా మాట్లాడు; బల 
పరచు 10 support, endorse శ్రీ 
నీంగ్‌ (పతిపొదనను పార్‌ నీనియట్‌ నాయ 
కుడు (క్రీ చందశేఖర్‌ సమర్థించారు. (ఆం. 


(ప. 21289) 


సమర్పణ వి. samarpaNa ప స్థానంలో 
ఉన్నవారికి అందజేయటం; ఇవ్వటం 
submission, offering రాజీనామాల 
సమర్హణకు ముందు తెలుగుదేశం లోక్‌సభ 
(పతిషక్ష నాయకుడు (శ్రీ మాధవరెడ్డి ఈ 
(కంది నోటీను నభలో చదివారు. (ఆం ప్ర 


25 7.89) 


సమర్పించు (క్రి. samarpincy విషయం 
లేదా సమస్య గురించి రాతపూర్వకంగా 
అందించు t0 $ubmit, offer |పధా 
నికి నమర్సించిన ఛార్జిషీటులో .. మలో 
మూడు తాజా ఆరోపణలు చేశారు. (ఆం 
జ్యో 8488) 

సమ షి కార్యక్రమం వి. 
kaaryakramam అందరు కలసికట్టుగా 
స పని Joint programme 
ఇతర జాతీయ, (ప్రాంతీయ ప్పార్ధలన్టి ఒక 
వేదికపైకి రావలనీన సమయం అఆనన్హృమైం 
దని నూచించారు త్యరలో నీరంతా ఒక 
వేదిక పైకి వచ్చి నమష్షి కార్య క్రమాన్లి రూపొం 
దించి పథకం సిద్దం చేయాలని ఆయన 
కోరారు. (ఈ. 22787) 


samaST: 


సమష్టి నర్గయం ఏవ, 32765౮ nir- 
Nayam అందరు కలసి ఒక అభిప్రా 
యానికి రావటం Joint decision 
.. నిరసనగా ఆదివారంనాడిక్కడ నమావేశ 
మైన (పతిషక్తాల అ(గనాయకులు ఆ నమ 


గి 


నిరయం తీనుకున్నారు. (ఈ 24789) 
fr? 


సమ సిపోవు (క్రి. samasipoovu సమన్యా 
పూర్వకమైన పరిస్టితి తొలిగిపోవు +0 
subside, fizzle out నీంగరేణీలో 
కొందరు కార్మి కులు పనిచేయటంపట్ట నమ్మె 
సమ సీపోతుందనుకోవడం తప్పుని సింగరేణి 
కార్మి క సమాఖ్య (పకటోంచింది. (ఆం భూ 


5589) 


సమస్య వి. samasya పరిష్కరించవల సిన 


వ్యవహారం problem తమిళుల నమన్వుకు 
శౌశ్యత పరిష్మారాన్ది .. (ఆం ప్ర. 6687) 


సమాఖ్య వి. 8272262%%222 సంఘాలు కలసి 


ఏర్పడే కూటమి 6౧౦0౫1641ల2ట0మ ... 
రేవు కార్మికులు కూడా ఒక్క నమాఖ్య అధ్య 
ర్యంలో కాకుండా రకరకాల యూనియన్హ 
పేరిట వ్యవహరించటంవట్ల ద్గీల్రకాలంలో 
తమ మధ్య అవైక్తుతకు తామే కారకులవుతా 
రని గమనించాలి. (ఆం. భూ. 22.4 89) 


సమాంతర ప్రభుత్వం వి.  3527624672- 


tara prabhutvam ఆధికారికంగా ఉన్న 
దానికి పోటిగా నడిపే మరో పాలనా 
వ్యవస్థ parllel governmeent గన 
ర్లుర్‌ శ్రీమతి కుముద్‌బెన్‌ జోషిని అద్దు 
పెట్టుకొని కేంద్రం నమాంతర (ప్రభుత్యాన్చి 
నడువుతోందని ఆదోవీంచింది. (ఈ. 


19.2.88) 


సమాచారరంగం వి. 3amMaacaararan- 


gan దేశ, విదేశాలలో జరిగే విషయాలను 
సేకరించి, పంపిణీ చేసే వ్యవస్త; వార్తా 
(పపంచం field of information ... 
దేశంలో శాస్త్రీయ (పతిభకు కొదవలేదని 
(క్రమేపీ రూవు దిద్దుకుంటున్ల నమా 
చారరంగం'లో విప్పవాని మనం సాధించి 
తీరవలనీ ఉందని ... అస్తారు. (ఈ 30.189) 


సమాచార లోపం వి. 3274662474 


loopam విషయం సరిగా తెలియకపో 
వటం అనే లోటు (oMnmunication 
8జి ... నమాచారలోపంవ్వ అపోహాలు 
వచ్చాయి. అందుకు పతొకలు కూడా 
తోద్దుడ్డాయని అన్నారు. (విశా 81087) 


సమాధికట్టు కీ. samaadhikaTTu నాము 


రూపాలు లేకుండా చేయు to bury 
. మరలొకనారి అటువంటి అనైెకృతకు ఈ 
వక్షాలు పాల్పడితే నాన్‌-కాం(గెస్‌, నాన్‌-క 


మ్యూనిన్హు (పతిపక్తానికి శాశ్వతంగా ఓటర్లు 
నమాధికడతారని గంర్జించడం మంచిది. (ఆం 
భూ 86.89) 

సమాధిచేయు క్రి. samaadhzceeyu చూ. 
సమాధికట్టు t0 bury ... రాజకీయ 
(ప్రయోజనాలకోనం ఈ సాంప్రదాయాన్ని 
నమాధిచేశారని ఆయన ఆరోవీంచారు. (అం. 
భూ. 195 89) 

సమాయత్తమగు (క్రీ. samaayattamagu 
తగు ఏర్పాట్లు చేసుకొను; సన్నద్దమగు 
to get ready, be prepared ... 
ఉప ఎన్ఫీకలకు రంగం సద్దం చేనుకునేం 
దుకు తెలుగుదేశం, కౌంగెస్‌(ఐ) పార్తీలు 
సమాయత్తమవుతున్నాయి. (ఆం ప్ర 231088) 

సమారోహణ వి. samaaroohaNa 
ఉత్సవ కార్యక్రమాలను (పారంభింటం 
launching of a festival ... ఉత్త 
వాల నమారోహణ కార్యక్రమంలో లోకా 
యుక్త ఆవుల నాొంబశివరావు (వోభ్బుతులు 
వపాల్తొంటారు. (ఆం ప్ర 2.288) 

సమాలోచన వి. 867224/0062%24 సమస్యల 
గురించి సమష్టిగా ఆలోచించి చర్చించు 
కోవటం discussions, talks శ్రీ 
రాజీవ్‌గాంధీ నేడు తన మంత్రివర్గ నహచ 


రులతో నమాలోచనలు జరిపారు. (ఆం ప్ర 
16.6 87) 
సమావేశం వి. 827264౮668 472 సభలో 


అంతాచేరి సమలు చర్చించుకోవటం 
conference * లో జరిగిన కాం గెస్‌(ఐ) 
యేతర నమావేశాని 
9.6 87) 
సమీకరణ వి. samukaraNa అనేక విధా 
సేకరించటం [mobilisation 
(ప్రపంచ టెన్టిస్‌ బలాబలాల నమీకరణంలో 
చిత్రమైన మార్పుకి, వినూత్త మైన మలుపుకీ 
ఈ ఇద్దరు జర్మన్‌ ఛాంవీయన్లు చెప్పుకోదగ్గ 


న అనుకున్నాం. (విశా 


లుగా 


368 


కృషి చేశారు. (ఈ. 13989) 


సమీకరించు క్రి. samukarircuy ఒన్‌ 
ప్రయోజనార్ధం వివిధరకాలుగా అవసర 
మైన వాటిని సేకరించు; పోగుచేయు 
to gather, collect వ్రజాభ్యుదయ 
కార్ఫక్రమాల నిమిత్తం బృహత్తర స్తాయిలో 
ఆ్ఞిక వనరులను నమీకరించనలసీ ఉంటుంది. 
(ఈ 287.89) 

సమీకృత పథకం వి. 
kRta pathakam బహుళ (ప్రయోజ 


త 6?7227- 


నాలు ఉన్న ప్రణాళిక Integrated 
programme సంచార జాతులకు ఉపా 
ధికల్పించే నమీకృత పథకాలను ఈ కొత్త 
పథకంలో చేర్చాలని (ప్రభుత్యం అశిన్తు నది. 
(ఆం. ప్ర 294.89) 

సమీక్షాసంఘం వి. samukSaasangham 
లోటుపాట్లను సరిచూడటానికి ఏర్పాటైన 
బృందం; పరిశీలనా సంఘం 167167 
committee (పతి రైల్వేకు ఒక నమీక్షా 
నంఘాన్లి ఏర్పాటు చేయాలని ... (ప్రజా 
సమస్యల డైర్దెకరేట్‌ పేర్కొన్లుది. (ఆం. భూ 
215 89) 

సమీక్షాసమా వేశం వి, 
7227668 27% ఏ పని ఎంతవరకు జరి 
గిందో తెలుసుకునేందుకు ఏర్పాటు చెసే 
పరిశీలక సభ 67167 meeting ... 


samnkSaasa- 


తదితర జిల్లా అధికార్లు పూర్తిగా తెలుగు 
వొడకానికి మారితే నచివాలయంలో కూడా 
తెలుగు అమలు మరింత వేగంగా, సులభంగా 
జరుగుతుందని నమీక్షానమావేశం అభ్యిపాయ 
పడిందని ఆయన అన్నారు. (ఆం. జ్యో. 


27 4.88) 

సమీక్షించు (క్రి. ౩272262264 పరిస్తితులను 
లేదా వ్యవహారాలను (శ్రద్దగా విచారించు 
లేదా పరిశీలించు t0 review దక్షిణాని 


యాలోని భదతా పరిస్తితులను కూడా వీరు 
నమీక్షించారు. (ఈ 16.789) 

సమీప ప్రత్యర్థి వి. samiipa 27202761 
ఓడిపోయిన అభ్యర్జులలో అందరికంటె 
ఎక్కువ ఓట్లు సంపాదించి విజేత బలానికి 
దగ్గరగా ఉన్న అభ్యర్థి nearest rival 

జనతాదళ్‌ నాయకుడు వి.వి. సింగ్‌ 

తన నమీవ (ప్రత్వక్రి కాంగెన్‌ అభ్యిర్ధి కంటు 
75 వేల ఓట్లు అధికృతలో ఉన్నారు. (అం. 
భూ 2911.89) 

సముచితం వి. ౩474611272 తగిన విధంగా 
ఉండటం proper, appropnate 
... రష్యూనేత స్వాగత వేదికను ముందుగా 
నిర్ధయించిన తియాన్మి న్‌ స్కే తర్‌ నుంచి 
మార్చడమే నముచితమని ఉన్హుతాధికారులు 
భావించారు. (ఈ ]16.5.89), 

సముదాయించు కి, 
ఓదార్పు ద్వారా బాధను, ఆగ్రహాన్ని తగ్గిం 
పజేయు, బుజ్జగించు to molify తిరిగ 
ఆదివారం ర్యాత కూడా వారు రామచంద్రా 


samudaayincy 


రెడ్డిని సముదాయించారు. (ఈ 211287) 


సముద్ధరణ వి. samuddharaNa వ్యవస్థా 
పరమైనలోటు పాట్లను సరిదిద్ది, పటిష్ట పర 
చటం upliftment, revamping 
పంచాయతీరాజ్‌ వ్యవస్థ నముద్దరణకు ముఖ్య 
మంత్రులతో ఒక్కరోజు సమావేశం ముగిం 
చామనివీంచి ... మొక్కు చెల్లించుకున్నారు. 
(ఈ 8.589) 

సముపార్తించు క్రి. samupaarjincyu వివిధ 
విషయాల పై జ్ఞానాన్ని బాగా సంపాదించు; 
గడించు t0 Obtain, acquire దీనికి 
అవసరమైన మౌలిక సాంకేతిక పరిజ్ఞానాన్భి 
లేబొ రేటర్‌ ఇప్పటికే నముపార్హించింది. (ఈ. 
29 2 88) 


సమైక్యపోరు స్‌ 


samarikygpooryu 


369 


అంతాచేరి కలసికట్టుగా పోరాడటం 
combined or joint struggle 
తమ ఆశయ సీద్దికోనం తమిళ మిలికొం 
ట్రంతా సమైక్ళపోరు సాగించాలని కరుణానిధి 
కోరారు. (ఆం ప్ర 28.789) 

సమ్మరీ అంచనా వి. 84774777 an- 


canaa ఆదాయపు లెక్కలకు సంబం 


ధించి, స్థూలంగా చేసే మదింపు 
summary assessment పనుల 


విధానాలు నులభతరం చేయడానికి ఈ 
ఏడాది నమ్మురీ అంచనాలకు ఆదాయ సరి 
మితిని లక్షరూపాయల నుండి రెండు లక్షల 
రూపాయలకు పెంచారు. (అం భూ 6687) 

సమ్మె వ. samme (కార్మికులు, ఉద్యో 
గులు, విద్యార్దులు) విధులకు హాజరుకా 
కుండా కోర్కెల పరిష్కారంకోసం జరిపే 
పోరాటం strike ... కార్మికులు నమ్మెను 
విరమించారు, (విశా 8687) 

సమ్మేళనం వి. sammeelanam ఒక 
'ప్రయోజనార్ధం ఒకచోట ముఖ్యులు కల 
వటం; సమావేశం meeting సేలంలో 
వీరాధివతుల నమ్మే భనం. (ఆం. ప్ర 6188) 

సమ్మోహన శక్తి వి. ౩౨౭72700%6%24 Sakti 
రాజకీయాలలో జనాన్ని భారీగా ఆకర్షించే 
సామర్థ్యం glamour, charisma 
(ప్రజల్లో ఇంకా తనకు నమ్మోహన శక్తీ 
ఉందనుకుంటే ... కాం(గేస్‌తో ముఖొముఖి 
పోటీకి రమ్ము నమనండి అని నవాల్‌ చేశారు. 
(ఆం ప్ర 28889) 

సయోధ్య వి. ౩౨2౪0044౪2 విభేదాలు తొలగిం 
చుకొని ఏర్పరుచుకునే స్నేహం amity 
లంకతో నయోధ్యకు భారత్‌ చొరవ (ఆం. 
జ్యో. 6.687) 

సరంజామా వి 
కార్యక్రమానికి లేదా ఒక వృత్తికి అవ 
సరమైన వస్తుసామగగి equipment, 


saranaamaa ఒకో 


paraphernalia ముందుగా నిర్ణయిం 
బన కొర్ద క్రమం (సకారం సైన్స్‌ ఫెస్టివల్‌ 
నరంజామా ... చేరాల్సి ఉంది. (ఉ 15687) 
సరఫరా వి. 3847402724 ఉత్పత్తి ప్రాంతాల 
నుంచి సరకులు వినిమయదారులుండే 
చోటికి చేరవేయటం supply (of 
goods) ఆయా ఉత్పత్తి (పొంతౌల నుంచి 
వస్తువుల సరఫరాలు తగ్గడంతో అడపాదడపా 
సమన్య మరింత జటీలమువుతూ ఉంటుంది 
(ఈ 25 4.89) 
సరళతరంచేయు (క్రి saraLataramceeyu 
అన్య మార్గాల ద్వారా రద్దీని తగ్గించు 10 
regulate ... (ట్రాఫిక్‌ రద్దీని నరళతరం 
చేసే (వయత్తంలో భాగంగా నగరంలో ... 
నిర్మిస్తున్నారు. (ఆం ప్ర 412.87) 
సరళీకరణ చర్య వి. 
ikaraNa carya విధానాలను సులభ 
తరం చేయటానికి చేపట్టే కార్యక్రమం 
liberalisation measure సమ్మగ 
పారిశామిక అభివృద్ది నాధనకోనం నెలరో 
జుల్లో మరిన్ది నరళీకరణ చర్యలను కేంద్రం 
(సకటిస్తుందని షే చెప్పారు. (ఈ. 18687) 
సరళీకృతం వి. 
ష్షంగా ఉన్నదాన్ని సులభతరం చెయటం 
simplifying ... (పమావన్ట విషయంలో 
(వ్రన్తుతం పొటిన్తున్లు రిజర్వేషన్‌ వర్తింపును 


saraLz- 


saralbnkRtam సంక్తీ 


నరళీక్పుతం చేని .. (ఈ 20489) 
సరిహద్దు వి. sarnhaddu దేశం, రాష్ట్ర్రం 
యొ. పాలనా ప్రాంతపు పొలిమేర, 
ఎల్ల border భారత పాకిస్తాన్‌ నరిహ 
ద్తుల పొడవున పాకిస్తాన్‌ సైనిక కావలాను 
పెంచుతున్నది. (ఆం ప్ర. 19488) 
సరిహద్దు చర్చలు వి. (బ.వ.) sarthaddu 
౮276414 దేశం పొలిమేరల గురించిన వివా 
దాలపె జరిపే సంప్రదింపులు border 
talks భారత చైనాల మధ్వ త్యరలో జరగ 


1 


లం 


బోయే సరిహద్దు చర్చల వ్యూ ఇరుదేశాల మధ్య 
నంబింధాలు మరింత మడుగు పడగలవని 


సరిహద్దు (పాంతం Dy: 
praantam దేశం పొలిమేర ప్రాంతం 
border area సరిహద్దు (ప్రాంతాల్లో 


sarihaddu 


శాంతిని వరిర్గక్షీన్తూ ... (ఈ 19.589) 


సరిహద్దు భద్రతాదళం వి. sari- 
haddu bhadrataadalam దేశ పొలి 
మేర ప్రాంతం రక్షణకోసం ఏర్పాటు చేసిన 
సైన్యం border security force 
అమ్మతనర్‌ జిల్లాలో గతవారం సరిహద్దు 
భదతాదళం పెద్ద మొత్తంలో ఆయుధాలు 
స్వాధీనం చేనుకుంది. (అం. ప్ర 11.88) 

సరిహద్దు సమస్య లః sarihaddu 
౩67౫682 ఇరుగు పొరుగు దేశాల లేదా 
రాష్ట్రాల మధ్య విభజన రేఖ నిర్దారణ విష 
యంలో తలెత్తే వివాదం border issue 
సరిహద్దు నమన్వుకు పరిష్కారం (వజుల మనో 
భావాలకు అనుగుణంగా ఉండాలి. (ఆం భూ. 


214 88) 


సరెండరగు క్రి. $1renDaragu (ఉగవా 
దులు, మిలిటెంట్లు) మునుపటి హింసా 
రాజకీయాల నుంచి వైదొలగి లొంగిపోవు 
to surrender తొండన దళానికి చెందిన 
కొకూరి జోగయ్య .. నరెండరయ్యోరు. (ఈ 


5789) 


బంద్‌ వి, sarkaara 


సర్కారీ 
band ప్రభుత్వపరంగా ప్రజా కార్యక్రమా 
లను స్తంభింపజేయటం government 
sponsored bandh ఆగస్టు 10 వ 
తేదీన తను పార్ధ నిర్వహించింది (పజాబంద్‌ 
కాగా ఆగస్టు ౩0 న రాష్ట్రంలో జరుగ 
నున్హుది సర్కారీ బంద్‌ అని అభివ్నర్ధించాడు. 


(ఆం. ప్ర 28.8 89) 


సర్క్యులర్‌ వి. sarkyular విషయాన్ని తెలి 
సేందుకు ఆధికారికంగా పంపే పతం; 
నోటీసు యాంషేజూ (ప్రధాన కార్యదర్శి 
జారీచేసిన నర్క్యులల్‌ నేరుగా మంత్రులను 
ఉద్దేశించి .. (ఆం ప్ర 23.6.87) 
సర్క్యులేషన్‌ తీర్మానం వః sar- 
kyuleeSan turmaanam సభ్యుల 
ఇండ్లకు పంపి సంతకాలు తీసుకోవటం 
ద్వారా తీర్మానాలను ఆమోదం పొందే 
పద్దతి resolution by circulation 
కమిటీ నభ్యుల ఇండ్లకు తీర్మానాలు రానీ 
(సతులు వంది నంతకాలు సేకరించడాన్చి 
సర్క్యులేషన్‌ వద్దతి ఆమోదం అంటారు 
. 'నర్ముులేషన్‌ తీర్మానాలు ఉండితీరాలి” 
కమీషన్‌ ఉవాచ ... (ఉ 167.87) 
సర్దుబాటు వి. sardubaaTu భిన్న రాజ 
కీయ పార్టిలు ఎన్నికలలో పోటీపడకుండా 
పరస్పరం సహకరించుకొనేందుకు చేసు 
కొనే ఏర్పాటు adjustment సీట్ల 
సర్దుబాటు గురించి చర్చించి, జూబితా ఖరారు 
చేసేందుకు రెండు పార్టీల నాయకులు పది 
హేను రోజుల్లో నమావేశమవుతారు. (ఆం 
ప్ర 29689) 

సర్వ్‌ వి. 3277 (అన్నిస్‌లాంటి ఆటల్లో) 
(ప్రత్యర్థి ఆడేందుకు వీలుగా బంతిని కొట్టి 
అందివ్వటం serve మెకనో ఈ మ్యూచ్‌లో 
అద్భు తంగా నర్ష్‌ చేశాడు. (ఆం ప్ర. 4.789) 
సర్వతోముఖాభివృద్ధి ల sarva- 
toomu khaabhivRddhz అన్ని రంగా 
లలో అభివృద్ధి చెందటం 1162721661 
development దేశం నర్వతోముఖాభివు 
ద్దికి రష్యా బృహత్తర నహాయ నవాకారాలు 
అందిస్తు న్షదని ఆయన నంత ప్త ని వ్యక్తం 
చేశారు. (ఆం జ్యో 231188) 


సర్వప్రతినిధి నభ. “పః sarva- 


pratinidh: sabha ఐక్యరాజ్యసమితిలో 
సభ్య దేశాల వారందరితో కూడిన 
సమావేశం general assembly 
(U.N.0O) మంగళవారంనాడు సర్దూప 
తినిధి నభలో (పనంగించనున్న షెవ్టర్ట్‌నొడ్డ్రే 
బుష్‌ (పతిపాదనకు రష్యా _,వతిన్సందనను 
తెలియజేసే అవకొశం ఉంది. (ఆం ప్ర 


27.8 87) 


సర్వసన్నద్దం వి. _sarvasannaddham 


అన్ని విధాలా సిద్దంగా ఉండటం well 
prepared దాడి జరిపీన వక్షంలో ఎదు 
ర్కొనడానికి భారత్‌ సర్షనన్హుద్దంగా ఉందని 
Ds ఇచ్చారు. (4 264.88) 


సర్వసభ్య సమావేశం వి. SaT- 


vasabhya samaavees am సభ్యులం 
దరూ హాజరయ్యే సభ general body 
meeting ... రాష్ట్ర, మున్ఫిపల్‌ ఛైర్మన్ల 
ఛాంబర్‌ ఇరవై మూడో సర్హ్యసభ్య నమావేశా 
నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 


(ఈ. 24 4 89) 


సర్వీసు వి sarvusu 1. ఉద్యోగంలో చేరిన 


తర్వాత అందులో కొనసాగిన కాలం; పద 
వీకాలం 5617166 (పస్తు తం ఉన్ల ఎన్‌. ఎం. 
ఆర్‌లలో కేవలం ౩30 శాతం మంది మ్యాతమే 
నిజంగా అయిదేళ్ళ నర్వను పూర్తయి 
న్యాయంగా సర్గ నేంటయ్యోడరు. (ఆం ప. 
ఆటలో బంతిని కొట్ట 
ప్రత్యర్థికి అందివ్వటం service మ్వార్గినా 


20987) 2. 


అద్భుతంగా సర్సీస్‌ చేసీంది. (ఆం ప్ర 29.889) 


సలహాదారు వి. s౩4lahaadaary రాజ 


కీయ న్యాయ, ఆర్టికాది విషయాల పై 
తగిన సూచనలిచ్చే వ్యక్తీ 2671501 పంజా 


సవరణ వి. 


బులో బెరరిజూన్లి అణచివేసేందుకు రాష్ట్ర 
డబి, వీ, పస్‌: రెబిలోను గవర్దుర్‌ 
నలహాదారుగా నియమించారు. (4ఉ 21488) 


సలహాసంఘం వి. 32/226662720%4672 
తగిన సూచనలిచ్చే సభ్యుల కూటమి 
advisory council ... వివరాలను 
వెల్పడిన్తూ, మిగులు భూములను గుర్తించేం 
దుకు ఏర్పాటయ్యే నలహానంఘంలో అన్ఫి 
రాజకీయ పారీల (నతినిధులు సభ్యులుగా 
Ee 
ఉంటారు. (ఈ 29.689) 
savaraNa ఉన్న చటా 
(a 
లలో ఆధునిక అవసరాలకు తగినట్లు 
కొన్ని మార్పులు, చేర్పులు చేయటం 
amendment రిజర్వేషన్‌, లో కొన్చి 
అంశాలకు నవరణలు అవవరం కొవచ్చున 
సారు. (ఈ. 26789) 


సవరణ బిల్లు వి savaraNa billy ఉన్న 

చట్టానికి మార్పులు, చేర్పులు చేసే బిలు 
లు గా 

amendment bill వంచాయతీరాజ్‌ 

వును చటం నవరణ బిలు నభ ముందుకు 
డా క్‌ు గా 

కూడా రాకముందే ... ఫీర్వాదు చేశారు. 


(ఆం. భూ. ర్‌5్‌.89) 


స సమిరా అవ్య. 


ఉత్తర్వులు జారీ చేశారు. (ఆం జ్యో 5687) 


సవాలువిసరు (కీ. savaaluvisaruy (ఏదైనా 


విషయంలో) పోటీపడి శక్తి సామర్థ్యాలు 
రుజువు చేసుకొమ్మని పిలుచు to 


‘challenge సత్తా ఉంట పొర్రమెంట్‌ 


నీటుకు రాజీనామా చేని అదే స్థానంలో 
కొంగెస్‌-ఐ తో పోటీచేసి గెలుపొందాలని 
_ నభ్యులకు ఆయన నవాలువినిరారు. (అం. 


భూ. 710.87) 


సవివరం వి. 3272747272 (పధకం, ఆలోచన 


మొ. విషయాలలో) అన్ని అంశాలు తేట 
తెల్లంగా పేర్కొని ఉన్నది elaborate, 
detailed ... (ఫ్రంట్‌ నేతల నేత్త్సత్యంలో 
రూపుదిద్దుకుంటున్లు నంయుక్త కార్యాచరణ 
వథకం గురించి వి.పీ.నింగ్‌ వీరికి నవివరంగా 
వివరించినట్లు తెలినీంది. (ఈ 26.7 89) 


8686672764 పూర్తి 
అనంగీకారం ౦, never, not at 
al] బపొష్కరణ నిర్ణయాన్లి మార్చుకునేలా 
(శ్రీలంకకు నచ్చచెప్పే యత్నాల్సి ఇతర నభ్య 
దేశాలు (పారంభించనప్పు టికి శ్రీలంక నే 
మిరా అనడంతో అవి విఫలమయ్యాయి. (ఆం 


సవరించు క్ర. savarincyu ఉన్న నిబంధన భూ. 29689) 
అలకకో న్ని మార్పులు, చేర్పులు చేయు సస్పెండ్‌చేయు (క్రి. saspenDceeyu 1. 


to amend వన్దుల విధానాన్చి నవరించేట 
పుడు (ప్రభుత్తం ఈ అంశాలన్చిటీని ద్భష్టీలో 


పెట్టుకుంది. (ఈ, 5.6.87) 


(అనుచిత ప్రవర్తనకు శిక్షగా) ఉద్యోగం 
( ఆ ఆ అ 

లేదా ఎటైనా సంస్థ సభ్యత్వం నుంచి 

పాటు తొలగించు శం 

suspend మండల ఆనుష్యతిలో ఇద్దరు 

మహిళల మరణానికి బాధ్యులైన డ్యూటీ 


కొంతకాలం 
సవాలుచేయు §. savaaluceeyu చట్టం, 


ఉత్తర్వు మొ. వాటి న్యాయ బద్దత, సమం 
జసత్యాలను (న్యాయస్థానంలో) ప్రశ్నించు 
to challenge 1987 పొందూ మత 


నీబ్బందిని వెంటనే న స్పెండ్‌చేయాలని 


వారిపై కరిన చర్యలు తీనుకోవాలని 
ధర సంస్లలు దేవాలయ చట్టాని నవాలు విజ్జస్తే చేశారు. (ఆం భూ 71087) 2. 


చేన్తూ దాఖలయిన వీటేషన్లపై ఆయన ఈ (చట్టం, రూలు మొ. వాటిని కొంత 


కాలం పాటు అమలు కాకుండా నిలుపు 
to suspend దేవాలయాలకు ఇనాము 
లుగా లభించిన భూముల్లి (వభుత్యం పేరు 
మీదికి మార్చడానికి వీలుకల్పించే నిబంధనను 
కూడా న్యాయమూర్తి న స్పెండ్‌చేశారు. (అం. 
జ్యో 5.6.87) 
సస్పెన్షన్‌ వి. 3628262522 తాత్కాలి 
కంగా పనిచెయ్యకుండా నిలుపు చేయటం 
suspension శాసన సభను రద్దు చేయ 
టమాం లేక నస్పెన్లన్‌లో ఉంచటమా అనే 
దానిపై (ప్రభుత్యం నందేహంలో పడింది. 
(ఆం. ప 22489) 

ఏమి 
జరుగుతుందో తెలియని ఉద్వేగ స్థితి 


suspense వారు కావాలని న స్పెన్ఫును 


saspensu 


సస్పెన్సు ప్ప 


పెంచుతున్నారా లేక బ్లాక్‌ మెయిల్‌ చేయ 
డానికి యత్తిస్తున్భారా అని అనుమానం 
కూడా కలుగుతున్చుది. (ఆం జ్యో 18687) 
సస్యరక్షణ చర్య వి. sasyarakSaNa 
యె 
carya (క్రిమికీటకాదుల బారి నుంచి 
పంటను రక్షించటానికి తీసుకునే జా(గత్త 
crop protection సన్యరక్షణ చర్యలు 
చేవలేందుకు 14 వేల టన్ఫ్ఫుల (కమి నంహో 
హూ 
రక మందులను నరఫరా చేయాలని కూడా 
నిర్ణయించారు. (ఈ 6789) 
సస్య విప్రవం వి 34౮342 viplavam 
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం 
సహాయంతో ఆహార ధాన్యోత్సిత్తిని అపా 
రంగా పెంచటానికి ఉద్దేశించిన ప్రణా 
ఛిక green revolution సస్య విప్టవం 
ద్యారా ముఖ్యంగా గోధుమ ఉత్పత్తికి సంబం 


ధించి అత్యద్భుత విజయం సాధ్య మైంది. (ఈ 


373 


సహకార పరపతి సంఘం వి, 


1112.87) 


సహకరించుకొను క్రీ. sahakarincukonu 


పరస్సరం మంచి అవగాహనతో సహాయ 
పడు to cooperate రెండు దేశాలు 


అనేక రంగాల్లో నహకరించుకొంటున్నాయి. 
(ఆం జ్యో 5687) 


30- 


హకార చక్కెర ఫ్యాక్టరీ వి. 
hakaara cakkera fyaakTartr సహా 
కార రంగంలో ఏర్పాటు అయిన పంచ 
దార కార్భానా 60067276 sugar 
factory సహకార చక్కెర ప్యాక్టరీల ద్వారా 
మూడు డిస్టీలరీలను ఏర్పాటు చేయడం జరు 
గుతుందని ... (ఆం, ప్ర 8488) 


sa- 
సహ 


కార రంగంలో (రైతులకు) బుణాలిచ్చే 


hakaara 2270224 sangham 


ఆర్థిక సంస్థ cooperative credit 
society వ్యవసాయ వరవతి, ఉత్తాదకాల 
నరఫరా, మార్కెటింగ్‌ సేవలు ఒకే (వొంగ 
ణంలో లభింపజేసే ఉద్దేశంతో “నింగిల్‌ 
విండో” కింద (పాథమిక పరపతి సహకార 


పరపతి నంఘాలను విలీనం చేనీ ... నష్టం 
చంది. (ఈ 181087) 
sahakaara 


హకార బ్యాంకు వి. 
byaanku సహకార రంగంలో రెతాంగా 
నికి బుణాలిస్తూ ఆర్థిక లావాదేవీలను 
చూసే సంస్ద cooperative bank 
పట్టణ (పాంతాల్లోని దేవాదాయ న్రలాలను 
బహిరంగ వేలం వేసీ, తద్యారా వచ్చే ఆదా 
యాన్చి నహకార బ్యాంకులలో డిపాజిట్‌ 
చేయాలని ... (ప్రకటించారు. (ఈ. 26.89) 


నాను. 


374 


సహజ న్యాయం వి. sahaja nyaayam అమాత్యుడు state minister ర్ట 
ఉచితమైనదనిసించే న్యాయం natural పతి ఉత్తరువును గురించి దేశ వ్యవహారాల 
justice ... వాస్తవానికి ధిక్కారకుల్లి శాఖ నహాయ మంత్రి .. (ఈ 148.87) 
అక్కడికక్కడే శిక్షించాలని లేకుంకే ఈ సహేతుకం వి. ౩౮heetUkam చూ. హేతు 
దేశంలో (ప్రజాస్వామ్యసంస్థలు పనిచేయటం బద్ధం మానవతా హృదయంతో (ప్రథమంగా 
అసాధ్యం కాగలదని సహజ న్యాయం బెబు ఎం.ఎల్‌.ఎ. ను రక్షించేందుకు తగిన చర్చలు 
తుంది కూడా అని స్పీకల్‌ అన్నారు. (ఆం తీసుకోకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లా 
ప్ర 1589) డటం నహేతుకం కాదని వారన్నారు. (ఈ 

సహజ వనరులు వి (బవ) 82%60- 14.8 87) 
స OE ష్ష్‌ మ. సాంకేతిక ఉద్యమం వి. sa- 


natural resources మనకు నహజ ankeetika udyamam  కార్యకమౌ 


లను శాస్త్రీయ పద్దతుల్లో సమ 
(గంగా నిర్వహించటానికి చేపట్ట సామూ 
తిక నిపుణులు లక్తల నంఖ్యలో ఉన్నారు. హిక (పయత్నం technological 


movement జాతీయ స్తాయిలో చేపట్టిన 


వనరులు ఉన్నాయి. బొగ్గు పుష్కలంగా 
ఉంది. ముడి ఇనుము కొరత లేదు. సాంకే 


(ఆం. ప 4589) 


సహజ వాయువు వి. 32466 vaayuvu అయిదు సాంకేతిక ఉద్యమాల్లో మంచినీటి 
భూగర్భంలో చమురు నిక్షేపాలను వెలికి సరఫరా ఉద్యమానికి పెద్దవీట వేశామని . 
తీసే క్రమంలో వెలువడే (మండే స్వభావం . . (అంజ్యో 15.10.88) 


కల) వాయువు natural gas మన సాంకేతిక 
రాష్ట్రంలో లభ్యమయ్యే నవాజ వాయువును 
పూర్తిగా ఉపయోగించుకునే హక్కు మనకే 


ప్రగతి వి. saanke- 
etka pragati శాస్త్రీయ పద్దతుల్లో 
జరిగే అభివృద్ధి technological 
development శాస్త్రీయ ఆలోచన - 
పరిశోధనా రంగాల్లో స్యాతంత్యాన్లి పరిరక్షిం 
చుకొనేందుకు దేశీయ శాస్త్ర సాంకేతిక 
(వగతి ఫలితాలు భారత నమాజునిక్రి (పయో 
జనం చేకూర్చేట్టు చూడాలని . . . కోరారు. 


ఉండాలని అన్నారు. (ఆం ప్ర 21988) 


సహజాతం వి. ౨౩4౧606267 తార్కిక 
విశేషణ అవసరం లేకుండా విషయాలను 
గమనించిన వెంటనే అర్థం చెసుకోదగిన 
శక్తి Intuition శోత ఈ నిషయాన్ని 
సహజాతంగా (ఇంట్యూషన్‌) నైనా గుర్తించ 
వచ్చు). (ఈ. 14887) 


(ఈ. 137 89) 
సాంగోపాంగంగా క్రివిణ. saangoopaan- 
సహాయ భృతి వి. sahaaya ర 
చూ. ఎక్స్‌ గే షియా మృతుని కుటుంబానికి 
సహాయ భృతి మంజూరు చేయాలని 
కోరారు. (ఈ. 31.10.89) 


gangaa ఒక విషయానికి సంబంధిం 
చిన పూర్తి వివరాలతో ,; సాకల్యంగా 
detailed, thoroughly పశువుల 
దాణా తయారు యంత్రాలు అమ్మే ఒక 


కంపెనీకి జుక్కల్‌ ఎలొ తోడ్దుడిందీ ఇందులో 
మంత్రివర్గంలో కేబినెట్‌ స్థాయి మంత్రికి సాంగోపాంగంగా వివరించారు. 
సహకారం ఇస్తూ కింది అంచెలో పనిచేసే 3.5 89) 


సహాయ మంత్రి వి. sahaaya mantri 


(ఆం.భూ 


సాంఘీక న్యాయం వ. 32227౧2204 
nyaayam సమాజంలోని అసమానతలను 
తొలగించే విధంగా (పజలందరకూ కల్పించే 
సంక్షేమం 500121 justice నమాజుం 
లోని అంతరాలను పోగొక్తు (పజలందరికీ 
సాంఘీక న్యాయం చేకూర్చడానికి న్మాహూ 
తన బీవితాంతం (శమించాడని ఆయె 
అన్నారు. (ఈ 17.89) 


సాంఘిక సమస్య వి. saanghika 
3827269౪46 సమాజంలో విస్త ఎతంగా పాకిన 
సపెడధోరణి 50షజ1! problem. . . 
ఆడో, నుగో తెలునుకోడానికి నిర్దారణ పరీ 
క్షలు చేయించి ఆడ శిశువు అని తేలితే 
(భూణ హత్యలకు పాల్పడుతున్నారని ఆమె 
అన్నారు. ఇది సాంఘిక నమన్వగా పరిణ 
మించిందని కూడా . 


17.11.88) 


॥ అనూ రు. (ఆం.ప్ర. 


నాంస్క ఎ్రతిక మార్పిడి వి. saamskRtika 
maarp+D: భిన్న దేశాల నాగరికతల మధ్య 
అవగాహనకై కళాకారుల, విద్యావేత్తల మొ. 
బృందాలను ఆయా దేశాలు పరస్సరం 
పంపుకోవటం Cultural exchange 
సోవియట్‌ సాంన్మ్కృతిక మంతి శ్రీ ది. 
బీ జఖరోవ్‌ సెప్పెంబల్‌ 18న మనదేశం 
వచ్చినపుడు కుదిరిన నాంన్క బ్రతిక మార్చిడి 
కార్యక్రమం కింద ఈ రెండు విద్యా సంబంధ 
మైన ఒడంబడకల పై నంతకాలు జరిగాయి. 


(ఆం.భూ 251187) 


సాకల్యంగా క్రి.విణ. saakalyan- 
gaa అన్ని విషయాలను అన్ని వైపులనుంచి 
కులంగా (పరిశీలించటం); వివరంగా 
thoroughly, detailed manner 
సాం కేతికవర మైన అన్ది అంశాలనూ సాక 
లంగా పరిశీలించి సైన్యాధికారులు చేసీన 
నీఫారను మేరకే... (ఈ 217.89) 


సాక్షొత్కరించు క్రీ. 


సాచివేత వైఖరి వి. 


saakSaatkar 
incu అనుకోకుండా ఏదైనా కని 
పించి విసయ పరచు tO appear 
(unexpectedly) కొలంబోలోని భార 
త హైకమీషన్‌ కార్యాలయం ముందు గురు 
వౌరం ఉదయం నాక్తాత్స రించిన ఓ చెక్క 
యయ 
పెట్ల భయాందోళనలకు కొరణ మైంది. (ఈ 


5689) 


సాక్ష్యాధారం ఏ. _saakSyaadhaaram 


నిజనిరూపణకు తోడ్పడే అంశం; రుజువు 
evidence, proof వ్రభుత్తు వక్తానికి 
శ్రీ బూటాసీంగ్‌ నాయకత్తం వహిస్తూ, 
శ్రీ గాంధీ అన్న మాటలు అక్షరాలా నత్య 
మని, వాటిని రుజువు చేయడానికి తగిన 
సొక్యాధారాలున్నాయని అన్హారు. (ఆంధ్ర 


17889) 


సాగించు (క్రై. 86202264 అద్దులేకుండా 


నిర్వహించు, జరుపు t0 perpetuate 
నక్షలెట్ల సానుభూతిపరులనే పేరుతో అమా 
యక (పజల పై పోలీసులు సాగిన్తున్సు దమన 
కాండను నిలిపివేయాలని . . . (ఆంజ్యో 
2.2.89) 

saaciveeta 
vaikhari త్మీవమైన విషయాలపట్ల అవలం 
బించే ఉదాసీన, నిర్హక్ష 5 ధోరణి Callous 
attitude గతంలో టెరరిన్హుల దురాగ 
తాలకు బర్జాలా (వభుత్వం నొచివేత వైఖరే 
కారణమని ఆరోవించిన కేంద (ప్రభుత్వం 
ఇప్పుడు ౨౨ (ఉ 15.687) 


సాదర ఖర్చు ర్స saadara kharcy 


(కంపెనీ వ్యవహారాలలో, చిల్లరఖర్చు 
లకు వాడే సొమ్ము miscellaneous 
expenditure . ఏజెంట్లు ఎవ 
రికైనా ఏదైనా ముట్టజెబితే దానిని సాదర 
ఖర్చుల కింద జమ కట్టాలనీ బోఫోర్స్‌ వాది 
స్తున్సుది. (ఆం.భూ. 206.87) 


సాధకబాధకాలు వి. (బ.వ.) 3224%2స- 
abaadhakaalu ఒక కార్యక్రమం నెరవేర్చ 
టంలో ఉండే ఇబ్బందులు problems 
లొంగిపోయిన తీవవాదుల సాధకబాధకాలను 
తీర్చే విషయం పై అధికారులు తనతో తరచు 
చర్చలు జరపమని కూడా ఆయన కోరారు. 


(ఈ. 30.6.89) 


సాధనచేయు క్రీ. saadhanaceeyy ఒక 
పనిలో నైపుణ్యం సంపాదించటానికి నిరం 
తరం (ప్రయత్నం చేయు 10 practise 
(పన్తుతం అంతర్జాతీయ రంగంలో యూరో 
వీయన్‌ జట్టు అనునరిన్తున్ల మెలకువలను 
కుణ్ణాంగా పరిశీలించి నాటీకీ తగిన ఎత్తుగడ 
లను భారత జట్టు సాధనచేయాలి. (ఆం.భూ. 


12.88) 


నాధారణ ఎన్నికలు వి, '(బ.వ.) 8226 


haaraNaennikalu లోకసభకు దేశ 
వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఎంపికకై 


నిర్వహించే రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు 
general elections భారత రాజ్యాం 
గంలో నిర్దేశించిన (ప్రజాస్వామ్యం, సెక్సు 
లిరిజం, నోషలిజం పై నిశ్వాసం (వకటిస్తూ 
అకాలీదళ్‌ తన నియమ నిబంధనావళిలో 
మార్పు చేయనంతవరకు వచ్చే సాధారణ 
ఎన్ఫికల్లో పాల్గొనేందుకు అనుమతించబో 
మని , (ప్రకటించారు. (ఆం (ప్ర. 
4.7 89) 
నాధారణం వి. ౩11dhaaraNam (ఆందో 
ళన చెందాల్సిన పనిలేని) నిలకడ పరి స్తితి 
normal (ప్రధాన న్యాయమూర్తి పరిస్థితి 
(పస్తు తం సాధారణంగానే ఉందని, అయిన 
వుటేకీ పరిశీలన నిమిత్తం ఇం కొన్ఫివ్‌ కేర్‌ 
యూనిట్‌లో ఉంచామని .. (ఆం.ప్ర. 7.787), 


సాధారణ బడ్జెట్‌ వి. saadhaaraNa 
baeDjeT ఏటా [పభుత్వం (పకటించే 


376 


సాధారణ సంబంధాలు వి. 


సాధ్యాసాధ్యాలు వి. 


ఆదాయ వ్యయాల పట్టిక general 
budget ఈ నెల 20 వతేదీన 1988-89 
వ సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను లోక్‌ 
సభలో (ప్రవేశ పెడతారు. (4 9.288) 

(బ.వ.) 
saadhaaraNa sambandhaalu దేశాల 
మధ్య శాంతి, సహజీవనాలకోసం ఏర్పా 
టుచేసుకొనే దౌత్య, సాంస్కృతిక మార్చి 
డులు normal (diplomatic) 
relations చైనాతో తిరిగి సాధరణ సంబం 
ధాలను నెలకొల్టు కోవడం గురించి (పనా 


ననూ ఆయన న్నీష్టం చేశాతు. 
(ఆం.భూ 261187) 
సాధారణ సతి వ. saadhaaraNa 


sthiti కల్లోలం, ఘర్షణలు లేకుండా అదు 
పులో ఉన్న శాంతి భద్రతల వాతావరణం 
normalcy జూప్తాలో యుద్ద వాతావ 
రణ వరిస్టీతులు ఉండగా శ్రీలంకలోని ఇతర 
(పాంతాలలో పరిస్తితులు ఎంతో సాధారణ 
స్దీతిలో ఉన్వాయని . . . చెప్పారు. (విశా. 


28 10.87) 


సాధించు క్రీ saadhancyu (ప్రయత్నించి 


సంపాదించు, గెలుచు to get, 
achieve మధ్యతరగతి (పజల నుండి ఈ 
నంస్ట పెద్ద మొతొలు సారించింది. 


5687) 


(ఈ. 


(బవ) saa౮- 
hyaasaadhyaalu కార్యాచరణలో వచ్చే. 
సమస్యలు feasibility, prospects 
క్యతిమ వర్గాలు కురివీంచడంలో సాధ్యాసా 


ధ్వాలను సరిరీలించి .. . (ఉ 8.488) 


సానదేరు (కీ. saanadeeru ఒక పనియందు 


అధిక నైపుణ్యం పొందు; పదునెక్కు t0 
be sharpened కక్తేదార్థ ముక్కు నీండి 
సాధ్యమైనంత ఎక్కువ పీజు దండుకొనే 


అభ్వానం సానదేరినందువళల్ల న్యాయవాద 
వృత్తి వ్యాపారంగా మారిపోయిందనే విమర్భ 
వాస్త వమైనది కాదు. (ఈ. 4.789) 
సానుకూల పరిణామం వి. 3222242222 
pariNaamam సామాజికంగా కోరదగిన 
మార్పు positive development 
చైనా ' దీన్ఫి సానుకూల పరిణామంగా అభివ 
రిసూ హరం (ప్రకటించింది. (ఈ 165.87) 
“3 ద 
సానుభూతిపరుడు వి. saan ubhuuti- 
paruDu ఒక పార్టీ రాజకీయ ఉద్యమా 
లలో (ప్రత్యక్షంగా పాల్గొనకుండా, వాటిలో 
(జ! జో 
పాలొనే వారి సిద్దాంతాలు, ఉద్య 
గ ధా 
మూల పట్ల అభిమానం కల వ్యక్తి 
sympathiser గుంటూరు జిల్లా చిలక 
లూరి పేట పార్టీ నభ్యుల, సానుభూతిపరుల 
నమావేశంలో శ్రీ రాజోశ్యరరావు (పనంగిం 
చారు. (విశా 20 687) 


సానుభూతి పవనాలు వి. (బవ) 86-' 


anubhuyuti pavanaalu ఒక (పముఖ 
వ్యక్తి దారుణ హత్యకు గురిఅయినప్పుడు 
ఆ వ్యక్తి పట్ల కలిగే అభిమానపు వెల్లువ 
waves of sympathy 1984 లో 
ఇందిర సానుభూతి పవనాలు బలంగా వీయ 
డంతో... చేజిక్కించుకోగలిగింది. (ఆం ప 
21.11 89) 

సాపత్యం వి. saapatyam ఒకే 
విధమైన పోలిక ఉండటం; పొంతన 
parallelism, similarity ప్రధాని 
శ్రీ రాజీవ్‌గాంధీ (వవేశపెట్టబోతున బిల్లుకు 
ఆనాటి మునాయిదాకు సాపత్వంలేదు. (ఈ 
8.589) 

సాఫల్యత వి. saaphalyata తగినట్టుగా 
చేకూరిన ఫలితం fulfillment లభి 
వృద్రి ఫలితాలు (పజాన్యామ్యానికి అందకపోతే 
న్యాతం(త్వానికి నాఫల్వత చేకూరదని ... 
అన్నారు, (ఈ 16889) 


సామరస్యం ని 


సాఫీ వి. ౨2౧/౧ ఎటువంటి అడ్డం 


కులు, ఇబ్బందులు లేకపోవటం, నిరా 
టంకం uninterrupted చైనా నుంచి 


నేపాల్‌కు . . . వస్తువులను సాఫీగా 
రవాణా చేయడానికి వీలుగా . . . నీర్వాటు 


చేసింది. (ఆం.భూ. 224 89) 


saamarasyam 
ఎలాంటి అవరోధాలు, ఘర్షణలు లేని 
ప్రశాంత వాతావరణం C0rdiality, 
amicability ముబ్బమంతి (పభుత్త 
కొర్చదర్భి వద్ద విడివిడిగా జరిగిన చర్చలు 
సామరస్యంగా జరిగాయని . . . తెలిపారు, 


(ఈ. 28.9 89) 


సామరస్య జీవనం వి. $a1mMarasya Jt 


ivanam భిన్న సంస్క ఎతులకు, మతాలకు. 
చెందినవారు సౌమ్యంగా, స్నేహంగా కలిసీ 
బతకటం amity, peaceful living 
(among different groups of 
people) (ప్రశాంత వాతావరణం, సొమ 
రస్వ జీవనం సాధ్యం కావడానికి ఇంకా 
చాలకాలం సడుతుందని తెలుసుకోవాలి. 


(ఉ 6 10.87) 


సామరస్యత వి. saamarasyata చూ. 


సామరస్యం తెలుగుదేశం (పభుత్వం అధి 
కారంలోకి వచ్చాక హైదరాబాద్‌ నగరంలో 
మతకల్లోలాలు తగ్గి సామరస్వత సెంపాం 
దిందని ముఖ్యమంతి చెవొరు. (ఆం.ప్ర 


22 4 88) 


సామరస్య మార్గం వ. saamarasya- 


maargam విభేదాలు లేకుండా స్నేహభా 
వంతో నడచుకొనే పద్దతి amicable 
way, . . గోర్చుచేవ్‌ ఆధ్యర్యంలో 
రష్యా విదేశాంగ విధానం మరింత సొమరన్వ 
మార్గం అనునరించి నందుకు తాను 


అన్నారు, (ఈ 17589) శ 


క 


సామర్థ §© వి. 41amarthyam పని చక్కగా 
చేయగల శక్తి, నేర్పు capacity . 
- అద్భుతమైన సామర్ద్యాల్ది చూవీనందుకు 
గాను కంపెనీకి బుధవారంనాడు అవార్డు 
బవాూాకరించారు. (ఆం.ప్ర. 28 7.89) 

సామాజిక అడవులు వి. (బవ). 864- 
72260204 aDavuly వాతావరణ సమతు 
ల్యంకోసం ప్రయత్న పూర్వకంగా వ్యక్తులు, 
సంస్థలు సెంచే చెట్టు ( యూకలిప్టస్‌, 
సుబాబుల్‌ చెట్లతోటలు వ7ెరా) social 
forests కెనడా అంతర్జాతీయ నంస్త ఇచ్చే 
నిధులతో అమలు జరుగుతున్హ సామాజిక 
అడవుల సెంనకం , . . (6 8787) 

సామాజిక న్యాయం వి. saamaajika 
nyaayam చూ. సొంఘీక న్యాయం. 
దేశంలో అట్టడుగు నర్గాల (ప్రజలకి కూడా 
సామాజిక న్యాయం చేకూదేలా (వవాన భార 
తీయులు తమ వంతు కృషి చేయాలని. 

న అన్నాదు. (ఈ 19589) 

నామాజిక పరివర్తన వి. 3447226254 
parrvartana చెడు సంప్రదాయాలను 
వ్యతిరేకిస్తూ సంఘం ఉన్నత దశకు ఎదిగే 
మార్పు s5౦౮I॥al transformation 
వర్గకుల రహిత నమాజం ధ్యేయంగా సామా 
జిక పరివర్తనకు అననరమైన రాజకీయ, ఆర్థిక, 
సాంఘీక మార్చులతో రాష్ట్రాన్ని (పగతివ 
థంలో నడివీంచడమే తమ పార్టీ లక్ష్యమని 
నాల్చాడు. (ఈ. 8.589) 

సామాజిక బాధ్యత వ, 3467206014 
baadhyata సంఘపరమైన సమస్యలపట్ల 
జవాబుదారీ కలిగి ఉండటం 5021 
responsibility (పజలలో సామాజిక 
బాధ్యత పెంపొందించాలని, సామాజిక 
బాధ్యత ఎంతో ముఖ్యమైనదని, కాని దానే 
(ప్రజలు మరచిపోతున్తారని = = అన్నారు. 
(ఈ. 15.10.88) 


సామాజిక విప్పవశక్తి వ. 3427౫242 


jika viplava$akti సంఘంలోని రుగ్మత 
లను వదలగొట్ట గుణాత్మక మార్పులు 
తేగల వ్యక్తి లేదా సంస్త 502] 
క్ల ణి 
revolutionary సంఘం శరం 
గచ్చామి అని బుదుడు (పవచించి గొప్ప 
డా 
సోషలిస్టు అయ్యాడని, మానవతా భర్మా న్చి) 
తన శెలిలో చెప్పడానికి ఉద్భవించిన సొమా 
జిక విప్రవశక్తీగా , క. ల అభివర్ధించారు, 


(ఆం ప్ర 161.88) 


సామూ హిక (ప్రదర్శన వి. saamuuhzka 


7664754224 తమ రాజకీయ అభిపా 
యాలను వ్యక్తం చేసేందుకు ప్రజలు "పెద్ద 
ఎత్తున వీధులలో నినాదాలతో జరిపే ఊరే 
గింపు massive demonstration 
బీజింగ్‌ వీధుల్లో విద్యార్దులు (ప్రారంభించిన 
సామూపొక (పదర్భనల పర్హం నానాటికీ 
వుంజుకొని (ప్రజాస్వామ్య హక్కు లకోనం 
బృహత్తర (ప్రజా ఉద్యమంగా వరిణమించింది. 


(ఈ 31589) 


సొమూహిక బావులు వి. (బవ) 344- 


muuhika baavulu చిన్న రైతులకు సాగు 
నీరు అందించేందుకు (ప్రభుత్వం తవ్వించే 
నూతులు (0Mmmunity wells ఆదోని 
డివిజన్‌ లోని మంత్రాలయం నుండలంలో 
షెడ్యూల్‌ కులాల ఆక్షను పాను కింద 
రూ. 1260 లక్షల ఖర్చుతో 70 సామూవ్‌ొక 
బావుల నిర్మాణం చేయుటకు నిర్ణయించినట్టు 
. లేరిపారు, (ఆం.ష 15.1087) 


సామూహిక రాజీనామా వి.  324- 


muuhika raajiinaamaa ఒక లక్ష్యాన్ని 
సాధించటంకోసం, నిరసనను తెల్పటం 
కోసం మూకుమ్మడిగా సభ్యులు పదవీ 
త్యాగం చేయటం 7651812110 
enmasse. .. స ఎ బి. 


న్ని కాం(గెస్‌(ఐ తనంగా నిందిన్తోందని 
జుద్యోని అన్నారు. దీనికి తగిన నమాధానమే 
ఈ సాొమూసీక రాబీనామాలని ఆయన 


అన్నారు. (ఈ 24789) 


సామాజ్యవాదం వి. saamraajyavaa- 
dam ఆర్థిక, సైనిక, రంగాలలో అపారంగా 
ఇతర దేశాల వధానాలను ప్రభావితం 
చేయగల దేశం (పెట్టుబడిదారీ విధానపు 
ఉన్నతదశ) 1mMperialsm పంజాబ్‌లో 
సంక్షోభాన్ఫి ఉధ్గతం చేయడానికి అమెరికన్‌ 
నొామాజ్యవాదం నిర పస్తు న దుష్టపాత 
గురించి నీ.వీ.ఐ.(ఎం) చాలా కొలంగా (ప్రజ 
లను హెచ్చరిన్తూ వస్తున్నదని . 
తెలిసింది. (ఆం.ప్ర. 56.87) 

సోయుధ దళం వి. 32694624 dalam 
దేశ రక్షణకోసం ఆయుధాలు ధరించిన 
సైనిక బలగం armed forces చైనా- 
సోవియట్‌ నరివాద్దు వెంబడి సాయుధ 
దళాలను కనీన స్లాయికి తగ్గించుకోవాలని 
నిర్దేశిస్తూ = ౨ (ఈ. 19589) 

సాయుధ పోలీసులు వి. (బ.వ.) 8223/4- 
dha poolunsulu శాంతి భద్రతల పరిరక్ష 
ణక ఆయుధాలు ధరించిన రక్షక భటులు 
armed police force బెంగుళూరు 
నగరంలో కీలకమైన చోట్ల ఇప్పటికే సాయుధ 
పోలీసులు రంగగవ వేశం చేశారు. (ఈ 27489) 


సారథి వి. 34474%? నిర్వహణ సామర్ధ్యం 
కల వ్యక్తి; నాయకుడు 020 at the 
helm, leader రాష్ట్ర “దళ్‌” సారథి 
బాబుల్‌. (ఆం జ్యో 2289) 

సారథ్యం వ 
లలో, బృందాలలో నాయకత్వం 162 
dership, guidance, heading 
న్యాయ మూర్తులు కె ఎన్‌. సింగ్‌, 
ఎస్‌. రంగనాథన్‌, ఎం. ఎం. అహ్మద్‌, క. 


saarathyam ప్రదర్శన 


బెస్‌. సైకియాలతో కూడిన ఈ ధర్మాన 
నానికి జస్టీస్‌ నవ్యసాచి ముఖీ నొరథ్యం 
వవొస్తున్నారు. (ఈ 26.489) 

సారథ్యం వహించు క్రీ. saarathyam 
vahincy నాయకత్వ బాధ్యత నిర్వ హించు 
tolead... (గాహం గూచ్‌ ఇంగ్లాండ్‌ 
జట్టుకి సారథ్యం వహిస్తాడు. (ఈ. 17.8 89) 

సారథ్య సంఘం వి. 3247644226 sang- 
ham రాజకీయ కార్యక్రమాలను, నిర్గ 
యాలనూ నిర్రేశించే ఆనుభవంకల నాయ 
కుల బృందం steering committee 
“మౌలిక విభేదాలు” నమనీపోయిన అనం 
తరం సారధ్య నంఘం నుహృద్భావ వాతావర 
ణంలో సమావేశమైందని ఆయన చెప్పారు. 
(ఈ 610.88) 

సారించు (కీ. saarincy ఒక లక్ష్యంపై, 
ఆలోచనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టు to aim 
at, pay special attention © 
విషయాల పై చర్చించామని ఎన్సికల వ్యూహం, 
ఎన్జికల (ప్రణాళికపై కూడా (పత్వేకంగా దృష్టి 
సొరించమన్నారు. (ఈ 27589) 

సార్క్‌ వి. saark దక్షిణాసియా ప్రాంతీయ 
సహకార సంఘం (ఇండియా, పాకి 
స్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌, 
మాల్తీవుల దేశాలతో ఏర్పడిన కూటమి) 
South Asian Association for 
Regional Cooperation దక్షిణా 
సీయా (ప్రాంతీయ నవాకార నంఘం ఆరు 
రోజుల సమావేశాలు ఆదివారం ఇక్కడ 
(పారంభమైనాయి. (ఆం ప 15.6.87) 

సార్వత్రిక ఎన్నికలు వి. (బవ) 3447- 
vatrika 6224404 చూ. సాధారణ 
ఎన్నికలు. దేశ వ్యాప్తంగా 1977లో జరిగిన 
సార్హ తిక ఎన్ఫి కలలో “జనతా” కార్యగెస్‌ను 
ఓడించి కేంద్రంలో అధికారాన్లి చేపట్టింది. 
(ఆం. భూ 20.689) 


నార్వత్రిక సమ్మె వి, 


saarvatrika 
8amme ఉద్యోగులు, కార్మికులు ముఖ్య 
మైన కోర్కెల సాధనకోసం దేశ వ్యాప్తంగా 
పని _ నిలుపుదలచేయటం general 
strike గత 21 రోజులుగా సాగుతున్ల 
బస్సుల సమ్మెకు మద్దతుగా శీ లంక 
అంతటా సోమవారంనాడు సార తిక 
నమ్మెకు జనతా విముక్తి సెరమున తీవ 


వాద నంస్ల వీలు విచ్చింది. (ఆం (ప 37.89) 


సార్వత్రిక సివిల్‌ కోడ్‌ వి. 3227727206 


౨27740 kooD చట్ట (ప్రకారం దేశ (పజలంద 
రికీ ఒకే న్యాయ విధానం ఉండాలనే పద్దతి 
common civil code భారత రాజ్యాం 
గాన్భి మరోసారి పరిశీలించాలని సార్హత్రిక 
నీవిల్‌ కోడ్‌ అమలు చేయాలని, పంజాబ్‌ 
సమన్యకు న్యాయమైన పరిష్కారం యోచిం 
చాలని . . . డిమాండు చేస్తున్హుది. (ఆం 


భూ. 27989) 


సార్వభౌమాధికారం ఏ. saarvabhau- 


maadhikaaram (ఇతరుల (ప్రమేయం 
లేకుండా) ఒక దేశానికి తన రాజకీయ, 
పాలన, విదేశీ మొ. వ్యవహారాల్లో 
ఉన్న సంపూర్ణ స్వెచ్చ, సర్వాధికారాలు 
sovereignty తమ దేశ సార్హభౌమూాధి 
కారం పై (ప్రాదేశిక సమగతపై చెప్పా పెట్ట 
కుండా ఇండియా దాడి చేనీందని (శ్రీలంక 
ఆరోపించింది. (ఆం జ్యో 56.87) 


సాలిడారిటీ ఉద్యమం వి. 3aaLDaar- 


Tn udyamam పోలెండులో కమ్యూనిస్టు 
పాలనకు వ్యతిరేకంగా లీచ్‌ వలెసా నాయ 
కత్వంలో వచ్చిన ఉద్యమం 50164207 
Movement 1983లో పోలెండులో 
సైనిక పాలన ఉండేది. అప్పట్లో “సాలిడా 
రిటీ? ఉద్దమం పుట్టిన గాన్‌స్కి నగరానికి 
పోప్‌ వెళ్ళ లేకపోయారు. (ఈ. 18 687) 


సావధాన తీర్మానం వి. saavadhaana 


380 


సింగిల్‌ విండో వి. 


tirmaanam చట్ట సభలలో ప్రజాప్రాము 
ఖ్యంగల అంశంపట్ల (పభుత్వ దృష్టిని ఆక 
రించటానికి ఉదేశించిన తీర్మానం call 
ంచె (ఆజ 

attention motion.. కుది 
రిన ఒవ్పుందాన్లి ఉల్హం ఘించడంవ్వ ఉేత్తున్దు 
మైన పరిస్తితిని చర్చించడాన్నిక్రై (స వేశ పెట్టిన 
an యి మ్‌ (=) 
సావధాన తీరా నానిక్రి మంత్రి నమాధానం 
చెపారు. (ఆం ప్ర 264.89) 


సావనీర్‌ వి. sa1uan1ir ప్రత్యేక సందర్భా 


లలో వ్యక్తులు, సంస్థలు (ప్రచురించే విశిష్ట 
సంచిక souvenir ఈ కార్యక్రమంలో 
రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని సావనీర్‌ను 
ఆవిష్కరిన్తారని weigh చెప్పారు, (ఆం భూ, 


18789) 


సాహసించు క్రీ. saahasincy ఒక పనిని 


ధైర్యంతో తెగించి చేయు to venture 
ఆరిక నహాయ నంనలు రుణాలివడానికీ 
య్‌ థా 

సాహ నీంచలేకపోతున్నాయి, (ఈ 19288) 


సింగిల్‌ పాయింట్‌ ప్రోగ్రామ్‌ వి 327014 


paayinT 7700072427 ఇతర పనులన్నీ 
పక్కకునెట్టి ఒకే అంశానికి ఎక్కువగా 
ప్రాధాన్యమిచ్చి అమలు జరిపే కార్య 
క్రమం single point programme 
(పన్తుతం మా శాఖలో మా ముందున్నది ఈ 
నీంగిల్‌ పాయింట్‌ (పోగ్రామే. అదేమిటం టీ 
వీలైనన్టి తెలుగు నమాచారం కావీలను పంచి 
పెట్టడమేనని నమాచారశాఖ అధికారి ఒకరు 
వ్యాఖ్యానించాడు. (ఆం ప్ర 25687) 


౨27014 vinDoo 
రైతులకు వ్యక్తిగత అప్పు, భూమి -తనఖా 
అప్పు, దీర్షకాలిక అప్పు మొ. పరపతి 
సౌకర్యాలను ఒకేచోట నుంచి కల్పించే 
పధకం ; ఏక గవాక్ష విధానం single 
window system రెతులకు ద్లీర్ధకాలిక, 
స్వలృకాలిక రుణాలను ఇతర సౌకర్యాలను 


ఇదివరలోవలె వోరువేరు నంఘాల 
కాకుండా ఈ కొత్త నంఘాల ద్యారా 
పంవకంచేసే “నీంగిల్‌ విండో” సథకమే 
ఇందుకు కారణం. (ఆం. జ్యో. 3787) 
సింగిల్‌ వికెట్‌ టోర్నమెంట్‌ స్‌ 
singil vikeT ToornamenT (క్రికెట 
ర్తలో (సాధారణంగా ఆల్‌ రౌండర్లు) వ్యక్తి గ 
తంగా ఎవరు మేటి అని నిర్ణయించేందుకు 
జరిపే పరిమిత ఓవర్ల పోటీ single 
wicket teurnment (పపంచ ఆల్‌ 
రౌండర్స్‌లో మేటి ఎవరో తేల్చే నీంగిల్‌ 
వికెట్‌ టోర్దమెంట్‌ . . . మన దేశంలో 
జరుగుతుంది. (ఆం ప్ర 29 7.89) 


సింగిల్స్‌ వి 3729720 (పెన్నిస్‌, షటిల్‌ 
మొ. ఆటల్లో) ఒక్కోవైపు ఒక్క ఆట 
గాడు మాత్రమే పాల్గొనే పోటీ 9118165 
పురుషుల సీంగిల్ఫి సెమీ ఫైనల్‌కు చేరుకో 


ద్వారా 


నడంలో రెండుసాద్దు (వంచ ఛాంవీయన్‌ 
తొలినాది విఫలమయ్యాడు. (ఆం. ప్ర 26,4 89) 
సింథటిక్‌ విణ. s$inthaTik కృత్రిమంగా 
తయారుచేసిన synthetic ఉపయోగిం 
చిన నింధటిక్‌ రసాయనాల ద్వారా విట 
మిన్‌-ఎ తయారు చేయడానికి ఇక్కడి 
(ప్రాంతీయ వరిశోధనాలయం శాస్త్రజ్ఞులు 
త్మీవంగా కష చేస్తు నారు. (ఆం. ప్ర. 23687) 
సింపోజియం వి. siMpoojiyam నిర్తిష్ట 
విషయంపై నిపుణులు చర్చించేందుకు 
ఏర్పాటు చేసిన సదస్సు 5yMposium 
ఇండియాలో ఇటీవల అఖిలభారత వెద్భ 
శాస్త్రాల సంస్థలో “బయో మెడికల్‌ సైన్సెస్‌” 


పై ఒక “నీంపోజియం” జరిగింది. (a. 
22.12.87) 
సింహావలోకనం వి. simhaaval- 


381 


సిగుసిగు వి. 
గొట్ట! టి! 


౦0౦4672472 గతాన్ని అందులో తప్పు 
ఒప్పులను నిలకడగా విశ్లేషించుకోవటం 
retrospection నిజానికి ఈ రోజున 
(శామికవర్గం ఆత్మ పరిశీలనా నిమర్భలతో తమ 
ఉద్యమాన్ధి నీంహావలోకనం  చేనుకొని 
లోటుపొట్లను నరిదిద్దుకొని పురోగమించా 
లనే ఆదర్భం తెరమరుశే పోయింది. (ఆం 


(ప. 15 89) 


సిక్సర్‌ వ. ౨24867 (క్రికెట్‌లో) బంతిని 


బౌండరీలైను అవతల పడేట్టుగా కొట్టటం 
(దీనికి ఆరు పరుగులు లభిస్తాయి.) 
sixer (గీనిడ్‌ 69 పరుగులు సాధించాడు. 
రి ఫోర్లు ఒక నీక్సర్‌ కొట్తాడు. (ఆం. ప్ర 


1.188) 


Sig9U SiggU చట్ట సభ 
లలో, బహిరంగ సమావేశాలలో, ఎదుటి 
పక్షాన్ని అవహేళన చేస్తూ చేసే నినాదం 
shame shame రాజ్యసభలో (పశ్చోత్త 
రాల సమయం ముగియగానే మొత్తం (వతిసక్త 
సభ్యులందరూ లేచి నిలబడి సీ.ఎ.జు నివేదిక 
(వతులను గాలిలో ఊపుతూ *“నిగ్గునిగ్గు” అని 


కేకలు వేశారు, (ఆం ప్ర. 20.7.89) 


సీటింగ్‌ స్కా వద్‌ వ. siTing skvaaD 


పరీక్షల్లో అక్రమాలు జరక్కుండా నిరో 
ధించటానికి ఒక నిర్ణిత కేంద్రంలో ప్రత్యే 
కంగా నియమించబడిన అధ్యాపక బృందం 
sitting squad వాస్తవంగా మాస్‌ కావీ 
యింగ్‌ జరిగివుం కే పర్లీక్లల సందర్భంగా 
“సిటింగ్‌ 
స్కాడ్‌” ఎందుకు చూస్తూ ఊరుకుందని ... 


ఈ సర్లీక్షా కేంద్రంలో ఉన్ల 


(పించారు. (విశా. 20.6.87) 


సిటీ కాం పెన్సేటరీ అలవన్సు వి. ౨౭241 
kaampensee Tarn alavensu నగరా 
లలో ఉండే అధిక జీవన వ్యయా 
నికి (పతిగా ప్రభుత్వం ఉద్యో 
గులకు చెల్లించే భత్యం ty 
compensatory allowance 
రాష్ట్ర ప్రభుత ఉద్యోగులకు ఇటీవల నవరిం 
చిన విధంగానే రవాణా సిబ్బందికి కూడా 
సీటీ కొం పెన్ఫేటరీ అలవెన్సు ... ఇవ్వుదల 
చినట్లు తెలిసారు. (ఈ 206.87) 
సిద్దంచెయు (క్రి. addhamceeyu తయారు 
చేసి ఉంచు t0 keep ready స్థానిక 
నంస్లల ఎన్ఫికల్లో “సంస్కరణలు” తెచ్చేందుకు 
వీలుగా రాష్ట్ర (పభుత్వం ముసాయిదా 
బిల్లును సీద్దంచే సింది. (ఈ 261187) 
సిద్దపడు క్రి siddhapaDu ఒక పని చేసేం 
దుకు తయారగు tO be prepared 
అయితే అమెరికా ఈ చర్చకు నోరా 


LS 
జ యిక 


లేదని ఆయన అన్నారు. (ప్రజా 810 87) 


సిద్దమగు క్రి ౫ddhamagu పాల్గొనటానికి 
ప్రయత్నాలు పూర్తిగా చేసుకొను tO get 
ready బొంబాయి మ్యాచ్‌కు నీద్దమవు 
తున చేతన్‌. (ఆం. జ్యో. 141087) 


సిద్ధహస్తుడు వ. siddhahastuDu ఒక 
పనిలో అనుభవం, నైపుణ్యంగల వ్యక్తి; నిపు 
ణుడు person known for doing 
wrong deeds, expert వజూ ఉద్య 
మాలను విచ్చిన్నం చేయడంలో కమ్యూని 
స్టులు మొదటి నుండీ సీద్దహసన్తులని ఆయన 
విమర్శించారు. (ఈ 21287) 


సిఫార్సు వి. 3562784 వివరాలతో కూడిన 
సూచన recommendation గవర్దుల్‌ 
Ud దు ను రాక ఇ 9 

నీఫా 5) ప్రంలో నెలకొన్హు పరిస్థితు 
లను ద్భు ష్రిలో ఉంచుకొని ౨56 అధికరణం 
క్రింద రాష్ట్రపతి పాలనకు వెంకటామన్‌ 


ఉత్తర్వు జారీ చేసినట్టు చెప్పారు. (ఈ 


22489) 


సీలబస్‌ వి. ౫labas ఒక విద్యా సంవ 


త్సరంలో బోధించవల సిన పార్యాంశాలు; 
పార్యప్రణాళిక syllabus ఇప్పటీవరకు 
60 శాతం సిలబస్‌ మాత్రమే పూర్తి అయిం 
దని మిగతా 40 శాతం నీలబస్‌ వదిరోజుల్లో 
కక చెవ్ఫొరు. (ఆం. భూ. 22687) 


సివిల్‌ కోడ్‌ వి. 3౭77 k00D ఆస్తులు, వార 


సత్యాలు తదితర విషయాలలో వర్తించే 
పౌర చట్లం ఉ౪]11 606416 రాజ్యాంగాన్భి 
లం 
సమీక్షించటం, దేశమంతటికీ ఒకే సీవిల్‌ 
కోడ్‌ (వవేశ పెట్టటం ... బి.జవీ. ఎన్టికల 
వూ 
(పణాళికలో అత్పధిక (పాధాన్యం ఇస్తారు. 


(ఈ. 27989) 


సివిల్‌ డామేజి కేసు వి. 377: 0౭27266 


keesu పౌరులకు ప్రభుత్వం వల్లగాని, 
(పభుత్వ వైఫల్యంవల్లగాని కలిగే నష్టానికి 
పరిహారం కోరుతూ వేసే దావా; పౌర 
నష్టం దావా య?! damage suit 
వంగవీటి మోహన రంగారావు (పాణాలను 
కొపాడడంలో విఫలమైన రాష్ట్ర (వభుత్తంపై 
హైకోర్టులో “సివిల్‌ డామేజ్‌ కేసు వేయ 
డానికి ... యోచిస్త్తు న్నారు. (ఆం.భూ. 


3.7 89) 


సివిల్‌ వార్‌ వి. 31౮72 vaar చూ. అంత 


ర్యుద్దం. “రాబోయే నీవిల్‌ వార్‌కు ఆయనే 
బాధ్యుడు” అని కూడా ... అన్నారు. (ఆం. 


(ప 21489) 


సీజ్‌చేయు (క్రీ. 8276667౪74 అధికారులు 


స్వాధీనం చేసుకొను tO 58626 నమా 
చారశాఖ (ప్రచురించిన పుస్తకం అందిరికీ 
వచ్చేట్లు చూడాలి లేదా నీజ్‌చేయండి. (ఆం 


ప్ర 19 12.87) 


సీజన్‌ వి. sian ఆటలు (ముఖ్యంగా 


సుంకం వి. 


సుఖాంతం వి. 


క్రికెట్‌) ఎక్కువగా జరిగే రెండు 
మూడు నెలల కాలం 562ఒ5020 (2వ 
in sports) ఈ మ్యూచ్‌ గెలవడంతో ... 
కు 22 పాయింట్లు వచాయి. దీనితో 
కు ఈ సీజన్‌లో 273 పాయింట్లు 
వచ్శినట్టయింది. (ఆం ప్ర 17889) 


సీజాక్‌ చేయు (కీ. sujaak ceeyu సము 


(ద్రంలో నౌకను ముట్టడించి స్వాధీనం చేసు 
కొని తీసుకుపోవు 10 56జృజలయం భారత్‌ 
నుంచి అరవౌ వేల తుపాకులను కొనుగోలు 
చేనీన (బిటిష్‌ ఆయుధాల ఏజెంట్‌ (ఫ్రాంక్‌ 
టర్జుల్‌ కళ్ళు గప్పి సీ ఐ ఎ. ఈ నౌకను 


“వీబాక్‌” చేనింది. (ఈ 712.87) 


సీల్‌ చేయు (క్రి. stlceeyu ఎవ్వరూ ఉపయో 


గించకుండా (యంత్రాలను, భవనాలను) 
అధికార ముద్రతో యధాతధంగా నిలి 
పివేయు లేదా మూసివేయు to seal 
కస్టమ్స్‌ అధికారులు న్మగ్లర్‌ను అదుపులోకి 


తీసుకొని కొరును నీల్‌చేశారు. (ఆం భూ. 
21489) 
సీలింగ్‌ వి. 802220 ఆస్తి, డబ్బు మొ. 


విషయాలలో (ప్రభుత్వం విధించే గరిష్ట 
పరిమితి 6631182 సీలింగ్‌ నిబంధనలలో 
కొంత నడలింవు. (ఈ 6687) 


sunkam వస్తువుల కయ 
విక్రయాల ప్రై, ఎగుమతులు దిగుమతులు 
మొదలైన వాటిపై ప్రభుత్వం విధించే పన్ను 
'ఒళ్ళ 9 
levy రిలయన్స్‌ వ్యవహారాలను దృృష్టీలో 
పెట్టుకొని ఈ కమిటీ కొన్ని (ప్రధాన కేసు 
లలో ఈ నంస్త్ర ఎగ్గొట్లిన ఎక్సెజు నుంకపు 
ణా nes Re 

మొత్తాలను మదింపు చేసీంది. (ఆం (ప్ర 
26.4.89) 

sukhaantam సంతో 
షకరమైన ముగింపు ending n 2 
happy note నంచలనాత్మ కంగా జరిగిన 


సుతరాము అవ్య, 


సుతిమెత్తగా (క్రీ.విణ. 


సుదీర చర్చ వి. 
ఇ 


సుదీర్ణ సమావేశం వి. 


ఐ.ఎ.ఎస్‌ అధికారుల బందీ ఘటన ఎట్ల కేలకు 


నుఖాంతంగా ముగినీంది. (4. 301287) 


సుగముంఅగు §. suygamamagu అడ్డం 


కులు తొలగించి ఒక క్రమంలో ముందుకు 
సాగేందుకు వీలు కల్పించు t0 pave 
the way న స్పెన్సన్‌లో వున్హు అసెంబ్లీని 
రద్దు చేయడంతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్లి 
కల నిర్దాహణకు మార్గం సుగమంఅయింది. 
(ఆంజ్యో 7389) 

sutaraamu ఏ 
మాత్రమూ, ససేమిరా ab$ంlutely, 
not at all నిధులు ఖర్భు) అయ్యేది 
రాష్ట్ర (ప్రభుత్య యంత్రాంగం ద్యారానే కదా! 
అధికారులు అట్టడుగు స్తాయికి వెళ్ళడం 
ఎన్టీఆర్‌కు సుతరాము ఇష్టంలేదు. (ఆం.భూ. 
24.5 89) 

sutimettagaa 
చెప్పే విషయంలో కాఠిన్యం లేకుండా, 
సున్నితంగా 12 2 5188650176 tone 
. .. (ప్రతివక్తం సుతిమెత్తగా కర్తవ్యబోధ 
చేసీన తరువాత కూడా యధాడ్డాలను ఎరు 
కపరిచే తెగువ శ్రీజక్కల్‌కు లేకపోయింది. 


(ఈ 105.89) 


sudurgha 627604 
ఎక్కువ సమయం కేటాయించి ఒక విష 
యంపై కూలంకషంగా జరిపే సంభా 
షణలు lengthy and elaborate 
discussion ఈ కమిటీ ఇప్పటికే నమా 
వేశమై నుద్దీర్థ చర్చలు జరిపిందని అన్నారు, 
(& 1510 88) 

sudzirgha 
samaaveesSam ఒక విషయం పై ఎక్కు 
వసేపు చర్చలు, సంప్రదింపులు జరపటం 
marathon session పట్‌ వౌొస్‌ 
(పతిపాదనపై సభలోని రివబ్లికన్‌ నభ్వులు 


బుధవారం నుద్దీర్థ నమావేశం జరిపారని 
నభ్యుడు బాబ్‌ డార్డిన్‌ తెలిపారు. (ఈ 
20.11 87) 

సునాయాసం వి. $౪naayaasam అలస 
టకు గురికాకుండా ఉండటం; అతిసులభం 
ease, effortless 1986లో మవోర్శాష్ట్ర 
పోటీల్లో ఈ దూరాన్చి 17 నిమిషాల 49.98 
సెకన్లలో దాటి గౌరవ్‌ కపూర్‌ _నృషించిన 
రికార్డును నాగపాల్‌ ఇప్పుడు సునాయాసంగా 
బద్దలు చేశాడు. (ఈ 27.989) 

సునినీతం వి. sun $tam 1 వాడి 
కలిగినది sharp ... అతని బౌలింగ్‌ 
అంత నునికితంగా ఖచ్చితంగా ఉంది. (ఈ 
20489) 2. సూక్ష్మ పరిశీలనతోకూడినది 

వచ్చిపోయే 

అతిథుల వాహనాలను నునిశితంగా తనిఖీ 

చేశారు. (ఈ 168 89) 


keen, minute . 


సున్నిత భానో(దేకం వి. 8422246 baaa- 
voodreekam మతపరమైన, సాంఘీకప 
రమైన నమ్మకాలతో కూడిన అభిప్రాయం 
passion నున్చిత భావ్యోదేకాలను రెచ్చ 
గిదుతుండటం వల్లు వొరనత్తుంగా వస్తున 
సంప్రదాయ విలువలను మనం కోల్ళోతు 
న్నామని . శ్రీ రాజీవ్‌ గాంధీ 


హెచ్చరించారు. (ఆం భూ, 10.7 87) 


సుపీం వి. supriim ఉన్నతాధికారాలు గల 


సంస్థ higher body కోర్టు యువజన 
కొం(గెస్‌ కార్భకర్తలను అరెస్టు చేయకుండా 
a అ సెంబ్లీయే నుపీం అని పేర్కొన్నారు. 
(ఆం.ప్ర. 27 8.89) 
సుముఖత వి. ౩47*/౧%412 (సమస్యల పరి 
ష్కారంపట్ల) (ప్రదర్శించే సానుకూల వైఖరి 
favourable disposition జయవ 
శ్రే (ప్రభుత్వం తమిళ వర్గాల కోర్కెలు 
తీర్చడానికి సాధ్యమైనంతమేరకు నుముఖత 


చూవీనా లిబరేషన్‌ టైరు వ్యరవీగారు. 


(ఈ 56.87) 

సురక్తి త ప్రాంతం వి. surakSita praan- 
tam ప్రమాదం లేని ప్రదేశం safer 
place వరదలో చిక్కుకున్ల వారిని నుర 
శీత (పౌంతాలకు తరలించేందుకు వీలుగా 


పడనలు సద్దంగా ఉంచామని . 
తెలిపారు. (ఈ 267.89) 


సులభతరం ఏ. $ulabhataram అధి 
కార పరమైన చిక్కులను తగ్గించి విధి 
విధానాలలో తెచ్చే సరళమైన పద్దతి; సర 
తరం simplified, easier . 
ఆయుధాలు చ్‌ సెన్సులు మంజూరుచే సే విధా 
నాన్లి నులభతరం చేస్తామని ఆయన హామీ 
ఇచ్చారు. (4. 313 88) 


susthiram రాజకీయంగా 
నిలకడ కలిగినటువంటిది; పటిప్ప మైనది 
stable (ప్రజలు బాగా ఆలోచించి నున్ధి 
రమైన (పభుత్యాన్భి అందించే స్మార్ట్‌ కే ఓటు 
వేయాలని (పధాని విజ్ఞప్తీ చేశారు. (ఈ. 


సుసిరం వి. 
నో 


201189) 

సుహృద్భావ పర్యటన వి. (బ.వ.) 
ఉభయ 
దేశాల మధ్య సత్సంబంధాలను. నెలకొ 
ల్వేందుకు దేశాధినేతలు చేసే స్నేహ 
యాత్ర Cordial visit ... ఈ రెండు 


suhRdbhaava paryaTana 


రోజుల నుహృద్దావ వపర్వటనలో ఆయన 
వెంట (శ్రీమతి సోనియాగాంధీ ... వెళారు. 


(ఉ 2787) 
సుహృద్భాన వాతావరణం వి. 5౪hRab- 
haava vaataavaraNam స్నేహ సంబం 
ధాలకు అనుకూలమైన పరిస్థితి cordial 
atmosphere అయితే ఈ సమా 
వేశం సుహృద్భావ వాతావరణంలో సాగిందని 


మొత్తం మ నంబంధాలు వారి చర్చకు 
అల ప్‌ 


వచ్చాయని ఆయన చెన్సొరు. (ఆంప్ర 5989) 
సుహృద్భావ సంబంధాలు వి. (బవ 
suhRdbhaava sambandhaalu విభేదా 
లకు తావు లేకుండా మంచి సంబంధాలతో 
కూడిన స్నేహం ౯Ordial relations 
శ్రీ నీంగ్‌ తన (వనంగాన్భి కొన 
సాగిన్తూ ముఖ్యమంత్రులు, గవర్దుర్లు మధ్య 
సువ్వాద్భావ నంబంధాలు ఉండాలని నూచిం 
చారు. (ఆంప్ర. 11288) 
సూచన వి. ౨4*602%24 1. కార్యక్రమాల 
రూపకల్పనకు ఇచ్చే సలహా Advice, 
recommendation ఇక ఆ కమిటీ 
నూచన మేరకు నివిధ రాష్ట్రాలు విధించిన 
భూ గరిష్ట పరిమితులు ఇలా ఉనాయి. 
(ఆంప్ర 13689) 2 (సామాజిక వ్యవహా 
రాల్లో, ప్రకృతిలో రాబోయే మార్పులను 
తెలిపే అంశం indication రానున్హు 48 
గంటల్లో మహారాష్ట్ర లోని నాందేడ్‌ దిగువగా 
ఉన గోదావరి వరీవాహక (ప్రాంతంలో ఒక 
మోన్తడు నుంచి భారీ వర్గాలు కురిసే నూచ 
నలు ఉనట్టు వాతావరణ క్రేందం తేలి వింది. 


(ఆంప్ర 297.89) 


సూచనప్రాయం వి. suucanapraayam 
నిర్ణయం ఖరారు చెయకముందు ఆ 
నిర్ణయాలను కొంతమేర ధ్వనింప 
చేయటం Indicative, giving a 
hint, suggestive . (పభుత్వ 
తీర్మానం పై చర్చను అనుమతిస్తామని స్పీకర్‌ 
నూచనపాయంగా తెలియజేయడంతో (పతి 
పక్ష నభ్యులు నిరసన వ్యక్తం చేశారు. (ఆం ప్ర 
254 89) (| 

సూచించు క్రి suucincy తన అభిప్రా 
యాన్ని సలహారూపంలో మరొకరికి చెప్పు 
to suggest, recommend జిల్లాలో 
పార్టీని మరింత పటిష్టం చేయడానికి రమణా 


శ్శి 


సూచి వి. 


సూత్రధారుడు వి. 


సూత్రప్రాయం వ 


రెడ్డిని పార్తీలో చేర్చుకోవలనిందిగా ముఖ్య 
మంశతికే .... నూచించినట్టు తెలున్తోంది. 
(ఆం.భూ 28789) 

844622 (వస్తువుల ధరలలో 
పెరుగుదలను తరుగుదలను) ఇన్ని 
పాయింట్లు పెరిగిందని కేదా తరిగిందని 
తెలిపే గణాంక వివరం (ndex (of 
prices) 1989 జనవరి ఒకటో 
తేదీనాటికి ఉన్ల వినిమయ ధరల నూచీ 
ఆధారంగా వివిధ (వబుత్తు రంగ నంస్టలలో 
వేతన నవరణ జరిగిందని . (ఆం భూ. 


15 89) 


సూటు వి. 8448 కోర్టులో దాఖలయిన 


వ్యాజ్యం suit ఇక సీటీ నివిల్‌, (క్రిమినల్‌ 
కేసుల్లో దాఖలయ్యే కేనుల వివరాలను సరి 
శీలిస్తే గత జూన్‌ వరకు మొత్తం 52, 
626 నూట్టు సెండిగ్‌లో ఉనాయి. (ఆం ప్ర 
17889) 

suutradhaa- 
ruDyu (దురుద్దేశంతో కూడిన) కార్య 
(కమాన్ని రూపకల్పనచేసి అమలుచేయ 
టంలో ప్రధాన వ్యక్తి protagonist, 
instigator సైనిక తిరుగుబాటు వార్తను 
రేడియో (ప్రసారం చేసింది. బ్రిగేడియర్‌ 
హనన్‌ రేడియోలో ఈ (వకటన చేశారు. ఈ 
తిరుగుబాటు వెనుక న్యూతధారులు ఎవరు 
అనది ఇంకా తెలియరాలేదు. (ఆం.భూ. 17.89) 
suutrapraayam 
కార్యక్రమం అమలుకు ముందు నిధానప 
రంగా ఆమోదించటం in principle 
తెలుగు మీడియంలో హైదరాబాద్‌ నగరంలో 
(పారంభించనున్లు ఈ జర్దలిజం కోర్సులకు 
రాష్ట్ర పభుత్తం నూత ప్రాయంగా అంగీకరిం 
చిందని ఆయన చెప్పొరు. (ఆం.జ్యో. 8 4.88) 


సూత్రబద్ద వ్యతిరేకత వి. suutrabad- 
యా 


dha vyatireekata నియమాను సారం 
విముఖతను ప్రకటించటం principled 
opposition పాక్‌కు తిరిగి (ప్రవేశం కల్పిం 
చటం పై భారల్‌ నూత్రబద్దంగా వ్యతిరేకత 
తెలివీంది. (ప్ర శ 15.1087) 

సూపర్‌ కంప్యూటర్‌ వి. SUU- 
par kampyuuTar (శాస్త్ర సాంకేతిక 
రంగాల్లో) అత్యంత సంక్తిష్టమైన సమాచా 
రాన్ని విశ్తేషించ గలిగిన శక్తి సామర్థ్యాలు 
గల కంప్యూటర్‌ super computer 
శాస్త్ర సాంకేతిక వాతావరణ విభాగాలకు 
రుతువననాల పరిశోధనలో ఉపయోగపడగల 
నూపర్‌ కంప్యూటర్‌ కొనుగోలుకు భారత 
దేశం శుక్రవారంనాడు అమెరికాతో ఒప్పందం 
కుదుర్చుకుంది. (ఆంజ్యో. 1010 87) 

సూపర్‌ న్యూమరరీ విణ. suupar nyu- 
umararir: ఒక కోర్సులో ఉండే సీట్ల 
సంఖ్యకాక, అదనంగా (క్రీడలు, జాతీయ 
సేవా పథకం, యన్‌.సిసి. మొ. రంగా 
లలో) అర్హతలున్న వారికీ కేటాయించే 
సీట్ల సంఖ్యకు సంబంధించిన; అదనపు 
super numerary యోగ్యతను బట్టే 
సీట్లు రానివారికి నూపర్‌ న్యూమరర్‌ నీట్టు 
స్పృష్తీంచి వారికి (ప్రవేశం కల్పించాలని ఆయన 
నూచించారు (ఆంప 18987) 
సూపర్‌వైజర్‌ వ్ర suuparvaijar 
పనులు జరగటాన్ని సమీక్షించే అధి 
కారి supervisor దూరదర్భన్‌ లో ముఖ్య 
మంత్రి చేసే ప్రనంగాలపై ఒక అధికారిని 
“'నూవర్‌బైజర్‌'గా నియమించి కేంద్రం చిన్ల 
చూపు చూస్తోందన్నారు. (ఆంప్ర 21889) 
సెంచరీ వి. 8626478 (క్రికెట్లో) నూరు 
పరుగులు ౯Entury (100 runs) 
విండీస్‌ జట్టులో రిచీరిటర్‌సన్‌ ధాటిగా 


ఆడి సెంచరీ సాధించడం వి శేషం. (ఆంజ్యో 
4.12.87) 


సెంటిమెంట్‌ వి. 5nTIMEenT హేతు 


బదం కాకపోయినా గటి నమ్మకంతో 
రా ఓ 

కూడిన భావం Sentiment మతపర 
మైన సెంటిమెంట్లను ఎన్టికల కోసం వాడు 
కోవడం తీవ అభ్యంతరకర అంశమని శ్రీ 


దర్వారానింగ్‌ అన్నారు. (ఆంభూ 171189) 


సెకండ్‌చేయు క్రి sekanDceeyuy ఒక 


పదవికి ఒకరి పేరు సూచించినప్పుడు 
వేరొకరు అదే వ్యక్తిని బలపరచు, సమ 
ర్దించు to second చంద శేఖర్‌ ఇందుకు 
నమ్ము తించి దేవీలాల్‌ పేరును సెకండ్‌చేయ 
డానికే నంసీద్దత వ్యక్తం చేశారు. (ఆంభూ. 


212 89) 


సెక్యులర్‌ విలువలు వి (బ.వ) sekyular 


uluvalu మత ప్రమేయంలేని రాజ్యాంగ 
విధానం వల్ల ఏర్పడే ప్రాధాన్యతలు 
secular values “భూమి” *కానికల్‌” 
విజయవాడ నుంచి (పారంభిస్తు నందుకు 
సంతోషం  వ్యక్తంచేన్తూ జాతీయ నమై 
కృతకు, సెక్యులర్‌ విలువలకు ఈ రెండు 
వత్రికలు ఎంతో తోద్దుడ్డాయని రాబీవ్‌ గాంధీ 


(శం నించారు. (ఆం.భూ. 16 89) 


సెక్యులరిజం వ. seEkyularjam మతా 


తీతమైన లేదా మత (ప్రసక్తి లేని లౌకిక 
వ్యవస్థ secularism దేశంలో సెక్కుల 
రిజాన్లి, మైనారిటీస్‌ అన పదాన్గి అలీన 
విధానాన్చి తీ సే స్తే భారతదేశం రేపటి నుంచి 
బాగుపడుతుంది. ఆయన అన్నారు. (ఆం.ప. 


17 687) 


ఎగలుకక్కు క్ర segalukakky సంక్షోభా 


లతో సామాజిక స్థితి వేడెక్కు, భగ్గు 
మను t0 SiNnMmer, boil (వదర్భనలు, 
సమ్మెల పరంపరతో ఇప్పటికే సెగలుకక్కు 
తున్భ బాంగ్లాదేశ్‌ భవితవ్వానికి హింసాధోరణే 
అవధులు దాటడం క్రేమంకాదు. (ఈ 20.2,88) 


సెట్‌ వి. ౩6౬7 (టెన్నిస్‌ ఆటలో) ఆరు లేక 
(అవసరాన్ని బట్టి) అంతకన్నా ఎక్కువ 
గేములతో కూడిన యూనిట్‌ 561% ఒక్క 
రెండో సెట్లో తప్ప మిగతా సెటలన్చిటీలో 
అధిక్యత చూవీంచాడు. (ఆంప్ర 4789) 


సెన్సార్‌ చేయు (క్రి... sensaarceeyu 
(సినిమా, పుస్తకం, నివేదిక, వార్త మొ. 
వాటిలో) అభ్యంతరమని పించిన అంశా 
లను తొలగించు; తగ్గించు to censor 
ఈ రెండు పేబీల రిపోర్టులో “వెల్లడైన 
విషయాలు అంశం దగ్గిర కొంతమేరకు 
లేర కాగితం ఉందని, అంఖఠు అవు 
టీకే స్వీడిష్‌ ప్రభుత్యం నాలుగింట మూడు 
వంతుల నమాచారాన్చి సెన్ఫాల్‌చేసిందని 
అర్ధం అవుతోందని ఆయన అన్నారు. (4. 


47.87) 


సెన్సార్‌ షీప్‌ వి ౨670324752 వార్త 
లలో ప్రభుత్వానికి అభ్యంతరకరం, ఆక్షేప 
ణీయం అనిపించిన అంశాలను తొలగిం 
చటం Censorship శ్రీలంక (పభుత్యం 
షతికల పై సెన్ఫార్‌షిపిను బుధవారంనాడు 
విధించింది. (ఆం.భూ 6789) 


సెమిఅర్బన్‌ ప్రాంతం వి. semiarban 
praantam సౌకర్యాలలో, నాగరికతలో 
చాలావరకు పట్టణ వాతావరణం కలిగిన 
ప్రదేశం semi-urban area దేశంలోని 
పట్టలా, సెమిఅర్థ్రన్‌ (బొంతాల సమ్మగ అభి 
వృద్దికి పంచాయతీరాజ్‌ బిల్లు తరహాలో ఓ 
బిల్లును (వివేశ పెట్టాలని (పభుత్వం (పతివా 
దించిందని రాజీవ్‌ చెప్పారు. (ఈ. 19589) 

“సెమినార్‌ వి. 5671124227 ఒక అంశంపై 
నిపుణులందరు కలసి విభిన్న కోలా 
లలో చర్చించటానికి ఏర్పాటైన సమా 
వేశం;చర్చాగో ప్పి seminar ఆంధ (పదే 
శ్‌లో ఎగుమతి అవకాశాలు” అనే అంశం 


మీద ఏర్పాటయిన సెమినార్‌ను ఆయన 
నేడు ఇక్కడ (వారంభించారు, (ఆం.భూ. 


6687) 


సెమీ ఫైనల్‌ గ వి sen fainals ఆఖరి 


ఆటలో ఆడే ముఖ్యమైన -బ్లను ఎంపిక 
చేసేందుకు ముందు ఆడే - క చివరిది 
semi finals ఇంటల నర్స్‌ సెస్‌ క్రికెట్‌ 
ఛాంవీయన్‌ షిప్‌ పోటీల సెమి ఫైనల్స్‌లో 
గురువారంనాడు ఆట ముగి ** సమయానికి 
ఎయిర్‌ ఫోర్స్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 


చితి పరుగులు చేసింది. (ఈ 56.87) 


సెర్సి వారంట్‌ వి. ౩౯౬ vaaranT నేర 


పరిశోధనలో భాగంగా సంబంధిత (ప్రదే 
శాన్ని సోదా చెయ్యటానికి అనుమతిస్తూ 
న్యాయమూర్తి జారీచేసే పత్రం 56జూం1 
warrant . . . అయితే కర్టూలు పోలీ 
నులు మాతం భాషాను ఎక్కడ దాచిందీ 
చెప్పలేదని కోర్డు నుంచి సెర్టి వారెంట్‌ 
తీనుకొని వెళ్ళగా కర్టూల్‌ నీ. వి, బెస్‌ 
లో భాషా కన్సించాడని ఆయన చెప్పారు. 


(ఆం.భూ 26.489) 


'సెలవిచ్చు క్రి. selaviccu అభిపాయం 


(ప్రకటించు (వ్యంగ్యం) to say 
(sarcastic) శ్రీలంకలో తన [వభుత్వాన్ని 
పడగొట్లడానికి భారత విదేశ గూఢచార సంస్థ 
రా” (ఆర్‌ ఎ. డబ్బు) కుట పన్ఫుతున్ల 
దళ అధ్యక్షుడు ఆర్‌. (పేమదాన తౌజాగా 


సెలవిస్తు నారు. (ఈ. 228 89) 


సెలక్ట్‌ కమిటీ వి. 356262 ౧27౭22 


చట్టసభలలో ఏదైనా ఒక బిల్లును కూలంక 
షంగా పరిశీలించాలనుకున్నప్పుడు నిపుణు 
ఇతి rr { 

లైన వివిధ పక్షాల సభ్యులతో ఏర్పాటయ్యే 
సంఘం select committee స్థానిక 
నంస్తల ఎన్ఫికల, సంస్కరణల బిలును సెలెక్‌ 

లా గా లు 
కమిటీ పరిశీలనకు సంపాలని శాననసభొ నిర 


యుంచంది. (ఈ. 17.1287) 

సెలెక్టర్‌ వి. 6614067 క్రీడలలో ఆటగా 
జను ఎంపిక చేసే అధికారి selector 
సెల్లెక్టద్ధపై వస్తున్న విమర్శలు సమంజసమై 
నవేనా? (ఈ. 186.87) 

సెషన్స్‌ కేసు వి. 365620 keesu జిల్లా 
స్తాయి కోర్టుల్లో నమోదయ్యే ఫిర్యాదు 
sessions case ఇక సెషన్స్‌ కేసులు, 
స్పెషల్‌. కేనులు. 5784 పెండింగ్‌లో 
ఉన్నాయి. (ఆం (ప్ర 17489) 

సేకరణ వి. 366667౬176 అనేక (ప్రాంతాల 
నుంచి లభ్యమయ్యే ధాన్యం, బియ్యం, 
తునికాకు మొ. వాటిని సమీకరించటం 
లేదా పోగు చేయటం procurement 
రాష్ట్రంలో ధాన్యం "సేకరణ (ప్రజా సంవీణీ 
విధానం గురించి ఆహార నలహా నంఘంలోని 
పలువురు నభ్యులు అడిగిన (పళ్లులకు | re 
(ఆంప 27 4 88) 

సేకరణ థర వి $eEkaraNa dhara 
సరుకులను లేదా వస్తువులను ఉత్పత్తిదా 
రులనుంచి సేకరించేటప్పుడు ప్రభుత్వం 
చెల్లించే ధర procurement price 
జిల్లా అధికార యంతాంగం విజ్ఞప్తి ప్రై తుని 
కొకు సేకరణ ధర కట్ట ఒక్కింటికి 28 “పైసల 
నుండి ౩౦ పైసలకు (పభుత్వం పెంచినట్టు 
ఆ ౨ ౨ (ఆం.భూ. 27489) 

సేకరించు వి. ౩౬౭124౫26౪ కావలసిన 
సామ్గగిని, వివరాలను పోగుచేయు 10 
collect, elicit మృతుల వివరాలు పోలీ 
నులు సేకరిస్తున్నారు. (ఈ. 25.5 89) 

శేవచేయు (కీ. seevaceeyu సంస్థలకోసం 
నిజాయితీ, అంకిత భావాలతో పనిచేయు 
to serve మనసావాచా నేను పార్తీకి, పార్టీ 
నాయకత్వానికి. ఏ అరమరికలు లేకుండా 


సైనిక చర్య షః 


చేయగ రలిగినంత సేవచేశాననే నంగతి తనకు 
తెలియని విషయంకాదు. (ఆం.జ్యో 18 11.87) 


సైద్దాంతిక చైతన్యం వ్‌ said- 


dhantika caitanyam సిద్ధాంతపరంగా 
స్పష్టమైన అవగాహనతో కూడిన 
ఆలోచనా ధోరణి Ideological 
consciousness దేశంలోని కాడ్డి కో 
ద్భమ నాయకత్తుంలో తొలి దినాల నాటి 
దీక్ర, సేవా తత్పరత రాజకీయ మైదాం 
యె దు GD 

తిక చైతన్యం తిరిగి శేలకొనగలనని ఆశిద్దాం. 


(ఆం ప్ర. 1589) 


సైనిక కుట వి sainika kuTra బల 


ప్రయోగంతో అధికారాన్ని కైవసం చేసు 
కొనేందుకు చేసే మిలిటరీ కుతంతం; 
సైనిక తిరుగబాటు mlitary coup 
ఫిజీలో రాజకీయ, రాజ్యాంగ నంకోఖాన్చి 
QL 
నృష్షించిన సైనిక కుటు అనంతరం గవ 
ర్హుల్‌ ఫిజీ సాయుధ దళాల నమావేశంలో 
(పనంగించటం ఇదే (ప్రథమం. (ఆం.ప్ర 8.6.87) 


sainika 627/4 
కల్లోల పరి స్థితిని అదుపులోకి తీసుకు 
రావటానికి నాయుధ దళాలను ప్రయోగిం 
చటం military action వడమదచ్చి 
(పాంతంలో సైనిక చర్య కూడా వూర్తయిం 
దని పేర్కొంటూ, నమన్య వరిష్కారంకోనం 
చర్చలు జరపడానికి శ్రీలంక (ప్రభుత్యం ఎదు 
రుచూసన్తోందని చెప్పారు. (ఈ. 5687) 


సైనిక తిరుగుబాట్మ స్స్‌ sainika 


trugubaaTu చ, సైనిక కుత్రు. 
జనరల్‌ రొడిగ్వెజ్‌ నేడు (పేను రోడిమార్డో 
రేడియోలో (పనంగిన్తూ తాను సైనిక తెరు 
గుబాటు జరిపినట్టు (ప్రకటించారు. (ఆం.ప్ర 


41289) 


సైలెంట్‌ వవ్‌. ఇ sailenT ₹667 
ఎన్నికల సందర్భాలలో పెకి పొక్కని అభి 
(పాయ తరంగం 511621 wave (వన్తుతం 
రాష్ట్రంలో తెలుగుదేశం (ప్రభంజనం కనివీం 
చడం లేదేమిటని ఒక విలేకరి అడగ్గా తెలుగు 
దేశం సట్ల (వజల్లో “సైలెంట్‌ వేవ్‌” ఉందని 
రామారావు వ్యాఖ్యానించారు. (ఈ. 31.10 89) 


సాంతం చేసుకొను §. sontam 
ceesukonu తనది చేసుకొను, గెలుచు 
కొను t0 ఇమ bag అట్లాంటా నివాసి 
అయిన ఆ 26 ఏళ్ళ బాక్సర్‌ మరెవరో 
కాదు. (కూయిజర్‌ వెయిట్‌ బాక్సింగ్‌లో 
(ప్రపంచ టైటిల్‌ని తన సాంతం చేనుకున్హు 
ఇవాండల్‌ హోలీ ఫీల్డ్‌ 

సామ్ము చేసుకొను క్రి 
ceesukonu పరిస్థితిని స్వప్రయోజనాలకు 
అనుగుణంగా మార్చుకొను tO 6251 
మేవాత్‌కి నిజమైన నాయకుడిగా సామాన్వ 
(వజల్లో గుర్తింపు ఉన్ల శ్రీ తయ్యాబ్‌ ము సేన్‌ 
పలుకుబడిని శ్రీ భజన్‌లాల్‌ సొమ్ము చేను 
కోవాలనుకుంటున్నారు. (ఆం ప్ర. 18.1189) 


somm 


సోకు (క్రీ. 360044 అనేకమందికి జబ్బులు 
వచ్చు (disease) to spread బురా 
బొల, జొన్దుగిరి (గ్రామాల్లో ఫ్లోరైడు ఎక్కు పై 
(వన్తుతం పలురకాల వ్యాధులు సోకే (పమా 
దమున్దదని i అన్నారు, (వి 


2410 87) 


సోదాచేయు క్రి, soodaaceeyu ఇళ్ళనూ, 
కార్యాలయాలనూ పోలీసులు లేదా అధికా 
రులు నేర వివరాల ఆచూకీ కోసం తనిఖీ 
చేయు; వెదుకు (0౦1106) to search 
thoroughly సంపూర్ణంగా సాధారణ 
పరిస్తితుల పునరుద్దరణకుగాను ఆయుధాలు, 
ఇతర మందుగుండు నొమ్యగిని నస్యాధీనపరచు 
కునేందుకు నగరంలోని కొన్టి (పొంతాలలో 


సోదాలు చేయాలని అదికారులు నిర్ణయిం 


చారు. (వ. 206.87) 


సోషలిస్టు ఫోరమ్‌ వి. ౩0052021 
fooram కాం్యగెస్‌పార్టీలో (గతంలో) 
(పగతికీలభావాల ఆలో చనాధోరణిగలవారి 
బృందం 50012119 forum శ్రీమతి 
గాంధీ వెలుగులోకి వచ్చాక న్మెహూ ఫోర 
మ్‌ను ఏర్పాటుచేసీ సోషలిస్టు ఫోరమ్‌ను 
తెరమరుగు చేసేశారు. (ఆంభూ 23787) 

సౌలభ్యం వ్‌ saulabhyam అను 
కూలం లేదా సౌకర్యంగా ఉండటం 
convenience కెనడాలో వెస్టిండీస్‌ క్రీకె 
టర్లు ఇంతకు ముందే మ్యాచ్‌లు ఆడడానికి 

నొలభ్బంకోసం ' 
టోర్హ మెంట్‌, ను రెండు రోజులు ముందుకు 
జరిపినట్టు జగ్‌మోహన్‌ తెలిపారు. (ఈ 
29.8 89) 

సౌహార్త పర్యటన వి, 
paryaTana చూ. 


ఒవ్పుకున్లు ందువల్ల వారి 


sauhaarda 
సుహృద్భావ పర్య 
టన సోవియట్‌ యూనియన్‌లో భారతీయ 
ఉత్సవాల (పారంభోత్సవాని వురన్కరించు 
కుని (పధానమం(త శీ రాజీవ్‌ గాందీ 
రెండు రోజుల పర్పటనకోనం గురువారం 
నొడు ఇక్కడి నుండి సోవియట్‌ యూని 
యన్‌ బయలుదేరి వెళతారు. (ఆం ప్ర 
2.7.87) 
సౌహార్త ప్రతినిధి వి. sauhaarda pra- 
tindhi సం ©, పార్టీల సభలకు ఇతర 
ంస్టల, పాల నుండి మైత్రిని తెలి 
పేందుకు _ జరయ్యే వ్యక్తి friendly 
delegate . . . 400 మంది (పతిని 
ధులతో పాటు పలు విదేశాల నుండి కూడా 
సాహార్థ (వతినిధులు మహానభకు వస్తారు. 


ల ల్లో 


(ఈ 12.1087) 


సౌహార్త వాతావరణం వి. 524%622764 


vaataavaraNam దేశాధి నేతలమధ్య 
చర్చల సందర్భంగా స్నేహ పూర్వక 
స్థితి cordial or friendly 
atmosphere శుక్రవారం ఉదయం 
(బ్రిటన్‌ (సధాని మార్గరెట్‌ థాచర్‌తో (ప్రధాని 
ఢీ రాజీవ్‌ గాంధీ జరిపిన నమావేశం నొహార్హ 
వాతావరణంలో జరిగింది. (ఆం. భూ. 15.789) 
స్కోరు వి. ౨4007 (క్రీడల పోటీలలో 
ఆయా జట్టు చేసిన పరుగులు లేదా 
పొందిన పాయింట్లు 56076 వాస్టీండీస్‌ 
మొదట ఇన్లింగ్స్‌ ఖారీ స్కోరును భారత 
జట్టు అధిగమించటమే నేడు చివరి రోజున 
ఆటలో విశేవం. (ఆం ప్ర 118) 

"స్కె డైవింగ్‌ పె. ska 6672772728 గగన 
కలంలో చేసే క్రీడావిన్యాసాలు sky 
diving స్కెడైవింగ్‌ అంకే నుమారు 
1200 అడుగులు ఎత్తునుంచి దూకి విన్వా 
సాలు చేయడం. (ఆం. భూ 10889) 
స్కాాప్‌యార్త్‌ వి. skraap yaarD ఉప 
యోగపడని పాత ఇనుప సామాను నిలువ 
చేసే చోటు 5౦౯2p yard స్క్రాప్‌ 
యాక్షలోని పాత ఇనుమును అయిదుగురు 
నభ్యులున్లు దొంగల మురొ అవహారించుకు 
నోతుండగా శాంతి భదతల దళం ఆ 
మురాపై కొల్టులు జరిపింది. (ఆం ప్ర 
165.89) 

ఫ్రంట్‌ వి. ౩717 స్వప్రయోజనం ఆశించి 
చేసే పని 5+టు1 (స్రధానమంతి శ్రీ రాజీవ్‌ 
గాందీ (గాము నర్చుంచ్‌ లకు లేఖలు (వాయడం 
ఎన్ఫికల స్టంట్‌ తప్పు మరేమీ కాదని నంచా 
యతీరాజ్‌ శాఖ మంతి శీ నీ చంద శేఖర్‌ 
వ్యాఖ్యానించారు. (ఆం (ప. 21989) 


స్టం పింగ్‌ వి. sSTamping (క్రికెట్‌ ఆటలో) 
బ్యాటింగ్‌ చేస్తున్న వ్యక్తీ క్రీజ్‌కి బయట ఉన్న 
ప్పుడు వికెట్‌కీపర్‌ బంతితో వికెట్లను 


కొట్టి అవుట్‌ చేయటం stumping 
“నంవీంగ్‌ ము వఐదేనీ వందలు చొమ్హున బుష్‌ 


సంస్త ఇస్తుంది, (ఆం ప్ర 81087) 


స్టాండింగ్‌ కమిటీ వి, sTaanDing kamt- 


“౩ విధాన నిర్ణయాలను ఉన్నతస్థాయిలో 
ఖరారు చేసే ముందు, వాటిని వివరంగా 
పరిశీలించేందుకు ఏర్పాటయిన సంఘం 
standing committee (పభుత్త ఉత్త 
ర్వూలన్లింటేనీ తొలుత స్టాండింగ్‌ కమిటీలో 
చర్చించి తదనంతరం హౌెదరాబాడ్‌ నగర 
పాలక నంస్ధ నర్వ నభ్య నమావేశం ఆమో 
దించిన తరువాత అమలు జరపాలని మాయల్‌ 
. ఆదేశించారు. (ఆం. భూ, 22,789) 


స్టాంప్‌ డ్యూటీ వి ౨242722 dyuy- 


71 [క్రయవిక్రయాల తనఖాల రిజి"స్టేష 
నీకై చెల్లించవలసిన దస్తావేజు రుసుం 
stamp duty పంట రుణాలను పొంద 
డానికి రైతులు చెల్లిస్తున్న స్థాంవు డ్యూటీని 
రద్దు చేసే విషయమై ఇటీవల హైదరాబాద్‌లో 
(గ్రామీణ బ్యాంకులు నమీక్షా నమా వేశంలో 
చర్చించినట్టు లెలినీంది. (ఈ. 210.87) 


స్టాట్యుటరీ అధికారాలు వి. (బవ 


sTaaTyu Tarn adhikaaraalu చట్టపర 
మైన హక్కులు 51216401)” powers 
వక్స్‌ బోర్డును పునరల్‌వ్యవస్తీకరించేందుకు 
G థ్‌ 

ఒక కమిటీని వేశామని ఆయన చెప్పారు. 
బోర్డుకు స్తొట్యుటర్‌ అధికారాలు ఇచ్చిన తరు 
వాత దోషుల పై చర్చ తీనుకొంటామని శ్రీ 
ఫారూఖ్‌ హామీ ఇచ్చారు. (ఈ 147.87) 


స్టార్‌వార్స్‌ వి. ౨222772274 ఆగ రాజ్యాలు 


అంతరిక్షంలో సాగించే అణ్వాయుధాల 

యుదం,; నక్షత యుదం star wars 
యి Ca య 

ముఖ్లంగా స్టార్‌వార్స్‌” పథకాన్చి ఆవి వేయా 

లన్ఫ షరతుతో నిమిత్తం లేకుండా 19తి]లో 

రీగన్‌ చేసిన (పతిపాదనలకు దగ్గరగా ఉన్హ్ర 


(పతిపొదనలనే గోర్చుచెవ్‌ చేయడం నాటో 
దేశాలకు కొంత ఆశ్చర్వ్భం కూడా కలిగిం 
చింది. (ఆం భూ 206.87) 

స్టీరింగ్‌ కమిటీ వ. ౨ ౧౭77778 సీడ727- 
Tr చూ.సారధ్య సంఘం జనమోర్ఫా) నేత 
ప్లీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివి. నీంగ్‌ ఆధ 
ర్భంలో శనివారం దాదాపు మూడు గంట 
లపాటు స్టీరింగ్‌ కమిటీ నుద్దీర్ర నమావేశం 
జరిగింది. (ఆం. జ్యో 9.10.88) 


స్టెన్‌ గన్‌ వి. sTengan అధిక సంఖ్యలో 

తూటాలు "పేల్పగల సామర్హ్యం ఉన్న మర 
వ 

తుపాకీ 5062822 స్లెన్‌గన్‌లతో జరివీన 

కాల్పుల్లో 14 మంది మరణించారు. (ఉ. 


15.6 87) 


స్టెరాయిడ్స్‌ వి. sTeraayiDs కీడలలో 
శారీరక శక్తికి ఉత్ప్రేరక మైన మందు (చట్ట 
(పకారం నిషిద్దం) steroids స్టెరాయిడ్స్‌ 
వాడినట్టు వెలడెన సందర్భాల్లో అధ్రెట్ల పై 
ళు mel గం గారా 
కనీనం నాలు గేళ్ళ ని షేధాన్ది విధించడం 
సనమంజనమని అతను పేర్కొన్నాడు. (ఈ 
209.89) 
ఎవ ప 
నై వి. ౩266 కింది కోర్టు లేదా (పభుత్వం 
ఇచ్చిన ఉత్తరువులను నిలిపివేస్తూ కోర్టు 
జారీ చేసే ఆజ stay ... ఉరిశిక అమ 
=e యి 
లుపె సుపీం కోర్లు సే ముంటూరు చేనింది. 
రులు ౨ ఈ 
(ఆం. జ్యో. 212 88) 
"స్పడియం వి. sTeeDiyam శ్రీడల పోటీలు 
నిర్వ హించటానికీ, (పేక్షకులు మెట్ల దొంత 
వు రా 
రపై కూర్చొని తిలకించటానికీ, అన్ని సౌక 
ర్యాలతో ఏర్పాటు చేసిన మైదానం; (క్రీడల 
ప్రాంగణం stadium విశాఖ నగరంలో 
ఎంతో కాలంగా ఎదురు చూస్తు నృ స్టేడియం 
నిర్మాణం వచ్చే మార్చినాటీకి పూర్తి చేయ 
డానికి (పయత్నాలు జరుగుతున్దట్లు మేయర్‌ 
i చెప్ఫారు, (ప్రశ 317.87) 


"సెకింగ్‌ ఫోర్సు వి. sTrarking foorsu 


తక్షణమే దాడిచేయటానికి సిద్దంగా ఉండే 
సైనికదళం striking force నగరం 
లోని 254 (పౌంతాలను ఉదిక్తతకు తరగా 
లోనయే (ప్రాంతాలుగా గుర్తించారు. 35 
పోలింగ్‌ అవుట్‌ పోన్టులను వర్పాటు 
చేయడం, 103 స్ట్రైకింగ్‌ ఫోర్చులతో బాటు 
283 మొఖైల్‌ దళాలను ఏర్పాటు చేని 
శాంతి భదతలను కాపాడాలని నిర్ణయించారు. 


(ఆం. భూ. 211189) 


స్తంభించిపోవు §. stambhincipoovu 


ఎక్కడ పని అక్కడ ఆగిపోవు లేదా నిలి 
చిపోవముశల 6౧౦౫6 to a halt, get 
paralysed శనివారం రాత్రి జరిగిన 
హత్యాకాండకు నిరననగా బి.జె, పి. ఇచ్చిన 
వీలుపు మేరకు నగరంలో వర్తక వాణి 
జాలు దాదావు స్తంభించిపోయాయి. (ఆం 


ప్ర 18687) 


స్తంభింపచేయు §. stambhimpaceeyu 


1. ఎక్కడి పనులక్కడ జరగకుండా 
నిలిపివేయు t0 bring to a halt 
రైతుల అప్పులను రద్దు చేయాలని కోరుతూ 
ధర్భా చేసీ నవాకార బ్యాంక్‌ కార్వాలయంలో 
పనులను స్తంభింపచేసీనందుకు నుమారు 
వంద మంది రైతులను కామారెడ్రి పోలీ 
నులు సోమవారం అరెస్టు చేశారు. (ఆం 
భూ 16589) 2. ఆస్తుల పై స్వంతదారుల 
ప్రమేయం లేకుండా చేయు 10 freeze 
the accounts వభుత్తుం చద్దా ఆస్తు 
లను స్తంభింపచేయలేదని కూడా తెలుస్త్తు నృ 
దని ఆయన అన్నారు. (ఆం. ప్ర 19.488) 


ప్రీవిమోచన వి. strnumoocana మహా 


ఛలు పురుషాధిక్యం పైన తమ ప్రగతికి 
అద్దుగానిలిచే కాలం చెల్లిన ఆచారాల 
పైనా పోరాడి విజయం సాధించటం 


జా. అతనునా ~ 


392 


women’s liberation ... తేదీలలో నివాసం ఏర్పరుచుకున్న జనం local 
“స్తీవిమోచన శిక్షణ” కార్యక్రమాలను నిర్హ హీ people కౌకూల్‌లో (వజూ టెలిఫోన్‌ లేక 
న్తారని రంగా రెడ్డి జిల్లా మవొళా మండలుల (సజులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా 
నమాఖ్య కన్వీనర్‌ ... ఒక (ప్రకటనలో రని స్థానిక (ప్రజలు తెలియజేశారు. (ఈ 
తెలిపారు. (ఆం. వ్ర 2787) 6687) 
స్థానం వి. sthaanam 1 స్దానిక రాజకీయాలు వి. (బవ) stha- 
ఒక రంగంలో ఉండే గుర్తింపు; anika raajakuyaaly ఒక (ప్రాంతంలో 
ప్రాధాన్యం 2 place (established అక్కడి సమస్యలు, పరిస్టితులాధారంగా 
. recognition) ఇండియా సైన్యంలో (పజలమధ్య తలెత్తే విభేదాలు, వివాదాలు 
నేపాలీయులకు ఓ విశిష్ట స్థానం ఉందని, ఏ local politics అన్హాకు స్థానిక రాజకీ 
రెండు ఐిరోపొదేశాల మధ్య, ఉదాహరణకు యాలుగాని, క్ముటలుగాని అనలు తెలియదు. 
(ఫ్రాన్స్‌, జడ న్‌ దేశాలలో ఆయా దేశాలలో (ఆభూ. 7.1087) 
ఒకరికొకరు ఇవ్వని స్తానం మనం ఇచ్చామని స్థానిక సంస వి. sthaanika samstha 
ఆయన అన్నారు. (ఆం ప్ర 201189) 2. ప్రాంతీయమైన ప్రజా వ్యవహారాలను నిర్వ 
చట్టసభలలో ఎన్నికలలో ఒక నియోజకవర్గ హించే వ్యవస్థ (పంచాయితీ, మండలం, 
ప్రాతినిధ్యం & 5eat (in election) జిల్లా పరిషత్తు మొ.) local body 
వచ్చేవారం జరిగే ఎన్ఫికల్లో కాంగెస్‌(బ్బ)కి అధికారాన్ని వికేంద్రీకరించి స్థానిక సంస్ట్రలు 
200 లోక్‌సభ స్థానాలు కూడా దక్కకపో ననరులు పెంచుకొనే అవకాశం కల్పించాలని 
వచ్చు. (ఆం. ప్ర 2011.89) రాష్ట్ర (ప్రభుత్వాలను గవర్డుల్‌ ... కోరారు. 
స్థానచలనం వి. sthaanacalanam ఉన్న (ఈ 228.89) 
చోటు నుంచి కదలించటం, పదవి మార్పు, స్థాయి వి. 5124427 సంస్థాపరమైన లేదా 
బదలీ Change of position, వ్యక్తిగతమైన హోదా 5120135, level 
transfer ఐ.ఎ.ఎస్‌లకు స్థానచలనం, (ప్రధాని రాజీవ్‌ గాంధీతో చర్చించగలిగిన 
రాష్ట్రంలోని కొందరు ఉన్నతస్థాయి ఐ-ఎ స్దాయి” వి. వీ. నీంగ్‌కు లేదని భగల్‌ 
ఐఎస్‌. అధికారుల వదవుల్లో (పభుత్వం వ్యాఖ్యానిన్తూ ... (ఆం. ప్ర 21889) 
మార్పులు చేనీంది. (ఆం. ప్ర 10987) నావరం వి. _$thaavaram శత్రువులకు 
స్థానిక పత్రిక ఏ. sthaanika patrika "నిక్కకుండా పకడ్బందిగా ఏర్పాటు 
పరిమిత (ప్రాంతంలో జరిగే విషయాలను చేసుకున్న చోటు military (base) 
(పధానంగా (పచురించే పత్రిక 10021 hideout గెరిల్లా స్థావరం కమాండోల 
Journal స్థానిక వ్యతికలను జాతీయ వ్యతి స్వాధీనం. (ఆం ప్ర 16.687) 


కలను విభజించాలని (ప్రభుత్యం చేస్తున్ల 


సితిగతులు వి. (బవ) sthtigatulu ఒక 
(ప్రయత్తాలను జర్డులిస్తులు భగ్చుం చేశారు. ల 


విషయం గురించిన వివరాలు state of 
affairs ఈ నమావేశంలో దేశంలో ఉరూ 
స్థావికప్రజలు వి. (బవ) $thaanikapra- భాష్‌ న్లీతిగతులు చర్చించి, రానున్దు ఎని కల్లో 

fa ' ఒక |పాంతంలో జీవిస్తూ సిర కొం/గెస్‌ పారీకి పూర్తి మదతు /వకటినూ 


(ఆం. ప్ర 4 7.89) 


తీర్మానం ఆమోదించి శ్రీ రాజీవ్‌ గాంధీకి 
ఇవ్యనున్న ట్లు శీ చెన్నా రెడ్డి చెప్పారు. (ఈ 
178 89) 
స్టరపడు (క్రి. sthrapaDu ఒక ప్రాంతంలో 
బతుకు తెరువుకై శాశ్వతంగా నివసించు; 
ఒకే చోట నిలదొక్కుకొను t0 561116 
down (as a resident) ... ఇప్పుడీ 
వూడే నూతన సేద్యపు నీటి సదుపాయాలు 
పొందబోతున్హు (పాంతాలలో ప్రరవడి అక్కడే 
అంతిమ శ్యాన వీల్బుకుంటూ ఉనట్టు కనివీ 
న్తున్హుది. (ఆం ప్ర 271187) 

స్థిరీకరణ వన. 4 sthirnkara Na 
nidhi మార్కెట్లో ఉత్పత్తుల ధరలు 
విపరీతంగా పడిపోకుండా చూసేందుకు 
ఏర్పాటయ్యే భారీ సొమ్ము (price) 
stabilization fund పొగాకు ధరలు 
విపరీతంగా సడిపోకుండా నిరోధించడాని క 
దాదాపు డూ. 40 కోట్లతో “స్టీరీకరణ 
నీడ ఏర్పాటు చేయాలని చర్చ నందర్భంగా 
కాంగెస్‌ నభ్యుడు ... సూచించారు. (ఆం 


ప్ర 26489) 


స్థూల జాతీయోత్పత్తి పః sthuula 
jaatriyootpatti దేశంలో అన్నిరంగా 
ల్లోనూ కలిపి జరిగిన ఉత్సాదన [055 
national product స్థూల జాతీయో 
త్పూత్తికి పౌల్లీ తగినంతగా దోహదవడగలదని 
ఆయన అన్నారు. (ఆం (ప్ర. 20989) 

స్నాతకోత్సవ ఉపన్యాసం వి. snaata- 
kootsava upanyaasam విశ్వ విద్యాల 
యాలలో పట్ట ప్రదానోత్సవ సందర్భంగా 
జరిగే సమావేశంలో ముఖ్య అతిధి చ్చే 
(ప్రసంగం convocation address ... 
శనివారం ఇక్కడి పద్మా వతీ మవొళా యూని 
వర్సిటీలో జరిగిన మూడో స్నాతకోత్సవంలో 
స్పాతకోత్సవ ఉపన్యాసం ఇస్తూ అన్నారు. 


(ఈ 14889) 


స్నాతకోత్సవం వి snaatakootsavam 


పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చ్చే విశ్వ 
ళు యు ॥ 
విద్యాలయ కార్యక్రమం convocation 
ఈ స్నాతకోత్సవం నందర్భంగా 352 మంది 
అభ్యర్థులకు ఎం. ఫీల్‌. తదితర డిగ్రీలను 
(పదానం చేస్తారు. (ఆం. ప్ర. 22987) 


"స్నేహ పోరాటం వి. ౩౫664 pooraa- 


Tam మిత పక్షాల మధ్య సర్దుబాటు కుద 
రని స్థానాలలో జరిగే పోటీ friendly 
contest తెలుగుదేశం పార్థీ మిత వృక్షాల 
సాయం లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ అధికా 
రంలోకి రాలేదని ఇక ఎన్ఫికల్లో జరిగేది 
కేవలం స్టేహ పోరాటంలాంటిదే అని శీ 
చంద్రబాబు నాయుడు న్నష్టం చేశారు. (ఆం, 


భూ 29889) 


స్నేహ యాత్ర వి sneeha yaatra & 


భయ దేశాల మధ్య శాంతి సుహృద్భావాల 
పెంపుకు సాంస్కృతిక మైత్రీ సంబంధాల 
అభివృద్ధికీ కృషి జరిసే (ప్రతినిధుల పర్య 
టన; సౌహార్ణ పర్యటన fnMendship 
tour ఏడాదిపాటు జరుగనున భారత 
ఉత్సవాలు (సారంభోత్సవ వేడుకలలో వాల్ల 
నుటకుగాను జూన్‌ 27 నుండి జూలై 10 
వరకు ఇన్కస్‌ ఫీలింసా సైటీ ఇన్ఫీసో ఆధ 
ర్యాన 20 మంది సభ్యులతో కూడిన స్ట్రేవా 
యాత్రా బృందం సోవియటొలో పర్యటిం 
చనున్నదని సొసైటీ (ప్రధాన కార్యదర్శి .. 
తెలివొరు. (వ. 266 87) 


స్నేహ సేతువు ఏవ. ౩neeEha 8660404 


(దేశాల మధ్య) బలమైన మైతీబంధం 
friendly ties సోదర సోషలిస్టు 
దేశాల రెంటి మధ్య సైద్దాంతిక, రాజకీయ, 
తదితర కొరణాలవల్ల ... కూలిపోయిన స్త్రేహ 
సేతువును వునర్శిర్మించడానికి 1982 లో 
ముఖ్యమైన చర్చలు మొదలయ్యాయి... (ఈ 


15 5 89) 


స్పందించు (క్రి 8047242264 సమస్యల పరి 
ష్కారానికి వెంటనే సిద్దమై ముందుకు 
మండలాధ్యక్టులు 
పార్‌ అధిష్టాన వర్గాన్చి హెచ్చరించిన విషయం 
తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ అధి 
ష్టాన నర్గం స్పందించి జిల్లాలో పరిస్తితిని 
నమీక్షించడానికీ ౨. (ఆం ప్ర 4789) 


వచ్చు to react 


సృషంచేయు (క్రి spaSTamceeyu అను 
మానాలకు తావు లేకుండా విశదమయ్యే 
విధంగా చెప్పు న్‌ నిక్కచ్చిగా చెప్పు 
to clarify, make clear శ్రీలంకతో 
కయ్యానికి దిగడం భారత్‌ అభిమతం కాదని 
ఆయన న్నష్షంచేశారు. (ఆం జ్యో 5687) 
స్పష్టీకరణ వి. spaSTrkaraNa అనుమా 
నాలు రాకుండా ఒక విషయాన్ని విడమర్శ్భి 
చెప్పే వివరణ Clarification రాష్ట్ర 
శానననభ విధించిన ౩0 రోజుల జైలు శిక్ష 
తీర్చును తు. చ తప్పక అమలు జరివీ తీరా 
లని స్పీకర్‌ ఇచ్చిన రూలింగ్‌ను ఆ లెబి స్టేటడ్డు 
(పస్తావిన్తూ 304 వ నిబంధన కింద నోటీసు 
ఇస్తే దానిపై (వకటనగాని, న్పృష్షీకరణగాని 
చేయాల్సింది (ప్రభుత్వమని అన్నారు. (ఆం ప్ర. 
18.9.89) 

స్పాన్సర్‌ చేయు §. spaansarceeyy 
వ్యాపార దృక్సథంతో ప్రకటన రుసుం 
చెల్రించి ప్రచారంకోసం తమ పేర కార్య 
(క్రమాలను ప్రసారం చేయించు 10 
sponsor ఈ పోటీలకు రాహుల్‌ రస్తోగిని 
చార్మి నార్‌ ఛాలెంజ్‌ బ్యానర్‌పై వి.ఎస్‌టీ 
సంస స్పాన్సర్‌చేస్తోంది. (ఈ 29.89) 

స్పిన్‌ వి 362172 క్రికెట్లో బంతి గిరున 
తిరుగుతూ లక్ష్యంవైపు పోయేటట్టు విస 
రటం 92012 (asi in cricket) స్పిన్‌కు 
అనుకూలించిన “వీబ్‌ "ప్రై ఖాదిర్‌ విజృంభించ 
డంతో ఇంగ్లండు వ కట్లు వరుసగా పడ్డాయి. 
(ఆం జ్యో 261187) 


స్పీకర్‌ వి. ౨24467 శాసనసభ, లోక్‌సభ 


సమావేశ కార్యక్రమాలను నిర్వ హించే సభా 
ధ్యక్షుడు; సభాపతి speaker (తెపురలో 
లి మంది మృతి పై (సతివక్షాలు వాయిదా 
తీర్మా నాన్చి సీ కల్‌ (లోనీ పుచ్చుడంతో (పతి 
వక్షనభ్యులు త్మీవగలభా నృష్షించారు. (ఆం 


భూ 1989) 


స్స ఎ్రశించు (కీ. spRsincu భిన్న రంగాలతో 


ప్రమేయం కలిగి ఉండు 10 touch 
upon, get involved అప్పుటి నుంచి 
తెలుగు సావొతీలోకంలో ఆయన న్మ్రశించని 
తనదైన ముద అంటూ వేనుకొనని శాఖ 
అంటూ లేదు. (ఆం జ్యో. 2210 87) 


స్పెక్యులేషన్‌ వి. spekyuleeSan రాజకీ 


యాలలో, ఎన్నికలలో వ్యాపార రంగంలో 
రాబోయే పరిణామాలపై చేసే ఊహాగా 
నాలు speculation వాణిజ్య బ్యాంకుల 
పాత్ర సకాలంలో వర్కింగ్‌ కావీటల్‌”కు 
బుణాలు ఇవ్వడమే గాని స్టాక్‌ మార్కెట్‌లో 
“స్పెక్యులేషన్‌ సాగించడంగాదని రిజర్వు 
బ్యాంకు గవర్దుర్‌ (శ్రీ మల్హోతా ... చెప్పారు. 


(ఆం. ప 66.87) 


స్పెషల్‌ రీవ్‌ పిటీషన్‌ వి. speSal 217 


722227 కింది కోర్టు తీర్పు పై నింది 
తులు ప్రత్యేక అనుమతితో = పై కోర్టులో 
దాఖలు చేసుకునే అప్పీలు eas 
leave petition ఆంధప్రదేశ్‌ హైకోర్టు 
ఇచ్చిన ఆ తీర్పును నవాలు చేస్తూ నువీంకో 
ర్హులో స్పెషల్‌ లీవ్‌ వీటేషన్‌ను యువజన 
కాంగెస్‌(ఐ) కార్యకర్తలు దాఖలు చేశారు. 


(ఆం. భూ. 26 4.89) 


స్ప్రింట్‌ వి. 37/27 వంద మీటర్లవంటి 


తక్కువ దూరాలు అతివేగంగా పరిగెత్తే 
పందెం 92101 పురుషుల 100 మీటర్హ 
స్రంట్‌లో కార్డ్‌ లూయీస్‌ (అమెరిక్రా 


పరాజయం పొందాడు. (అం. ప్ర 21989) 


స్ఫూర్తి వి. sphuurt ఆవేశంతో కూడిన 
పట్టుదల; పోరాటపటిమ 5p1rit ఇరాన్‌ 
యుద్రస్ఫూర్తి అమెరికాను దిగ్భ్రాంతి సర 
చింది. (ఆం.భూ 20.4.88) 

స్మగుల్త్‌ వస్తువులు వి. (బవ) 37౫44205 
vastuvulu విదేశాల నుంచి దిగుమతి 
సుంకం తదితర పన్నులు చెల్లించకుండా 

అమ్ము 

తున్న వస్తువులు 50188164 goods 


రహస్యంగా రవాణా చేసుకొని 


ఒక వెపు న్మగ్రర్లు నల్ల బజారులో విచ్చల 
విడిగా అక్రమ వ్యాపారం చేస్తుంటే మరో 
వైపు క్షస్తమ్భ్‌ నోటిపఫైజ్‌ షావుల మునుగులో 
న్మగుల్ల్‌ వస్తువులు అమ్ముతున్నారు. (ఈ 
అను 28.7 89) 

స్మగ్లర్‌ వి. 87228/67 సుంకాలు చెల్లిం 
చకుండా దొంగతనంగా విదేశీవస్తువులు 
అమ్మి రహస్య వ్యాపారం చేసే వ్యక్తి 
smuggler కాల్పులు జరగటానికి కొద్ది 
కాలం ముందు మన (ప్రాంతంలో (సవేశించిన 
పొకిన్తానీ న్మగర్హు నలుగురిని బిఎస్‌.ఎఫ్‌ 
జవానులు సననాలు చేశారని & సందర్భంగా 
జరిగిన కాల్పుల్లో ఇద్దరు న్మగ్రర్లు మరణించగా 


« (ఆం ష 7.7.87) 


న్మూరక నిధి ఏ. 87౫4627602 nidhi గతిం 
చిన ప్రముఖుల పేర సత్కార్యాల నిమిత్తం 
సేకరించిన (ద్రవ్యం memorial fund 
ఇటీవల మరణీంచిన (ప్రముఖ శాస్త్ర వేత్త 
(పా ఫెనల్‌ నూరి భగవంతం పేరిట ఒక 
స్మారక నిధిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర 
విజ్ఞాన శాస్త్ర, అకాడమీ నిశ్రయించింది. (ఆం 
ప్ర 21.2.89) 

స్మారక స్థూపం వి. smaaraka sthyu- 

సేవలో జీవితం ముగించిన 

వారి జ్ఞాపకార్ధం స్థంభాకారంలో నిర్మించే 


pam (పజా 


395 


స్మ లె చిహ్నం వి. 


స్వగృహ 


చిహ్నం memorial కొల్లాపూర్‌ మండలా 
ధ్యక్టుడిని విడి వీంచుకోడానికి ఇచ్చిన మాట 
(పకారం జిల్లాలో నక్ష్మలెట్ల మృతవీరుల స్మారక 
న్థూపాలను (వజుల సహకారంతో తెలుగుదేశం 


కార్యకర్తలు వునర్జిర్జించడం ... (ఆం ట్ర 
29 8.89) 
స్మారకోపన్యాసం వి. s3maarakoopa- 


nyaasam (ప్రముఖుల స్మ అచ్యోర్హం వారి 
వర్ధంతి సందర్భంలో ఏర్పాటు చేసే వార్షిక 
పర memorial lecture టం 
CE 

రయ్య విజ్ఞాన కేందం, భారత సామాజిక 
శాస్త్రాల అధ్యయన న్‌ంన్ద ఆధ్వర్భంలో ఈ నెల 
19 న తేదీన స్మారకోవన్యాసాలు ఏర్పాటు 
చేయాలని న్నిరయించారు, (ఆం (ప్ర. 185 89) 


8778242 cihnam 

చనిపోయిన వారి జాపకారం నిర్మించిన 
ఇ థి 

కట్టడం memorial ఇందిరా గాంధీ 

నతి చివ్హాంగా శక్షీస్టలలో నాలకొల్పిన 

అతి పెద్ద (గానైట్‌ స్లాబ్‌ వద్దకు ... రాజీవ్‌ 

గాంధీ, ఆయన భొర్బ్భ, పీల్హలు చేరుకొన్నారు. 


(ఆం ప్ర 111 88) 


స్లాబ్‌ పద్దతి వి. slaab paddhati అసలు 


"లెక్కలతో ప్రమేయం లేకుండా తరగ 
తుల వారిగా సినిమాహాళ్ళు, కరెంటు 
మోటార్లు మొ. వాటికి నిర్గీత కాలా 
నికి ఇంత మొత్తమని పన్ను చెల్లించే 
విధానం 5120 system స్లాబ్‌ పద్దతి 
రాష్ట్రమంతటా విస్తరించడంవల్లనే నీనిమాల్లో 
ఈ దుష్ట సంవదాయం వచ్చిందని కొందరు 
వొదిస్తు న్నారు. (ఆం. భూ. 66.87) 
ప్రవేశం వి, 

7727646 am (రాజకీయాలలో) ఒక పార్టీ 


svagRha 


నుంచి మరో పార్టికి ఫిరాయించి, 
తిరిగి కొంతకాలానికి మాతృసంస్థలో 


నికి రావటం home coming (as 


in politics) ఈ నేపథ్యంలో డాక్టర్‌ 
ముర్రిచెన్నా రెడ్డి 'స్వగ్భహప్రవేశం' ముఠాకీ 
చులాటలతో ఉన్న _కాం(గెస్‌పై (ప్రభావం 
చూవీంచవచు). (ఉ. 4.10.88) 

స్వచ్చందం బ్ర svacchandam ఇత 
రుల ఒత్తిడి, (ప్రేరణ లేకుండా తీసు 
కునే స్వయం నిర్భయంలోని ఇష్ట పూర్వ 
కత voluntary, volition సభ్యుడు 
స్వచ్చందంగా రాబీనామా చేయలేదనే భావం 
కలిగినప్పుడు మాత్రమే స్పీకర్‌ ఆ రాజీ 
నామాను ఆమోదించకుండా ఉండవచ్చని 
ఆయన అన్నారు. (ఆం ప్ర 25789) 

స్వచ్చంద పదవీవిరమణ పథకం 
వి. svacchanda padaviimramaNa 
pathakam ఉద్యోగి తనకు తానుగా పదవి 
నుండి విరమించే పద్దతి voluntary 
retirement scheme వివిధ (పభుత్త 
భంగ పరిశ్రమలలో అధిక సీబ్బంది నమన్వు పరి 
ష్కారానికి న్వచ్చంద పదవీవిరమణ పథకం 
(పవేశ పెళ్తు ప్రతిపాదన కూడా ప్రస్తావించి 
= (ఆం. భూ 6687) 

స్వచ్చంద ప్రవాసం వి. 3vacchanda 
pravaasam తను అంతకుముందున్న 
రంగాన్ని ఇష్ట పూర్వకంగా వదిలి పెట్ట 
దూరంగా వెళ్లటం self exile నాలు 
గేళ్ళ (కీతం ఇజూయేల్‌ (ప్రధానమంతి పదవి 
నుంచి తప్పుకొన్నారు మెనాషెమ్‌ బెగిన్‌. 
అప్పటి నుంచి ఆయన 'సచ్చంద (వవాసం” 
లోనే కాలం గడుపుతున్నారు. (ఈ 1112.87) 

స్వచ్చత ట్ర svacchata ఒక వ్యక్తి 
తన జీవితంలో పాటిస్తూవచ్చిన నిష్కళం 
కత్వం; మచ్చలేనితనం ntegrity (01 
character) తన వ్యక్తిగత న్వచ్చతను 
శంకీస్తూ ఓ వ్యతికలో వచ్చిన ఆరోపణలకు 
సంబంధించి అన్జి వొస్తవాలను వివరించ 


డానికి (ప్రతిషక్త్షనాయకుల్లి కలునుకోడానికీ 
తాను నీద్దమేనని స (వకటించారు, (ఈ 


9.589) 


స్వతంత్ర [ప్రతిపత్తి వి. svatantra 
| 


pratipatt, విధి నిర్వహణలో రాజ్యాం 
గపరంగా సర్వాధికారాలుగల వ్యవస్థ 
autonomous status అధికార 
(ప్రచార యంత్రాంగమైన దూరదర్శన్‌, ఆల్‌ 
ఇండియా రేడియోలకు న్యాయం (ప్రతినత్తిని 
కల్పించాలనేది చాల “చౌకబారు ఎత్తుగడ అని. 
మాజ్లీ మంతి శ్రీ అజిత్‌ కుమార్‌ పంబూ 
అభిప్రాయపడ్డారు, (ఆం, ప్ర, 81289) 


స్వదేశీ పరిజ్ఞానం 9, 3౮466664 67౮ 


naanam దేశీయమైన ప్రజ్ఞా పాటవాలు, 
సాంకేతిక నైపుణ్యం indigenous 
know-how తేలిక రకం యుద్ద వినూ 
నాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయ 
బోతున్నాం అని ఆయన చెప్పారు. (ఈ. 


14789) 


స్వపరిపాలన న. ౨0002600 paalana 


తమ వ్యవహారాలు తామే నిర్వహించు 
కునే స్వేచ్చగల వ్యవహార సరళి 961 
government మున్సిపల్‌ ఉద్యోగులు 
(పారిన్గలైజేషన్‌ వ స్వపరిపాలనకు విఘాతం 
కలుగుతుందన్నారు, (ఈ. 1.5.89) 


స్వయం ఉపాధి వి, 3042072 upaadhz 


(ప్రభుత్వ ఆర్థిక సాయంతో) ఇతరులపై 
ఆధారపడకుండా సొంతంగా ఏదో ఒక 
వృత్తిని చేపట్టి బతుకు తెరువు ఏర్పర 
చుకోవటం 861% employment ఈ 
రకంగా మవాళలమక్షు నయం ఉపాధి కల్పిం 
చుకోవడమే కాకుండా ఇతర మవొళలకు 
నరైన దృక్పధం కల్పించడానికి ... (4 
14488) 


స్వయం ఉపాధికల్పన పథకం వి. 


svayam upaadhikalpana pathakam 


ఇతరుల పై ఆధారపడకుండా నిరుద్యోగులు 
ఏదో ఒక వృత్తిని చేపట్టి బతుకు తెరువు 
కల్పించుకోవటానికి ప్రభుత్వం ప్రవేశపె 
ట్టిన స్కీము self employment 
scheme స్వయం ఉపాధికల్పన పథకం 
(క్రింద వచ్చే వీడాది కేటాయించనున్హు 25 
కోట్ల రూపాయల్లో శ్రీల నంక్షేమం కోసం 
కూడా (పత్యేక వథకొలను రూపొందించను 
నట్లు ముఖ్యమంతి తెలిపొరు. (ఆం భూ 
30.12 89) 

స్వయం ప్రతిపత్తి వి. svayam pratipatta 
స్వతంత్ర పాలనాధికారం కలిగి ఉండటం 
autonomy రాజ్యాంగంలోని 263 అధిక 
రణ (కింద ఈ మండలులు స్వయం (ప్రతిపత్తి 
గలవిగొా ఉండాలని అన్నారు. (ఆం. ప్ర 224.88) 
స్వయం సత్తాక ప్రతిపత్తి వి. 6౮042627 
sattaaka 7720226262 చూ. స్వయం 
ప్రతిపత్తి. యుజిసి నూచన మేరకు 
రాష్ట్రంలో 50 కళాశాలలకు సయం నత్తాక 
(వతివత్తిని కల్పించాలనే వివయాన్లి నమా 
వేశంలో చర్చించారు. (ఈ 56.87) 

స్వయం సమృద్ది వి. svayam samRddhz 
దిగువుతుల పై ఆధారపడకుండా తను ఆవ 
సరాలకు సరిపడ్డ ఉత్పత్తిని సాధించటం 
self sufficiency ప్రణాళికా బద్దమైన 
(ప్రగతి మూలంగా దేశం వ్యవసాయ రంగంలో 
నయం సమృద్ది సాధించిందనీ, ఫలితంగా 
ఆహారధాన్యాల దిగుమతి అవసరం తప్పిందని 
ఆయన అన్నారు. (ఉ. 24 488) 


స్వర్ణ పతకం వి. ౩౮2706 patakam వివిధ 
రంగాలలో చేసిన విశిష్టకృ షికిగాని లేదా 
పోటీలో నెగ్గినప్పుడుగాని ఇచ్చే నాణెం 
ఆకారంలో ఉండే బంగారు బహుమతి 
gold medal దీనితో ఈ క్రీడోత్సవా 
లలో ఆమె సాధించిన స్యర్ధ పతకాల సంఖ్య 


స్వర్ణోత్సవం వి, 


స్వల్పకాలిక చర్చ ష్‌ 


ఆరయింది. (ఆం ప్ర 29889) 


svarNootsavam 
ఏదైనా ఒక సంస్థను స్థాపించి, 50 
సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత 
జరుపుకునే వేడుక golden jublee 
celebration భటిండాలోని ఖల్సాహ 
యల్‌ సెకండరీ న్కూల్‌ న్వర్లోత్సవాలలో 
వాల్గొని బయటకు వస్తుండగా ... (ఆం భూ. 


6.289) 


svalpakaa- 
hka 62766 ఒక విషయం లేదా 
అంశంపై చట్ట సభలో కొద్ది సేపు 
జరిపే వాగ్యాదం short duration 
discussion అసెంబ్లీలో సాంఘీక 
నంక్షేమ శౌఖ మంతి శీ నుధాకర్‌ 
నాయక్‌ స్వల్పకాలిక చర్భకు నమాధానమిన్తూ, 
హాస్తళ్ళు వనితీరును అధ్యయనం చేయటానికి 
(ప్రభుత్యం ఒక కమిటీని నియమించనున్లట్టు 
(పకటించారు. (ఆం (ప్ర. 18.7.89) 


స్వస్తి వి. 357484 కొంతకాలంగా సాగిస్తూ 


వచ్చిన కార్యకలాపాలను ఆసివేయటం, 
ముగింపు bidding good bye to 
a programme ఇంతలో శ్రీమతి జానకి 
తాను అనలు రాజకీయాల కే సస్త చెప్ళాలని 
నిశ్చయించుకున్లుట్టు (ప్రకటించారు. (ఆం. 
జ్యో 2289) 


స్వస్తి చెప్పు (క్రి. svasticeppu మునుపటీ అల 


వాట్లను లేదా విధానాలను ఆసివేయు, 
వదలి పెట్టు, మానివేయు t0 give up 
(ప్రజలను ప్రజాప్రతినిధులను వాత్తచే సే విధా 
నాలకు నక్సలెట్లు స్వస్తి చెవ్పాలని ఆయన 
కోరారు, (ఆం భూ. 11.589) 


స్వస్తిపలుకు క్రి. svastipaluku చూ. స్వస్తి 


చెప్పు. శతుత్వాలకు న్వూస్తిపలుకుతూ 
శ్రీలంక (పభుత్వం, ఎల్‌టిటీఇ. ఒప్పుందం 


కుదుర్చు కున ప్పటికీ, 'పైగర్లు వొంనను విడ 
నాడలేదని అధికార (ప్రతినిధి చెప్పారు. (ఈ 


30.6.89) 


స్వస్తి వాచకం వి. $astvaacakam ఆచ 
_రణలో ఉన్న పద్దతిని విరమిస్తున్నామని 
చెప్పే మాట giving up (certain 
practice) రాబోయే విద్వా సంవత్సరా 
నికి అవసరమైన పార్య (వణాళిక ముందుగానే 
తయారు చేసుకోవటం, దీనికి అనుగుణంగా 
పుస్తక ముద్రణ అక్టోబర్‌ నవంబరు మాసా 
లలోనే (పొరంభించటం తెలుగు అకాడమీ 
గతంలో ఆనవాయితీగా చేసేది. 
గత సంవత్సరంగా దీనికి న్వస్తీవాచకం పలికి 
నట్టుగా ఉంది. (ఈ. 20687) 


అయితే 


న్యాగతం పలుకు §. svaagatam paluku 
అతిథిని సాదరంగా రమ్మని ఆహ్వానించు 
to welcome అక్కడ రాష్ట్రీయ నయం 
సేవక్‌ నంఘ్‌ అధినేత శ్రీ బాలా స హబ్‌ 
దేవరసు ఊరేగింపుకు న్యాగతం పలికారు. 


(ఆం. భూ. 15 989) 
స్వాగత వేదిక 


veedika ఆహ్వాన ఉత్సవ కార్యక్రమాన్ని 
నిర్వహించే స్థలం platform (for 


వి. svaagata 


welcoming) విద్యార్దులతో ఘర్షణ 
లకు బదులు రష్యానేత స్యాగత వేదికను 
ముందుగా న్నిరయించిన తియాన్నిన్‌ సే టిల్‌ 
నుంచి మార్చడమే నముచితమని ఉన్నతాధి 


కౌరులు భావించారు, (ఈ 165.89) 


న్యాగత (బ.వ.) 


svaagata sannaahaalyu ముఖ్య సంద 
రంలో వస్తున్న నాయకులకు, (పతినిధు 
లకు ఆహ్వానం పలికేందుకు చేసే ఏర్పాట్లు 

నా. 
(బ్యానర్లు కట్టడం, ద్వారాలు నిర్మించటం, 
గోడలపై నినాదాలు రాయటం మొ) 


సన్నాహాలు వి 


398 


arrangements for a welcome 
రెండు రోజుల కొంగెస్‌(ఐ) నదస్సుకు 
నంబందధించి స్వాగత నన్నాహాలు చేసే బాధ్గ 
తను కాం్మగెస్‌(ఐ) కొర్పొ రేటర్ధకు అప్ప 


గించడాన్భి నిరనీన్తూ గాంధీభవన్‌కు 

చేరుకున్నారు. (ఈ. 22589) 
స్వాగతోపన్యాసం వి. svaagato0o- 

panyaasam సభా (ప్రారంభంలో 


అతిథులనూ, సభికులనూ ఆహ్వానిస్తూ 
చేసే ప్రసంగం elcome address 
కొం గెస్‌ అసంత్త, ప్తి వర్గ నాయకుడు శీ 
రామచందా రెడ్డి స్యాగతోపన్వానం చేస్తూ, 
డి.సి.సి. అధ్యక్షునిగా మూడేళ్ళుగా పదవిలో 
ఉన్గవుటికీ బిల్లా కేంద్రంలో కొంగెస్‌ పార్తికి 
కార్యాలయం కూడా వఏర్భాటు చేయ లేకపో 
యాడంటూ ... ఎత్తి పొడిచాడు. (ఆం. ప్ర 


17.89) 


స్వాధీనం చేసుకొను క్రి. svaadhiinam 
ceesukonu నిందితుల వద ఉన్న (చట 
(యు లూ 

వ్యతిరేకమైన) సామగిని కైవసం చేసు 
కొను; వశపరచుకొను 10 56126 ... ... 
వోరి నుంచి నాటు ఆయుధాలు మందు 
గుండు సామ్మగి స్వాధీనం చేసుకున్నారు. 


(ఆం ప్ర 24.489) 


స్వాపో(5గ4 10) వ. 87262700 దక్షి 
ణా ఫకా వలస పాలన నుంచి, నమీబి 
యాకు స్వాతంత్ర్యం కోరుతూ ఉద్యమం 
నడిపిన నమీబియా ప్రజల సంస 
South West African People’s 
Organization నమీబియా (ప్రజల 
న్యాతంధత్వానికి ఉద్యమం నడుపుతున్హు ఏకైక 
అధికార నంస్ధ అయిన స్యాపో” త్తరలో 
సొంత వార్తా సంస్త నలకొల్పుకోబోతుంది. 


(& 13.787) 


స్యారీచేయు (కీ. svaarnceeyu అధికార 
దర్సంతో పెత్తనం చెలాయించు to 
ride over పంచాయితీల పట్ల కేందానికి 
ఏమ్మాతం (పేమలేదని కేవలం కాంగె సే 
తర రాష్ట్ర (ప్రభుత్వాల పై “స్వారీ "'దేయాలన్ల 
ఉద్దేశంతోనే రాజ్యూంగ నవరణకు కేంద్రం 
వూనుకొ"న్హుదని జ ఎమర్భించారట, (ఆం (ప్ర 
11.5 89) 

స్వార్థపర శక్తులు వి. (బ.వ.) $vaartha- 
para $aktulu రాజకీయంగా ఆర్థికంగా 
తమ లాభమే చూసుకొనే వర్గాలు forces 
with vested interests నిరుపేద 
వరమాన దేశాల మేలుకోసం భారతదేశం 
గొంతెత్తినప్పుడల్లా స్వార్థపర శక్తులు తలెత్తి 
వ్యతిరేక (ప్రచారానికి నీద్దపడుతున్నాయని ... 

@ 

అన్నారు. (ఆం భూ 237.87) 

స్వావలంబన వి. svaavalambana ఇతర 
దేశాలపై ఆధారపడకుండా కావలసిన 
యంత్రాలను, ఉత్పత్తులను సొంతంగా 
తయారు చేసుకోగల శక్తి స్వయం 
సమద్ది self reliance రకణ రంగంలో 

ఠా స్‌ో 
న్యావలంబన అవనరం. రక్షాణాయుధాల 
ఉత్పత్తి రంగంలో మన దేశం త్యరితగతిన 
నయం నమద్ది సాధించాల్సిన ఆవశ్ళకత 
బఎంతేనా ఉనృదని కేంద రకణ శాఖ మంతి 
(= ca 

డ్‌ క నీ పంత్‌ అన్నారు. (ఈ 24887) 

స్యాహాచేయు §. svaahaaceeyu ప్రజా 
హిత కార్యక్రమాలకై ఉద్దేశించిన 

ర యు 

సొమ్మును, అక్రమంగా. దిగమింగు to 
embezzle, swindle .. ఇంజ 


నీర్లు, కాంట్రాక్టర్లు కుమ్ము క్కయి సెక్కు అన 


కతనకలకు పాల్పడి లక్షలాది రూవాయలు 
స్వావోచేసేనట్టు విశ్వసనీయంగా తెకొనీంది. 


(ఆం. ప్ర 20 987) 


స్విమ్మర్‌ ఏవ. ౨౮07275427 ఈత” పోటీల్లో 


పాలొనేవ్యక్తి; ఈతగాడు 5wImMMmer 
భారత స్వీమ్మర్ధకు శిక్షణ ఇవ్వడానికి తూర్పు 
జర్మనీ నుంచి రోలెండ్‌ మాలెస్‌ను తీనుకు 
రావాలని సోడ్డు) అధారిటీ ఆఫ్‌ ఇండియా 


నిర్ధయిం చింది. (అం. (ప. 3.589) 


స్విమ్మింగ్‌ పూల్‌ వి. ౨277729 puul 


(పటణాలలో) ఈత కొటడానికి (ప్రత్యే 
లు €ం 

కంగా ఏర్పాటు చేసిన ఈత కొలను 

swimming pool ఇండియా పార్క్‌లో 

వలో న్వీమ్మింగ్‌ పూల్‌ రూపొందిస్తారు. 

(ఆం ప్ర.) 


స్వీకరించు క్రీ. svnkarincy గౌరవంగా 


తీసుకొను tO receive, take oy, 
వతిభవన్‌ ఎదుట ఆయన (తివిధ దళాల 
నుంచి సైనిక వందనం స్వీకరించారు. (ఆం 


జ్యో 2111.88) 


స్వేచ్చాయుత విధానం వి. sveec- 


chaayuta vidhaanam (పెద దేశాలు, 
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు పెట్ట ఆంక్ష 
లకు లొంగకుండా) ఒక దేశం స్వతం 
(తంగా అవలంబించే పద్దతి; స్వతంత్ర వ్యవ 
హార సరళి independent policy 
భారత దేశం ఎంతగా స్వేచ్చాయుత విధా 
నొలను అనునరించాలని కోరుకుంటుందో 
అంతగా విదేశీ శక్తుల వత్తిడులు ఎదురవు 


తున్నాయనిీ ... (ఆం భూ 23.787) 


స్వేచ్చా వాణిజ్యం వి, sveecchaa 
vaaNyyam ఎగుమతులు దిగుమతుల పై 
కఠినమైన ఆంక్షలులేని వ్యాపారం free 
trade కన్సర్వేటివ్‌ పార్టీ తిరిగి ఎన్ఫి 
కవటంతో, అమెరికాతో స్వేచ్చా వాణిజ్య 
ఒప్పందానికి ఆమోదం లభించే అవకాశం 


సీర్పుడింది. (ఆం (ప, 2310 88) 


స్వేచ్చా విపణి వి s$veecchaa vipaNi 


కంటోళ్ళు, రేషనింగు నిషేధాలు లేకుండా" 


వ్యాపారస్తులు చేసే వ్యాపారం pen 
market కనీసం స్వేచ్చా విపణి ద్యారా 
మూడు లకల టన్నుల బియ్యం అనుమ 
(తు 

తించవలనీందిగా తమిళనాడు (పభుత్వం 
కేంద్రాన్లి కోరింది. (ఆం ప్ర 23789) 

స్వెరవిహారంచేయు క్రీ 
“Raaramceeyu అడ్డూ ఆపూలేకుండా 
ఇషానుసారంగా ప్రవర్తించు t0 8£0 

రల ని 

berserk గత నెలలో నికిండూాబుద్‌ 
మోండా మార్కెట్‌ వద్ద కత్తులతో సెంర 
విహారంచేసి 11 మంది అమాయకులను 
గాయవరచిన ఆరుగురు గూండాలను నగర 


Svartravi- 


పోలీనులు బుధవారంనాడు అరెన్డు చేశారు. 
(ఆం. భూ. 20489)2. ఎదుటీపక్షం నిస్సహా 
యస్థితిలో పడేంత ఉధృతంగా ఆడు t0 
§0o on rampage (as in sports) 
యాషెస్‌ సీరిస్‌ ఐదో (క్రికెట్‌ కున్టు పోటీలో 
ఆస్టేలియా ఓపెనర్లు జెఫ్‌ మార్డ్‌, మార్క్‌ 
టేలర్‌ స్పైరవిహారంచేన్తు న్నారు. (ఆం భూ. 
1.8.89) 
హౌ 

హంగు వి. hangu సంస్థ సమర్థంగా 
నడవటానికి అవసరమైన (నిధులు, పరి 
కరాలు మొ) సౌకర్యం fAdility, 
requirement కొంగ సేతర పార్టీలు 
వలు రాష్ట్రాలలో అధికారానికి వచ్చాకే స్థానిక 


సంస్థలు వునరుజ్రీవం పొందాయి. నమ 
రంగా పనిచేయడానికి అవసరమెన హంగులు 
ఠా ర 


నమరూరాయి. (ఈ 3589) 


హంగుదారు వి. [42౯4626274 రాజకీయ 


నాయకుడి మద్దతుదారు; అనుచరుడు 
follower మంతులు నారి వాంగుదార్దు 
మమ్మాల్ది మొండివారిగా జమకట్హ వదలి పెట్టి 
ఉంటారని ,... (ఆం. ప్ర 17889) 


హంసపాదు ని. 27౫8204264 కార్యక్ర 


మానికి (సాధా. మొదట్లోనే) ఏర్పడే 
అడ్డంకి setback, trouble సారధ్య 
సంగూనికి ఆదిలోనే వంనపాదు. నాలుగు 
పార్టీల సారధ్య నంఘం (పథమ నమావేశానికి 
ఆదిలోనే కష్టాలు ఎద్యురైనాయి. (ఆం ప్ర 


4 10 88) 


హక్కుభుక్తం వి. hakkubhuktam (ఆస్తి, 


ఇతర సదుపాయాలపై) అధికారంకలిగి 
అనుభవిస్తూ ఉన్న స్టితి title (40 
property) - పుట్టుకతోనే "తమ పార్టీకి 
సంక్రమించిన ఈ వాక్కుభుక్తాలను ఇతర 
పార్తీలకు, నాన్‌ కాంగెస్‌ (వభుత్వాలకు విస 
మెత్తుకూడా వర్తింవజేయడానికి న సేమిరా 
వీల్లేదని ... (ఈ. 11287) 


హక్కుల తీర్మానం వ. hakkula tar- 


maanam చూ. సభాహక్కుల తీర్మానం 
బడ్జెట్‌ వివరాలు ముందుగానే బయటకు 
పొకినందుకుగాను ముఖ్యమంతి ... పై 
రేవటే నుండి మొదలవుతున్హు శానననభ 
నమావేశాల్లో వాక్కుల తీర్మానం తెచ్చేందుకు 
కొంగెస్‌(ఐ) నభ్యులు న్లిరయించుకున్హృట్లు 


తెలిసింది. (ఆం ప్ర 18289) 


హజ్‌ యాత్రికులు వి. (బ.వ.) hay yaa- 


trikulyu మక్కా మదినాలను సందర్శించ 
టానికి వెళ్ళేవారు Hajj pilgrims? 
“హజ్‌” యా(తికుల నొకర్వాలను చూడ 


డానికి బొంబాయిలో ఇప్పటికే నిర్మాణం 
అయిన “వాజ్‌భవనం* తరహాలో హైదరాబా 
ద్‌లో కూడా నిర్మించాలని ... న్లిర్హయించింది. 
(ఆం (ప. 26489) 

హడావిడి వి. ౧460462792 (తగినంత 
సమయం లేకపోవటంతో) కార్యనిర్వహ 
అలో చూపించే తొందర haste (వన్తుత 
తరుణంలో రాజ కొం గెస్‌-ఐ శానననభా 
వక్షం ఎలా వవహరించాలనే విషయమై పార్ట 
మెంటరీ బోర్డు హడావిడిగా నమావేశమై 
చర్చించింది. (ఆం. భూ. 21489) 
హతమార్చు §- 2222762764 (పోరాటం, 
"సైద్దాంతిక ఘర్షణల్లో భాగంగా) చంపి 
వేయు 10 kil] బూటకపు ఎదురు కాల్పుల్లో 
సీక్కులను హతమారుస్తు నందుకు ... నిరన 
నగా ఆయన ఆ పతకాన్ని తిరస్క రించారు. 
(ఆం ప్ర 264.89) 
హత్యాయత్నం వి, 
(వ్యక్తుల్ని; చంపే ఉద్దేశ్యంతో చేసే దాడి 
attempt to murder శ్రీమతి సీరి 
మావో బండారు నాయకేపై గుర్తు తెలియని 


hatyaayatnam 


వ్యక్తులు కొందరు బాంబులు వినరి హత్యా 
యత్త్సం చేశారు. (ఆం. భూ 6289) 


హత్యా రాజకీయాలు వి. (బ.వ.) hatyaa 
raqaktiiyaalyu (రాజకీయాల్లో) ప్రత్య 
ర్జుర్ని అంత మొందిచటం ద్వారా తమ 
ఉనికిని కాపాడుకొనే విధానం politics 
of murder ఎన్టికల (పకటన రాగానె, 
ఈ నెల రోజుల్లో అయిదుగురు కార్య 
కర్తలు హత్వారాజక్రీయాలకు బలయిపో 
యారు. (ఆం ప్ర. 21189) 

హద్దు పద్దు వి. haddu paddu సంఖ్యలో 
కానీ పరిమాణంలోకానీ వచ్చే పెరుగు 
దలలో సహించదగిన స్థాయి limit, 
control ... (పభుత్త్య పరిపాలనలో హద్దు 


పదు లేకుండా బన్సు ఛారీలు ఐదారునారు 
డా జ గ 


సెరిగౌయి. (ఆం. భూ 21489) 


హమాలీ వి. ౫6౫2212 (బస్టాండు, రైల్వే 


స్టేషన్లు వంటి (పదేశాల్లో) బరువులు 
మోసి జీవనం సాగించే వ్యక్తి; కూలీ 
porter నిజామాబాద్‌ రైల్హే స్టేషన్‌ ఆవర 
౯లో శెల్ఫే హమూలీల కోపం శైల్లే అధికార్లు 
నిర్మించిన హమారీల విశాంతి గృహానికి ... 
(ప్రారంభోత్సవం చేశారు. (ఆం భూ 7.6.89) 


హయాం వి. గి468/627 (వ్యక్తులు లేదా 


పార్టీలు) అధికారంలో ఉన్న కాలం; పద 
వీకాలం, పరిపాలనా కాలం 6212016 

అ ( a 
కమ్రూనిన్హు పార్ట్‌ 40 బళ్ల హయాంలో 
పోలెండ్‌లో సార్హ తిక ఎన్ఫికలు జరగడం 
ఇదే మొదటీసారి. (ఈ 9689) 


హరించివేయు (8. harincwweeyu (ఇత 


రుల అధికారాలు, హక్కులు మొ. 
వాటిని) అక్రమంగా లాగివేసుకొను; లేకుం 
డాచేయు t0 usurp రాజ్యాంగం (ప్రకారం 
రాష్ట్రాలకు గల వాక్కులు, అధికారాలను [కమ 
(క్రమంగా హరించి వేస్తు న్ల కేందంలోని i 


(ఈ 3.589) 


హరించుకుపోవు శ్రి. harincukupoovu 


(వనరులు, సంపద మొ.) తరిగి, తరిగి 
చివరకు ఏమీ మిగలకుండా పోవు t0 
diminish, vanish కాంగెస్‌ వాళ్ల 
కొలంలోనే రాష్ట్రంలోని అటవీనంపద అంతా 
హరించుకుపోయిందని అటనీ శాఖమంత్రి హా 
తీవ ఆరోపణలు చేశారు. (ఉ 11187) 


హరిత వలయం వి. harita valayam 


ఏదైనా పట్టణం లేదా నగరం చుట్టూ 
చెట్లు, పచ్చిక మైదానాలతో వ్యాపించి ఉన్న 
పచ్చని ప్రాంతం green belt హైదరా 
బాద్‌ ఎదలు సంస (హుడా) మూడు 
కోట్ల 53 లక్షల రూపాయల వ్యయంతో 


1200 హౌక్టార్టలో హరిత వలయం చేయా 
లని (ప్రతిపాదించినట్లు ౯ చెప్పారు. (ఉ. 
1.1187) 

హరిత విప్రవం వి. ౧672262 wplavam 
చూ.సస్యవిషప్టవం. ఆధునిక వ్యవసాయ పద్ద 
తుల వినియోగాన్టు జనాభా నియంతణ 
క్రుషీతో నమన్వయించి నట్లయితే భూమి 
మీద నివసిన్తున్హు (ప్రజానీకానికి రెండురెట్టు 
ఎక్కువ మందిని పోషించ గలుగుతుందని 
“హరిత విప్పని” (వధాన న్ఫష్ణికర్తలలో ఒకరైన 
రాబర్ట్‌ ఇ. చాండ్లర్‌ పేర్కొన్నారు. (ఆం. భూ. 
27 4.89) 

హర్తాళ్‌ వి. 8271445 ఏదైనా అవాంఛనీయ 
సంఘటనకు నిరసనగా చేసే ఆందోళన; 
బంద్‌ hartal, strike కాళ్ళీరు సరిహ 
ద్దులోని “లీ” పట్టణంలో జరిగీన నంఘటన 
లకు నిరననగా బుధవారంనాడు వార్తాల్‌ 
జరిగింది. (ఆం భూ 17.889) 

హర్తిల్స్‌ వి. harDis మధ్య మధ్యలో 
ఆడ్డుగా అమర్చి ఉన్న తేలికపాటి (ఫేము 
లను దాటుకుంటూ పరిగెత్తే పరుగు 
పందెం hurdles (race) 400 మీటర్ల 
పురుషుల హిర్టిల్ళ్‌ పోటీలో డేడ్‌ పాట్రిక్‌ 
(అమెరికా 49.97 సెకన్లలో విజయం 
సొధించగా . 


.. (ఆం. ప్ర 25989) 
హర్షధ్వానాలు వి. (బవ) harsSad- 
hvaanaalyu విన్న విషయం పట్ల తమ 
సంతోషం, అంగీకారం తెలియజేస్తూ కొట్టే 
చప్పట్లు applause ఆస్టనిస్తాన్‌ అధ్య 
కుడు శ్రీ నయ్యబ్‌ మహ్మద్‌ నబీబుల్లాను 
మనదేశానికి ఆవ్మానించినట్టు నభ్యుల హర్ష 
ధ్యానాల మధ్య (వధాని రాజీన్‌ గాంధీ 
లోకనభలో (ప్రకటించారు. (ఉ 214.88) 


402 


పట్ల వ్యక్తం చేసే ఆమోద 
కమైన 
(expression of) welcoming 


ఖు 
సంతోషం Appreciation, 
(a decision, action etc.) 

ఇని నంవత్సరాల్నకైనా రోగుల (ప్రాణాలతో 
చెలగాటమాడుతున్హు అవినీతి అధికారుల పై 
చర్వ తీసుకున్హుందుకు సర్వత్రా హర్షం వెలి 
బుచ్చుతున్నారు. (ఆం భూ 26589) 


హస్తం వి. hastam (చెడపనులకు సంబం 
(యి 


ధించి) పరోక్ష భాగస్వామ్యం లేదా (పేరణ 
hand, influence ఈ వ్యవవోరాల 
న్హిటి వెనుక కొందరు రాజకీయ నాయకుల, 
కార్మిక నంఘాల నాయకుల వాన్తాలున్నొ 


యట. (ఆం. ప 20987) 


హస్తకళ వి. hastakala చేతితో వైపుణ్యంగా 


అందమైన వస్తువుల్ని తయారు చేసే వృత్తి 
పని handicraft రాష్ట్రంలో హస్త కళలను 
(పోత పొంచేందుకు వీలుగా ఎగుమతులను 
మరింతగా పెంచాలని ఆంధ్రపదేశ్‌ వాస్త 
కళల అభివ్బద్ది నంస్త (పతిపొదించింది. (ఆం. 


ప్ర 81089) 


హస్తగతం చేసుకొను §. hastagatam 


ceesukonu పోటీ లేదా ఘర్షణలో చేజి 
క్కించుకొను 10 Capture గతంలో 
జరిగిన మండల (వజూపరివత్తు ఎన్ఫికలలో 
కనీసం ఒక్క మండలాన్ది కూడా బి.జె.వీ. 
హస్తగతం చేనుకోక పోవడమే ఇందుకు 
తార్కాణంగా వారు చెబుతున్నారు, (ఆం ప్ర. 


4.5 89) 


హాజరులగు §. haajaruagu సభలు, 


సమావేశాలు మొ. వాటికి వచ్చు లేదా 
వెళ్ళు to attend, be present ఈ 
సభలకు తెలుగునాడులోని ఆనాటి కవులూ, 


హర్షం వి. 227527౫ ఇతరులు తీసు 


కున్న నిర్ణయాలు, చేపట్లిన కార్యక్రమాల 
౯3 ఎ 


రచయితలు హోజురనారు. (ఆం. భూ 2111.87) 


హాజరుపరచు §. _haajaruparacu 


(సాధా. _ నిందితుల్ని) విచారణకోసం 
న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టు t0 
produce పోలీనులు నలుగురు 
అమ్మా యిల్లి అరెన్టుచేసీ వాళ్ళ పై వ్యభిచార 
నేరం మోవీ మరునాడు కోర్టులో వోజడు 


పరిచారు. (ఆం భూ 14589) 


హాట్‌కేకు వి [౭౭206654 (ఉన్నత 
ప్రమాణాలు, మంచి నాణ్యతవల్ల) మార్కె 
ట్లోకి వచ్చీరావటంతోనే అమ్ముడుపోయే 
వస్తువు hot cake (thing that 
sells quickly) హాట్‌ కేకులైన రష్యన్‌ 
పున్తకొలు, (ఈ 11287) 

హాబీ సెంటర్‌ వి. ॥4408? senTar 
ఏదైనా వైజ్ఞానిక విషయంపట్ల ఆసక్తి, అభి 
లాషలను పెంపొందించేందుకు ఉద్దేశించిన 
కేంద్రం hobby centre జంట నగరా 
లలో సహైన్కూలు విద్వాడ్డులకోనం ఆంధప 
దేశ్‌ సైన్స్‌ సెంటర్‌ వాడు ఎలక్ట్రానిక్స్‌ హాబీ 
సెంటర్‌ సీర్పాటు చేస్తున్నారు. (ఈ. 20.687) 
హామీ వి. 42777 ఏదైనా పనిచేస్తామని 
లేదా జరిగేట్లు చూస్తామని ఇచ్చేమాట 
assurance, promise ఈ కార్యక 
మాన్దు అమలు జోయడానికి అన్ది చర్యలు 
తీనుకోగలమని ముఖ్యమంతి హామీ ఇచారని 
ఆయన తెలిపారు (ఆంజ్యో 199.87) 
హామీదారు వి. hAaamMidaaru ఇరు పక్షాల 
మధ్య వ్యవహారంలో మొదటి పక్షం, రెండో 
పక్షం నుంచి పొందవలసినది (ఆ పక్షా 
నికి) అందేట్టుగా చూసే బాధ్యత తీసుకునే 
మూడోపక్షం guarantor, surety .. 
తమిళుల న్వాయమైన కోర్కెల సాధనకు 
హామీదారు పాత్ర వపొంచడానికే ఐవీకెఎఫ్‌ 
శ్రీలంకలో ఉందని (ప్రకటనలో తెలిపారు, 
(ఆంభూ. 1.7 89) 


హో షిష్‌ ష్‌ haaS5i5 గంజాయి” 


403 


హింసాకాండ వి. 


వంటి మత్తుపదార్ధం hashish ... 
ఉత్తర బొంబాయిలోని మరొక అంతర్జాతీయ 
మార్కెట్‌లో 3 కోట్ల 70 లక్షల రూపాయల 
విలువచేసే ఐదు టన్నుల హోషిష్‌ స్వాధీనం 
చేసుకున్నాదు. (ఆం జ్యో, 3.787) 


himsaakaanDa 
ఆధిక స్థాయిలో వ్యక్తుల్ని చంపటం, 
తీవ్రంగా గాయపరచటం వంటి సంఘ 
టనలు 1101066 పంజూబ్‌ రాష్ట్రంలో 
నొంనాకొండ కొనసాగుతూనే ఉంది. 


భూ. 21,4 88) 


(ఆం. 


హిట్‌ లిస్టు ఏ. 220 2౮2 సాయుధ 


గ్రూపులు తాము చంపదలచుకున్న వారి 
పేర్పతో తయారు చేసుకున్న జూచితా hit 
list నక్ష లైట్ల “పీట్‌ లిస్టు 'లో ఉన వారికి 
ఆయుధాలిచ్చి వారికి పోలీను రక్షణ కల్పించ 
మని (వభుత్వొన్లి ఆయన కోరారు. (ఆం.భూ. 


224.89) 


హితవుచెప్పు §. 8226060622 4 (శ్రేయ 


స్ఫును కోరుతూ, మంచి మార్గంలో నడు 
చుకొమ్మని సలహా ఇచ్చు t0 267156 
రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాల పై 
ఏమీ చేయలేని ముఖ్బుమంధతి ... కేర్యదం 
గురించి మాట్లాడటం తగదని ఆయన 
పరోక్షంగా వొతవుచెప్పారు. (ఉ. 156.87) 


హితవు పలుకు (క్రీ. hitavu paluku చూ. 


హితవు చెప్పు. కర్ణక పరిషత్‌కు నామినేషన్‌ 
పద్దతి ఉండటం మంచి విధానం కాదని శ్రీ 
జక్కర్‌ హితవు పలికొరు. (ఈ. 19388) 


హిమభండం వ. himakhanDam సము 


దంలో తేలుతూ ఉండే పెద్ద మంచు 
కొండ (ఇందులో ఎక్కువభాగం నీటిలో 
మునిగి ఉంటుంది. ఇది నౌకలకు (ప్రమా 
దకరం.) iceberg అంటార్కిటికా నుంచి 
40 కిలోమీటర్ర వెడల్పు హిమఖండం తెగి 


పోయి (ప్రస్తుతం రాస్‌ సముద్రంలో తేలిపో 
తునృట్టు జాతీయ సైన్సు సంస్త తెలిపింది. 
(ఆం భూ 71187) 

హిమనదీ ప్రాంతం వి. himanadu 
praantam పర్వతాలలో పెద్ద పెద్ద గడ్డ 
లుగా ఏర్పడిన మంచు, నెమ్మదిగా లోయ 
ల్లోకి జారుతూ ఉండే ప్రాంతం glacier 
నీయాచిన్‌ పొమనదీ (ప్రాంతంలో పాకిస్తాన్‌ 
తదుపరి దాడికి సాల్పడినట్టయితే ... (ఈ 


28 10 87) 


హుందాతనం ఏ. hundaatananmn మంచి 
తనం, నెమ్మది, తనమీద తనకి అదుపు 
వంటి లక్షణాలతో కూడిన ప్రవర్తన 


dignity (పతిషక్షాలు రాజకీయ విభేదా 
అతో ఏవో నాటకొలు స్పష్టించడం వంటి 
విక్షత చేష్టలకు పాల్పడి (పతివక్తాల హుందా 
తనాన్ఫి కోల్ళోయారని అన్నాలు. (ఆం. భూ 


17 5.89) 


బొకుంనౌమాొ వి. hukumnaamaa 
1. (సిక్కుల) మతగురువులు జారీచేసే 
ఆదేశం skh religious decree 
అకాల తఖ్హ్‌ ముందు (పస్తుతం అకాల్‌తఖ్ర్‌ 
నమూనా మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి 
అకాల్‌తభ్‌ జతేదాల్‌ హుకుంనామా చది 
వేవారు. ఈ హుకుంనామా నీక్కు మతను 
లందరికీ శిరోధార్యం. (ఆం భూ 30.589) 2. 
చూ. విప్‌. .. కొనుగోలు కుంభకోణానికి 
నంబంధించిన అకౌంట్స్‌ కమిటీ నివేదికను 
పార్రమెంట్‌లో (వవేశ పెట్టనివ్యకుండా నిలో 
ధించడానికి కాం్మగెస్‌( ద అధినాయకత్త్యం 
తన సభ్యులకు “హుకుంనామా' జారీ చెయ్య 
లేదా? (ఈ 17.589) 

హుటాహుటిన కణ. huTaahuTina 
పరిస్టితి తీవ్రత వల్ల) అత్యంత వేగంగా 


in 2 hurried. rushine manner-— 


నీనియర్‌ లేలే అధికారులు హుటాహుటీన 
(సమాదర్త్హలానికి చేరుకున్నారు. (ఆం ప్ర 
ధ 


30.5 89) 


హృద్రోగ నిపుణుడు వి. hRdrooga 


npuNuDyu గుండె. జబ్బుల్ని పరీకించి 
యు 
నయం చేయటంలో ప్రత్యేక శిక్షణ పొందిన 
రి 
వైద్యుడు Cardiologist ఇక్కడ నుంచి 
హృదోగ నిపుణుడు కూడా బలియా వెళ్ళారు. 


(ఈ 121087) 


హెచ్చరించు క్రి. heccarincu జరగటా 


నికి అవకాశమున్న (ప్రమాదాలు, ఇతరత్రా 
అవాంఛనీయ సంఘటనల విషయంలో 
జాగ్రత్తగా ఉండమని తెలియజేయు t0 
caution ఇక నుంబైనా (పభుత్తం (పజలు, 
(పజాపతినిధుల ఆస్తులు, (పాణాలకు రక్షణ 
కల్పించలేకపోతే పార్టీ సభ్యత్యానికి కూడా 
రాజీనామా చేస్తామని వారు ప్రభుత్యొని 
హచఛ్చ రించారు. (ఆం. (ప. 13.68.89) 


హెచ్చరిక వి. heccarika రానున్న (పమాదం 


గురించి రాతపూర్వకంగా కానీ నోటిమా 
టగా కానీ సూచించే జ్యాగత్త Caution 
నిజామాబాద్‌ జిల్లాలోని పోలారం చెరువు 
మత్తడివద్ద్‌ ఏడు అడుగులకు పైగా నీరు (పవ 
పాస్త్తు న్నది. (ప్రజలందరూ జాగరూకతతో 
ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. (ఆం. ప్ర 


25789) 


హెచ్చరిక సూచిక ఏ: ౫666472042 suu- 


62%4 (నదుల వీటి మట్టానికి సంబంధించి) 
వరద (ప్రమాదస్తాయికి చేరిందని తెలిపేం 
దుకు ఏర్పాటు చేసిన(అడుగులతో) గుర్తు 
danger mark దుమ్ముగూడెం, భదా 
చలం, కూనవరం, ధవలేశ్షరంలలో గోదావరి 
నీటీమట్లం హెచ్చరిక నూచికకు దిగువగా 


ఉంది. (అం. ప్ర 297.89) 


హెలిసొడ్‌. వి. ల్‌ helipaaD హెళలికా 


ప్రర్‌ దిగటానికి తిరిగి ఎగరటానికి అను 
వుగా ఏర్పాటు చేసిన చదునైన ప్రదేశం 
helipad, heliport (వధాని హెలికాప్ట 
ర్‌లో దిగడంకోసం (సత్వేకంగా ఒక హౌలిపాడ్‌ 
ఇక్కడ నిర్భి ంచారు. (ఆం. భూ 3.589) 

హెల్స్‌క్షబ్‌ వి. ౫6|11/40 శరీరాన్ని దృఢంగా, 
ఆరోగ్యంగా ఉంచుకొనేందుకు అవసర 
మైన వసతులతో (వ్యాయామ పరికరాలు, 
ఈతకొలను మొ.) కూడిన (ప్రదేశం 
health club “హౌల్డ్‌క్రబ్‌'లలో చాలా 
వాటికీ ఈతకొలను నదుపాయం ఉండదు, 
(ఆం. ప్ర 10 589) 

హేతుబద్దం వ. heetubaddham (ఏదైనా 
విధానం) సక్రమం, సమర్థవంతం అయి 
నట్టిది rational తేయాకు పరిశ్రమలో 
పనుల విధానాన్ని మరింత హేతుబద్దంగా 
రూపొందించడంలో రాష్ట్రప్రభుత్వాలు 
(ఆం ప్ర. 6.687) 

హేళనచేయు (కీ. heeLanaceeyu ఇత 
రులపట్ల తేలికభావం (ప్రదర్శిస్తూ కేకలు 
వేయు to jeer ... మంతి అన్హ్రప్పుడు 
మొతతం వారు హేళనచేశారు. (ఆం (ప్ర 
25.4 89) 

హైకమాండ్‌ వి. hakamaanD చూ. అధి 
షాన వరం. కొని కరక పరిషత్‌ ఎన్చి కల్లో 

(అ) Nh ల nc) 

పోటీ చెయ్యడానికిగాను ఈ మండలం నుండీ 
ఇద్దరి పేర్థను హైకమాండ్‌కు వంపగా ... 
(ఆం (ప 3789) 

హెకోరు వి. haIikoorTu రాష్ట్ర, సాయి 
"లోని పం Mel 

ని అత్యున్నత న్యాయ గానం ర్‌ 
court వచ్చేనెల మధ్యలో ముగ్గురు జడ్జీలు 
NM Fa 
పదవీ విరమణ చేయడంతో హైకోర్టులో 
సర్హీను జడీల సంఖ్య మరింత తగిపోతుంది. 
Fine] జ్‌] 

(ఆం భూ 11087) 


హైజంప్‌ వి. hayamp రందు దిమ్మెల 


405 


మధ్య అడ్డంగా కొంత ఎత్తులో ఉంచిన 
కర మీదుగా, ఎగిరి దూకే క్రీడల పోటీ 
high jump హైజంప్‌లో రిక్‌గోబీ 2,23 
మీటర్ణ ఎత్తు ఎగిరి విజయం సాధించారు. 


(ఆం ప్ర 21 989) 


హైజాక్‌చేయు క్రి. harjaakceeyy చూ, 


దారి మళ్ళించు. గత ఏడాది సెప్టెంబరులో 
పాక్‌ అమెరికన్‌ జెట్‌ లైనర్‌ వినూనాన్చి 
కరాచీ విమానాశ్రయంలో  హైజాక్‌చేసీన 
అయిదుగురు పై రహాన్వు విచారణ ,. (ప్రజా. 


14787) 


హాజాకరు వి. ha1jaakaru హైజాక్‌ 


చేసిన వ్యక్తీ hijacker కువెట్‌ వినూ 
నాన్చి హైజాక్‌చేసీన హైజాకర్లు నేడు మరో 
(వయాణీకుద్దు కాల్చి చంపారు. (ఆం ప్ర. 


124 88) 


హ్లైడో గ్రా ఫీక్‌ సర్వే వి. ౧౭2700 ౯72629 


sarvee నదులు, సరస్సులు, సము 
(దాల అంతర్గత స్వరూపానికి సంబంధిం 
చిన సమాచార సేకరణ, విశ్లేషణలకోసం 
చేపట్టే పరిశీలన hydro graphic 
survey హైడో గ్రాఫీక్‌ నర్దేలో నదిలో 
లోతుపాతులు, గుట్టలు, మెరకలు, నదీ 
(వవాహ మార్గం ఎలా ఉందన విషయాలతో 
పాటు ... అయ్యే ఖర్చు గురించి అంచనా 
వేస్తారు. (ఈ. 113287) 


పహారా నాపడు కి. harraanaapa Du 


తంటాలుపడు €0 518816 (ప్రజా 
స్వామ్య మహోద్యమాన్లి విప్టవ (పతీఘాతక 
కుతంత్రంగా చూవీంచి చరితను తిరగరాయ 
డానికి బీజింగ్‌ (పావగాండా యంత్రాంగం 
నానా హైరానాపడుతున్హది. (ఈ. 30.6,89) 


హూలెవల్‌ కెనాల్‌ ఏ, Rharleval kenaal 


నీటి మట్టానికి ఎగువభాగం నుంచి తీసిన 
కాలువ high level canal తుంగభద 


406 


హౌలెవల్‌ కెనాల్‌ పనులను సకాలంలో పూర్తి (పస్తుత స్థానానికి ఎదిగారు. (ఆం ప్ర 11589) 
చేయునందువల్ల అటు అనంతపురం, ఇటు 2. సమాజంలో ఉన్న గౌరవ స్థానం 
కడప జిల్లాలోనూ క్షామ వీడిత [ప్రాంతాలలోని status జనతాదళ్‌ అధికారంలోకి వస్తే 
రైతులకు అన్వాయం జరుగుతోందని ,.. (ఊ. కాం(గెస్‌(౨) తీసుకొచ్చిన పంచాయితీరాజ్‌ 
2.7 87) చట్లాన్లి రద్దు చేస్తామని వి. నీ.నింగ్‌ చేసిన 
హైలెట్‌ చేయు (క్రి harlaiTceeyu ఏదైనా (పకటన ఆయన హోదాను తగ్గించిందనే 
ఒక విషయానికి (ప్రాముఖ్యం ఇచ్చి అందరి చెప్పాలి. (ఆం. భూ 17.5.89) 
దృష్టికి వచ్చేట్లు చేయు t0 highlight హోరాహోరీ విణ. hooraahoorit అన్ని 


భారత ప్రధాని .. నీరుకొండ నంఘ 
టనను రాజకీయంగా “హైలెటోచేయడానికీ 
మ్మాతమే కరువు కొటకాల పరిస్థితి నమీ 
శ్రీంచే నెపంపై రాష్ట్రానికి వచ్చారని ఆయన 
ఆరోపించారు. (ఆం జ్యో. 16887) 
హైసెక్యూరిటీ జోన్‌ వి. haisekyuurt- 
Ti Joon దాడుల నుంచి రక్షణ కల్పించ 
టానికి విస్తృతస్థాయిలో భద్రతా ఏర్పాట్లు 
చేసిన ప్రాంతం high security 
zone యువజన కొంగెస్‌(ఐ) కొర్ఫకర్తలు 
సెంటుల్‌ ఢిల్లీలోని “హై సెక్యూరిటీ జోన్‌ లో 
నివనించే ఈ నాయకుల ఇళ్ళ పై అతిను 


పక్షాలు సమానంగా (పోటీ, పోరాటం 
మొ.) సర్వ శక్తులు కేంద్రీకరించి చేసే; 
తీవ్రమైన keen, fierce ఆదోని కర్థకవ 
రిషత్‌ అధ్యక్ష స్థానానికి హోరాహోరీ పోటీ 
జరిగే అవకాశాలున్నాయి. (ఆం భూ. 29589) 
హోరు వి, hooru ప్రచారం,నినా 
దాలు మొ.కార్యకలాపాల తీవ్రత 102], 
intensity(of a noisy activity) 
(ప్రతిరోజు ఇటీవల కేంద్రం (పవేశ పెట్టిన పథ 
కొల హోరు, రేడియో టీవీలలో వినవ 
న్తూందని ఆయన అన్నారు, (ఆం, భూ, 


288.89) 

లభంగా ఈ దాడులకు పూనుకోగలగటం 

గమనించాల్సిన విషయం. (& 237.87) హోరెత్తు §. 0076406 (నినాదాలు, ప్రసం 
హోంగార్డు వి hoomgaarDyu శాంతి గాలు మొ, వాటితో) మార్మోగు; 

భద్రతల నిర్వహణలో పోలీసుశాఖకీ సహా ప్రతిధ్వనించు 10 resonate, echo 

యంగా ఉండేందుకు ఏర్పాటుచేసిన అను కాంగెస్‌(ఐ) అనుకూల నినాదాలతో ఆవ 

బంధ దళాల సభ్యుడు (వీళ్ళ నియా రణ హోరెత్తింది. (ఆం భూ 21289) 

మకం తాత్కాలికం) home guard హొస్‌సర్దన్‌ వి haussarjan రోగులకు 

త్మీవవాదుల వట్టు నుంచి గిరిజనులను తప్పీం చికిత్సను స్వయంగా చేపట్టే శిక్షణ దశలో 

చేందుకు మరింత పెద్ద ఎత్తున గిరిజనులను ఉన్న వైద్య విద్యార్థి house surgeon 

హోంగార్జులుగా రిక్రూట్‌ చేసుకోదలచినట్టు అవకతవకల పై పోరాడుతున్న హొస్‌నర్హన్తు 

_.. చెప్పారు. (అం. భూ. 3112.87) రెండు నారాల (క్రీతం డాక్టర్‌ మొదలియా 
హోదా ఏ. hoodaa 1. పదవికి సంబంధిం ర్‌ను ఓ ప్పీంచి (GA కమిటీని మళ్ళీ ఏర్పాటు 

బన స్థాయి rank, capacity వివిధ చేయడంలో నఫలం అయ్యారు. (ఆం భూ. 


(ప్రాంతాల్లో హోదాల్లో పనిచేశాక ఆయన 11589) 


